





తెలుగు అకాడమి (వచురణ - ఇంటర్‌ - 10 
వృత్తివిద్యా కోర్స్‌ 


పట్టుపరిశవు 
A) 


(పథమ, ద్వితీయ భాగాలు) 


రచయిత 
డా. పొన్నా శ్రీనివాస్‌, ఎమ్‌.ఎన్‌.సి.. పిెహెచ్‌.డి.. బి.ఇడి. 
జూనియర్‌ లెక్పరరా వట్టువర్మిశమ శాఖ, 
ఎన్‌.ఏ.ఎ.ఆర్‌.ఎన్‌. ఆలా (వభుత్వ జూనియర్‌ కళాశాల, 
వర్ధన్నపేట - 506313. 


సంపాదకుడు 
ఆచార్య ఎ. పురుమోత్తమరావు, ఎమ్‌.ఎన్‌సి., పిహెచ్‌.డి 
జంతు శాన్త్ర శాఖ, ఇన్‌భార్జ్ల వట్టువ ర్మిశమ శాఖ, 
కాకతీయ ఎశ్చువిద్యాలయం, వరంగల్‌ - 506009. 





paitu parisrama (Part I & Il) (Sericulture I & I); Author: Dr. ౨. Srinivas; Editor: Pr 
A. Purushothama Rao; First Published 1996; pp. viii + 388. 


Orervucu AKADEMI 
Hyderabad. 


జ్‌ న్‌ First Published 1996 
Copies : 1,000 


Published by TELUGU AKADEMI, Hyderabad-500 029 (Andhra 
Pradesh) under the Centrally Sponsored Scheme of Production of 
Books and Literature in Regional Languages at the University level 
of the Government of India in the Ministry of Human Resource 
Development, New Delhi. 


All rights what so ever in this book are strictly reserved and 
no portion of it may be reproduced by any process for any 


purpose without the written permission of the copyright 
owners. 


Price :Rs. 99700 





Printed in 116 
Lasertypeset at M/s. ARK Printers, Vijayawada, 
Printed at Ws. Sri Vani Offset Printers, Hyderabad, 
Andhra Pradesh. 


భూమిక 


ఉన్నతస్థాయిలో తెలుగు బోధనాభాషగా ([పారంభమై ననాటినుంచి, తెలుగు 
అకాడమి నిర్వహిస్తున్న పాత అందరికీ విశదమైనదే. ఎన్నో రకాల ఇబ్బందులను 
అధిగమిస్తూ అత్యల్ప వ్యవధానంలో విసృతంగా పాఠ్య, పఠనీయ, అనువాద, పరామర్శ 
గంథాలను _పచురించి తెలుగు అకాడమి విద్యారంగానికి సముచితమైన సేవచేస్తూ ఉంది. 
అకాడమి (పచురణలు ఎన్నో పునర్ముదణలు కూడా పొందాయి, పొందుతున్నాయి. 


రాష్టపభుత్వం ఎవి వృత్తివిద్యాకోర్సులను 1988-89 విద్యాసంవత్సరంలో, 
జూనియర్‌ కళాశాల స్థాయిలో పవేశపెట్టింది. వీటిలో “పట్టుపరిశమ” ఒకటి. ఆ తరువాత 
డిగీ స్థాయిలో కూడా ఎలక్టివ్‌ పేపరుగా “పట్టుపరిశమ”ను (పవేశపెట్టడం జరిగింది. 
ఇంటర్‌, డిగీ విద్యార్థులకు, ఇంకా పట్టుపర్మిశమ రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా . 
సమ్మగంగా ఈ (గంథాన్ని రూపొందించాము. 


ఈ పుస్తకాన్ని ఇంతకన్నా సమ్మగంగా తీర్చిదిద్దడానికి సహృదయంతో సూచనలిస్తే 
కృతజ్ఞతతో స్వీకరించగలం. 


పవేసిక 


ఆంధప్రదేశ్‌ పభుత్యం కేం[ద([పభుత్వ సహకారంతోనూ వనరులతోనవా 
1988-69 విద్యాసంవత్సరంలో వివిధ వృత్తివిద్యాకోర్సులను జూనియర్‌ కళాశాల. 
స్థాయిల్యోపవెశపెట్టింది. దీనికి ముందుగా ర్యాష్ట్ట్రపభుత్వం కొన్ని కళాశాలల్స్‌ కొన్ని వృత్తి 
విద్యాకోర్సులను |పారంభించింది. వీటిలో “పట్టుపర్మిశమ” ఒకటి. ఈ కోర్సుకు 
సంబంధించిన పాఠ్య్మపణాళికను ఇంటర్మీడియట్‌ విద్యామండలి 1993లో నవీకరించారు. 
ఆ తరువాత డిగీస్థాయిలో కూడా పేపర్‌ 1V-ఎలక్టివ్‌ పేపర్‌గా “పట్టుపర్మిశమ”ను 
ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటర్‌, డి(గీ విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగానూ, ఇంకా 
వట్టువర్మిశమ రైతులకు అదనపు సమాచారం అందించే విధంగానూ ఈ (గంథాన్ని తయారు 
చేయడం జరిగింది. 


ఈ పుస్తకం రెండుభాగాలుగా ఉంది. (పథమ భాగంలో మల్చరీ సాగుకు 
సంబంధించిన వివరాలు అంటే విస్తరణ, వాతావరణం, సాగుకు కావలసిన నేల తయారు 
చేయటం, మల్చరీ ఉత్పత్తి, నీటిపారుదల, ఎరువులు, మల్చరీ ఆకు కోసే పద్దతులు 
అంతరకృషి విషయాలను గురించి విపులంగా విశదీకరించడం జరిగింది. ద్వితియ భాగంల్‌ 
మల్బరి చీడల, వ్యాధుల నివారణ, క్షేతం లాభనష్టాల వివరాలు, పట్టుపురుగు 
జనకతరాలు, జీవితచర్శిత, గుడ్లు ఉత్పత్తి చేసే విధానం, కావల్సిన పరికరాలు, గుడ్డ 
నిలవను గురించి వివరించడం జరిగింది. విషయ వివరణ కోసం ఎక్కడికక్కడ సంబంధి త 
. పటాలను, ఫోటోలను పొందుపరచడం జరిగింది. 


ఈ [(గంథరచనలో భాష సరళంగానూ సూటిగాను ఉండేవిధంగా జాగత్త 
తీసుకొన్నాం. విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని, విద్యా (పమాణాలు కాపాడుకొంటూ 
(పత్యేక్కశద్ధ తీసుకొన్నాం. ఇది విద్యార్థుల సమ్మగ విషయావగాహనకు సహకరిస్తుందని 
పట్టుపర్మిశమదారులకు మార్గదర్శకంగా ఉంటుందనీ ఆశిస్తున్నాం. 


అనుభవజ్ఞులైన అధ్యాపకులు, పట్టువరిశమదారులు సహృదయంతో 
నిర్మాణాత్మకమైన సలహాలిచ్చినటైతే స్వీకరించి పునర్ముదణలో అమలుపరచగలమని 
సవినయంగా మనవి చేస్తున్నాం. 


సాలా 
[లా 


—_ 


—-_— 
ర 


1 9౦ ర౯ల ౮౯ SMP గా 


Oo ౧౦) ౯ mn mw NM 


విషయ సూచక 
(పథముభాగం 
A. మల్బరీ సాగు 
మల్చరీ విస్తరణ - మల్చరీ రకాలు 
వాతావరణ శాస్త్రం 


నేలలు 


. మల్ఫరీ సాగుకు నేల ఎంపిక 


. మల్ఫరీ సాగు 


మల్బరీ ఉత్పత్తి 


మల్ఫరీ ఆకు కోత 


1-10 
11 - 17 
18 - 27 
28 - 35 
36 - 46 
47-57 
58 - 69 
70-80 
81-95 

96 - 100 


B. మల్ఫరీ క్షేత పోషణ, గుడ్ల సాంకేతిక రంగం 


మల్చరీ చీడలు - వ్యాధులు 

వ్యవసాయ క్షేత నిర్వహణ 

మల్బరీ నర్సరీ పెంపకం 

మల్బరీ పంట - ఆర్థికాంశాలు 

మల్బరీ వట్టు మాత్‌ 

గుడ్ల ఉత్పత్తి కేర్యదం - అందులోని వరికరాలు 
జనక తరాలు - వాటి విస్తరణ 

గుడ్ల సాంకేతికరంగం 

గుడ్ల ఉత్పత్తి - ఆర్థికాంశాలు 

ఆమ చికిత్స 


సం్యవదింవు (గంథాలు 


101-118 
119 - 125 
126 - 130 
131 - 133 
134 - 140 
141 - 149 
150 - 152 
153 - 163 
164 - 169 
1/0 - 176 

179 


(త 


OO pT షక 


10. 


OES SU జ I OS మ 


ద్వితీయభాగం 
A. పట్టుపురుగుల పెంపకం 
పరిశమ స్వభావం - [పాముఖ్యత 
పురుగుల పెంపక గృహం, పరికరాలు 


ల ల 
fof 


గ 


పట్టుపురుగుల పెంపకానికి అనువైన గృహాన్ని 
తయారుచేయటం 


౮0 


పట్టుపురుగుల సెంవకానికి కావలసిన వాతావరణ పరిస్థితులు 
పొాదగటం, (బషింగ్‌ 

చాకీ లేదా తొలిదశ పట్టువురుగుల పెంపకం 

చివరిదశ పట్టుపురుగుల పెంపకం 


ఒకేసారి 300 రోగరహిత లేయింగ్స్‌ను పెంపకం చేయటానికి 
కావలసిన పరికరాలు, ఇ.ఆర్‌.ఆర్‌. 


అల్లేదశ, మౌంటింగ్‌ 


చెంపకగృహంలో రికార్డు వుస్తకాలు-వట్టు గూళ్ల వాణిజ్యం 


29 - 35 
36 - 41 
42 - 50 
51 - 70 
71-82 


83 - 87 
88 - 98 
99 - 106 


B. పట్టుపురుగుల వ్యాధులు, చీడలు, పట్టురీలింగు 


tA 


ట్టుపురుగుల వ్యాధులు 
పట్టుపురుగుల చీడలు 
పట్టురీలింగు వర్మిశమ 

వ 
పట్టురీలింగుకు కావలసిన ముడిసరుకులు 
పట్టుగూళ్ల స్టెఫి ఫిలింగ్‌, కండీషనింగ్‌ 
పట్టుకాయలను ఉడికించటం - _బషింగ్‌ 


రీలింగు వ్యవస్థలు 
ముడిపట్లును వరీక్షించటం 


టు 


టువ 


పట్టుపరిశమలోని ఉపఉత్పత్తులు, వాటి వినియోగం 
సం్యవదింవు (గంధాలు 


అసుబంధం 
పట్టుపరిశమకు సంబంధించిన కొన్ని సంక్షిప్త నామాలు 
పారిభాషికవదాలు 
నిర్వచనాలు 


107 - 119 
120 - 126 
127 - 129 
130 - 142 
143 - 152 
153 - 159 
160 - 169 
170 - 175 
176 - 179 

180 


2-10 
11- 14 


న వాట రేపట 








_ &. మల్పరీ సాగు 


(MULBERRY CULTIVATION) 


మల్ఫరి విస్తరణ = మల్బరి రకాలు 
(Mulberry - distribution and varieties) 


పరిచయం * పట్టుపర్మిశమ ముఖ్యంగా వ్యవసాయ సంబంధమై నడెనా దీనిలో అత్యంత సాంకేతిక 
పరికరాలు, యంతాలతో కూడిన పరిశ్రమకు కూడా స్థానం “ఉంది. ఈ పరిశ్రమలో ముఖ్యంగా 
చెప్పుకోవలసిలిది మల్ఫరీ* పట్టు పురుగుల పెంపకంలో మల్ఫరీ ఆకులను ఆహారంగా 
వినియోగించటం వల్ల వర్తక వ్యాపార పరి! శమకు (Commercial sericulture)- మల్బరీ 
ముఖ్య ఆధారమైంది. ఇపుడు పట్టుపురుగుల పెంపకానికి కృతిమాహారం (artificial diet) 
లభిస్తున్నా మల్చరీస్టానం చెక్కుచెదరలేదు. మల్ఫరీలోని ఆహారవిలువల తక్కువ ఉత్పత్తి 
వ్యయాన్ని కృతిమాహారంతో పోల్చినపుడు మల్బరీ మొదటిన్హానంలో ఉంటుంది.  మనడేశ 
వాతావరణ పరిస్థితుల లో మల్ఫరీ ఆరోగ్యంగా, ఏపుగా పెరుగుతుంది. పట్టుపురుగులు మల్బరీ 
ce మాంసక్పృత్తులను (Proteins) వినియోగించి పట్టును ఉత్పత్తిచేస్తాయి. పట్టు అనేది 
ఫె బోయిన్‌ (Fibroin), సిరిసిన్‌ (SericIn) అనే శండు Cs కలయిక వల్లి ఏర్పడు 


తుంది. 


చరిత :' క్ర.పూ. 2640 లో చైనా దేశ చక్రవర్తి 'హాంగ్‌ టీ భార్య షి-లింగ్‌ -టీ ఈ పట్టును 
కనుగొంది. ఆమెను “పట్టు యొక్క తల్లిదేవతో (Mother Goddess of Silk) గా అధి 
వర్ణించారు. తర్వాత |క్రీ.పూ. 2500 లో ఆదేశ చక్రవర్తి డబ్బు.హాంగ్‌ భార్య షి-లింగ్‌ -పి కొన్ని 
_ చిన్నచిన్న కీటకాలు మల్బరీ ఆకులను తినటం, కొద్ది రోజుల తర్వాత అవి పబ్టుగూళ్ళను 
_ అల్లబం గమనించింది. ఆ పట్టుగూళ్ళు ఆకస్మికంగా వేడినీటీలో పడగానే దాని నుంచి అతి 
మృదువెన దారంపోగులు రావటం టా గమనించారని తెలుస్తోంది. 

వర్తక సంబంధంగా పర్షియా, లెవాంటి దేశస్తులు చెనాతో సంబంధం ఏ ఎర్పరచుకొన్నాక 
చెనాదేశం నుంచి పట్టు వస్త్రాలకు రంగుల అద్దకం, నతి పరికరాలను 6000 మైళ్ళ దూరాన కల 
యూరప్‌ దేశాలకు తాష్మంట్‌, బాగ్దాద్‌, డమూ షీన్‌, పర్షియా, రోమ్‌, ఇస్తాంబుల్‌ దేశాల 
ద్వారా తీసుకొని పోయినట్లు చరితపుటల్లో ఉంది. దీనినే “పట్టు దారి (Silk road) 
అంటారు. ఈ దారి గురించి అరిన్టాటీల్‌ (క్రీ.పూ. 384- 322) 'జంతువుల రాజ్యం. అనే 
(గంథంలో పేర్కొన్నాడు. (పటం 1. LD 


చెనాలోని వివిధ రాజవంశాల కాలంలో సాంగ్‌ (|కీపూ. 960-1279), మింగ్‌ (క. వ? 
1384- 1644) రాజవంశాల వల్లి వర్తక సంబంధం మరింత పుంజుకుంది. తర్వాత కాంగ్‌ -సీ 
(| కీ.పూ. 1662-1722) ; చిన్‌ లంగ్‌ (ఈ. పూ. 1736-1795) పట్టువ! స్తాల నేతను యూరోపియన్‌ 
దేశ విధానంలో అభివృద్ది చేశారు. ఈ రకంగా అభివృద్ది ' చెందిన మల్బరీ ఉనికిని దాదాపు 
3000 సం॥ రాలు అతి రహస్యంగా ఉంచారు. ఇది పర్షియన్‌ వర్తకుల ద్వారా యూరప్‌ దేశాలకు - 
చేరింది. 

మల్చరీ ఆవిరా భవం జపాన్‌ లో క్ర శ. 195లో, 13వ శతాబ్ద (ప్రాంతంలో ఇటలీ దేశంలో, 
తర్వాతే (ఫాన్స్‌. తదితర దేశాల్లో వ వ్యాప్తి చెందింది. 18వ శతాబ్దంలో (ఫాన్స్‌లో ఈ పరిశ్రమ. 
అధిక అభివృద్ది చెందగా 19వ శతాబ్దంలో సె బిన్‌ వ్యాధి వలస పూర్తిగా దెబ్బతింది. 





పటుం$ 1.1 పట్టుదారి 


ఇంగ్లాండ్‌ లో పట్టునే తస్థాపనం ఎడ్వర్డ్‌ -3 కాలంలో జరిగిరిది. చరిితాధారంగా మన . దేశంలో 
(క్రీపూ. 140 లో చెనా నుంచి “పట్టు దారి” లో కొటాన్‌ (టిబెట్‌) ద్వారా మల్బరీ వ్యాప్తి 
జరిగిందని తెలుస్తోంది. బుగ్వేదంలో 1యుర్న'" (అంకే పట్టు); “మానున్‌ ర్మట్‌* (అంటే 
పట్టుచే నేయబడిన బల్టు) అనే పదజాలం. ఉన్నట్లు గుర్తించారు. 
పట్టు పర్మిశమ మనదేశంలో రెండవ (పపంచ యుద్ధకాలంలో ఎక్కువ ముందంజవేసి 
(ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఈ కాలంలో' పారాచూట్‌ తయారీకి పట్టువాడకం వలన 
పెరిగిన ఉమాండుకు అనుగుణంగా పట్టు ఉత్పత్తిచేసే పిలేల్‌ 300 నుంచి 2013కు, పట్టు 
ఉత్పత్తి 6000 పౌండ్ల నుండి 300 000 పౌండ్ల కు పెరిగింది. _ ఈ ఆదరణలో మైసూర్‌ . 
పరిసరాలలో మల్బరీ విస్తరణ రెండింతలు అయింది. ఇది గమనించిన (పభుత్వం పట్టు 
పరిశ్రమ అభివృద్దికై “కేంద్ర పట్టు సంస్థను” 1949లో నెలకొల్పింది. కర్ణాటక రాష్ట్రంనుంచి 
మన రాష్ట్రానికి మల్బరీ రాయలసీమ జిల్లాల ద్వారా 1948లో వ్యాప్తి చెందింది. ఈ పరిశమ 
అభివృద్ధికి 1950లో [ప్రభుత్వం మూడు సిల్‌ గ 'ఫారంలను రాయలసీమలోని. “హీ ందూపురంి, 
తెలంగాణాలోని “మానేరు, కోస్తాలోని 'చింతపల్లి' లో స్థాపించింది. 


మల్బరీ విస్తరణ, రకాలు 








ల on 
ఇ | ఇఇ 0 OP! __ 0౬ 
01) చూ ఆం జరా ల్‌ (గో జా 
TTS 
ఇ టు అజా 3 శ స MR తజ me a క్‌ స 
4 స్య: 3 శ . 
. [ | అ 
3 లశ 1 ర పట చ్చు శే oy శ 
t Cie గ శ EA క్‌ 
(27౧౮౯ బాణా [గ PAN గ ! కృ ॥ 
SND టే ల sf ww 7 
క = Sas శే భష 
| / క్ట 707 


కాం fi 
Made 
ర టల 
ae? PAE aap 
ఫి y ర టి కి 

Py SO a 
m0) rp 


x CrP 
ఈ గీ లా తం లగు? వి టం 
= తాక యు 
= COOP గయ య 
ఖే టో ట్‌ wa 
యు 
రస్తూ! 


ce 





పటంః1.3 భారతదేశ పట్టుపరిశ్రమ పటం 


మల్బరీ విస్తరణ, రకాలు . ష్ష 


విస్తరణ $ (పపంచంలో మొత్తంమీద దాదాపుగా 29 దేశాలు మల్చరీని సాగుచేస్తున్నాయి. అవి 
జపాన్‌, చెన్కా కొరియా, రష్యా, ఇండియా, (బెజిల్‌, ఇటలీ, (ఫాన్స్‌, స్పెయిన్‌, (గీస్‌, 
యుగొస్తావియా, టర్కి, (శీలంక్క హంగరీ, ఈజిస్ట్‌, సిరియా, పోలాండ్‌, బల్లేరియా, ఇరాన్‌, 
లెబనాన్‌, థాయిలాండ్‌, బర్మా, బంగ్లాదేశ్‌, ఆ క సెపస్‌, వియత్నామ్‌, వరకే 
రుమానియా, కంబోడియా మొదలెన లు పటం 1.2). 

ఇండియాలో కర్ణాటక, “తమిళనాడు, ఆంధప్రదేశ్‌, వెస్ట్‌బెంగాల్‌, జమ్ము-కాశ్మీర్‌ 
రాష్టాలన్ని' కలిసి దేశంలోని మొత్తం మల్ఫరీ పట్టు ఉత్పత్తిలో 98% సాధించాయి. మల్బరీ 
పెరుగుదలకు అన్లువెన పరిస్థితులు ఉన్న మహారాష్ట, కేరళ, గుజరాత్‌, ఉత్తర! పదేశ్‌, రాజస్తాన్‌, 
పంజాబ్‌, బీహార్‌, ఒరిస్సా రాష్ట్రాలలో కూడా ఈ ప. (ప్రారంభమైనది. (పటం 1.3). 


మల్చరీకి కావలసిన వాతావరణ పరిస్థితులు 3 

మల్చరీని అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో అంటే సమశీతోప్త (Temperate) 
మొదలుకొని ఉష్ణ (tropical) పరిస్థితులలో పెంచవచు ఏం ఈ కింద వివరించిన వాతావరణ, 
ఇతర భౌమ్య బీవనపరిస్థితులు మల రీ ఆరోగ్యంగా పెరగటానికి తోడ్ప డతాయి. 


li. అక్షరేఖ (Latitude), దీర్జరేఖ (Longitude) : భూగోళశాస్త్రం (ప్రకారం మల ృరీని 
సాగుచేసే దేశాలు భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నాయి. కేవలం |బెజిల్‌ మాతం భూమధ్య 
"రేఖకు దక్షిణంగా (14° నుండి 23°5) ఉంటుంది. ఎగువస్థాయి అక్షరేఖలో (28°N నుండి 
ర్‌5°N) జపాన్‌, చైనా, రమ్యా కొరియా, ఇండియా (కాశ్మీర్‌ ), యుగొస్టావియా, (ఫాన్స్‌, 
_ స్పెయిన్‌, ఇటలీ, MD సెపస్‌, టర్కీ, హంగరీ, సిరియా, పాలాండ్‌, బల్గేరియా, ఇరాన్‌, 
"లెబనాన్‌, అప్టనిస్తాన్‌, See Ts దేశాలు ఉన్నాయి. దిగువస్థాయి అక్షరీఖలో' (5°N - 28°N) 
ఇండియా, (బెజిల్‌, ఈజిప్ట్‌, థాయిలాండ్‌, దక్షీణా వియత్నామ్‌, “ఇండొనేషియా, బర్మా 
ఉన్నాయి. | 


లె కీతోష్టస్టితి (Climate) : శీతాకాలంలో సమశీతోష్షస్థితి వల్ల మల్ఫరీ అంకురం లేదా 
మొలక (5prout) వేయదు. కాని ఉన్ల పరిస్థితులలో పెరుగుదల నిరాటంకంగా సాగుతుంది. 
ఇండియాలో ఉండే అనుకూల కీతోష్టస్తీతి వల్ల మల్ఫరీ ఏపుగా పెరిగి, సంవత్సరం పొడవునా 
పట్టుపురుగుల పెంపకం వీలవుతుంది. మనదేశంలో పట్టు ఉత్పత్తిచేసే ముఖ్య రాష్ట్రాలలో 
క (కర్ణాటక, తమిళనాడు, ఆంధప్రదేశ్‌ ఉఫ్టో గత 21°C- “30°C ఉంటుంది. బెంగాల్‌లో 
శీతాకాలంలో 15.5°C, ఎండాకాలంలో 36.66 ఉంటుంది. ఇక కాశ్మీర్‌లో మే నుంచి 
అక్టోబర్‌ వరకు మాతవే పట్టుపురుగుల పెంపకానికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. 
i ఉన్ల దేశాల్లో ఉండే అనుకూల శీతోష్షస్టితి వల్ల మల్బరీ సంవత్సరం పాడవునా ఆరోగ్యంగా 
పెరుగుతుంది. మల్బరీ ఉత్పత్తి సమశీతోన్ష సుండలంకంటే ఉన్షమండల (ప్రాంతాలలో రెట్టింపు 
=. ఉంటుది. అయితే ఉప్త్షదేశాల్లో నీరు సోగుచేయటంలో ఎదురయ్యే ఇబ్బందుల వల్ల మల్ఫరీ 
ఆకుల ఉత్పత్తి కొద్దిగా "తగ్గుతుంది. పాడీ వ్యవసాయ క్షేతంలో (Dry తళ. వర్షాధార 
మల్బరీ పెంచినపుడు హై. దిగుబడి నాణ్యత కూడా తగ్గుతాయి. అంతే కాకుండా 
వాతావరణంలో తేమ తక్కువై పరోక్షంగా ఆకుల పెరుగుదల, 'రసభరితం (Succulent) గా 
ఉండే లక్షణం దెబ్బతింటాయి. 

వాతావరణ ఉమ గత 24-280 మధ్య మల్ఫరీ eR పెరుగుతుంది. ఉష్ణ గత 
13°C కు తక్కువ, 38°C కు ఎక్కువైనపుడు అంకురణ, పెరుగుదల ఉండవు. సమశీతోష్ష 
వాతావరణంలో వసంత రుతువులో (ఏ పైల్‌) ఉష్ణోగ్రత 13°C. చేరినపుడు మల్చరీ అంకురించి 
ఆకురాలు కాలం (అక్టోబర్‌) వరకు న. ఈ మొక్కలు సవంబర్‌ నుంచి మార్చ్‌ 


6 పట్టు పరిశ్రమ 
వరకు ని|దావస్థలో ఉంటాయి. అందువల్ల సమశీతోష్ట (ప్రాంతాలలో మల్బరీ ఆకులు మే. 
నుంచి అక్షోబర్‌ వరకు మాతమే పట్టుపురుగుల పెంపకానికి లభ్యమవుతాయి. ఇందుకు . 
విరుద్దంగా ఉష్ణ (ప్రాంతాలలో మల్చరీ సంవత్సరమంతా పెరుగుతుంది. 


3. వర్షపాతం (22210) : వర్షపాతం 600 మి.మీ. నుంచి 2500 మి.మీ వరకు ఉండే 

(ప్రాంతాల్లో మల్చరీని చక్కగా పెంచవచ్చు. వర్షపాతం తక్కుువెతే నేలలో తేమ తక్కువై ఆకు 
ఉత్పత్తి తగ్గుతుంది. (ప్రతీ 10 రోజులకు ఒకసారి 50 మి.మీ. వర్షం మల్బరీ ఏపుగా పెరుగుకు 
తోడ్పడుతుంది. ఇండియాలో మల్చరీ పెంపక (ప్రాంతాలలో వర్షపాతం 400-750 మా 
కర్ణాటకలో ; 1500 మి.మీ. కంటే ఎక్కువగా బెంగాల్‌లో ఉంది. ఏదిఏమైనా ఎండాకాలంలో 
_ కరువువల్ల ఆకు నాణ్యత దెబ్బతింటుంది. 


\ 


4. తేమ (Humidity) : గాలిలో తేమ 65-80 శాతం ఉన్నపుడు మల్చర్‌ీకి అనుకూలంగా 
ఉంటుంది. వర్దాధార మల్చరీఉన్న (ప్రాంతాల్లో నేలలోను, వాతావరణంలోను తేమ ఎక్కువె 


వర్షాకాలంలో పెరిగిన మల్చరీ ఆకుల నాణ్యత ఇతర కాలాల్లో పెంచిన మొక్కలకంకే చాలా 
బాగుంటుంది. . 


5. సూర్యరశ్మి (Sunshine) : ఇది కూడా మల్బరీ పెరుగుదలపె (ప్రభావం చూపెడుతుంది... 
సమశీతోష్ష్మ ప్రాంతాల్లో మల్చరీకి 5-10 గంటలు, ఉష్ణ |ప్రాంతాల్ల్‌ 9-13 గంటల సూర్యరశ్మి 
అవసరం. 


6. ఊర్హత్వం (Elevation) : జపాన్‌ లో మల్చరీని సము దమ ట్టానికీ (MSL) 22 - 1735మీ. 
ఎత్తులో, రష్యాలో 400 - 2000 మీ. ఎత్తులో పెంచుతారు. ఇండియాలో 300-800 మీ. ఎత్తులో 
పెంచుతున్నారు. ఏదిఏమైనా సము[ దమట్గానికి 700 మీ. ఎత్తులో మల్బరీ సమృద్దిగా పెరుగు 
తుంది. ' 


“ఇండియాలో పెంచే మల్బరీ రకాలు క 

య! మల్చరీ చాలా వేగంగాపెరిగే ఆకురాల్చు (Deciduous) వృక్షం. ఇందులో అనేక 
రకాలున్నా కొన్నిమా(తం అధిక | పాచుర్యంపాందాయి. మల్ఫరీలో వివిధ (పజాతులకు చెందిన 
మొక్కలు, వివిధ దేశాల్లోనివి అన్నీ కలిపి వెయ్యికంకే ఎక్కువ ఉన్నాయి. మన దేశంలో 
మొత్తం 559 రకాల్లో 363 దేశీయ, 196 విదేశీయ రకాలున్నాయి. ఇవి మనదేశంలోని కేంద 
పట్టుసంస్థ ఆధీనంలోని వివిధ శాఖలలో ఉన్నాయి. ఈ శాఖలు దేశీయ అవసరాలకు ఆయా 
(పాంతాల భౌగోలిక స్థితులను అనుసరించి తగిన రీతిలో సలహాలను అందిస్తూ తగిన మొక్కల 
ఎంపికలో సహకరిస్తాయి. మనదేశంలో ఉన్న మొక్కలు ఎక్కువగా మోరస్‌ ఇండికా 
(M.indica) కు చెందిన్నవెనా, వోూరన్‌ అలా ) (M.alba); మోరన్‌ సెర్రాట (M.serrata); 
మోదన్‌ లావిగేటా (M.laevigata) లు కూడా ఉన్నాయి. ఇందులో మోరన్‌ సెరాటు 
హిమాలయాల్లో వన్యంగా పెరిగే మొక్క. ఇవికాక ఇండియాలో మోరన్‌ గ్రా (Mnigra); 
మారన్‌ మల్రికాలస్‌ (M.multicaulus); మోరస్‌ సెనాెన్సిన్‌ (M.sinensis) ; మారన్‌ 
ఫీలిప్పి నాన్ని స్‌ (M. philippinensis)లు కూడా పెంచుతున్నారు. ఇతర దేశాల్లో మాదిరిగా 
ఇండియాలో మల్ఫరీ వర్గీకరణ కలవరపెడుతుంది. (బాండిన్‌ (1906) మోరన్‌ అల్ఫా, మోరన్‌ 
లావిగేట్కా మోరన్‌ ఇందీక్కా మోరిస్‌ స్యెరాట అనే నాలుగు (పజాతులు గుర్తించాడు. హుకర్‌ 
(1885) మోరన్‌ అల్ఫా కు బదులుగా మోరిస్‌ అటటోసడ్యూరియా (M.atropurpurea) ను 
చేర్చాడు. ముఖర్జీ (1899) ఈ మొక్కల రకాలన్నీ మోరన్‌ అల్ఫా నుంచి వచ్చినవని తెలిపాడు. 
కాదంది (1949) ఈ మల్బరీ రకాలు ఇండియాకు యూరప్‌, చైనా, జపాన్‌ లేదా ఫిలిప్పెన్స్‌ 


మల్బరీ విస్తరణ, రకాలు . E 7 


నుంచి వచ్చాయని చెప్పాడు. గురురాజన్‌ (1960) మొత్తం సాగుచేసే మల్ఫరీ రకాలను మూడు 
సమూహాలుగా చేశాడు. అవి - మోరిస్‌ అల్ఫా (మైసూర్‌, తమిళనాడులో), మోరస్‌ బాంబినిన్‌ 
(M.bombysis) (బెరహాంపూర్‌ రకం), మోరిస్‌ లాటిఫోలియ (M.latifolia) (585, 
ఉత్తరపదేశ్‌ లో). ఇతని వర్గీకరణ హోట్టు (195శ) వర్గీకరణ, సూతాలపె ఆధారపడింది. 


1. మోరస్‌ ఇండికా 8 ఇండియాలో ఎక్కువ రకాలు ఈ (ప్రజాతికే చెందుతాయి. ఇది 
హిమాలయాల్లో కాశ్మీర్‌ నుంచి సిక్కిమ్‌ వరకు 2500 మీ. ఎత్తులో కూడా పెరుగుతుంది. ఇక 
బెంగాల్‌, అస్సాం, కర్ణాటక, తమిళనాడుల్లో 1500 హీ “ఎత్తులో సెరుగుతుంది. ఇది కాశ్మీర్‌ 
లోయలో కనిపించే పురాతన దేశీయ రకం. దీనిని వివిధ సాగుపద్దతులలో పొదల్లుగా, వృక్షాలుగా 
(కాశ్మీర్‌) పెంచుతున్నారు. ఈ మొక్కపత్రాలు చిన్నగా విచ్చేదింపబడిన (Dissected), 
పలురకాల లంబికలతో (10065), చిన్న వృంతం (6టం1ల) తో, పలుచగా, కాగితంలాగా, 
మాసిన ఆకుపచ్చ రంగుతో ఉంటాయి (పటం 1.4. ముదిరిన ఆకులు పెళుసుగా (Brittle) 
ఉంటాయి. లేత కొమ్మలు (6-8 నెలల వయస్సువి) నూనెవంటి గోధుమవర్థం నుంచ లేత 
గోధుమవర్ణంలో ఉంటాయి. ఇవి పెరుగుదల లేని, ఎదగని మొక్కలు. ఈ (పజాతిలో 
అస్సాంబ్‌ లా; జతినుని ౫; సుజాన్‌ పూర్‌ -1; సుజాన్‌పూర్‌ -2 ; సుజాన్‌ పూర్‌ -3; 
సుజాన్‌పూర్‌ -4 ; సుజాన్‌పూర్‌ -5 ; కలియకుతాహి ; థర్‌లోకల్‌ ; మెసూర్‌ లోకల్‌; 
బెరహాంపూర్‌ లోకల్‌ ; (బెంటుల్‌ , బొటటల్‌ ; టరిబుర్‌ ; కన్యా - 2 (శ) ; జంగ్రీటల్‌ ; 









ఆఅ Q 


ప Tn. OO OT లి 


రంబిక 
పత్రుడళ్రోం 
ఈ వెలు 


“ప్రత స్పృంళం 


a ఎ 


పత్ర ప్పు-చ్చుం 





పటం 1.4. మల్చరీ పతం, 


+ 


పట్టు పరిశ్రమ 


2. మోరస్‌ అల్ఫా ః ఇది సమశీతోప్త దేశాల్లోని రకాన్ని పోలి ఉంటుంది. ఇది ఇండియాల్‌ 
అన్ని [ప్రాంతాలతోపాటు 11,000 అడుగుల ఎత్తు (పాంతంలో కూడా పెరుగుతుంది 
మనదేశంలో పంజాబు, ఉత్తర పశ్చిమ హిమాలయాల్లో కూడా ఉంది. దీని పృతాలు మందంగా 
మెరుస్తూ (Glossy), పొడ్డవెన. వృంతంతో, నూనెవంటి ముదురు ఆకుప పచ్చ వర్ణంతో 
లంబికలతో లేదా పూర్తి పృతంగా ఉంటాయి. కాండం గోధుమవర్ధంతో, కొన్ని హాయ 
రంధ్రాలు (1602666119), కొన్ని వేర్ణతో నెమ్మదిగా పెరిగే వృక్షం. ఈ వన్యవృక్షాన్ని కల 
కోసం, ఫలాలకోసం పెంచుతారు. జ్జ. 10-15 మీ. ఎత్తు పెరుగుతుంది. 


8. మోరస్‌ సెర్రాట ః ఇది రాజోరి-పూంచ్‌ (ప్రాంత హిమాలయాల్లో 3000 మీ ఎత్తువరకు. 
కనిపిస్తుంది. ఇది 20 - 25 మీ. ఎత్తుగా దాదాపు 9మీ. కాండం చుట్టుకొలత ఉండే. మహావ ఎక్తంగ 
పెరుగుతుంది. దీని పత్రాలు రంపపుటంచులతో (Pubescent serrated) ఉంటాయి. ఇ 
పట్టుపురుగుల పెంపకానికి ఉపయోగపడవు. ఈ వృక్షాన్ని ఎక్కువగా కలపకు ఉపయోగిస్తారు. 


'4. మోరస్‌ లావిగేటః ఇది ఉష్ణమండల (ప్రాంతం నుంచి ఉపఉష్ణమండల (ప్రాంతంలో (ఇండ్‌ 

లోయనుంచి అస్సాం వరకు) 1500 మీ. ఎత్తువరకు వ్యాపించిన వన వృక్షం. దీని ప్మతాలు 
అండాకారం లేదా హృదయాకారంగా (౮0764466), చిన్న రంపపుటంచుతో నునుపుగా 
(౮120705) ఉంటాయి. దీని చిరుఫలాలు (Spiklet) వంగి (07009109), ఫలాలు పసుపు 
రంగుతో చాలాపాడవుగా ఉంటాయి... పాలు బాగా ముదిరి ఉంబాయి. కాబట్టీ 
పట్టుపురుగులకు ఆహారంగా వినియోగించరు. 


5, మోరన్‌ నెగాః దీనిని నలుపు మల బ్రరీగా పిలుస్తారు. ఇది ఇరాన్‌ నుంచి న చేరింది. 
దీని ప్మతాలు పెద్దగా లంబికా రహి తంగా, కేశభరితమై (Hairy) ఉంటాయి.. ఈ పాలను 
అప్పుడప్పుడు పట్టుపురుగులకు ఆహారంగా వాడతారు. ఈ |పజాతికి చెందిన “షాతుల్‌' 
వృక్షాలు 60-80 సం|| వయస్సు కలవి అనేకం కాశ్మీర్‌ లోయలో కనిపిస్తాయి. వీటి ఫలాలు 
చాలా పాడవుగా, రక్తపువన్నెతో, పుల్లని రుచితో ఉంటాయి. 

వెన తెలిపన వివిధ [ప్రజాతులకు చెందిన అనేక సంకర జాతులతో పాటుగా కొన్ని లోకల్‌ 
రకాలు కూడా పట్టుపరిశమలో అధిక (ప్రాచుర్యం పొందాయి. ఇందులో విక్కువగా M,, 5%; 
వ్య, ర్య్యొ మై సూర్‌ లోకల్‌ మొదలానవి వివిధ (ప్రాంతాలలో కనిపిస్తాయి. సంకరజాతి మల్బరీ 
. ఆకులలో సేంద్రియ పదార్దాల నిష్పత్తి ఎక్కువగా ఉండి పట్టుపురుగుల పోషణకు అధిక 
లాభసాటిగా ఉంటుంది. ఈ మల్చరీ మొక్కుల పెంపకం నీశీపారుదల ఎక్కువగా ఉండే 
సాగుబడిచేసే [ప్రాంతాలకు మా(తమే అనువుగా ఉంటుంది. నీరు తక్కువగా ఉండే వర్షాధార 
(పొంతాలకు ఈ రకం మొక్కలు సరిపడవు. 


కాబట్టీ తగిన మల బరీ విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ తగురీతిలో పట్టుపురుగుల పోమణచేస్తే 
అధిక లాభాలను ఆర్టించటానికి వీలవుతుంది. 


హల ఆకుల రకాలు = పోషక పదార్లాల సాయే : ఆకుల జభ. ఉపయుక్తత వాటి 
పోషక పదార్ధాల పె ఆధారపడి ఉంటాయి. ఆకుల లోని ఆహార పదార్దాల సాయిని “బట్టి 
పట్టుపురుగులు "అకుల రకాల్వవెపు ఆకర్షితమవుతాయి. ' అందువల్లనే హె బిజ్‌ ఆకులను 
ఎక్కువగా తినడం, లోకల్‌. "ఆకులను" తక్కువగా తినడం పట్టుపురుసుల పెంపకంలో 
గమనించవచ్చు. పట్టుపురుగుల పెంపకం అవి తినే ఆకుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 
ఏరకం పట్టుపురుగులెనా ఆకులలోని పోషక పదార్దాల స్థాయిసె ఆధారపడి పెరుగుదలను, 
పట్టుగూళ్ళ = సాధిస్తాయి. అందువల్ల పురుగుల పెంపకంలో పోషక పదార్ధాలే ఎక్కువ 


మల బరీ విస్తరణ, రకాలు 9 
పాత్ర వహిస్తాయి. మేలుజాతి పురుగులు తక్కువస్థాయి పోషకపదార్దాలతో మంచి పెరుగుదల, 
గూళ్ళ ఉత్పత్తిని చూపలేవు. ఆకులలోని తేమ, (ప్రోటీన్లు, పిండి పదార్దాలు, [కొవ్వులను 
పురుగులు సద్వినియోగపరచుకొని పట్టును ఉత్పత్తి చేస్తాయి. ఈ పదార్దాలు ఆకుల్లో 
తక్కుువెనట్లయితే పురుగుల పెరుగుదల ఆశించిన మేరకు ఉండదు. ఆకులలో ఆహార 
పదార్థాలన్థాయి ఆకు దశపెకూడా ఆధారపడి ఉంటాయి. లేతరకం, మధ్యరకం, ముదురు రకం 
ఆకులలో పోషక పదార్వల స్థాయి భిన్నంగా ఉంటుంది. లేతఆకులలో నీటి శాతం అధికంగా, 


ముదురు ఆకులలో తక్కువగా ఉంటుంది. పిండి పదార్దాలు, కొవ్వులు ముదురు ఆకులలో 
ఎక్కువగా ఉంటాయి. 


మల్బరీ సంకర రకాలు 8 


1. కన్నా -2 లేదా M,: ఇది అధిక దిగుబడినిచ్చే వంగడం. ఇది ఎ్మరరేగడి బంకమట్టి 
నేలల్లో బాగా పెరుగుతుంది. ఇది (పతికూల వాతావరణంలో కూడా జీవిస్తుంది. దీని ఆకులు 
పెద్దవిగా వెడల్ఫుగా, మృదువుగా, నిగనిగలాడుతుంటాయి. ఈ మొక్క. ఎక్కువ కొమ్మలతో 
బాగా గుబురుగా ఉంటుంది. నీటిపారుదల గల భూములలో హెక్టారుకు/ సం || రానికి 30-35 . 
టన్నులు ఆకు దిగుబడి ఇస్తుంది. . 








15 .వుల్వ్సతీ రకుబు-పళోలు. 


2, 5-80: ఇది అన్నిరకాల నేలల్లో పెరుగుతుంది. ఆకులు పడగ ఆకారంతో, వెడల్పుగా, 
పుష్టిగా నాణ్యతతో ఉంచాయి. మొక్కకు మొక్కకు, వరుసకు వరుసకు మధ్య 2 ౫ 3. లేడా. 
3౫౩ అడుగుల దూరంగా నాటుట వల్ల ఆకులు మందంగా పెరిగి ఎక్కు_వ కొమ్మలతో గుబురుగా 
పెరుగుతాయి. ఇది హెక్టారుకు / సంవత్సరానికి 35 - 38 టన్నుల ఆకు దిగుబడినిస్తుంది. 


10 . పట్టు పర్మిశ్న్ష 


8. 5-36: ఆకులు వెడల్పుగా, హృదయాకారంగా ఉంటాయి. ఇది ఎక్కువ కొమ్మలళ. 
గుబురుగా పెరుగుతుంది. ఆకులు మందంగా, అధిక నాణ్యతతో ఉంటాయి. హెక్టారు! 
సంవత్సరానికీ 35-40 సుర ఆకు దిగుబడి ఉంటుంది. . 


'4 5-54: ఇది కన్వా- -2 కంటే ఎక్కువ దిగుబడినిస్తుంది. దీని ఆకులు విభిన్నములె చాల 
వెడల్పుగా ఉంటాయి. ఎక్కువ కొమ్మలతో బాగా గుబురుగా ఉంటుంది. కాండం కణుపుక 
కలుపుకు మధ్య దూరం తక్కువగా ఉండటంవల్ల ఎకువ ఆకులు ఉత్పత్తి అవుతాయి 
హెక్టారుకు సంవత్సరానికి 37-42 టన్నుల ఆకు దిగుబడినిస్తుంది. 


5. 5-13: ఇది నీటిఎద్దడిని తట్టుకొనే వంగడం. ఇది తొందరగా పెరిగి అధిక దిగుబ( 
నిస్తుంది. ఆకులు కుదర. రసయుతంగా, మృదువుగా ఉంటాయి. ఆకులు కోసిన తర్వా 
ఎక్కువ సమయం తేమను నిలుపుకొంటాయి. (ప్రతికూల పరిస్థితులలో అంతే వేసవిలో నీక 
తక్కు.వెనా తట్టుకొని, నాణ్యమైన ఆకులనిస్తుంది. అందువల్ల నాణ్యమై న, గల్ట్రీ పట్టుగూళ్ళను 
ఉత్పత్తి చేయవచ్చు. ఇది నీటీఎద్దడిలో హెక్టారుకు సంవత్సరానికే 15-18 టన్నులు 
నీటీసాగుతో 30-35 టన్నుల ఆకు దిగుబడినిస్తుంది. 

ఈ విషయాలన్ని దృష్టిలో ఉంచుకొని మల బరీ సాగుకు ముందుగా తగిన సమాచారాన్ని 
సంబంధిత అధికార అనధికార (రెతులు) వ్యక్తుల నుండేకాక విద్యావే వేత్తల సహాయ సలహాలనీ 
సేకరించి సరియైన నిర్ణయాలను తీసుకోవాలి. ఎందుకంటే మల్బరీ నాణ్యత పురుగుల 

ఆరోగ్యాన్ని పెంచి మంచిగూళ్ళ ఉత్పత్తికి తద్వారా అధిక దిగుబడికి కారణమవుతుంది. దీనివర్ణి 
అధిక లాభార్హనకు వీలు కలుగుతుంది. 


(ప్రశ్నలు 


1. ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 

పట్టు అంటే ఏమిటి ? 

పట్టు కీటకాల తల్లిదేవత ఎవరు ? 

మనదేశంలో మల్ఫరీ వ్యాప్తి ఎప్పుడు జరిగింది ? 

కేర్మద పట్టుసంస్థను ఎవరు, ఎప్పుడు స్థాపించారు ? 

మన రాష్ట్రంలో | (ప(ప్రథమంగా సేల్‌ ఫారంలను ఎక్కడ స్టా సాపించారు ? 
మల్ఫరీకి అన్నువెన ఉష్ణ్టో గత, తేమ పరిస్థితులను తెలపండి. 
మల్బరీ శాస్త్రీయనామం తెలపండి. 

మల్ఫరీ పతం పటంగీచి భాగాలను గుర్తించండి. 

మల్ఫరీ సంకర మొక్కల పేర్లు తెలపండి. 

మల్చరీలోని వివిధ పేజాతులు are 


అర నారాలా సారు ఖై (౪ 


| 
ర 


Il. ఈ కింది వాటొపె పె వ్యాసాలు రాయండి. 


మల్చరీ పెరుగుదలకు కావలసిన వాతావరణ పరిస్థితులను వివరించండి. 
భారతదేశంలో పెంచే మల్చరీ రకాలను తెలపండి 

“సంకరజాతి మొక్కలలో అధికపోషక విలువలు ఉంటాయి”. చరి?ంచండి. 
మల్ఫరీలో (ప్రస్తుతం సాగుచేస్తున్న సంకర రకాలను గురించి వివరించండి. 


1 మ లలు [2 


am 
వాతావరణ శాస్తం 
(Meteorology) 


వ్యవసాయ సాగుకు ముఖ్యంగా తోడ్పడే అంశాలు ఉష్ణం, నీరు, సూర్యరశ్మి, నేల. మొదటి 
మూడు అంశాలు వాతావరణంపై ఆధారపడటం వల్ల హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. కాబట్టి ఆ 
(ప్రాంతంలో గీతోవ్షస్థితి (Climate) అన్నది అతి ముఖ్యమై౦ ది. వాతావరణం, దాని చర్యలు 
లేదా (క్రియలను గురించి తెలియచేసే శ్నాస్తాన్ని “వాతావరణ శాస్త్రం అంటారు. ఇది భౌతిక 
అభివృద్ది వల్ల వాతావరణస్థ్రతిని (Weather) ఏర్పరచే వాతావరణాన్ని (Atmosphere) 
గురించి తెలియజేస్తుంది. ఇది భూభౌతిక శ్నాస్తంలోని (Geophysics) ఒక శాఖ. ఇందులోని 
వివిధ అంశాలను ఈ కింద వివరించడమె 0ది. 


1. వాతావరణ స్థితి (Weather) : ఇది ఏరోజుకారోజు వాతావరణాన్ని గురించి అంకే 
వాతావరణ ఉసం, తేమ, గాలి వేగం, ఇతర వాతావరణ పరిస్థితులను గురించి తెలియచేస్తుంది. 
ఇది.ఒక సమయంలో, ఒక స్థలంలో ఉండే పరిస్థితులను గురించి తెలుపుతుంది. 


2.' శీతోన్షస్టితి (Climate) : ఎక్కువ కాలం.వరకు ఒక (ప్రాంతంలో ఉండే వాతావరణ స్థితిని 
తెలియ చేస్తుంది. 


3. వాతావరణం (AtMం5phere) : భూమిపై కొన్ని వందల కిలోమీటర్ల (1600) ఎత్తువరకు 
వ్యాపించిన రంగు, రుచి, వాసనలేని వాయువుల మి(శమాన్నే “వాతావరణం అంటారు. ఇందులో 
ఉండే వాయువుల మిశమాలమధ్య ఘర్షణ ఏర్పడదు. ఇది బరువును, వత్తిడిని కలిగిస్తుంది. 
ఇందులో ఉండే వాయువులు. 


వాయువులు పరిమాణ శాతం బరువు శాతం 

_ న్యతజని 78.088 75.527 
ఆక్సిజన్‌ 20.948 23.143 
ఆర్గాన్‌ 0.930 1282 
కార్బన్‌ డెఆక్సెడ్‌ 0.033 0.0456 


ఇవి కాకుండా కొద్ది పరిమాణంలో హీలియం, (క్రిప్టాన్‌ , న్మెబస్‌ ఆక్సెడ్‌, హైడ్రోజన్‌, ఓజోన్‌, 
గ్రినాన్‌ లు, నియాన్‌, మీథేన్‌ మొదలైనవి ఉన్నాయి. కార్బన్‌ డె ఆక్సైడ్‌ కొద్దిగా ఉన్నా కిరణ 
జన్య సంయోగక్రియకు అతి ముఖ్యమై నది. వాతావరణం కింది భాగంలో 0-4 శాతం బరువు 
నీటి ఆవిరులు ఉంటాయి. అన్నిటికంటే వాతావరణంలో దిగువుగా దుమ్ము రేణువులు, లవణ 
స్పటికాలు, బాక్టీరియా, పుప్పాడి మొదలైనవి ఉంటాయి. 
వాతావరణంలో ఉన్న ఉన్ల వ్యత్యాసాలను అనుసరించి ఈ కింది పారలు ఉంటాయి. 


1. (టోపోసి ఎయర్‌ (Troposphere) : ఇది నేల ఉపరితలం నుంచి 8-18 కిలోమీటర్ల ఎత్తు 
వరకు ఉంటుంది. ఇది ధృవాల కంటే భూమధ్యరేఖవద్ద మందంగా ఉంటుంది. ఇందులో 
వాతావరణ స్థితి అంశాలన్నీ ఉంటాయి. ఈ పార సరిహద్దులో దాదాపు 60 సెంబీ(గేడు 
ఉష్ణో గత ఉంటుంది. 


12 పట్లు ప పరిశ్రమ 
2. స్టాటోసి యర్‌ (Stratosphere) : ఇది (టోపోసి ఎయర్‌ కి పె క పెన bowen ఇది 8- 18 
కి.మీ. తరవాత నుంచి 50 కిలోమీటర్ల. వరకు వ్యాపిస్తుంది. ఇది “వెచ్చగా మేఘాలు, దుమ్ము 
రేణువులు లేకుండా ఉంటుంది. దీనినే “ఓజోన్‌ పారి అంటారు. ఇది సూర్యుడు నుంచి వచ్చే. 
అతినీలకాంతి కిరణాలు భూమిని చేరకుండా ఆపివేస్తుంది. అందువల్లనే ఈ పొరను 
ఓజోనోసి ఎయర్‌ (Ozonosphere) అని కూడా అంటారు. 


"త, మిసోసి pas (Mesosphere) : ఇది |స్టాటోసి స్పియర్‌ సె పెన హరిక్‌, స్త్రాచో 
స్పియర్‌, మిసో స్పియర్‌ ల మధ్యలో ఇర్హుకెన నుట (Stratopause) పార ఉంటుంది. 
ఇది (స్టాటోస్పియర్‌ తర్వాత 30 కి.మీ. వరకు చి ఉంటుంది. ' 


4. థర్మోసియర్‌ (Thermosphere) : ఇది మిసోసి ఎయర్‌ తర్వాత పొర. ధర్మోసి SE 
మిసోస్పియర్‌ ల మధ్య మిసోపాజ్‌ (Mesopause) అన్న పొర ఉంటుంది. దీని ఎత్తు పెరిగే 


కొద్దీ ఉష్ణోగత పెరుగుతుంది. దూరప్రాంత రేడియో (పసారాలన్నీ క్ష పార Ss 
ప్రయాణిస్తాయి. 


వాతావరణ స్థితిలో ఉన్న మూల పదార్థాలలో సూర్యరశ్మి కిరణజన్య ee ఈ 
మొక్కల పెరుగుదల, ఉత్పత్తి పెరగటానికి మొక్కలలో పిండిపదార్హ విలువలు అదికం 


కావటానికి, మొక్కలు పుప్పించటానికి, కాండం పెరుగుదలను అరికట్టి వేరు పెరగటానిః 
తోడ్పడుతుంది. 


వాతావరణంలో వాయువు ఉమ్లో గత పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో 
అక్షరేఖ, దీరరేఖల లో తేడాలు, నీటీకీ దగ్గరగా ఉండటం, పవనం, మేఘాలు, వర్షం, సము(ద 


ప్రవాహానికి. దగ్గరవడం, పర్వతాలు, నేలలో _ఎత్తువంపులు, వాతావరణ స్థితి మొద్నణాన 
కారణాలున్నాయి. 


సోపేక్షతేమ (Relative humidity) : ఇది వాతావరణంలో ఉన్న నీటి ఆవిరిని (Vapour) 
తెలియ జేస్తుంది. నీరు ఇగిరిపోయి, ఆవిరిగా మారి వాతావరణంలో విస్తరిస్తుంది. నీటి ఆవిరికీ 
రంగు, రుచి, వాసన లేవు. ఇది పవనం (11/16), ఉవ్షంపై ఆధారపడుతుంది. పవనంవల్ల నీటి: 
ఆవిరి వాతావరణంలో అధికంగా విస్తరిస్తుంది. ఉనం అధికమై తే నీటిఆవిరి పరిమాణం 


ఎక్కువగుతుంది. అందువల్లనే సాపేక్షతేమ "ఎండాకాలంలో ఎక్కువగా, కీతాకాలంలో భన 
ఉంటుంది. 


ఒక ఉష్ణోగతలో నీటి ఆవిరి పరిమాణం అధికంగా వాతావరణంలో ఉంకే ఆస్టితిని 
సంత పం (Saturation) అంటారు. ఉష్ణం అధికమయినపుడు వాతావరణం ' సంతృప్త స్తంగా 
ఉండదు. కాని ఎక్కువ నీటిన్‌ సర్దుబాటు. చేసుకొంటుంది. సాపేక్షత్రేమను సె సెకోమీటుద్‌ 
(Psychrometer) నుపయోగించి కొలుస్తారు. "రెండు ధర్మామీటర్లలోని రీడింగ్‌ చూసి వాటి, 
వ్యత్యాసాన్ని సాపేక్షత్రేమ పట్టిక సహాయంతో కనుగొనవచ్చు. దీనిని హై(గోమీలర్‌ 


(Hygrometer), హెయిర్‌ హై గాఫ్‌ ఫ్‌ (Hair hygraph) లతో కూడా కొలవవచ్చు. . దీనిని 
లెక్క కట్టటానికి ఈ (క్రింది సూతం అవసరం. 


నీటి ఆవిరి వతిడి (V " 
సాపేక తేమ = నీట్‌ ఆవిరి వత్తిడి (72001౯ [6551180 le x 100 
సంతృప్త నీటి ఆవిరి వత్తిడి (Saturation vapour pressuré) [1 


వాతావరణ శాస్తం 13 


వర్ష పొతం (Rainfall or Precipitation) : 
వివిధ పరిమాణంలో ఉన్న నీటి బిందువులు స్రష్ట ఉపరితలంపె పడటాన్ని వర్షపాతం 


అంటారు. దీనినే అవక్షేపం (Precipitation) అనికూడా అంటారు. ఈ నీటి బిందువులు 
0.5 మి.మీ. వ్యాసంకంకే పెద్దవిగా ఉంటాయి. 


అవస్షేపాల వివిధ రూపాలు ః 


1. వర్షం (Rain) : ఇది స్టా వ్యాసం ఉన్న దవబిందువులతో ఏర్పడిన అవక్షేపరూపం. 


మేఘాలలో నీటి బిందువుల పరిమాణం పెరిగి బరువయినపుడు వర్షంగా నేలను చేరుతుంది. 
సాధారణ వర్షపు ws 0.5-4 మి.మీ. వ్యాసంతో ఉంటాయి. "వర్షం రావడానికి తుఫాను, 
పర్వతాలు కొరణాలు. 


2, వర్షం తుంపర (00212216) : వర్షం తక్కువ తీవతలో పడుతూ ఒకే రకమైన 0.5 మి, మీ. 

వ్యాసం కంటే తక్కువ పరిమాణం ఉండే నీటి బిందువులను కలిగి ఉంటుంది. పాగమంచులోని 
నీటి బిందువుల పరిమాణం పెరిగి తుంపరగా మారుతుంది. తుంపర తక్కువ వర్షాన్ని 
తెలియజేస్తుంది. ” 


3. పలుచని పొగమంచు (Mist) : నీటి బిందువులు నేలను చేరటానికి ముందే ఇగిరిపోయి 
నట్లయితే దానిని “పలుచని పొగమంచు” అంటారు. ఇది పాగమంచు (Fog) లాగానే ఉంటుంది. 
కాని నీటి బిందువుల. పరిమాణం కొంచెం పెద్దదిగా ఉంటుంది. 


4. గ్లేజ్‌ (11206) : నేలపై లేదా ఏదైనా వస్తువులకు ఘనీభవన ఉష్ణోగత కంటే తక్కువ 
temperature) ఉన్నపుడు వాటిపై వర్షం నీరు క. ఆ నీరంతా గడ్డకట్టి 
పలక మాదిరిగా (51660 లేదా మంచు మాదిరిగా "వెర్పడీ, 32°F ఉష్ణో గతకు తక్కూవగా 
ఉంటుంది. 


ర్‌, రెమ్‌ (Rime) : "రెమ్‌ అంటే గడ్డకట్టడం. పాగమంచు ఏదెన వస్తువులపై పు గడ్డకట్టినట్లయితే 
దానీని “రెమ్‌' అంటారు. 


6. మంచు (ఏ॥ం%w) : అతిశీతల ఉషఫ్ణోగత వద్ద నీటి ఆవిరి కూడలి ఏర్పడుతుంది. ఇది. 
నీటియొక్క ఘనీభవించిన రూపం. ఇది మంచుముక్కలు లేదా మంచు ఫలకాలవలె 
ఏర్పడుతుంది. వాతావరణంలోని ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినపుడు నీటి ఆవిరి ఘనీభవిస్తుంది. 
అంటే నీరు ఆవిరి రూపం నుంచి ఘనరూపంలోకి మారుతుంది. 


7. వడగండ్ల వాన (51eet) : ఇది కూడా నీటి ఆవిరి ఘనీభవించిన రూపం. ఇది చిన్న చిన్న 
మంచు ముక్కల రూపంలో' ఉంటుంది. అయితే ఇది మొదట వర్షపు బతటవుత రూపంలో 
ఏర్పడి, భూమిని చేరునపుడు అతిచల్లని వాయువు పారనుండి క్రిందికి చేరటంవల్ల ఘనీభవించి, 
చిన్న చిన్న మంచుముక్కలవుతుంది. 


8. వడగండ్డు (Hail): ఇది వడగండ్ల వానవలె ఉంటింది. కాని, మంచుముక్కల పరిమాణం 
పెద్దదిగా ఉంటురర్‌. వడగండ్లలో గుండటి దృఢమైన మంచుముక్కలు, మంచు ఉంటాయి. 
ఇవీ క్యూము లోనింబస్‌ (Cumulonimbus) మేఘాల నుంచి ఉరుములు, మెరుపులతో పెద్ద 
తుఫానుతో నేలపై పడుతుంది. వర్షపు బిందువులు నేలపై పడేటపుడు గాలి ఉధృతంగా నిలువుగా 
వీచటం వల్ల నీటే బిందువులు పెకి తీసుకుపోబడి మేఘాలను చేరుతాయి. అక్కడ ఈ నీటి 
బిందువులు ) ఘనీభవనం చెంది, నీరు మంచుగడ్డల రూపంలో మారి నేలను చేరతాయి. 


14 రం పట్టు పరిశ్రమ 


ఘనీభవనం (CONDENSATION) 


నీటి ఆవిరి (ద్రవస్థితికి. మారుతుంది. ఈ మార్పు అతిశీతల ఉష్ణో గత వద్ద జరుగుతుఐది. 
“అందులో నీటి ఆవిరి ఒక్కోసారి (దవస్థితికి రాకుండానే నేరుగా మంచుగడ్డగా మారుతుంది. 
సాంకేతికంగా నీరు ఆవిరినుంచి ఘనరూపంగా మారటాన్ని . “ఉత్సాతనం (Sublimation) 
అంటారు. ఏ ఉష్ణో గత వద్దనెతే నీటీఆవిరి (దవస్థితికి మారుతుందో దానిని “డ్యు పాయింట్‌ 
(Dew pent} అంటారు. 


1. మంచు 06) : పగటిపూట నీరు ఆవిరె పి తేమ ఎక్కువవుతుంది 
రాతులలో చల్లదనం వల్ల వాయువు ఎక్కువ' తడిగా మారి నీటిఆవిరులు ఘనీభవనం చెండి 
చల్లగా ఉండే వస్తువలపె లేదా తలంపై మంచుగా ఏర్పడుతుంది. నేల ఉపరితలంలోని తేమ పః 
వచి సె మొక్కల ఆకుల పె  ఘనీభవనం చెందుతుంది. 


2. పాగమంచు (గం) : నేల ఉపరితలానికి దగ్గరగా ఉన్న గాలిలో అతి ప్త నీటి బిందువులు 
చేరినపుడు పాగమంచు ఏర్పడుతుంది. ఇవి భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండే మేఘాలు (Low 
clouds). వాయువు చల్లబడినకొద్దీ ఎక్కువ చల్లదనమేర్చడి కంది పారలలో ఘనీభవనుం; 
జరుగుతుంది. ఈ (ప్రక్రియలో ఘనీభవనం చెందిన కొన్ని నీటి ఆవిరులు మంచు (0౪౪7 గా 
మారగా, వాతావరణంలో మిగిలిన ఆవిరులు పాగమంచును ఏర్పరుస్తాయి. 


3. పాగమబ్బు (Haze) : శేవలం ఘనీభవనం వలెనేకాకుండా పాగ దుమ్ము - ధూళి వలన 
వస్తువులు స్పష్టంగా న్‌ సితి నీటి ఆవిరితో కలిసి పాగమబు ను ఏర్పరుస్తుంది. 


4. తుహినం (Frost) : ఘనీభవనంలో తుషారం (Dew), తుహనం (Frost) అన్నవి 
దాదాపు ఒక్కటే. తుషారం అన్నది గడ్డకట్టే ఉష్ణో గత కంటే ఎక్కువ ఉమ్లోగతలో చల్లని 
తలంపై ఘనీభవనం వల్ల ఏర్పడుతుంది. 'తుహినం అనేది గడ్డకట్టే ఉష్టోగతకు తకు్యూవ 
ఉష్ణగతలో ఘనీభవనం వల్ల ఏర్పడుతుంది: ఈ విధంగా మంచు ముక్కలు చల్లని తలం పె 
ఏర్పడటాన్ని “తుహినంి లేదా “పరుకొన్న మంచు” (Frost) అనికూడా అంటారు. 


ర్‌. మేఘాలు (Clouds) : వాయువులో ఉండే అతిచిన్న నీటి బిందువులు ఒక దగ్గరగా చేరితే 


మేఘం ఏర్పడుతుంది. వాయువు అతి ఎత్తైన స్థితిలో షు పాయింట్‌ వల్ల చల్లబడి 'నుఘవేర్ప 
డుతుంది... 


మేఘాలు ఏర డే విధానం: 

గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా లేదా తక్కువగా తపు ఎత ఉష్టోగత 
పెరిగే కొద్దీ పెరుగుతుంది. ఉష్ణోగత పెరిగినపుడు వాయు (ప్రవాహం పెకి ప్రయాణిస్తుంది. 
అయితే అక్కడ వత్తిడి తక్కువగా ఉండటం వల్ల అన్ని దిక్కులా. వ్యాపించి 'ఉష్ణో గతో 
వా చల్లబడుతుంది. ఈ దశలో చల్లబడటం ఎక్కువె నీటి ఆవిరి ఘనీభవించి 
మేఘాలు ఏర్పడతాయి. వాయు(ప్రవాహం పెరగటంవల్ల మేఘాలు అతిసూక్ష్మ నీటీబిందువుల తో 
కూడుకొని కిందికి రాకుండా నిరోధించబడతాయి. ఒకొక్కసారి (ప్రవాహం లేదా ఉప 


వాయువులు చల్లని వాటిని తాకినపుడు కూడా మేఘాలు ఏర్పడతాయి. ఎక్కువగా సము(దపు 
వాయువులు చల్లని నేలను ుతాకేనవుడు హాలు ఏర్పడుతాయి. 


వాతావరణ శాస్తం - 15 


సుప వర్గీకరణ 8 
మేఘాలను ఆకారం, రంగ్కు అవి ఉండే ఎత్తు, కాంతి (పతిబింబం (Reflection of 
light). ఆధారంగా మూడు రకాలుగా విభజింపవచ్చు. అవి స్మిరస్‌ (Cirr15), క్యుములస్‌ 
(Cumulus), (స్టాటస్‌ (Stratus) అన్నవి. మిగిలిన ఇతర మేఘాలన్నీ వీ[ిలో కొద్ది 
మార్పులతో, వీటి కలయిక వల్ల ఏర్పడతాయి. | 

మేఘం దాని సాధారణ ఎత్తుకు ఎగువగా (Low ఖగ ఎత్తు 6500 అడుగుల కంటే 
తక్కువ) ఏర్పడితే, అది పలుచగా ఉంటుంది. దీని పేరు ముందు అల్లో (Alto) అన్న అ 
వాడాలి. 

ఒకవేళ మేఘాలు చల్లిని అవక్షేప ంతో కలిసి ఉప్వుభలకే నింబెస్‌ (Nimbus) అన్న 
పదాన్ని మేఘం పీరుముందు వాడాలి. International Cloud Atlas of World 
Meteorological Department - 1956 షి మేఘాలను 10 రకాలుగా గుర్తించారు. 


1. ఎత్తిన మేఘాలు (High clouds): Gs 20,000 - 60,000 జ వీటి అక 
మధ్యమ ఎత్తు 12 కి.మీ., దిగువ మధ్యమ ఎత్తు 7 కి.మీ. ఇది 20,000 అడుగుల ఎత్తులో 
ఉంటోయి. వీటి నుంచి సూర్య కిరణాలు (ప్రసరిస్తాయి. ఇవి మూడు రకాలు - 


1. సిర్రస్‌ (Cirrus) : ఇవి ఎత్తుగా, మృదువుగ్మా తంతువులవలె వేరుప రచిన తేక ఇవి. 
పట్టువలె మెరుస్తాయి. ఇవి. సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తర్వాత ఎర్రని ఎరుపు 
లేదా నారింజరంగులో కనిపిస్తాయి. ఈ మేఘాలలో స్పటికాలుంటాయి, నీటి 
బిందువులుండవు. వీటి వలన వర్షం రాదు. 


2, సిర్రో కురుల (Cirro curuluy) : ఇవి చిన్నగా, sen ఆకాశాన్ని ఎక్కువగా 
కప్పి వేస్తాయి. ఇవి అలలవలె లేదా పట్టీవలౌ ఉంటాయి. 


8. సరో స్టాటస్‌ (Cirro stratus) ఏ ఇవి పలుచని తెల్లని మేఘాలు. ఇవి కూడా ఆకాశాన్ని 
ఎక్కువగా కప్పుతాయి. వీటి వల్ల ఆకాశం కొద్దిగా పాలవలె స్వచ్చంగా కనిపిస్తుంది. 


11. మధ్యస్థ re (Middle clouds) (6500 - 2000 అడుగుల de వీటి అదిక 
మధ్యమ ఎత్తు? కి. మీ., తక్కువ మధ్యమ ఎత్తు 8 కి.మీ. ఉంటుంది. ఇవి నీలిరంగు లేదా 
బూడిద రంగులో ఉంటాయి. 


1. ఆల్టో క్యుములస్‌ {Alto cumulus) : ఇవి లంబికల వంటి సిద నిర్మాణాలతో 
ఉంటాయి. వీటికి 'Sheep back’ లేదా 'Flock' మేఘాలు అనే పేర్లు ఉన్నాయి. 


2, ఆల్టో స్టాటస్‌ (Alto - stratus) ; ఇవి ఒకేరకంగా నీలి లేదా బూడీద తెలుపులో ఫలకాల 
వలె ఆకాశాన్ని ఆక్రమిస్తాయి. వీటివల్ల సూర్యుడు అస్పష్టంగా కనిపిస్తాడు. ఇవి దాదాపుగా సరో 
(స్టాటస్‌ లాగా ఉన్నప్పటికీ (ప్రభ అద్భుతం (Holo phenomenon) లేకుండా ఉంటాయి. 
వీటివల్ల ఆకాశం (ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ మేఘాలు వర్గాన్నిస్తాయి. 


IY. తక్కువ ఎత్తైన స (Low clouds) (6500 అడుగుల ఎత్తు) : వీటీ అధిక 
మధ్యమ ఎత్తు 4 కీమ్‌, తక్కువ ఎత్తు భూమికి దగ్గరగా ఉంటుంది. ఇవి మూడు 
రకాలు, 


16 పట్టు పరిశ్రమ 


1. స్టాటస్‌ (30209) : ఇవి బూడిద తెలుపు వర్ష ఫలకంలాగా ఉంటాయి. ఇవి సాధారణంగా 
ఆకాశాన్నంతటిని కప్పి వేస్తాయి. కొన్నిసార్లు. నేలపై పరచుకొని పాగమంచుగా పిలవబడతాయి. 
వీటి వల్ల నీటి తుంపర ఏర్పడుతుంది. 


2, నింబో స్టాటస్‌ (Nimbo stratus) : ఇవి మందంగా బూడీదరంగులో, ఆకారంలేని 
మేఘాల ఫలకాలు. ఇందులో అనేక మేఘాల స వీటితో తొందరగా వర్షం 
కురుస్తుంది. వీటివల్ల వెలుతురు తగ్గుతుంది. 


8. స్టాటస్‌ క్యుములస్‌ (Stratus cumulus) : ఇవి పెద్దగా, పాడిగించబడిన లంబికల లాగా, 
బూడిదవర్ణ పట్టికలలాగా ఉంది ఆకాశాన్ని కప్పివేస్తాయి. . మృదువుగా కనిపిస్తూ అతి తక్కువ 
ఎత్తులో, బరువుగా ఉంటాయి. 


IV. నిలువుగా అభివ సద్ది చెందిన మేఘాలు (Clouds with vertical development) 
(1600 అడుగుల నుంచి “సరన్‌ మేఘాల వరకు) ః వీటి అదిక మధ్యమ ఎత్తు 10-12 క్రి, మీ 
తక్కువ మధ్యమ ఎత్తు 0.5 కి.మీ. 


ఇవి రెండు రకాలు - | 


1. క్యుములస్‌ (Cumulus): ఇవి ఎండాకాలంలో కనిపించే అతి తెల్లని మేఘాలు. . ఇవి బల్ల 
పరుపు ఆధారంతో, నిలువుగా పెరిగి. ఎక్కువ మందంతో కాలీప్టవర్‌. మాదిరిగా కనిపిస్తాయి. 
వీటిని Weed pack వేఘాలు' అని కూడా అంటారు. 


2; క్యుములో నింబస్‌ (Cumulo nimbus) : ఇవి అధిక ఎత్తువరకు పెరుగుతాయి. మేఘం 
పెరిగి స్మిరస్‌ వరకు చేరినట్లయితే మేఘశిఖరం అతివ పెద్ద తంతువులాగా, సాలెపురుగు. గూడులాగా 
హై. వీటీవల్ల వర్షం లేదా మర అల కూడిన తుఫాను సంభవిస్తుంది. 


ఇండియాలో మల్బరీ పెంపక ప్రాంతాలలో వర్షపాతం - విస్తరణ ః 

వర్షపాతం 600-2500 మి.మీ.. కల (ప్రాంతాలలో మల్చరీని పెంచవచ్చు. అయితే (ప్రతీ 
పది రోజులకు 50 మమ్‌: వర్షం మల్చరీకి చాలా లాభదాయకం. కర్ణాటకలో సంవత్సర 
వర్షపాతం 500-750 మి.మీ. ఉంటుంది. బెంగాల్‌ రాష్ట్రంలో సంవత రానికి 1500- 3400 మి.మీ. 
ఉంటురిదీ: అంతేకాకుండా మే -  అక్షోబర్‌ మాసాలలో 110-280 మి.మీ. వర్షం కురియటం 
వల్ల అధికంగా నీరు నిలుస్తుంది. కొండప్రాంతమై న కలింపాంగ్‌ లో సాలుకు 2190 వర్షం 
పడుతుంది. ఇక్కడ ప్ర సెప్టెంబర్‌ లలో 300-600 మి.మీ. వర్షం కురుస్తుంది. ఆంధ్ర 
ప్రదేశ్‌ కోస్తా (ప్రాంతంలో సాలుకు 1000 మ్‌ రాయలసీమలో 677 ఈ. తెళతగోణోలో 
925 మి. మీ వర్షం కురుస్తుంది. 


మల్ఫరీని పూర్తిగా వర్షాధారంగా కాకుండా సాగునీటీతో పెంచినట్లయితే అధిక 
లాభాలుంటాయి. 


(పేశ్చలు 


క. ఈ కింది అంశాలపె లఘుటీక రాయండి. 
1. వాతావరణ శాస్తం అంకే ఏమిటి ? 
"2. శీతోష్షస్థితిని నిరచించండి. 


"వాతావరణ శాస్తం 


వాతావరణ స్థితి అంటే ఏమిటి ? 
వాతావరణం అంటే ఏమిటి ? 
వాతావరణంలోని పొరలను తెలపండి. 
వర్గం అంపే ఏమిటి + 
గ్లేజ్‌ అంక ఏమిటి ? 
వర్షంలోని కొన్ని రూపాలను తెలపండి. 
ఘనీభవన రకాలను తెలపండి. 
10. మేఘం అంతే ఏమిటి ?. 
11. మీకు తెల్సిన కొన్ని మేఘాల కేర్తను రాయండి. 
12. ఉత్పాతనం అంటే ఏమిటి ? 


9 09౫ రాలా మ లు 


1. ఈ కింది వాట్స్‌పి వ్యాసాలు రాయండి. 
1౩ వాతావరణం అంటే ఏమిటి ? వివరించండి. 
.2. వర్షం వివిధ రూపాలను వివరించండి. 
8. మేఘాల వర్గీకరణ గురించి తెలపండి. 


ర, 
నేలలు 
(Soils) 


భూమి ఉపరితలంపె ఉండే, మొక్కల పెరుగుదలకు సహజ సిద్దమైన యానకంగా 
(Natural medium) తోడ్పడే పలుచని పారను “నేలి అంటారు. నేల మూడు రకాల శిలల 
నుంచి ఏర్పడింది. అవి- (1) అగ్నిశిలలు (Igneous rocks) (2) అవక్రేపశిలలు (5౭d॥- 
mentary rocks) (3) రూపాంతర |పాప్తిలలు (Metamorphic ide. 

నేలలో ఉండే మూలపదార్థాలు మాతృశిలల లక్షణాలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి 
నేలల స్వరూపం, భౌతిక, రసాయనిక, జీవసంబంధ లక్షణాలు “ఒకేరకంగా ఉండవు. వాతావరణ 
పరిస్థితులను బట్టి నేలల్లో ఈ లక్షణాలు అన్నీ లేదా కొన్ని వేరువేరుగా ఉంటాయి. అందువల్ల 
నేలలు ఎరుపు - నలుపుగా ; కోన్ని లోతుగా - కొన్ని లోతు తక్కువగా ; కొన్ని ముతకగా 
(Coarse) - కొన్ని నునుపుగా (F॥n౧౭) ఉంటాయి. ఇందులో మొక్కలు పెరగటానికి కావలసిన 
పోషక పదార్థాలు, నీరు ఉంటాయి. అంతేకాకుండా నేలలో సరెన నీటి నిలవలు, గారి, ఊతనిచ్చే 
లక్షణం ఉండాలి. పోషకపదార్థాలలో కర్చన, అకర్చన పదార్ధాలు ' Orang and 
inorganic substances) అడం మొక్కల పెరుగుదలకు మంచిది. 


భారతదేశంలోని నేలల రకాలు ః 
మన దేశంలో 9 రకాల నేలలున్నాయి. అవి - 


(1) _ ఒండుమట్టి లేదా నదుల ఒండలి నేలలు 
(Alluvial soils or Indogangetic alluvials) 
(2) నల్లనేలలు (Black soils) 


(3) ఎర్రనేలలు (Red soils) 

(4) లాటరెట్‌ నేలలు (Lateritic కశక 

(5) తక స క్షార నేలలు (Saline and Alkaline soils) 

(6) ఆమ్రనేలలు (Acide soils) - 

(7) అటవీ, కొండనేలలు (Forest and Hilly soils) 

(8) శుష్క, ఎడారినేలలు (ATrid 4nd Desert soils) 

(9) పీట్‌తో కూడిన నేలలు, సేందియనేలలు (Peaty organic soils) 


1. నదుల ఒండలి నేలలు: 


నదీ. [ప్రవాహంలో కొట్టుకు వచ్చిన బురద (Silt) పేరుకుపోయి ఈ రకం నేలలు 
ఏర్పడతాయి. ఇందులో అధికంగా ఉండే పోషకపదార్జాల వల్ల మనదేశంలో ఈ నేలలనుంచి 
పంట ఉత్పత్తులు అధికంగా లభిస్తున్నాయి. భారతదేశంలో శని ముక్యమైన నేలలు. ఇవి 
సంధు (Indus), గంగ (Ganges), (బహ్మపుత నదుల నుంచి ఏర్పడ్డ చిన్న కాలువలనల్ల. 
ఏర్పడ్డాయి. ఈ నేలలు బూడిద లేదా బూడిద గోధుమరంగులో ఉలటాయు.: వీటిలో 


నేలలు | 19 


ఒండు-ఇసుక, బంకమన్ను (Clay), ఎక్కువగా కంకర ఉంటాయి. ఈ నేల వయనం 
(Texture) ఇసుక బంకమన్ను నుంచి బంకమన్నులాగా (Sandy loam to clay loam) 
ఉంటుంది. ఈనేల ఉదజని సూచిక (౧H) 7-8 ఉంటుంది. వీటిలో అధికంగా కాల్షియమ్‌ 
ఉంటుంది. ఉత్తర పదేశ్‌, పశ్చిమబెంగాల్‌ నేలల్లో ఎక్కువగా కంకరపారలు కనిపస్తాయి. 
బెంగాల్‌ లోని నేలల్లో పారల్గోను, నేలవయనం, రంగు, రసాయన, యాం తిక లక్షణాల లోను 
తేడాలు కనిపిస్తాయి. é నేలలో ఐరన్‌ ఆక్సెడుల వల్ల దృఢత్వం వస్తుంది. 

అస్సాంలోని నేలల్లో ఆమ్లత్వం ఎక్కవ. (బహ్మపు త లోయలో ఇసుక es 
ఉంటుంది. ఇందులో ఫాస్పరస్‌, నెటోజన్‌, పొటాషియమ్‌ నిలవలు ఉన్నాయి. ఒరిస్సా 
నేలల్లో ఫాస రోస్‌ తక్కువగానూ, పాటాషీయమ్‌ సరిపడునంతగానూ ఉనా ఇయి. బీహార్‌ లో ఇసుక 
నుంచీ బంకమన్ను, తటస్థ లక్షణం నుంచి క్లారలక్షణాలు ఉండే నేలలు ఉంటాయి. వీటిలో 
ఎక్కువ పాటాషియమ్‌, వాలా "తక్కువ ఫాస్పరస్‌ (లోపం) ఉన్నాయి. తమిళనాడు తీరం 
వెంబడి డెల్దానేలలు ఉన్నాయి. ఇవి బంకమన్ను నుంచి అధిక బంకమన్ను, బురదతో కూడి 
ఉన్నాయి. గుజరాత్‌లో బాగా లోతుగా, చాలా తక్కువ సేందియ పదార్థాలతో న్మతజనితో, 
ఎక్కువ పొటాష్‌ ఫాస్పరస్‌లతో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ నేలలు ఎరుపు ఇసుక రంగునుంచి 
పసుపు రంగులో ఉంటాయి. పంజాబ్‌ నేలల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి 
బంకమన్ను లేదా ఇసుక బంకమన్ను నేలలు. ఇందులో సోడియం, ఇతర లవణాలు కరిగి 
ఉండటం వల్ల నేలకు క్లారలక్షణం కనిపిస్తుంది. వీటిలో ఫాస్పరస్‌, పాటాష్‌లు తగినంతగా, 
నతజని లోపాన్ని కలిగి ఉంటాయి. ఆంధప్రదేశ్‌ లో గోదావరి కృష్టాజిల్లాల్లో తీరాలవెంబడీ 
నలుపు బంకమన్ను నేలలు ఉన్నాయి. ఇవి మిక్కిలి సారవంతమై నవి. 


2, నల్ల నేలలు ః 
“ఇవి తక్కు_వలోతు నుంచి ఎక్కువ లోతుగా, నలుపు నుంచి ముదురు గోధుమరంగుగా 
ఉండి కొన్ని అంగుళాల నుంచి 20 అడుగుల లోతువరకు వ్యాపిస్తాయి. ఇవి ఎక్కువ 
బంకమన్ను, ఇసుక బంకమన్నుతో ఏర్పడ్డాయి. ఇందులో 65-80 శాతం సన్నని రేణువులు 
(మట్టి, ఇసుక) ఉన్నాయి. ఈ నేలల్లో కాల్షియం, మెగ్నీషియం కార్చొనేట్టు, 30 శాతం ఇనుము, 
ఎక్కువ కాల్షియం, మెగ్నీషియం అల్యుమినియమ్‌లు ఉన్నాయి. వీటిలో ఫాస్పరస్‌, న్నతజని, 
సేంద్రియ ఎరువులు చాలా తక్కువ. పొటాష్‌ తగినంత ఉంటుంది. వీటి ఉదజని సూచిక 
7.5 నుంచి 8.5 వరకు ఉంటుంది. వీటినుంచి బంకమన్ను నేలలు ఏర్పడ్డాయి. ఇందులో. 
ఇసుక చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేల నీటికి ఉబ్బి, ఎండకు కుచించుకుపోవడరి. వల్ల. 
ఎండాకాలంలో పగుళ్ళను చూపిస్తుంది. | 
మహారాష్ట్రలో ఇవి ఎత్తైన, ఏటవాలు [పాంతాల్లో ఉన్నాయి. ఈ నేలలు లేతరంగులో, 
పలుచగా, తక్కువ పోషక పదార్దాలతో ఉన్నాయి. లోయలో, వంపుల క్రింద నేలలు బాగా 
లోతుగా, బంకమన్ను నలుపురంగులో ఉంటాయి. మధ్యప్రదేశ్‌ లోని తపతి, నర్మదా లోయలు, 
ఆంధప్రదేశ్‌ లోని గోదావరి, కృష్ణా నదులలో ఆరుమీటర్హ లోతువరకు ఈనేలలు ఉన్నాయి. 
కర్ణాటక నేలల్లో లవణాలు భిన్నంగా ఉంటాయి. 


3. ఎర్రనేలలు ః 

ఈ నేలల్లో రం|ధాలుండి (90705) నలిపనపుడు పాడిపాడిగా కక లక్షణాలున్నాయి. 
ఈ నేలల్లో ఇనుము యొక్క అనేక ఆక్సెడులుండడం వల్ల, ఎరుపురంగులో" (తుప్పురంగు) 
ఉంటుంది. ఈ ఆక్సెడులు నేలల్లో ఉండే రాళ్ళవల్ల లేదా నేలలోనే ఏర్పడతాయి. ఈ 
నేలలను ఎరని సారవంతమైన నేల, 'ఎరని ఇసుకనేల లేదా ఎరని ఒండలినేల అంటారు. ఇవి 
(గానెట్టు షేల్‌ ఎ (Shales), శా (Quartizite) రాళ నుంచి ఏర్పడ్డాయి. ఈ నేలల్లో 


తెలుగు అకాడమి [(వచురణ - ఇంటర్‌ - 10 
వృత్తివిద్యాకోల్స్‌ 


పట్టుపరిశవు 
లట 


(పథమ, ద్వితీయ భాగాలు) 


రచయిత. 
డా. పొన్నా శ్రీనివాస్‌, ఎమ్‌.ఎన్‌.సి.. పిహెచ్‌.డి.. బి.ఇడీ., 
జూనియర్‌ లెక్పరర్‌ వట్టువరి[శమ శాఖ, 
ఎన్‌.ఐ.వఐ.ఆర.ఎన్‌. ఆలా (వభుత్వ జూనియర్‌ కళాశాల, 
వర్ధన్నపేట - 506313. 


సంపాదకుడు 
ఆచార్య ఎ. పురుషోత్తమరావు, ఎమ్‌.ఎన్‌సి., పిహెబ్‌.డి 
జంతుశాన్త్రశాఖ, ఇన్‌భార్డ్‌ వట్టువర్మిశమ శాఖ, 
కాకతీయ ఎశ్వవిద్యాలయం, వరంగల్‌ - 506009. 





నేలలు zi 


నేలలో సారాని 11 సరిదిద్దటం టు! 
1. వేరు వ్యవస్థలో ' పేరుకుపోయిన లవణాలను దూరంగా నేల పారలలోనికి తరలించాలి. 
2. కాల్షియం లవణాలున్నపుడు జిపృము (p51) వాడాలి. క్షార లక్షణం తీవతను 
అనుసరించి ఒక హెక్టారుకు 10 మె[టిక్‌ టన్నుల జిప ఎమ్‌ను. చల్లి “పాలాని ఏ బాగా 
దున్నిన తర్వాత నీరు "పెట్టాలి. 
3, హరిత ఎరువులను పెంచటం లేదా హరిత ఎరువులను వాడి నేలను బాగా లోతుగా దున్ని 
క్షారత్వాన్ని కొంతవరకు తగ్గించాలి. 


4. కాల్షియం కార్బోనేట్‌ ఉండే నేలలో హెక్టారుకు 22 - 4 టన్నుట సల్ఫర్‌ వాడాలి. 
యె | ల z 


6. ఆమ్హనేలలు 

ఈ నేలల ఉదజని సూచిక 7.0 కు తక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా 
హిమాలయాల్లో, గంగా డెల్టా తీరాల్లో ఉన్నాయి. బాగా తేమఉన్న (ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా 
కురిసినపుడు నేలలో ఉండే'నీటిలో కరిగే క్షారాలు పల్లంవెపు వరదనీటిలో కొట్టుకుపోతాయి. 
తరచుగా ఈ చర్య జరగటంవల్ల హెడోజన్‌ అయాన్‌ లు కాల్షియం, "మెగ్నీషియం, 
పొటాషియం, సోడియం అయాన్ల స్థానంలోచేరి ఉదజని సూచికను తగ్గిస్తాయి. నేలలో ఆమ్ల 
లక్షణం అధికమె మొక్కలను ెరగనీయవు. నేలలో ఫాస్ఫరస్‌, కాల్షియం, మెగ్నీషియం 
పోషకాలు తక్కువె ఆమ్హలక్షణం పెరుగుతుంది. సూ క్ష జీవసంబంధ “చర్యలు బాగా దెబ్బ 
తింటాయి. ఈ సొలలో సాగుకు కావలి న చర్యలను చేపట్టాలి. 


నరిదిద్దటంః 

సున్నం కలపటం (Liming of soil) : ఆమ్హనేలలను తటస్టీకరణం చేసి నేలకు సహజ 
లక్షణాలను కలిగించాలి. నేలలో కాల్షియం కారత ఏర్పడినపుడు శాఖలు, వేళ్ల చివరలు 
తొందరగా నష్టపోతాయి. కాబట్టి నేలలో సున్నాన్ని హెక్టారుకు 100 కిలోల కంక. ఎక్కువగా 
చల్చాలి. అప్పుడు ఉదజని సూచిక 6.5-7.0 కు చేరుతుంది. పొలంలో ఆమ్ల ఎరువులు - 
అమ్మోనియవీ సల్ఫేట్‌ లను వాడకూడదు. వర్షంవల్ల నేలలో కాల్షియం, మెగ్నీ షయం, పాటాష్‌ 
మొదలెనవి కొట్టుకుపోయి, నేల తత్వం అవుతుంది. కాబట్టి కాల్షియంవాడి తటస్థ్రకరణ 
చేయాలి. 


7. అడవినేలలు, కొండనేలలు ః 

ఇందులో రెండు రకాలున్నాయి. ఆమ హ్యూమస్‌ వలన ఏర్పడిన అమ్హస్థితి నేలలు, 
తటస్థస్థితి కల నేలలు. అన్ని అడవులలో లలు కనిపిసాయి. అస్సాంలోని కొండ 
ప్రాంతాల నేలలో. అధికంగా సేందియ పదార్ధాలు, న్మతజని ఉన్నాయి. గూర్న్‌ (Goorg) 
కొండ నేలలు లోతుగా అధికసారంతో ఉన్నాయి" డార్టిలింగ్‌ లో నేల ఉపరితలం పొరలలో బాగా 
కుళ్లిన హ్యూమస్‌, లవణాలు ఉన్నాయి. ఈ: నేలలు ఆమ్హ' లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ. 
నేల గోధుమరంగులో ఉండి తేమ, ఉమ్షం అధికంగా జాలు. 


8. శుమ్మనేలలు, ఎడారినేలలు ౩ 
రాజస్థాన్‌ లోని ఎడారులు 40,000 ఘనపుమై ళ్ళు విస్తరించాయి. వీటిలో క్‌సుక ఎక్కువ, 
నీటిలో కరిగే లవణాలు అధికంగా ఉంటాయి. ఉదజని సూచిక 7.2-9.2 ఉంటుంది. నేలలో 
సేం దియ పదార్థం చాలా తక్కువ, నీరుండదు. ఈ. ఎడారిలో పడమర నుంచి ఉత్తరం, 
పడమర నుంచి తూర్పు; ఉత్తరం నుంచి తూర్నువెపు నేలసారం పెరగటానికి అవకాశం ఉంది. 
'ఈ నేలలకు సరియైన నీటి సదుపాయం కలిగించి సాగుకు తేవచ్చు. 


29 పట్టు పరి! శమ 


లో నేలంతా నీటిలో మునిగి ఉంటుంది. వీటిలో అధికశాతం సేందియ. 


వర్దాకాలంల్‌ 
పదారాలు పేరుకుపోయి ఉంటాయి. ఈ రకం నేలలు తేమకల (పొంతాలలో ఏర్పడతాయి. 
జని చేలా, అచిక్ర్‌ ఆమ్హంతో 46% సేందియ పదార్జాలతో ఉంటాయి. సున్నం చాలా : 
తక్కువ. ఎతడన నరులను చర్చ డన గుంటలలో, తీరప్రాంత తటాకాలలో ఒక్‌ క్కసారి నీర. 
డిఠీచి, నేలలో అవా యుస్ట్రళ్‌ (An కలుగుతుంది. ఈ రకం నేలలో వివిధ రకాలుగా. 
సందియ పదార్థాబుంటాయి. ఈ నేలలు ఒరిసాా తీరంలో, దన్షణతూర్వు తమిళనాడులో 
కనపినాయి 


ఆతి! ధ(ప్రదెశ్‌లోని నేలలు 


Ne 


పెన వివోరించిన అన్నే రకాల నేలలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. అందులో ఒండలి, . 
నల్ల, ఎర్‌ నేలలు అధికంగా ఉన్నాయి. ఇక మిగిలిన నేలలు పరిమితంగా ఉన్నాయి. 


I. ఎర్రనేలలు ; 
సాగులో ఉన్న నేలల్ల్‌ 55 శాతం ఈ నేలలోనిదే. ఇందులో ఐదు రకాలున్నాయి. 


1. దుబ్బనేలలు * ఇవి ముతక |గానెట్‌ నుంచి ఏ ఏర్పడినవి. చాలాలోతుగా ఉరడీ ఇసుక 

బంకమన్ను సుంచి బాగా మూతక ఇసుకబంకమన్నుతో ఉంటాయి. నేలలోతు పెరిగినకొద్దీ 

బంకమన్ను ఎక్కువవుతుంది. దీనివల్ల నీటి రవాణా పెరుగుతుంది. ఈ నేలల్లో నతజని, 
సేంద్రియ కారన్‌ చాలా తక్కువగా వె పాటాషియం ఎక్కువగా ఉంటాయి. 


2. చెల్కానేలలు $ ఇవి చాలా ఎరుపుగా ఇసుక, బంకమన్నుతో తక్కువ లోతుగా ఉండి 
ఉపరితలంపై గట్టపారను ఏర్పరచుకొంటాయి. నేలలో 10 సెం.మీ. మందం చిన్నచిన్న రాళ్ళు, 
గులకరాళ్ళుంటాయి. నేల పొడీపాడిగా ఉంటుంది. వీటిలో తక్కువ న్మతజని, మధ్యస్థంగా 
ఫాస్పరస్‌, ఎక్కువగా పొటాష్‌ ఉంటాయి 


త. ఇనుక బంకమన్ను నేలలు *ః వీటిలో బంకమను వై చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి పల్లపు 
| (ప్రాంతాలలో కల నేలలు. నేలలో నీరు ఎక్కవగా. నిలుస్తుంది. ఉపనేలలో కొద్దిగా బంకమన్ను, 
కాల్కౌరియస్‌ రాళ్లు (Calcarious gravel), సున్నంముద్దలు ఉంటాయి. వీటిలో న్మతజని, 
ఫాస్ఫరస్‌ తక్కువగా, పాబాష్‌ సనా ప. 


4. లోతెన బంకమన్ను నేలలు ః ఇవి దాదాపుగా ఇసుక బంకమన్ను నేలమాదిరిగా ఉంటాయి. 
కాని లోతు 90-180 సెం.మీ. ఉంటుంది. నేల గుల్లగా ఉంటుంది కాబట్టి పదార్దాల రవాణా 
సులువుగా, వేగంగా జరుగుతుంది. ఉపరితలంలో ' ఎక్కువ బంకమన్నుండుటవల్ల రవాణా 


కష్టమవుతుంది. ఇవి కరీంనగర్‌ ' అడవులలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, అరకు. 
లోయలో se 


క్‌. చాలా లోతెన ఇసుక బంకనున్ను నేలలు ౩ ఇని కరీంసగర్‌, మెదక్‌, కృష్టా గోదావరి జిల్లాల్లో 
కన్పిస్తాయి. వి 120 సెం.మీ. కంటే ఎక్కువ లోతుగా ఉంటాయి. లోతు పెరిగిన కొద్దీ 
బంకమన్ను శాతం పెరుగుతుంది. వీటేలో నీరు నిలవచేసుకునే లక్షణముంది. ఇందులో 
క నన్‌ తక్కువగా, ఫాస్ఫరస్‌ మధ్య రకంగా పాటాష్‌ అధికంగా ఉతటోలు: ప. 


నేలలు 23 


Il. లాటరెట్‌, లాటరెటిక్‌ నేలలు ః 

ణు Be) తేమ కీతోన్లస్థితి, మంచి వర్షపాతం, (డెయినేజ్‌ కల |పాంతాలలో ఏర్పడే 
ఎ్మరనేలలు. జని? వద్‌, రంగారెడ్డి, నెల్లూరు, (ప్రకాశం ఎశాఖపట్నుం జిల్లాల్లో కొద్దిగా 
కనిపిసాయి. వీటి వయనం తేలికగా ఉండి లోతుపెరిగ్‌న కొద్దీ బాగా మందం తన ఇవి 
కొంచెం ఆమ్లనేలలు, సరిదిద్దాలి. న్మతజని, ఫాస్పరస్‌ చాలా తకు)_వ. ఇవి మంచి 
ఉత్పత్తినిస్తాయి. 


( 


Ill. నల్హనేలలు ః 

సౌగులో కల నేలల్లో 25 శాతం ఈ నేలలే. వీటీ వయనం ఇసుక బంకమన్ను నుంచి 
బంకమన్నులో ఉంటుంది. ఉదజని సూచిక 7.5-9.0 ఉంటుంది... వీటి లోతుననుసరించి 
తక్కువ లోతు, మధ్యరకం, అధికలోతు (Shall, Medium, deep black soils) నల్లి 
నేలలుగా విభజించవచ్చు. నీబీ నిలవ అధికం. కాల్షియం అధికంగా ఉంటుంది. నీరు శరం. 
రవాణా, (డెయినేజ్‌ చాలా తక్కువ. నత్రజని, పొటొష్క్‌ ఫాస్పరస్‌ లు ఉంటాయి. ఇవి 
రాష్ట్రమంతటా ఉన్నాయి. 


కలిసి ఉన్న ఎర్ర, నల్దనేలలు ః * ఇవి తెలంగాణాలో కని సాయి. ఇందులో నేల ఎత్తు పల్దాలున్న 
(ప్రాంతాలలో గట్లపై. ఉన్నవి ఎరనేలలు. వీటి నుంచి చిన్న మట్టినేణువులు పల్లంవెపు 
(ప్రయాణించి వంపులో నిలుస్తాయి. ఏటవాలుగా ఉన్న నేలలో వ్మరనేలలు, నల్లనేలలు 
ఉంటాయి. వీబీ లక్షణాలు ఎ(ర, నల్ల నేలను పోరి ఉంటాయి. 


IV. ఒండలి పే మా 

ఇవి కృష్టా, గోదావరి నదులు వాటి పాయల నెంబడి ఉన్నాయ. ఈనేల ధర్మాలన్సి టికి 
దీనిలోని ఒండలి ఆధారం. వీటి వయనం బురదలాగా ఉంటుంది. ఇవి తటస్టస్టితి నుంచి క్షార 
లక్షణాలను కలిగి ఉంబాయి. ఈ నేలల్లో తక్కువగా న్మతజని, మధ్యరకంగా. ఫాస రేస్‌ 
ఎక్కువగా పాటాష్‌ ఉంటాయి. 


V. డెల్టా ఒండలినేలలు ! 

ఇవి కృష్ణా గోదావరి నదులు సము[దంలో కలిసే [పాంతంలో ఉన్నాయి. ఇవి అధిక 
బంకమన్నుతో క్షార లక్షణాలతో ఉంటాయి. వీటిలో డెయినేజ్‌ చాలా తక్కువ. వీటిలో 
నిల్చిన నీటిని సరిగా బియటికిపంపి ((డెయినేజ్‌ ) సాగుచేయాలి. ఇవి అధిక ఉత్పత్తులను 
ఇస్తాయి. 


VI. లవణీయ కారనేలలు : 
ఇఎ సముద ద తీరంవెంబడి ఉన్నాయి. సాగుకు పనికిరావు. 


Vi. తీర ప్రాంతపు ఇసుక నేలలు ః _ 

ఇవీ సము దతీరం వెంబడి, కనిపిస్తాయి. ఈ రకం నేలల్లో పెద్ద రం(ధాలున్న 
అంతరస్థలం (Macropore space) ఉంటుంది. వీటిలో నీరుండదు, పోషకాలు లేవు. 
ఉప్పునేలలో ee (Brackish) ఉంటొయి 


మల్బరీ పెంపకానికి తగిన శతతు 


పట్టుపరి శమ లో మల్చరీని కేవలం ఆకులకోసం సొగుచేస్తారు. ఆకు ఉత్పత్తి నేల 
లక్షణాలు, ధర్మాలు, అందులోని పోషకపదార్దాలపె ఆధారపడుతుంది. కాబట్టే మల్ఫరీ 


24 పట్లు ఖై పరిశ్రమ | 


పెంపకానికె నేలలో స్టూల, సూక్ష్మ పోషకాలుండాలి. నేల పొరలలో ఆక్సిజన్‌ ఉన్నపుడు వేర్లు 
బాగా అభివృద్ది చెందుతాయి. నేలకు నీటిని తేమను నిలవచేసే లక్షణం ఉండాలి. అయితే 
నీరు అధికంగా నిలవ ఉండకూడదు. పెరిగే మొక్కకు ఊతనివ్వాలి. “బంకమను ్న బురద లేదా 
బంకమన్ను నేలల్లో ఏపుగా పెరుగుతుంది. నేలలు చాలా లోతుగా ఉండి పొడిపొడిగా, ఉండాలి. 

మల్ఫరీని కాశ్మీర్‌, పశ్చిమబెంగాల్‌ లలోని ఒండలి నేలల్లో, కర్ణాటకలో ఎర బంకమన్ను 
నుంచి ఎ[ర ఇసుకబంకమన్ను నేలల్లొ, కొన్ని (ప్రాంతాలలో నల్లనే లల్లో ' సాగు చేస్తారు. మై సూర్‌, 
అస్సాం కొండ (పాంతాలలో లాటరైట్‌ లాటెటిక్‌ నేలల్లో మల్బరీ పెంపకం “చేస్తారు. 
ఆంధప్రదేశ్‌, తమిళనాడులలో మల్చరీని ఎక్కువగా గానెట్లు, నె నెస్‌లు (60618565) నుంచి 
ఏర్పడిన ఎర్ర నేలల్లో సాగుచేస్తారు. అంతేకాకుండ నల్లనేలలు, & బంకమన్ను నేలల్లో కూడా 
పెంచుతారు. సాగుకు ఉదజని సూచిక 6.2-6.8 ఉండాలి. కొద్దిగా ఆమ్ల నేలలు అంట్‌ 6.5 
ఉదజని సూచికకు దగ్గరగా ఉండి, హానికర లవణాలులేని నేలలు సుత రీక్‌ మంచివి. లవణీయ 
క్షార నేలలు, అధిక ఆమ్హనేలలు మల్ఫరీకి ఏమాతం పనికిరావు. ఒకవేళ తప్పనిసరి అయినపుడు 
ఈ నేలలకు జిప ఎమ్‌ లేదా సల ఎర్‌ లేదా ఆవుపేడ వేసి వాడవచ్చు. నేల ఉదజని సూచికనుబ ట్ట, 
లవణాల . స్థాయిననుసరించి జిప్పమ్‌ను హెక్టారుకు ఎంతవాడాలో నిర్ణయించాలి. నేలను 
వృద్దిచేయటానికి జిప్పమ వాడినపుడు కంపోస్ట్‌ లేదా పెంబను ఎక్కువ మోతాదులో వాడి నీరు 
అధికంగా పెట్టి లవణీయ క్షారనేలలను బాగా సారవంతం చేయవచ్చు. ఆమ్ల నేల సాగుకు 
సున్నం వాడాలి. ఏది ఏమైనా నేలరకం మల్ఫరీ ఆకుల ఉత్పత్తిపెనా, నాణ్యతపైనా (ప్రభావం. 
చూపెడుతుంది. కాబట్టి చివరగా నేల స్వభావం పట్టుపురుగుల పెరుగుదల, కాయల నాణ్యత్క 
పరిమాణంపైన పరోక్షంగా (పభావాన్ని చూపెడుతుంది. పెనతెల్సిన విషయాలను బల్ల మల్బరీ 
సాగుకు నేల ఎంపిక అతిముఖ్యం అని గమనించాలి. 


నేల ధర్మాలు 
1. నేల వయనం (ఏం texture) : ఇది నేలలో ముతక (0025ల మరియు నునుపు 


- 6) రేణువుల శాతం తెలుపుతుంది. ఈ రేణువుల పరిమాణం, ఆకారం వివిధ రకాలుగా 
ఉంటుంది.. రేణువుల పరిమాణం ఆధారంగా ఈ (క్రింది విధంగా వర్గీకరించవచు ఏ. 





క్రమ 


wr రేణువు పరిమాణం 
సంఖ్య వర్గీకరణ (వ్యాసం మిమీ.లలో, 
వున నతన నుమా చపాతి చప తననన మన ము 
1. రాళ్ళు (Stone) 10-100 లేదా ఇంకా ఎక్కువ 
2. గులకరాళ్ళు (6౭౪౦1) 2-10. 
3. చిన్న గులకరాళు ఎ (Fine gravel) 1-2 
4.. ముతక ఇసుక (Coarse sand) 0.5-1 
5. మధ్యరకం ఇసుక (Medium sand) 0.25-0.5 
6. నునుపు ఇసుక (Fine sand) 0.02-0.2 
7. చాలా చిన్నపరిమాణం ఇసుక (Very fine) 0.05-0.1 
8. బురద (519 0.002-0.05 
9. 


బంకమన్ను (౮147 1 0.002 కంటే తక్కువ 





26 | పట్టు పరిశ్రమ 


వివిధ నేలలో చం దియ పదారం విలువలు: 


లోతెన నల్లనేల (Deep black soil) 0.34-0.77 శాతం 
ఎరని లాటరెట్‌ నేలలు 0.68-6.53 శాతం 
ఒండలి నేలలు 0.28-1.10 శాతం 


హ్యూమస్‌ నందలి పదారాల శాతం 


కార్చన్‌ — 50% 
ఆక్సిజన్‌ — 35% 
నెటోజన్‌ — 5% 
హె హా (డోజన్‌ — 5% 


బూడిద 5% ఉన్నాయి. 
పొటాస్స్‌ ఫాస్పరస్‌, సల్ఫర్‌ మొదలెనవి 5% ఉన్నాయి. 


మల రీసాగుకు నేలలో కావలసిన పోషకపదారాలు - వాటి సాయి: 


ఉదజని సూచిక 6.2-6.8 

నెటోజన్‌ 0.15 శాతం 
తేమ 1.05 శాతం 
ఫాస్పరస్‌ 0.65 శాతం 
పాటాష్‌ 0.70 శాతం 
కాల్షియం ఆక్సెడు 1.53 శాతం 
మెగ్నిషయం ఆక్సెడు 0.61 శాతం 
AlL,O, 7.03 శాతం 
Fe, 0, 4.90 శాతం 


నేల లోతుగా ఉండీ, బంకమన్ను, బురద (102m), మంచి తేమ, నీటి వనరులు, 
డెయినేజ్‌ మొదలౌనవి ఉండాలి. 


(వశ్చలు 


1 ఈకింది అంశాలకు లఘులీక రాయండి. 
మీకు తెలిసిన నేలల రకాలను రాయండి. 
నేల ఎరగా ఎందుకుంటుంది ? 
తెల్ల కారమంకే ఏమిటి ? 

వా తజ 
కారనేలలు అంటే ఏమిటి ? 
నలకారం అంటే ఏమిటి ? 

ర్‌ య 


రాఖి లు టు 


మల్ఫరీకి కావల్సిన ఉదజని సూచిక తెలపండి. 
మీకు తెల్సిన నేల ధర్మాలను తెలపండి. 
నేలరంగు దేనిపై ఆధారపడుతుంది. 

నేల ఉష్టోోగతను కొలిచే సాధనం ఏది! 


. న్నేత ఆర్హతను నిర్వచించండి. 


11. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 


రాలాత లు జ రా 


భారతదేశంలో కల వివిధ నేలల గురించి రాయండి. 
ఆంధప్రదేశ్‌ నేలల గురించి తెలపండి. 
లవణీయ క్రారనే లలు; ఆమ్లనేలలను గురించి వివరించండి. 


ఆంధ్రప్రదేశ్‌ లోని మరనేలల రకాలను వివరించండి. 


మల్ఫరీ పెంపకానికి తగిన నేలల గురించి రాయండి. 
నేల ధర్మాలను వివరించండి. 


4. 
మల్చరీ పాగుకు నేల ఎంపిక 


పంటల పెరుగుదల వైహాయస నేల స్థితులపై ఆధారపడుతుంది. = _వెహాయసస్థితి 
(ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. నేలను మొక్కల పెంపకానికి అనువుగా మార్చటానికి అవకాశం 
ఉంది. "అంటే అందులోని పోషక విలువలను ఎరువుల వినియోగంతో పెంచి, సరియైన నీటి 
పారుదలపద్దతిని ఆచరించి నేలలో తేమనిలవను పెంచినప్టైతే మొక్కల పెరుగుదలకు 
ఉపయుక్తంగా తయారుచేయవచ్చు. అయితే ఏ రకంగాను పనికిరాని నేలను సాగులోకి తేవటం 
వీలుకాదు. మంచి నిర్మాణం, వయనం (Texture), నేలలో గాలి, నీటి నిలవలు, ఊతనిచ్చే 
లక్షణాలు, పోషక విలువలు ఉన్న నేల, మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. మొక్కకు 
అవసరమై న పోషక పదార్దాలు, నీరు, లవణాలు నేలనుంచి లభ్యంకావాలి. అప్పుడే అది ఏపుగా 
పెరిగి మంచి ఉత్పత్తిని ఇస్తుంది. మల్ఫరీలో పురుగుల పెంపకానికి వినియోగించే. ఆకుల 
నాణ్యత పట్టుకాయర నాణ్యతను (ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీనికి తగిన విధంగా 
మల్చరీసాగుకు సరియై న నేలను ఎంపికచేయాలి. 


నేల ఎంపిక 


1. ఉనికి ? ఆకు నాణ్యత దృష్ట్యా మల్బరీ తోటలోనే  (క్షేతం) పురుగుల పెంపకగృహం 
(Rearing room) ఉండాలి. ఈ విధంగా వీలుకాకపోతే సాధ్యమై నంత దగ్గరగా పెంపక గృహం 
ఉండేటట్టు చూడాలి. దీని వలన ఎక్కువదూరం నుంచి ఆకులను తేవడంలో అంటే రవాణా, 
కూలీల నిర్వహణలో, ఆకు నాణ్యత కాపాడుటలో ఇబ్బందులు ఉండవు. ఆకులను కోయగానే 
నీటీని నష్టపోవడంవల్ల వాడిపోయి మేతకు పనికిరావు. ఈ విధమైన నష్టం ఎండాకాలంలో 
ఎక్కువ. అందువల్ల నేలను ఎంపిక చేసేటపుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. 


2 నేల నేల సారవంతమే , నీరు నిలవకుండా, మంచి వయనంతో (Texture), రం(ధాలతో, 
తేమను బాగా నిలవచేసే స్తామర్భ్యంతో, కొంచెం ఆమ్లత్వంతో (6.2-6.8. pH), ఊతనిచ్చే 
లక్షణాల తో ఉండాలి. మొక్కలకు హానికలిగించే లవణాలు లేని నేలలు మల్బరీ పెరుగుదలకు 
బాగా తోడ్పడతాయి. లవణీయ క్షార నేలలను (Saline and alkaline soils) జిప్పమ్‌, 
హరిత ఎరువులను వినియోగించి సాగు చేయవచ్చు. నేల pH ను బట్ట లవణాలను బట్టి 
జిప్పమను హెక్టారుకు ఎంతవాడాలో నిర్ణయించాలి. ఆమ్లనేల సాగుకు సున్నం వాడాలి. 


మల్బరీ ఎరనేలలు, నల్లనేలలు, నదుల ఒండలి నేలలు, బంకమన్ను సారంఉన్న నేలల్లో పెరుగు 
తుంది. 


తి, స్టలాకృతి (Topography) : చదునైన, సారమైన నేలల్లో మల్చరీ ఏపుగా పెరుగుతుంది. 
కొన్ని [ప్రాంతాల్లో వ్యవసాయానికి, తోటపనికి అవసరమయ్యే నేలను మల్బరీ సాగుకు 
వినియోగించటానికి వీలుకాని పక్షంలో పల్లపు (పాంతాల్లో లేదా కొండల " అంచులవెంబడీ 
మల్చరీని పెంచవచ్చు. పల్లం 15° కంటే తక్కుపగా ఉన్నపుడు మల్ఫరీని వరుసల ఆకారం 
లోను, బాగా ఎక్కువ పల్లాల్లో లేదా ఏటవాలుల్లో (15°-30°) వేదికలను (Terraces) 


మల్పరీ సాగుకు నేల ఎంపిక 2 


తయారుచేసి నాట్టు వేయాలి. నేలను అనేక వేదికలుగా చేయటంవల్ల నేల సంరక్షణం (Soil 
అపా. చేసి తేమ నష్టంలేకుండా నిరోధించవచ్చు. “అంతేకాకుండ పౌలంలో 
మందంగా గట్లను తయారు చేసి గట్టవెంబడీ మొక్కులను నాటితే మంచి ఫలితాలు ఉంటాయి. 
నేలలో క్రమం తప్పకుండా అవసరమై న కంపోస్ట్‌, పెంట, సున్నం వాడి సారపంతం చేయాలి. 
మల్చరీ కొద్ది మోతాదు సారంకల నేలలనుంచి అధిక మోతాదుసారం గల నేలల్లో పెరుగుతుంది. 
దీని పెరుగుదల కేవలం నేలలో లభించే సారంపైన కాకుండా _రెతులు ఆరదింకే ఎరువులపై 
ఆధారపడుతుంది. (పకృతిసిద్దమైన నేలకు అనుబంధంగాచేరిన అధిక పోషకపదార్జాలు, నీరు 
మల్ఫరీ ఏపుగా పెరగటానికి తోడ్పడతాయి. మల్చరీసాగుకు నేల ఎంపికలో ముఖ్య లక్ష్యం - 
కనీసం ఎకరానికి 20 టన్నుల ఆకు ఉత్పత్తి చేయటం. ఈ ఉత్పత్తిని తరవాతి పంటలలో 30 
టన్నులకు పెంచటానికి తగిన చర్యలు తీసుకోవాలి. 

నీరు ఎక్కువగా నిలవ ఉన్న నేలలో మల్బరీ సరిగా పెరగదు. ఈ నేలల్లో మొక్కలను 
కొద్దిగా మట్టి ఎత్తుగా చేసి నాటినప్హైతే నీటి ప్రభావం తక్కువ మొక్క సరిగా "పెరుగుతుంది. 
అరతేకాకురడ నీరు నిలవకుండా తగిన చర్యలు చేపట్టాలి. 


4. మల రీతోట - - పరిసరాలు ః పాగాకు, మిరప, (పత్తి మొదలగు పంటలకు దగ్గరగా మల్బరీ 
పెంచనూడదు. తోట పరిసరాలలో భవనాలు, పర్మిశమలు, ఎత్తైన వృక్షాలు, పెన 'తెల్పిన పె పెర్డు 
ఉంకే అవి మల్ఫరీ ఆకుల నాణ్యతను, మొక్కల పెరుగుదలను  నిరోధిసాయి. సీతోష్ట (పాఠతం, 
కాశ్మీర్‌ మొదలైన (ప్రాంతాల్లో వృక్షాలు, భవనాలు తోటకు ఉత్తరంలో ఉన్నపుడు మొగ్గలు 
తొందరగా వృద్దిచెందుతాయి. ఒకవేళ తూర్పు - దక్షిణంగా లేదా దక్షిణ - పడమరగా ఉంతే 
మొక్కలకు కావలసిన సూర్యరశ్మి అడ్డగించబడి సరిగా సరగవు. పరి శమలపాగ ఆకు నాణ్యతకు 
నష్టం కలుగచేస్తుంది. మురికి నీరు హాని చేస్తుంది. పాగాకుతోటల నికోటిన్‌ మల్చరీ ఆకుల 
ద్యారా పట్టుపురుగులోకి (ప్రవేశించి హాని కలిగిస్తుంది. కాబట్టీ పాగాకుతోటకు 100 మీ. 
దూరంగా మల్చరీని పెంచాలి. పంట ఉత్పత్తులను పెంచే ఉద్దేశ్యంతో, చీడల నివారణ, వ్యాధుల 
నియం తణకోసం వివిధ రకాల [క్రిమిసంహారక ' మందులను వినియోగిస్తున్నారు. ఈ రకం 
మందులు మల్ఫరీకి, పట్టుపురుగులకు హానిచేస్తాయి. కాబట్టీ మల్చరీతోట పరిసరాలలో ఈ 
రసాయనాలను చల్లేటపుడు అధిక జా|గత్తను తీసుకోవాలి. 


నేలను తయారుచేయటం 


పెన వివరించిన విషయాలను గుర్తుంచుకొని మల బ్రరీసాగుకు స్థలాన్ని ఎంపికచేసి సాగుకు 
అనువుగా తయారుచేయాలి. మొట్టమొదటగా ఆస్టలంలోని చిన్నచిన్న పాదలను, వృక్షాలను, 
బండరాళ్ళను పూర్తిగా తొలగించాలి. “తర్వాత నేలను చదునుచేయాలి. చదునుచేయటం. స్థలం 
ఎంపికపె ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బల్లపరుపైన వేదికలను, పల్లపు సంపు 
చదునుచేయటం కష్టం, ఖర్చుతో కూడిన పని. వీటిని చదును చేసే సటపుడు భూగర్భజలాలను 
దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ నీరు తక్కువ లోతులో ఉన్నడు పాలంలోని నీరు. సరిగా 
వెలుపలకు వెళ్ళటానికి తగిన ఏర్పాటు చేయాలి. 

మల్ఫరీ సంవత్సరమంతా పెరిగే వృక్షం. కాని శాస్త్రీయ(పగతివల్ల మల్ఫరీని పొద 
మొక్కగా వివిధరకాల సాగుపద్దతులలో పెంచటానికి వీలెంది. ఇది అన్ని రకాల వాతావరణ 
పరిస్థితులలో పెరుగుతుంది. అటుల దీనిని కేవలం పాల ఉత్పత్తికే పెంచడం వల్ల, దీని 
చెరుగుదల అంతా నేలలో లభించే. వీరు. ఎరువులపై ఆధారపడి ఉంటుంది. "నేలలో 
పోషకపదార్జాలు, నీరు తగ్గినపుడు మొక్క పెరగక, ప్మతాల ఉత్పత్తి తగ్గుతుంది. 


జజానంతానినాకకాా. 


i పట్టు పరి శమ 


మల్బరీ వేర్లు విశాలంగా లోతుగా నేలలోకి పెరుగుతాయి. ఇందుకు అనుగుణంగా ie 
లోతుగా దున్నాలి. మల్ఫరీని వర్షాధార లేదా సాగునీటితో పెంచినా నేలను మాతం సరిగా 
దున్నాలి. వర్షాకాల ఆరంభంలో నేలను 30 - 50 సెం.మీ. లోతువరకు | టాక్టరు లేదా నాగలితో 
దున్నాలి. పాలంలోని పెద్దపెద్ద మట్టి పెళ్ళలను గాలికి ఆరనీయాలి. తర్వాత వీటిని. 
చితకకొట్టాలి. మొత్తం మట్టే అంతా ఒకే మాదిరిగా చిన్నచిన్న నూకల మాదిరిగా 
తయారవటానికి నాగలితో. లేదా (టాక్టరుతో ఒకటి రెండు సాధ్దు బాగా కలియదున్నాలి. 
పాలాన్ని బాగా లోతుగా దున్నినట్టైతే మొక్కల వేర్ణు సజావుగా నేలలోతుకు వెళి ౪ కావలసిన. 
లవణాలను, నీటిని, పోషక పదార్ధాలను భూమిలోపలి పారలనుంచి (గ్రహించటానికి వీలవుతుంది. 
నేలను బాగా దున్నటంవల్ల మట్టి తిరగవేయబడి నేల సారం పెరుగుతుంది. తర్వాత మొదటి 
దఫా సేంద్రియ ఎరువులను (పశువుల పెంట, కంపోస్ట్‌) వర్షాధార మల్చరీకి హెక్టారుకు 10 
టన్నులు, సాగునీటి మల్ఫరీకి 20-25 టన్నులు వాడాలి. ఈ మోతాదు మించినా లాభమే. ఈ 
ఎరువులు వేర్లు ఏర్పడటానికి, మొక్కలు సక్రమంగా పెరగటానికి తోడ్పడతాయి. మొదటగా 
మల్బరీ కటింగ్స్‌ నాటినపుడు నేలలో సేంద్రియ ఎరువులు తగిన మోతాదులో లోపిస్తే మొలక .. 
లేదా అంకురించటం (Sprouting) తగ్గి నష్టం కలుగుతుంది. ఒక్కొక్కసారి తప్పనిసరి 
పరిస్థితులలో మల్బరీ నర్సరీని తయారుచేసి తర్వాత పిలకలను పాలంలో నాటటం మంచిది. 
_ ఈ పద్ధతి వలన రెతుకు ఖర్చు పెరుగుతుంది. కాబట్టి పాలంలో తగినంత సేందియ 
ఎరువులను చేర్చి నేరుగా మల్చరీ కటింగ్స్‌ను నాటటం అన్నివిధాల లాభదాయకం. ఇందులో ' 
చక్కగా మొలకచేయటం, వేర్లు ఏర్పడటం కనిపిస్తాయి. నర్భరీలో వెరచి కొన్ని పిలకలను 
పాలంలో మొలకవేయని కటింగ్‌ స్థానంలో నాటవచ్చు. పాలంలో సేందియ ఎరువులను వేసి 
. అవి నేలలో పూర్తిగా కలియటానికి బాగా దున్ని చదునుచేయాలి. ఇక తర్వాత పాలాన్ని. 
అనుకూలంగా అంే నీరు పెట్టడానికి, ఎరువులు చల్లటానిక్తి పాలాన్ని పరిశీలించటానికి వీలుగా 
అనేక భాగాలుగా విభజించాలి. నీరు పెట్టటానికి ఏర్పరచిన కాలువలకు అనుగుణంగా, పాలాన్సి 
30 సెం.మీ. పాడవ్లు,.60 సెం.మీ. వెడల్పు, 15 సెం.మీ. ఎత్తు ఉండేగట్టు ఏర్పరచాలి. వర్దాలు. 
ఆరంభం కాగానే మొక్కల కటింగ్‌్‌ను సేకరించి వీలెన పద్దతిలో నాటివేయాలి. 


నేల క్రమక్షయం (Soil erosion) 


భూ ఉపరితలంపై ఉండే నేల పారలు లేదా మట్టి, ప్రకృతి (ప్రతినిధులెన నీరు, గాలి వల్ల 
దూరంగా తరలించబడటాన్ని “నేల |కమక్షయం' అంటారు. దీనివల్ల పోషక పదార్దాల నష్టం, 
తద్వార పంటదిగుబడి తగ్గటం, (ప్రతీ సంవత్సరం నేలవనరుల నష్టం జరుగుతుంది. నేల 
(కమక్షయాన్ని అరికట్టటం అదేపనిగా కొనసాగితే, నేల సంరక్షణ, నీటి నిర్వహణ కాకుండా నేల 
వునరుద్ధరణకు (5011 reclamation) చర్యలు చేపట్టాలి. నేల కమక్షయం దేశం అంతటా 
ఉంది. మనదేశంలో దీనిని హిమాలయ, గంగా మై దానం (Gangatic plains), పెనిన్సులార్‌ 
(Peninsular) (ప్రాంతాలుగా వభజింపవచ్చు. భూ ఉపరితలంలోని వదులెన, విడిపోవుటకు 
వీలైన పారను “నేల అంటారు. ఈ పార 6"-12" లోతువరకు ఉండి మొక్కల పెరుగుదలకు 


జోడ్పడుతుంది. కాబట్టీ ఈ పార మందాన్ని, సారాన్ని రక్తించాలి.. 
నేల [క్రమక్షయంలోని రకాలు : 


1 సాధారణ లేదా భౌమ  . (Normal or geological erosion): సాధారణంగా. 
(ప్రకృతిలో మట్టి (మృత్తిక) నెమ్మదిగా ఒక (ప్రదేశం నుంచి తరలుతుంది. అయితే దీని స్థానంలో 


మల్ఫరీ సాగుకు నేల ఎంపిక 31 


కొత్తమట్టి తిరిగి నేల పారలనుంచి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మార్పును గ ంచలేము. ఈ 
రకమైన తరలింపు వల్ల నష్టంలేదు. 


If. త్యరణ నేల క్రమక్షయం (Accelerated soil erosion) : నేలఉపరితలానికి (పకృతి 
పరమైన రక్షణలేక మానవులు, జంతువుల వల్ల అధిక పరిమాణంలో నేల (క్రమక్షయం 
జరిగినపుడు "పకృతి పరంగా ఈ నష్టాన్ని పూరించటం వ ఈ రకం చాలా 
హానికరం. 


౧1 సీటేవలన క్రమక్షయం (Water erosion) : నీరు నేలపె పె [ప పవహిస్తూ మట్టిని నెమ్మదిగా 
తొలగిస్తుంది. 


ఇందులో ఉండే రకాలు : 


1. షీట్‌ ఇరోజన్‌ (Sheet erosion) : వర్షం చినుకులు నేలపె పారను వదులు చేయగా 
నీటీతోపాటు మట్టి కొట్టుకుపోతుంది. ఇందులో నైలపెపార ఒకే రకంగా పలుచగా తొలగించ 
బడుతుంది. ఈ రకం, నేల కొట్టుకుపోవడంలో (ప్రారంభదశ. 


2. రిల్‌ ఇరోజన్‌ (Rill erosion) : నీరు (ప్రవహించడం (ప్రారంభమై, : కాలువలు, ఏర్పడి, . 
ఇక తరువాత (కమరహి తంగా నేల కొట్టుకుపోతుంది. ఇది 'రెండవదశ. వరదవేగం 0.3-0.7 
మి.మీ./సెకను. మించిన తే రిల్‌ ఇరోబన్‌ మొదలవుతుంది. 


3. గల్తీ ఇరోజున్‌ (Gully erosion) : నీటి (పవాహంవల్ల చిన్నకాలువలు కలిసి పెద్దదై వేగంగా 
పల్లం "వెపు (ప్రవహిస్తూ అధికంగా, లోతుగా నేలనుకోస్తాయి. వీటివల్ల నేల కొట్లుకుపోయినట్లు 
సులువుగా గుర్తించవచ్చు. దీనిని అరికట్టకపోయినళ్లు తే సాగుచేయటం కష్టం. 


4. రావెన్‌ (Ravines) : రిల్‌ ఇరోజన్‌ ఎక్కువై అధికంగా పెద్ద కాలువలు ఏర్పడి, నేల 
కొట్టుకు పోవటాన్ని రావెన్‌ అంటారు. ఇందులో నేల వెడల్పుగా, చాలా లోతుగా 
కొట్టుకుపోతుంది. 


5. భూపొతాలు (Land slides) : ఇవి పర్వతాల ఏటవాలు తలంలో, 20% కంటే ఎక్కువ 
ఏటవాలు-6 మీ. వెడల్పు ఉన్నపుడు సంభవిస్తాయి. 


6. స్టీమ్‌ = బాంక్‌ ఇరోజన్‌ (Stream - bank erosion) : చిన్న (పవాహం (Stream), 
చిన్న నది (Rivuleth, వడిగల (ప్రవాహానికి. (Torrent/hill stream) . ఆటంకం ఏర్పడితే, 
అది (స్టీమ్‌ - బాంక్‌ [కమక్షయంగా మారుతుంది. కాలువలు ఎండిపోయినపుడు అందులో 
మొక్కలు పెరిగి [పపోహాన్ని అడ్డగించటం వల్ల (పవాహదిశ మారటం లేదా కాలువఒడ్డు తెగడం 
జరుగుతుంది. వడి [ప్రవాహం వృక్షాలను కూల్చి పల్లంలోకి చేరి నేలను తరలిస్తుంది. 

నీటి వల్ల నేలకొట్టుకుపోవటాన్ని వర్షపాతం, పచ్చదనం, నేలరకం, మనుషులు, 
జంతువులు ప్రభావితం. చేస్తాయి. 


నేల క్షమక్షయంవల్ల నష్టాలు ః 
1 ప్రకృతిపరంగా. pes వర్షంనీరు పాలంనుంచి బయటకీ. ee మట్టని కూడా 
తరలిస్తుంది. 
vA భారతదేశంలో సంవత్సరానికి. 16.35 ees క మట్టి కొట్టుకుపోతుంది. 
ఇందులో 26 శాతం సము[దాలకు శాశ్వతంగా తరలివెళ్ళగా, 10 శాతం రిజర్వాయర్‌ లకు 


32 పట్టు పరి శవ 


చేరుతుంది. సారవంతమై న ఉపరితలం పారలు నష్టమవటం వల్ల మొక్కల పెరుగుదలకి 
ఆటంకం కలుగుతుంది, 3 3 

3. నేల ఉపరితలంలోని పోషక పదార్దాలు కొట్టుకుపోవటం వల్ల రెతుకు అధిక నష్ట 

వాటిల్లుతుంది. ఈ పదార్థాలలో నీటీలో కరిగే పోషకాలు వరద నీటితోనూ కరగని: 
స్థిరమై నవి మట్టితోనూ కొట్టుకుపోతాయి. 

4. నిరు రిజర్వాయర్‌ ను చేరగా వరదవేగం తగ్గి ఒండు (Slt) నెమ్మదిగా అడుగు! 
పేరుకొంటుంది. దీని వల్ల రిజర్వాయర్‌ లోతు తగ్గుతుంది. 

ర్‌, అరికట్టలేని నీటి (ప్రవాహం వరదగా (11004) ఏర్పడి ఎక్కువగా పంటలకు 
జంతువులకు, మానవునికి నష్టాన్ని కలిగిస్తుంది. 


పట్టిక ! 4.1. నేలకొట్లుకుపోవటం వల పోవకపదారాల (కిలో/హెక్తారు) నవం. 
లు లు యం @. ఖ్‌ ళు 





ఏటవాలు సేంద్రియ మొత్తం _ఫాస రస్‌ పాటాష్‌ కాల్షియం మెగీ షయం 
కోణం పదార్దం నతజని (N) (గర్భ (K0) (౮010) (MgO) 





0.5% 868 5.8 10.7 428 534 41.4 


1.5% 92.8 6.5 11.1 52.9 59.2 78.5 
3.0% 173.9 10.8. 23.5 178 203.2 211.8 


ssn srs srr rrr rrr rr Lr rn Pe rr తననన ననన లకక లకక నల నననము RINNE 


ఆధారం 2 Hand book of Agriculture, IARI 196 


నియంత్రణా చర లు (Control measures) : 
1. పొలం పరిది (Contour) వెంబడి దున్నటం, విత్తనాలు నాటటం, మధ్యంతర క 
చేయాలి. ఈ పనులను ఏటవాలుకు అడ్డంగా నిర్వహించాలి. దున్నిన చాళ్లు నీటి: 
అడ్డగించి, నేలలోనికి ఇంకటానికి అవకాశం కలిగిస్తాయి. 


2. నేలను దున్నే విధానం, వాడే పనిముట్లు నేల భౌతిక లక్షణాలను [ చిన్న రం(ధాల 
(Pores), అధిక సాంద్రత (BUlk density)], నేల ఉపరితల గరుకుతనాన్ని 
మారుస్తాయి. తరవాత ఇవే నేల కొట్టుకుపోవటానికి కారకాలవుతాయి. నేల నష్ట, 
కాకుండా సరియైన పద్దతిలో నేలను దున్నాలి. 

త. మల్చింగ్‌ ద్వారా నేల నష్టాన్ని అధికంగా నియంతించవచ్చు. దీని వల్ల వరదనీటి లో 
మట్టి ఆగి, నేల ఉపరితలాన్ని కప్పి వర్షం చినుకుల (ప్రభావాన్ని తగ్గిస్తుంది. 

4. ఒకేరకమైన పంటలు, సాగుపదతులు నేల నానికి కారణాలు. పంటమార్పిడి, నేలా 


చు 
అధికంగా విస్తరించే పంటలవల్ల నేల నష్టం' ఉండదు. 


శ. స్టెప్‌ పంట పద్దతిని ఆచరించాలి. 
6. వర్షపునీటి వేగం నేలను వదులుచేసి తరలిస్తుంది. నేలలో పాలి వినెల్‌ ఆల్కహాల్‌ న 
(480 కలో / హెక్టారు) పిచికారిచేసి ఈ నష్టం నివారించవచ్చు. ఇంతే కాకుండ 
సేంద్రియ ఎరువులు, కంపోస్టు పంటదుబు లు, హరిత ఎరువులు కూడా వాడాలి. 


మల్చరీ సాగుకు నేల ఎంపిక 33 


7. పాలం పరిధివెంట ఏటవాలు దిశలో పెద్దపెద్ద లోతుగా కాలువలను తీసి కట్టలను 
వేయాలి. కట్టలను ఒక (కమదూరంలో “నిర్మించి వరద వేగాన్ని అరికట్టాలి. "కట్టల 
లోపలివెపు అంశ. పాతరలో నిలిచిన నీరు నెమ్మదిగా ఇంకి నేల తేమను, నీటిని 
పెంచుతుంది. బంకమట్టి నేలలో ఈ కట్టలను వెడల్పుగా, వేదికలు (Terraces) గా 
నిర్మించాలి. 

8. పంటలకు పనికిరాని నేలలో వృక్షాలను, గడ్డిని పెంచటానికి గుంటలు లేదా కాలువలను 
చేయాలి. కాలువల పరిమాణాన్ని ఏటవాలు, వర్షపాతం, నేలలోతు ఆధారంగా 
నిర్మించాలి. వర్షం నీరు ఇందులో నిలిచి నేల తేమను పంచుతుంది. 

9. పాలాల పరిధుల వెంబడి గడ్డి మొక్కలు, వృక్షాలను పెంచాలి. 


10. ఏటవాలు దిశలో పరపనిట (పవహి ంచేపాంతంకాలువల లో గడ్డిని సంచారి. షీట్‌, రిల్‌ 
ఇరోజన్‌ ను అరికడితే గర్రీస్‌ ఏర్పడవు. ఇందుకు మల్చింగ్‌, గడ్డిపెంపకం, ప్రిప్‌ 
పద్దతులను ఆచరించాలి. 


IV. గాలివలన నేల క్రమక్షయం (Wind erosion) : 

నేలలో ఏవిధమై న మొక్కలు, పచ్చదనం లేనపుడు. గాలివలన నేలలోని తేలిక రేణువులు 
దూర [ప్రాంతాలకు 'తరలిపోతాయి. గీతోవ్షస్థితి (Climate), నేల, పచ్చదనం గాలిని 
(ప్రభావితం చేస్తాయి. గాలివేగం 8-10 మీ/సెకను ఉన్నపుడు 490 మిలియన్‌ టన్నుల 
నేల/హెక్టారు, 100 మీ. ముందుకు తరలుతుంది. నేల భౌతిక లక్షణాలు సక్రమంగా ఉంచే గారి 
(ప్రభావం “ఉండదు. 


నష్టాలు $ 

౯ సారవంతమై న ఉపరితల మట్టి నష్టం. 

2. ఇతర ప్రదేశాల నుంచి ఇసుక శతు మంచి నేలలోపడి మట్టిని కప్పివేసి నేలను 
పనికిరాకుండా చేస్తాయి. ఈ నష్టం నదుల వెంబడి, సము దతీరాల, ఎడారుల దగ్గరగా 
ఉండే నేలల్లో సంభవిస్తుంది. 


3. గాలికీ ఎగిరివచ్చిన ఇసుకరేణువుల తాకిడికి, గాలివేగానికి పంటమొక్కల నష్టం జరుగు 
తుంది. 


నియంత్రణా చర్యలు ః శి 
1. ఎక్కువ వత్తుగా పెరిగే పంటలను పెంచాలి. గాలివీచే దిశకు అడ్డంగా పాలం వెంబడి 
వెద్ద* పెద ద్ద వృక్షాలను ఉంచాలి. 
2. దున్నగా ఏర్పడిన మట్టి పెళ్లల (౮1065) పరిమాణం 0.86 మి. మీ. వ్యాసంతో ఉండాలి. 
న దుబ్బును మల్చింగ్‌ గా : వాడాలి. 
3. కంచె, వేదికల ఏర్పాటుతో గాలి వేగాన్ని తగ్గించాలి. 
నేలలో సేందియ పదార్థాల పరిమాణం పెంచాలి. 


V. అలల వల్లి నేల క్రమక్షయం (Wave erosion) : 

ణః ఇందులో గారి, నీరు కలిసి ఏకంగా నష్టాన్ని కలిగిస్తాయి. దీనివల్ల నదుల, కాలువల ఒడ్డు 
వెంబడే నష్టం జరుగుతుంది. దీనిని వృక్షాలు, గడ్డి పెంపకం ద్వారా నియం(తించవచ్చు. 
సము(దతీరంలో జరిగే సష్టాని ్న తీరానికి కొద్ది దూరంలో పెద్దపెద్ద రాళ్ళను వేసి అరికట్టాలి. 


34 పట్టు పరి(శమ 


నేల, తేమ సంరక్షణా సూత్రాలు (Principles of soil and moisture 
conservation) : 


1. నీరు లేదా గాలి వేగాన్ని అదుపుచేసి నేల కొట్టుకుపోకుండా నివారించటం. 
2. నేల ఏటవాలును తగ్గించటం. 


3. వర్షం లేదా గాలి తాకీడ నుంచి నేలను కాపాడటం. 


నేల, తేమ సంరక్షణ (Soil and moisture conservation) : 


గాలి, నీరు, అలల వల్ల నేల కొట్టుకుపోయి నేలలో తేమనష్టం జరుగుతుంది. నేల, తేమ 
సంరక్షణకు లోతట్టు (ప్రాంతాలలో, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో అధిక (పాధాన్యత 
ప్రత. ఈ నేల తేమ నష్టం వల్ల మొక్కలు పెరుగుట అసాధ్యం. కాబట్టి వీటిని 
సంరక్షించటానికి తగిన చర్యలు “ఆచరించాలి. ఈ సంరక్షణాపద్దతులను నీరు, గాలి, అలల వల్ల 
జరిగే నష్టాన్ని నియం[తించటానికి ఆచరించే పద్దతులలో వివరించడమై నది. ఇందులో 
భాగమైన మల్చింగ్‌ నేలసారాన్ని పెంచుతూ నేలను, అందలి తేమను కాపాడుతుంది. దీనిని 
గురించి ఈ కింది వివరించడమై నది. 


మలి పెంగ్‌ (Mulching) : 


నేలలోనితేమ నేల ఉపరితలం నుంచి, మొక్కల నుంచి ఇగిరి పోతుంది. ఈ నష్టాన్ని 
మల్చింగ్‌ ద్వారాను, బాష్పోత్సేక నిరోధకాలు (ANtitranspirants), గాలిని అడ్డగించే 
సాధనాలు (Wind breakers) వాడటం ద్వారాను, కలుపు నియరం్మతణా పద్దతులను 
ఆచరించటం ద్వారాను అరికట్టాలి. - వర్షంవల్ల నేలను చేరిన నీటిలో 60 - 75 శాతం 
ఆవిరవుతుంది. మల్బరీ వరుసల మధ్య "నేలను కొంత రక్షకపదార్హంతో కప్పి తేమనష్టాన్ని 
_ అరికడుతూ, నేలలో తేమను పెంచటాన్ని “మల్చింగ్‌” అంటారు. దీనివల్ల నేల సంరక్షణ, నేల 
గుల్లగా మారటం, నేలలో లవణీయత తగ్గటం (501 salinity), కలుపు మొక్కుల 
నియం(తణ, నేలనిర్మాణవ ఎద్దై మొదలైన లాభాలు ఉన్నాయి. వర్షపునీటి తౌకిడీ వల్ల నేల 
నష్టాన్ని నేల ఉప రితలంపై ఉండే “'మల్ఫ్‌' అరికడుతుంది. అంతేకాకుండా, నీరు నెమ్మదిగా 
నేలలోకి మల్ప్‌ద్వారా ఇంకుతుంది. * మల్‌ నీటి వరదవేగాన్ని అదుపుచేస్తుంది. మల్బరీ 
తోటలో వరుసల మధ్య సన్‌ హెంప్‌, ధయించాలను (SUHhemp, Dhaincha) హరిత 
ఎరువులుగా పెంచాలి. వీటిని కత్తిరించి మల్చింగ్‌ కు వాడాలి. ఇవికాక వరిగడ్డి, ఆకులు, దుబ్బు. 
(Stubble) లను కూడా వాడవచ్చు. తెల్లని మెరిసే ప్లాస్టిక్‌ మల్చ్‌లు Polyethylene, 
Polyvinyl chloride) నేల ఉష్ణో[ గతను తగ్గిస్తాయి. మొక్కలను మల్చింగ్‌ గా వాడినట్లయితే 
ఎండాకాలంలో ఉష్ణో| గతతగి న కట. “పెరుగుతుంది. ఒకవేళ నీరు కొంచెం కొంచెం 
నేలలోనికి చొచ్చుకొని పోవడం పెరిగి, నీరు ఇగిరిపోవటం తగ్గినపుడు నేల ఉపరితలంలో 
లవణాలు పేరుకోవు. మల్‌ బాగా కుళ్ళి నేలసారాన్ని పెంచుతుంది. 


మల్చింగ్‌ లో వివిధ రకాలు ఉన్నాయి. నేలమల్స్‌ అంపే నేలలో మధ్యంతర కృషి చేస, 
నేలను గుల్లచేసి నీటీ ఆవిరిని తగ్గించటం. పాలంలో పంటకోత తర్వాత మిగిలిన దుః నేల 
Re నీటి ఆవిరి నష్టాని న తగ్గిస్తుంది. 


మల్ప్చరీ సాగుకు నేల ఎంపిక 


I. 


అర ౫రారా సీ మిది గ 


(ప్రశ్నలు 


ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
మల్ఫరీకి కావలసిన నేల లక్షణాలు తెలపండి. 
మల్ఫరీకి కావలసిన నేల ౬ ఎంత ఉండాలి ? 
మల్చరీతోట పరిసరాలు ఎట్టుండాలి ? 
నేల (క్రమక్షయం అంటే ఏమిటి ? 

నేలను నిర్వచించండి. 

నేల (కమక్షయంలోని రకాలను తెలపండి. 
మల్చింగ్‌ అంటే ఏమిటి ? 

మల్చింగ్‌ వల్ల కలిగే లాభాలు ఏవి? 

మీకు తెల్సిన కొన్ని మల్స్‌లను soy 
నేల మల్‌ కరక ఏమిటే? 


ఈ కింది వాటిపె వ్యాసాలు రాయండి. 
మల బరీ సాగుకు అనువెన నేల ఎంపికను వివరించండి. 


మల రీ సాగుకు నేల తయారీని తెలపండి. 


నీటివల్ల నేల (కమక్షయాన్ని వివరించండి. 
గాలివల్ల నేల [కమక్షయాన్ని తెలపండి. . 
౧ అమె 


“నేల, తేమల సంరక్షణ గురించి రాయండి. 


ర్‌ 
మల ఎ్రరిసాగు 


న ry Cultivation) 


మల్ఫరీని ఒకసారి నాటువేసినట్లయితే, అది 15-20 సంవత్సరాలపాటు ఉంటుంది. 
దీనిది మొదటే సంవత్సరం బాగా సాగుచేస్తే రెండవ సంవత్సరంలో ఎక్కవ ఆకు ఉత్పత్తి 
నిస్తుంది. అయితే కు శాస్త్రీయ పద్దతులను ఆచరించాలి. 

పట్టుపరిశమలో గల నాలుగు ముఖ్యమై న దశలలో మొదటిదెన మల్చరీసాగుకు ఎంతో 
ప్రాధాన్యత ఉంది. ఆ తర్వాత గుళ్ల ఉత్పత్తి పురుగుల పెంపకం, రీలింగు అనే దశలు 
ఉన్నాయి. పట్టు పరి శ్రమలో లాభాలు చాలావరకు మల్బరీ ఆకు ఉత్పత్తిపైనా, వాటిని పట్టు 
పురుగులు తిని “ఉతృత్తిచేసిన పట్టుగూళ్లపెనా ఆధారపడి ఉంటాయి. అందువల్ల పట్టు 
పురుగులను ఉత్పత్తిచేసే రె రెతుకు (Cocoon grower) పట్టుపరి శ్రమ ఉత్పత్తుల లాభాల్లో 56. 6 
శాతం, మిగిలిని లాభంలో వర్తకునికి (Trade?) 17.8 శాతం, నేతవారికి (గం౭7ట్రా 12. 3, 
పురిపెళ్టేవారికి (Twister) 8.7 శాతం, రీలర్‌ (Reele?) కు 6.6 శాతం లభిస్తుంది. 

మల్చరీసాగులో నేలతేమకు అధిక (ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం ఆరంభంకాగానే 
కటింగ్‌ ఎ ను (Cuttings) నాటిన్హైతే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. “సొగునీటి మల రీని 
ఎక్కువ ఎండ చలికాని కోజులలో. నాటాలి. 


మల బ్రేరి నర రీ (Mulberry nursery) : 

మల ఏరీసాగుకు నాలుగు నెలలు ముందుగా నర్సరీని ఏర్పాటుచేయాలి. మల్చరీని చిన్న 
మొలకలు లేదా కటీంగ్‌ )తో పెంచాలి. ఇందులో మొలకలు మంచివి. ఇవి తొందరగా ఏపుగా 
పెరిగి నర్సరీలో మొక్కలు అందుబాటులో ఉంటాయి. మొదటగా పొలంలో నర్సరీకి అన్నువెన 
స్థలాన్ని ఎంపికచేయాలి. తరవాత 8౫ 4 అడుగుల కొలతగల నర్సరీ వన (Beds) 
ఏర్పాటుచేయాలి. పీటే చుట్టూ 8౫ 10 అంగుళాల ఎత్తు ఉండే గట్టు వేయాలి. నేలను 30-40 
సెం.మీ. లోతు తవ్వి మెత్తగా, సన్నగా, గుల్లగా చేయాలీ. ఒకొక్క మడికి 20 కిలోల పశువుల 
పెంటను కలిపి బాగా కలియబెట్టి ఉంచాలి. : ఒకవేళ నర్ఫరీమడీకి బంకమన్ను స్వభావం ఉంకు 
దానికి కొంత ఇసుక కలపాలి. “లేదా మడిలో బాగా ఇసుక ఉరోటే కొంత చెరువుమట్టిని కలిపి 
నీరు నిలవ ఉండునట్లు చేయాలి. ఈ మడులను సమానంగా నేలకు 7-8 అంగుళాల ఎత్తులో 
ఉండునట్లు ఏర్పాటు “కయాలి. 

మల్బరీ 'కటింగ్స్‌ను 6-8 నెలల వయస్సుఉన్న, ముదిరిన గోధుమ వర్ణంలో, పెన్సిల్‌ 
మందంజఉండే. కొమ్మ లనుంచి తయారుచేయాలి. నీటిసాగు మల్ఫరీకి కావాల్సి న నర్భరీకి 15- 
18 సెం. మీ. పొడవు, 3-4 మొగ్గలు కల వాటిని కటింగ్‌ గా చేయాలి. వర్దాధాఠ 'మల్ఫ్బరీకి 292.24 
సెం.మీ. పొడవు, 5-6 మొగ్గల. కటింగ్స్‌ కావాలి. . కటింగ్‌్‌ను తయారుచేసే సేటపుడు' చివరలు 
4కి కోణంతో, బెరడు ప్‌ టో కాండం పగలకుండా జాగత్తలు తీసుకోవాలి. 

నర్చరీలో కటింగ్స్‌ నాబువేసేబపుడు వరుసకు వరుసకు మధ్య 15 సెం.మీ., మొక్కకు 
మొక్కకు మధ్య 10 సెం.మీ. దూరం ఉండాలి. అంతేకాకుండా కటింగ్‌ లోని ఒక మొగ్గ నేల పెకి 
ప కటింగ్‌ “ఒకవెపుకు వంగినట్లు నాటాలి. తరవాత నీటీ డబ్బాతో నీరు చల్లాలీ. ఇకపై 
అవసరాన్ని అనుసరించి 4- 6 రోజులకు ఒకసారి మళ్లను తడపాలి. మడిలో తేగిన ఇసుక్క 
సేందియ ఎరువుల [ప్రభావంవల్ల కటింగ్స్‌ చక్కగా అంకురించి (557011) వేరు వ్యవస్ల కూడా . 


పటం : ర్‌... మల్బరీ కటింగ్‌ 


బాగా అభివృద్ది చెందుతుంది. నర్సరీ ఏర్పాటు చేసిన (ప్రదేశంలో ఎండ ఎక్కువగా ఉన్న 


తగినవిధంగా నీడను ఏర్పాటుచేసి సూర్యరశ్మిని పరోక్షంగోమళ్ళు 'పె పడేటబ్లు చేయాలి. 





37 





OO TDL SENS వరు 
క i 


స్తా . పట్టు-పరి( 


సుకూలంగా కలుపుతిసినక్సు లే కటింగ్‌ pi ఏపుగా పెరుగుతాయి. ఈ నర ఎర్‌కి 25 : 25 : 
తుము మడికి అర్రకిలో చొప్పున, మొక్కలు బాగా మొగ్గలు తొడిగి 5-6 వా? 

పయస్సు ఉన్నపుడు, వేళ్ళ అ భవ భివృద్ది త వాడాలి. నర్సరీ మొక్కలు (Saplings) నాలు 

నిక అడుగుల పొ వుగా ఆరోగ్యంగా పెరిగి పాలంలో' నౌటటూనికి అనువుగా ఉంటాయి 


మల్చరిసాగు 


సాగును వసంత రుతువు [ప్రారంభంలోను, ఆకురాలేకాలం చివరలోను ప్రారంభిం 
నళ్టుతే మంచి ఫలితాలుంటాయి. చలికాలంలో, ఎండాకాలంలో నాటటం మంచిది కాడ 
నాట్టు వేసేటపుడు మొక్కల మధ్యదూరం, శీతోస్లస్థి తి (సూర్యరశ్మి, వర్షం, ఉష్ణోగత మొదలైన 
నతు పోషకపదార్థాలు అన్న అంశాలు సాగుచేసే పద్దతి- -మల్ఫరీ" రకం అన్న అంశాల 
ఆధారపడి ఉంతారు. అందువల్లనే ముందుగా మల్ఫరీరకం, ఆకుకోతపద్దతి, (పూనింగ్‌ ల 
ఎంపికచేసిన తరవాత నాకే, విధానాన్ని, మొక్కల మధ్య దూరాన్ని ఎంపిక చేయాలి. 


భారతదేశంలో వివిధ (ప్రాంతాలలో మల రీ సాగుచేసే పద్ధతులు : 


కర్ణాటక, ఆంధ పదేక్‌ లలో వర్షాధార మల్చరీని గుంటల పద్దతిలో (Pit systen 
పంచుతారు. దీనిలో వరుసల మధ్య 0. 7 0.90 మీ. లేదా 0.45-0.90 మి. దూరం ఉంటుం! 
అయితే 0.90 ౫ 0.50 మీ., 0.75 ౫ 0.75 మీ. దూరం పాటించి అంతరకృషి, పద్దతుల 
నాగ్గభ ద్వారా చేస్తారు. 0.90౫ 0.45 మీ. దూరం వరసల్లో, అంతరక వని (Intercultur 
నాగళ్ళతో పీతం. ఒక్క దుక్కూ మ్మాతమే దున్న టానికి వీలవుతుంది. ఇందులో హెక్టారు! 
27,225 మొక్కల వరకు నాటువేసి ఆశించిన ఆకు ఉత్పత్తిని పాందవచ్చు. 





సటం 1 5.3. మల బరీ సాగు పద్దతులు 


మల్ఫరీ సాగు . 


సాగునీటి మల్నర్‌లో వ వరుస పద్దతికి (Row system) కర్ణాటక, ఆంధప్రదేశ్‌ లో 


పొలాల్లో 30౫60 సెం.మీ. కొలతలతో కాలువగట్లను తయారుచే స్తారు. గబ్లుకు ఇర్తువెపులా 
మొక్క_లను నాటుతారు. మొక్కకు మొక్కకు మధ్య 10-25 సెం. మీ. హారం ఉండాలీ. ఈ? 
ద్దతిలో హెక్టారుకు 48,400 మొక్కలు నాబటానికి వీలవుతుంది. 


ప 


మధ్య దూరం 15 - 20 సెం.మీ. ఉండాలి, ముర్షీరాః ంద్ర్‌ జిల్లాలో 60 సెం. మీ. దూరం కల స్ట్‌ 
పద్దతిలో మూడు వరుసల్లో కటింగ్‌ ఏను 8 మం. అ దూరంలో, వరుసల మద్య 15 సెం. వః 
దూరంలో దగ్గర దగ్గరగా నాటుతారు” బాన్‌ కురా, బిర్‌ భమ్‌ Banko Birbhum) జిల్లాల్లో 
వర్షం తక్కువ. ఈ (ప్రాంతాల్లో (ప్రతీ వరుసకు మధ్య 60 సెం.మీ. దూరంలో వరుసకు ఐదు 
కటింగ్‌) నాటుతారు. ఒకొక్క. కటింగ్‌ కు మధ్య 50 సెం.మీ. దూరం ' ఉంటుంది, 

జమ్ము కాశ్మీర్‌ లో మల్బరీ వృక్షాల మధ్యదూరం 4-5 మీ. వరకు ఉంటుంది. ఈః 
(పాంతంలో మల్చరీని వేరు (గాఫ్టింగ్‌ (grafting) ద్వారా పెంచుతారు. (గాఫ్టీలను రెండు 
సంవత్సరాలు నర్సరీలో పెంచి ఐదు సంవత్సరాల తర్వాత పాలంలోనాటి మరిరెండు 
సంవత్సరాల తర్వాత ఆకులను పురుగుల పెంపకానికి వినియాగిన్తారు. 


జ 


20 పెంకు [52 మీ 
ఖీ తి శ తి గ్‌ ఖ్‌ 
నం సెంమీ. క] 
"సెం - థె ఖ్శ ఖీ ఈ 
“ఖ్‌ ణి 
ద పెంకు జా వి కో ళ్‌ 
|“ సెం క ముళ్లీరాబాడ్‌ జిల్లా స్త 
ee oe oe rs  శసెకసంవీ 
20 స౮ +౬ టి ఖ్‌ స 
తో 4 @ | 
ళా కాస్తా 
మవందు. క మాల్బా జిల్లాలో త 1. 
1. వోతకీ పద్దతి ఆ త 8 ఇసు 
తు. 
3! సెం మే ఓర పెంట 520. మ 
బ్లు ఓ 
థీ శ య వ శో శ ఖీ 
© 4 ౪4  మిలేతకీ పద్దథ ౦ జ: 
Ny త ఇ ఫ్‌ జు థు జ థు 
: Fel 
స. జఠ్‌లుం జిల్లా 
2 సెంటు a ళా కసెం.మే చెంబు. 
‘4 శీ ఫు శ ఫె ఈ గ్‌ న్‌ శు. 
| ఖో ళా వీ శ i | J 
సర్‌ ఖీ తా గ్‌ ఫ్ర ఖ్‌ : స అరల. 
పటం $ రండీ, మల్చ +రీసాగు పద్దతులు 
బెంగాల్‌లోని మాలా జిల్లాలో వర్షం అధికం. ఈ (పాంతంల్‌' స్టవ్‌ (Strip) పద్దతిని 
| పాటిస్తారు. దీనిలో స్ట్రిప్‌ "మధ్య 60 సెంమీ. దూరముండారి. ఒకొ Eris సిప్‌లో రెండు 
(DothakD లేదా మూడు | గ... వరుసలలో కటింగ్స్‌ నాటుతొరు. డీఏలో వరుసల 


40 పట్టు పరిశ్రమ 


1. సాగునీటి పదతి ః 

మల్బరీ క్‌ తలో మొక్కల సంఖ్యపై ఆకు ఉత్పత్తి ఆధారపడుతుంది. మొక్కలు చాలా 
- ఎక్కువెతే పీరు, అవణాలు సరిగా అందక ఏపుగా పెరగవు. ఇందులోని రకాలు 
వరుస పద్దతి ౩ మొదటగా పాలాన్ని బాగా దున్ని చదునుచేసి గట్టు, కాలువలుగా తయారు 
చేయాలి. గట్టు 60 సెం వ కాలుపలు 80 సెం.మీ., లోతు 15 సెం. య... ఉండాలి. మొక్కకు 
మొక్కకు మధ్య 22 సెం.మీ. దూరం ఉండాలి. 


సుంట పద్దతి £&. ఇందులో మొక్కకు మొక్కకు మధ్య 60 సెం. మీ. దూరంలో నాబాలి, 
కాలువలు, గట్లు "పెన తెలిపిన కొ లతలతో తయారుచేయాలి. 


కటింగ్‌ ఎను గట్లు అంచులలో నాటి మొదళ్ళవద్ద మట్టిని అదమాలి. నాటువేసేటపుడు 
చెండు పుల్లలను నాటాలి. ఒకవేళ మొలకలయితే ఒక్కొక్కటే 20-28 సెం.మీ. లోతుగా 
నాటాలి. "నాపేటపుడు ఒక మొగ్గ నేలపెకి ఉండాలి. నేలలో తేమను అనుసరించి 7-8 


రోజులకు ఒకసా తడిపెట్టాలి. (పతీ తడి తర్వాత తోటలో 13- 2 ఎకరా అంగుళం 
= నీరుండాలి. అందుకోసం తత, పూర్తిగా నీటితో నింపాలి. దీనివల్ల నే నేల రం్యధాల ద్వారా 
వీరు వేళ్లకు అందుతుంది. నాబ్లు సరిగా వేసినపుడు అన్ని మొక్కలు సక్రమంగా ఎదిగి తోటలో 
ఎక్కడా జత డు. చనిపోయిన మొ మొక్కలను 4-5 పారాల్లో గుర్తించి ఆలస్యం చేయకుండా 
కొత్త మొక్కలు నాటాలి. నాటీన తరువాత రెండు నెలలకు, న గొరుతో దున్ని అంతర 
కషి చే చేయాలి. ఇంకా రెండు నెలల తర్వాత రెండవసారి కలుపు పు తీయాలి. ఆ పెన (ప్రతిసారి 
ఆకు కోత తర్వాతో కలుపుతీయాలి. కలుపుతీసేటపుడు నేల గుల్లగా అయి వేరు పెరగటానికి 
అవకాశం ఏర్పడ మొక్క ఏపుగా పెరుగుతుంది. 






హద నిర బు 





డె! క ee: సెంటు 
గ. చమప పజిల్‌ 





పటం ః రక. సాగుపీటి పద్దతి 


నాటేన మూడు నెలల తర్వాత 5 కాంప్లెక్స్‌ ఎరువును న్‌౮ : 50 : 50 NPK కిలోలు/హె 
కలుపు తీసిన తర్వాత చల్దాలి. తర్వాత నీరు పెట్టాలి. మొక్కులు నాటిన 5-6 నెలలకు క్‌ు 
తకొస్తుంది. రెండవసా ర ఒక హెక్టారుకు 50 'కీలోల న్మతజనిని ఆకు తెంపిన శి వారా 


వ. 


జవను * 


మల్చరీసాగు. _™ 41 


తర్వాత చల్లాలి. ఆ పె “రెండుసార్లు ఆకు కోసీ ఒక స సంవత్సరం తర్వాత మొక్కు కిందిభాగంలో 
(పూనింగ్‌ (Bottom pruning) కేయాలి. 


2 వర్దా భార మల్బరీసాగు కి 


39 ఇందులో G0 * 9౮6 సెం.మీ. ఎడం కావాలి. అందుకనుగుణంగా 3౩5 x 25835 
సెం.మీ. “వాడవు, వెడలు, లోతు గుంటను తవా గల, ఒక్కొక గుంటకు ఒక కిలో పశువుల 


i 


& 





పటం ? క్‌.8. మల్ఫరీ తోలు 


పెంట లేదా కంపోస్టిను కలపాలి. ఒకచేళ బురద నేలయితే కంపోస్టుకు తోడు ఒక కిలో ఇసుక 
కలసాలి. ఈ మ్మిశమాన్ని బాగా కలిపి గుంటను పూర్తిగా ఎత్తుగా | నింపాలి. దీనిటో లోకల్‌ లేదా 
కవ్వా- 2 మల్చరీని నెటరెటు, 
ఒక్కక్క గు గుంటలలో |తికోణాకారంలో మూదు కటీంగ్‌ ఎను 15 సెదమీ. ఎడంగా 
నాటాలి. ఈ కటింగృలోని ఒక మొగ్గ నేలమెకి ఉండాలి. “సాటీస 4-క్‌ పాటల్లో కలుపు 
య. పైపై దున్నాలి. తరవాత నాగళ్ళతో దున్నవచ్చు. ఎరువులను (NPK 
50 : 25; నె క్లారుకు వాడాలి. మొదటి సంవత్సరంలో నాటీన రెండునెలల తరవాత 
ఒకసారి, వ రెండునెలల తరవాత వర్షం కురియక ముందు ఎరువు వేయాలి. మొదటి దఫా 
కాంప్లెక్స్‌ ఎరువు వేయాలి. మల్బరీ. నాటిన 5-6 నెలల్లో మొదటి ఆకుకోత ఆ తర్వాత 
10-12 వారాల wa ఇంకో రెండుసార్డు ఆకుకోయవచ్చు. వర్దాకాలం ఆరంభం కాగానే 
తోటను 25 సెం.మీ. ఎత్తులో సంవత్సరం “చివరలో బాటమ్‌ ప్రూనీంగ్‌ చేస్తే మంచి ఫలితా 
లుం, 


49 : పట్లు ప్రై బర గమ 


మల్ఫరీసాగుకు కటీంగ్‌ ను ఎంచుకోవటం (శ్రేష్టం. చాలావరకు 'మల్చరీ జాతుల 
కటింగ్‌ లలో వేళ్లు చాలా తొందరగా వృద్దిచెందుతాయి. అయితే మల్చరీని (గౌఫ్టింగ్‌ (అంటు 
కట్టడం), నేల అంట్లు (అంబుతొక్కడం) ద్వారా కూడా పెంచుతారు. దీనికోసం ఎక్కువ 
సమయం అవసరం అవుతుంది. కాబట్టి కటింగ్స్‌ ఎంపిక మంచిది. నాటువేయటానికి ముందు 
మొలకలను ఒకశాతం బోరాక్స్‌ (ద్రావణంలో ముంచి వేరు వ్యవస్థకు కిలీం ధాలు, బాక్టీరియా 
సం[కమణ అరికట్టాలి. నెమటోడ్‌ లు (Nematodes) సోకకుండా మొలకలను 50° వేడిపీటిలో 
ఒకటే రెండు నిమిషాలు ఉంచాలి. పాలుసుపురుగులు (50216 1286065) సోకకుండా సున్నం, 
గంధకంలో ముంచాలి లేదా హై (డోసయానిక్‌ ఆమ్లాన్ని ఆవిరి పట్టించాలి. మల్బరీ కటింగ్స్‌ / 





పటం 8 5.7. వర్షాధార మల్బరీ 


పుల్ల ఇలను నేరుగా పాలంలో నాటటానికి అనువుగా లేనప ప్పుడు వాటీని ఇసుక మడులలో నీడకు 


లేదా తడి గోనెసంచిలో ఒకవారం వరకు నిలవచేయవచ్చు. దీనివలన కాలస్‌ ఏర్పడి కటింగ్‌ ఎ 
మంచి ఫలితాలనిస్తాయి. 


= మల్చరీ సాగు 


43 , 


న సాగునీటి మల్చరీలో పనుల జాబితా వివరాలు. 


"A వరుస పద్దతి : 


క్రమ | 
_ సంఖ్య, 


19. 


1. 


1. 





పనుల నివనొలు 
మొదటి ఆకుకోత, |పూనింగ్‌ 
మొదటిసారి కలుపుతీత, 


అంతర్‌ కృషి 
'సేందియ ఎరువులను 20-25 


టన్నులను ఒక హెక్టారుకు చల్లారి ' 
(2) a) | 


మొదటి దఫా ఎరువులు 


మొదటిసారి ఆకుకోత 


"రెండవసారి క లుపుతీత, 
అంతరక ప. 


' "రెండవ దఫా ఎరువులు 


"రెండవసారి ఆకుకోత 


మూడవసారి కలుపుతీత, 
అంతరక షె 


మూడవదఫా ఎరువులు 


మూడవసారి ఆకుకోత 

నాల్లవసారి కలుపుతీత, 
లో 

అంతరక "షి 

నాల్లవనొరి ఎరువులు . 


ef నాల్షవసారి ఆకుకోత 
_ ఐదవసారి కలుస్తుతిత, 


ఆంతరక్ష ఎమో 
మదవ దఫా ఎరువులు 


. | ఐదవసారి ఆకుకోత 


er: 





నమయం 


వర్దాకాల (ప్రారంభంలో అంకే జూన్‌ మొదటి 
రోజులలో 


(పూనింగ్‌ చేసిన రెండు వారాల త్య 
(జూన్‌ రెండవ వారం) 


(పూనింగ్‌ చేసిన పక్షం రోజులకు 
(జూన్‌ మూడవ వారలు 

(పూనింగ్‌ చేసిన నెల తర్వాత 

(జులె మొదటి వారలు 

(పూనింగ్‌ ద్వారా (ఆగస్టు మధ్యలో) 
(పూనింగ్‌ చేసిన వారం తర్వాత 


(ఆగస్టు "రెండవ వారలు 


(పూనింగ్‌ చేసిన నెల తర్వాత 
(పూనింగ్‌ ద్వారా (నవంబర్‌ (పారంభంలో) 


| (పూనింగ్‌ తర్వాత వారానికి 
| (నవంబర్‌ రెండవ వారలు. 


చివరి ఆకుకోత తర్వాత నెలకు: 


(డె సెంజర్‌ (సౌరంభం లో} ' 


(పూనింగ్‌ (రా (జనవరి మధ్యలో) 


ఆకుకోత తర్వాత వారానికి 
(జనవరి మూడవ వ రంలో, 


ఆకుకోత తర్వాతనెలకు (be బవడి మధ్యల్‌' మ 
(పూనింగ్‌ ద్వారా (మార్చ్‌ చివరిలో) 


చివరి అకుకోత తర్వాత వారానికి 
(ఏపిల్‌ మొదటి వారంలో) 


చీవరి ఆకుకోత తోర్వాతో నెలలో 
(ఏప్రిల్‌ చివరిలో) 


Bh ద్వారా (జూన్‌ (పారంభంలో. 





44 


B. గుంటపద్దతి | 


(క్రమ 
సంఖ్య 


10. 


శేష. 


12. 


13, 


14. 


15, |} 


16. 
17, 


18. | 


19. 


వనుల నివరాలు 


మొదటి బాటమ్‌ (పూనింగ్‌ 


మొదటిసారి కలుపుతీత, 
అంతరకృషి 

"సేంద్రియ ఎరువులు 20-25 
టను ఎలు హెక్టారుకు వాడాలి 
మొదటి దఫా ఎరువులు. 


మొదటిసారి ఆకుకోత 


"రెండవసారి కలుపుతీత, 
అంతరక షి 


'రెండవదఫా ఎరువులు 


| రెండవసారి ఆకుకోత 


మూడవ దఫా ఎరువులు 


మూడవసారి ఆకుకోత 


"రెండవసారి బాటమ్‌ (పూనింగ్‌ 


మూడవసారి కలుపుతీత 
ఆఅదంతరక షె 


నాల్గవసారి ఎరువులు 
నాల్డవసారి ఆకుకోత 
ఐదవ దఫా ఎళువులు 


ఐదవనారి ఆకుకోత 


నాల్గవసారి కలుపుతీత, 
అంతరకృషి 


' ఆరవదఫా ఎరువులు 


ఆరవసారి ఆకుకోత 


పట్టు పరి శమ 


సనుయం 


వర్దాకాలం (ప్రారంభంలో (జూన్‌ మొదట్లో) 
పూనింగ్‌ తర్వాత వారానికి 
(జూన్‌ రెండవ వారంలో) 


పూన్నింగ్‌ తర్వాత పక్షం రోజులకు 
గన్‌ మూడవ వారర 


(పూనింగ్‌ చేసిన నెలరోజుల తర్వాత 


(జులె మొదటివారంలో 
విడి ఆకుకోత (ఆగస్టు మధ్యలో) 


చివరిసారి ఆకుకోత చేసిన వారంలో 
(ఆగస్టు మ మూడవ వారం) 


చివరి ఆకుకోత తర్వాత మూడు వారాల లో 
(సెప్టెంబర్‌ రెండవ హరం) 


విడి ఆకుకోత (అక్టోబర్‌ మొదటివారం) 
చివరి ఆకుకోత తర్వాత వారంలోపల 


( అక్టోబర్‌ నాల్గవ వారం) 
విడి ఆకుకోత (నవంబర్‌ చివరిలో) 


ఆకుకోత తర్వాత మూడువారాలకు 
(నవంబర్‌ చివరిలో) 


రెండవ |పూనింగీ తర్వాత వారంలోపల 


- (డిసెంబర్‌ మొదటివారం) 


రెండవ |పూనింగ్‌ తర్వాత నెలలోపల 
(డిసెంబర్‌ మూడవ వారం) 


విడి ఆకుకోత (ఫిబ్రవరి (ప్రారంభంలో) 


చివరి ఆకుకోత తర్వా త వారంలోపల 
(ఫి బవరి నాల్లవవారల] 
విడీ ఆకుకోత (ఏ ఏప్రిల్‌ . మొదటివారం) 


చివరి ఆకుకోత తర్వాత వారంలోపల 
(ఫబవరి రిండవవారం) 


చివరి ఆకుకోత తర్వాత మూడువారాల . 
లోపల (ఏపీల్‌ చివరిలో) 
విడి ఆకుకోత (మే చివరిలో) 


మల్బరీ సాగు 


కీర్‌ 


11. వర్షాధార మల్ఫరీలో పనుల జాబితా వివరాలు ః 


పనుల వివరాలు 





1. 1! బాటమ్‌ |పూనింగ్‌ 


2. | మొదటిసారి కలుపుతీత, 
| అంతరకృషి 
3. | సేరదియ ఎరువులను హెక్టారుకు , 
|, 10 చన్నులు వేయాలి 
4. 1 మొదటి ఆకుకోత 
5, | మొదటిదఫా ఎరువులు న్మతజన్కి | 


సాస ఎరోస్‌, పొటాష్మ్‌ 50 కిలోల 
చొప ఎన హెక్టారుకు వాడాలి 
6. | రెండవసారి కలుపుతీత, 


| అంతరక ష్‌ 
7. | ఆండవసారి ఆకుకోత 
8. | రెండవ దఫా ఎరువులు 50 కిలోల 


(తజనిన ూకారుకు వాడాలి 
చు 


9. , మూడవసారి ఆకుకోత 


10. | మూడవనసొరి కలుపుతీత, 
అంతరక షి 
11. నాల్గవసారి ఆకుకోత 


12. | నాల్లవసారి కలుపుతీళ, 
అంతరక్ష ప. 

13. | ఐదవ అకుకోత 

14.. | చివరి ఆకుకోత 





సమయం ' 


వర్షాకాల (పారంభంలో 
(జూన్‌ మొదటి వారంలో) 


(పూనింగ్‌ చేసిన వారం లోపల 


(పూనింగ్‌ చేసిన నెలలోపల 


. (జులె [ప్రారంభంలో 


(పూనింగ్‌ తర్వాత 25 నెలలకు 

(ఆగస్టు మధ్యలో) 

ఆకుకోత తర్వాత - సేందియ ఎరువులు 
వేసిన 6 - 8 వారాల తర్వాత 

(ఆగస్టు చివరిలో) 


మొదటి ఆకుకోత తరాత 5 -6 వారాలకు 


(అక్టోబర్‌ మొదటీవారం) 


ఆక్షోబర్‌ మధ్యలో మొదటి ఆకుకోత తరా గత 
రెండు నెలలకు 


నవంబర్‌ చివరలో - రెండవ ఆకుకోత 
రా వత జురు వారాలకు 


ఉసెంబర్‌ మధ్యలో - రెండవసారి ఆకుకోత 


‘ తర్వాత రెండు నెలలకు 


ఆకుకోత తర్వాత 2 - ౩ వారాలకు 

జనవరి (పారంభంలో 

మూడవ ఆకుకోత తర్వాత రెండు చెలలరకు 
జ ఫ్మబవ పుధ్యలో 

పద్దా కు ప చు టకు ముందు 

ఏపిల్‌ (పొరంభంలో 

ఏప్రిల్‌ చిపరలో 

మే చివరిలో - జూన్‌ (పారంభంలో మ 
ఐదవ ఆకుకోల తర్వాత 7 - 8 వారాలకు. 


శానా. నాక)! 





46 


ల 
85 
ల 


రిశమ, 


౧1. సాగునీటి మల్చరీలో వాడాల్సిన ఎరువుల వివరాలు. 


వాడలుం వరుస పద్దతి గుంటప ద్దతి 








మొదటి దఫా | కాంప్లెక్స్‌ ఎరువులు, ఒక్కొక్కటి కాంప్లెక్స్‌ ఎరువులు, ఒక్కొక్కటి 





| 60 కిలోలు N,P,K | 60 కిలోలు సల, 1 
రెండవ దఫా | 60కిలోలనతజని | 40 కిలోల నత్రజని 
_ మూడవ దఫా, కాంప్లెక్స్‌ ఎరువులు, ఒక్కక్కటే | 40 కిలోల న్మతజని 
| 60 కిలోల N,P,K 
నాల్గవ దఫా | 60 కిలోల న్మతజని కాంప్లెక్స్‌ ఎరువులు, ఒక్కొక్కటి 
l= a | 60 కిలోల N,P,K 
ఐదవ దఫా . 60 కిలోల న్మతజని | 40 కిలోల న్మతజని 
ఆరవదఫా | Ee | 40 కిలోల మ 
మొత్తం | 300కిలోలనతజని; 120 | 280 కిలోల ede 120 కిలోల 


pa న్య 


రిం 


మి ww 


Crt 


గా 


కిలోల ) ఫాస్ఫరస్‌ ; 120 కిలోల | ఫాస్పరస్‌ ; ; 120 కిలోల పాటాష్‌ 
పొటాష్‌ | 


(పశ్చలు 


ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 

నర్సరి, కొలతలు తెలపండి. 

మల్బరీసాగుకు పద్దతులను రాయండి. 

నొటువే యటూాసికి ముందు నెమటోడ్‌ లు సోకకుండా ఏయే Wr తీసుకోవాలి? 
పరక; మొక్కలలో పాలుసుపురుగులను ఏవిధంగా అరికట్టాలి ? 


గుంటు గ అవకు ఏమిటి ? ఏ పరిస్థితులకు అది అన్లువెనడి ? 


ఈ కింది పాటపై వ్యాసాలు రాయండి, 
సుబ్బిలీ' నర్చరీని గురించి వివరించండి. 
సాగునీటి మల్బరీ గురించి తెలపండి. 
వర్షాధార మల్బు బని. వివరించండి. 


మల్చ రీ ఉత ఎత్తి 
(Propagation of Mulberry) 


మల్చరీని విత్తనాల ద్వారా గానీ, శాకీయ (ప్రత్యుత్పత్తి ద్వారా గాని ఉత్పత్తి చేయవచ్చు. 
ఈ రెండు పద్ధతులలో శాకీయ (ప్రత్యుత్పత్తి చాల చవక్క సులభం. ఇందులో అనేక 
అనుకూలనాలున్నాయి. అంకే మొక్కలో కొన్ని (ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అవి 
ఏమిటంకే మొక్క వేగంగా పెరగటం, ఆవాసొనికి తగినవిధంగా అలవాటుపడటం, చీడలను, 
వ్యాధులను తట్టుకొని పెరగటం మొదలైనవి. విత్తనాలలో మల్బరీ ఆశాజనకం కాదు. ఎందుకంకే 
(తయస్టీతిక మొక్కలు (Triploid. plants) మొలకెత్తతగిన (Viable) విత్తనాలను ఉత్పత్తి 
చేయవు. అంతేకాకుండ లెంగికసంతతి (Biparental origin) వలన విత్తనాలతో అదే 
విధమైన మొక్క ఉత్పత్తికాదు. మల్బరీ ఉత్పత్తి వివిధ దేశాలలో శీతోష్టస్థితి, వాతావరణ 
పరిస్థితులను అనుసరించి జరుగుతుంది. భారతదేశంలో ఎక్కువగా [ప్రాచుర్యం పొందిన పద్దతి - 
. పుల్లలు లేదా కటింగ్‌, ద్వారా మల్చరీని ఉత్పత్తి చేయటం. అయితే కటింగ్స్‌ ద్వారా ఉత్పత్తి 
చేయలేని విదేశీయ (090౪ల రకాలను మాతం వేరు |గాఫ్టింగ్‌ (అంటుకట్టడం) చేస్తారు. 
చెట్టుమొలకల (5610౧) కొరత ఏర్పడినపుడు మొగ్గల |గాస్టింగ్‌, తక్కువ సమయంలో ఎక్కువ 
మొక్కలు అవసరమై నపుడు అంటుతొక్కడం (Layering) పద్దతులను ఆచరించాలి. 


ఉత ME యానకం (Propagating medium) : 
మొక్కల కొన్ని భాగాలు, విత్తనాలు అంకురించటానికి లేదా వేళ్లను వేగంగా. ఉత్పత్తి 
చేయటానికి ఇది (ప్రతినిధిగా తోడ్పడుతుంది. మంచి యానకం లక్షణాలు-ఇది దృఢంగా 
దట్టంగా ఉండి మల్చరీ కటింగ్స్‌ లేదా విత్తనాలు అంకురించే సమయంలో కదలకుండా 
ఉంచాలి. డీని పరిమాణం తడిగా లేదా పొడిగా ఉన్నా స్థిరంగా ఉండాలి. తడి ఆరిన తరవాత 
కుచించుకునే నేల మొక్కల పెంపకానికి పనికిరాదు. నేలకు తేమను నిలుపుకునే లక్షణం 
ఉండాలి. అంతేకాకుండ నీటిని బయబుకు. పంపటానికి సరియైన రంభ్రాలున్నటబ్హతే గాలి 
సోకటానికి అవకాశం ఉంటుంది. ఈ నేణలో కలుపుమొక్కల విత్తనాలు, 'వోనికరమై న సూక్ష్మ 
జీవులు ఉండకూడదు. మొక్కల పెరుగుదలకు తోడ్పడే ఉదజని సూచిక (9) ఉండాలి. 
మల్బరీ పెంపకంలో మూడురకాల యానకాలు '- మృత్తిక, . ఇసుక, పశువుల పెంట 
తోడ్పడతాయి. 
మల్చరీని లెంగిక్క శాకీయ (ప్రత్యుత్పత్తుల ద్వారా ఉత్పత్తి చేయవచు . 


Ll లేంగిక (ప్రత్యుతృత్తి (Sexual reproduction) : ఇందులో విత్తనాలద్యారా మల్బరీ 
ఉత్పత్తి చేయడం తెలుసుకొందాం. మల్చరీని విత్తనాలతో ఉత్స త్తిచేయటం చాలా సులభం, 
చవక. ఈ పద్దతిలో పెద్దమొత్తంలో నారుపెంచి అంటులను (62[%5) తయారుచేయటానికి 
ఉపయోగించాలి. అయితే మొక్కలో కావల్సిన లక్షణాలను పెంపొందించటానికి వీలుకాదు. 
ఈ మొక్కలు, ఆకు ఉత్పత్తి స్థాయిని చేరటానికి చాలా సమయం అవసరం. 

విత్తనాలను మార్చ్‌-ఏ(ప్రల్‌ మాసాల్లో బాగా పండిన మల రీ ఫలాల నుంచి సేకరించాలి. 
ఈ విత్తనాలలో సుప్తావస్థ (00202160) లేదు. కొత్తగా అప్పుడే సేకరించిన తాజా విత్తనాలకు 


48 న. - పట్టు పరిశ్రమ 


మొలకెత్తే లక్షణం అధికంగా ఉంటుంది. కాలం గడిచిన కొద్దీ విత్తనాలలో ఈ లక్షణం శ్రీణీస్తుంది, 
మల్ఫరీ విత్తనాలను గట్టిగా మూతబిగించిన సీసా లేదా డబ్బాలో ఉంచి చల్లని ప్రదేశంలో నిలవ 
ఉంచితే మూడు షం వరకు ఉంటాయి. 

విత్తనాల సేకరణకు: బాగా పండిన మల్చరీ ఫలాలను వెడల్పయిన తొజ్జలో నీరుపోసీ 
గుజ్జుగుజ్ఞా “అయ్యేటట్లు చేతితో బాగా నలపాలి. ఈ గుజ్జు నుంచి విత్తనాలు వేరయ్యేవరకు బాగా 
నలపాలి. తరవాత నీటిపె తేలిన విత్తనాలను సేకరించి "అద్దుడు (Blotting) కాగితంపై నీడకు 
ఆరబెట్టాలి. నీటి అడుగున చేరిన విత్తనాలు పనికిరానివి. విత్తనాల నుంచి పెరిగిన మొక్కులను 
నారు మొక్కలు (Seedlings) అంటారు. వీటి ఉత్పత్తి అంతా నర్సరీలోనే జరుగుతుంది. 
మొట్టమొదటగా నర్సరీకి తగిన స్థలాన్ని పాలంలో ఎంపికచేయాలి. తరవాత నేలను బాగా (తవ్వి 
మట్టేని పాడిగా తయారుచేసి, ఎ(రమల్టు, ఇసుక, పెంట సమాన భాగాలుగా కలపాలి. తరవాత 
విత్తనాలను నాబబానికి అన్నువెన మడిని 0.9 మీ. పరిమాణంలో తయారు చేయాలి. మంచి 
విత్తనాలను ఎంపికచేసి ఒకరోజు నీటిలో నాననిస్తే విత్తనకవచం మెత్తబడి సులభంగా 
మొలకెత్తుతాయి. మ. ge విత్తనాల వరుసల మధ్య 2-3 సెం.మీ., విత్తనాలకు మధ్య ఒక 
మి.మీ. దూరంతో నాటుదేయాలి. విత్తనాలను నేలలో 2.5 pea చం కంక ఎక్కువ లోతుగా 
నాటితే ఆక్సిజన్‌ లభించక లేదా కార్బన్‌ -డ -డె-ఆక్సెడు ఎక్కువె మొలకెత్తవు. తరవాత 
విత్తనాలను మట్టితో కప్పి నీటిని నెమ్మదిగా నీళ్చడబ్బాతో చల్లాలి. ఎండనుంచి మదిని 
రక్షించటానికి గడ్డి లేదా కొబ్బరి ఆకులను ఉపయోగించి ఒక అడుగు ఎత్తులో మంచెలాగా 
నిర్మించాలి. విత్తనాలు మొలకెత్తటానికి ఉమ గత, వెలుతురు (పముఖపాత వహి స్తాయి. 
కర్ణాటక రాష్ట్రంలోని పరిస్థితులు విత్తనాలు 10 రోజులలో మొలకెత్తటానికి తోడ్పడతాయి. 





శ 





పటం:6.1. విత్తనం మొలకెత్తే దశలు 


షుల్బరీ ఉత్పత్తి 49 


నారుమొక్కలు 3.5-5 సెం.మీ. ఎత్తు పెరగగానే వాటిని "పెకలించి దూరం దూరంగా 
నాటాలి. లేత నారుమొక్కలకు (ప్రత్యక్ష సూర్యరశ్మి అవసరం కాబట్టి మొక్కలపె -ఎండ 
పడేటట్టు చూడాలి. నారు మొక్కల వయస్సు మూడు మాసాలు దాటగానే వాటీని నెమ్మదిగా 
పెకలించి, మొక్కకు మొక్కకు మధ్య 22 సెం.మీ. దూరంతో తిరిగి నాటువేయాలి. నారు 
మొక్కలను 1-2 సంవత్సరాలు పెరగనిచ్చి మల్చరీ వృక్షాలుగా లేదా అంటుకట్టుడం కోసం 
వాడవచ్చు. (పటం 6.1). 


HL శాకీయప్రత్యుత ఎత (Vegetative reproduction) : 


1. మల బరీ కటింగ్‌ ఎ (Mulberry cuttings) : ఇది ప్‌ో ఆచరించే సాధారణ 
పద్దతి. మొదటగా ఆరోగ్యవంతమైన, ముదిరిన, ఏపుగా పెరిగే మొగ్గలు ఉన్న లేతమొక్క.లను 
ఎంపికచే యాలి. లేత కామ్మలలో అధికంగా పిండి, పదార్థాలు, ea ముదిరిన కొమ్మలలో 
ఎక్కువగా న్మ్యతజని ఉంటాయి. అయితే పిండీ పదార్థాలు 'ఉన్న కొమ్మలు తొందరగా వేళ్లను 
వృద్దిచేస్తా స్తాయి. కాబట్టి బాగా లేతగా ఉన్న లేదా బాగా ముదిరిన కొమ్మలను కటింగ్‌ కు ఎంపిక 
చేయకూడదు. తక్కువ వయసు కల నారు మొక్కల నుంచి కటింగ్‌ ఎను తయారుచేయాలి. 





_పటంి6.2. కటింగ్‌ మొలకెత్తే విధానం 


మల్ఫరీ ఉత్పత్తి 51 


ఉండాలి. కొమ్మ చివర, అడుగు భాగాలు కత్తిరించి మధ్యభాగాన్ని మాత్రం సయాన్‌గావాడాలి. 
స్టాక్‌, సయాన్‌ల చివరలు ఏటవాలుగా కత్తిరించాలి. సయాన్‌ను స్టాక్‌ మొక్కయొక్క బెరడు 
దారువుల మధ్యలోనికి నెమ్మదిగా చొప్పించి, నేలలో నాటాలి. ఇవి 2-3 మాసాలలో పూర్తిగా 
కలిసిపోయి కొత్త మొక్కగా పెరుగుతాయి. ఇందులో (4) కొమ్మ (గౌఫ్టింగ్‌ (Shoot grafting), 
(B) వేరు (గాఫ్టింగ్‌ (Root grafting), (C) మొగ్గ (గాఫ్టింగ్‌ (Bud grafting) అని మూడు 
రకాలు ఉన్నాయి. | 


A, కొమ్మ (గాఫ్టింగ్‌ పద్ధతి * ఇందులో. మూడు: రకాలున్నాయి. 


i. వెడ్డ్‌ గ్రాఫ్టింగ్‌ (Wedge grafting) : స్టాక్‌ మొక్కను కావల్సిన ఎత్తుకు మొదట 
కత్తిరించాలి. కాండం. చివర కత్తిరించిన భాగాన్ని 'V' ఆకారంలో కోయాలి. ఇక సయాన్‌ 
అడుగు భాగాన్ని స్టాక్‌ పె అమర్చటానికి వీలుగా *” - ఆకారంలో వాలుగా కోయాలి. ఈ రెంటినీ 
జతచేసి (గౌఫ్టింగ్‌ మై నం (Grafting wax) లేదా బంకమన్ను పూయాలి. (గౌఫ్టింగ్‌ మైనం 
తయారీకి ఒకవంతు తేనెతుస్టై మైనం, నాలుగువంతులు జిగురును (6910) కరుగబెట్టి నీళ్ళతో 
మెత్తగా పిసికి కొంచెం ఉడికించాలి. (గాఫ్టింగ్‌ బంకమన్ను లేదా రేగడిని, రెండు వంతుల రేగడి, 
ఒకవంతు పశువుల పేడ, చిన్నగా కత్తిరించిన ఎండుగడ్డిని. కలిపి మిశమంగా తయారు చేయాలి... 


11. క్రౌన్‌ గ్రాఫ్టింగ్‌ (Crown - grafting) : ఇందులో స్టాక్‌ లోనికి ఒకటి కంకు ఎక్కువ 
సయాన్‌ లను దూర్చాలి. 


111. విప్‌ గ్రాఫ్టింగ్‌ (Whip grafting) : స్టాక్‌ 1.2--2.5 సెం.మీ. మందం ఉన్నదానిని తీసుకొని 
ఏటవాలుగా 3.5--5 సెం.మీ. వరకు కత్తిరించాలి. అదేవిధంగా సయాన్‌ కూడా కత్తిరించి రెండిం 
టిని జతచేసి మెత్తని దారంతో కట్టి (గాఫ్టింగ్‌ మై నంతో ఆ భాగాన్ని పూర్తిగా కప్పి వేయాలి. 


B. వేరు గ్రాఫ్టింగ్‌ (Root grafting) : ఇందులో రెండు రకాలున్నాయి 


i. వేరు (గౌస్టింగ్‌ ః ఇందులో స్టాక్‌ గా కాండం కాకుండా వేరును ఉపయోగిస్తారు. ఇందుకుగాను 
0.6-2.5 సెం.మీ. మందం, ఒక సంవత్సరం వయస్సుగల సయాన్‌ వేరును 5-7.5 సెం.మీ. 
పాడవు ముక్కలుగా కత్తిరించాలి. వేరు పెచివరను ఏటవాలుగా కత్తిరించాలి. సయాన్‌కు 2-3 
మొగ్గలుండి 4-5 అంగుళాల పాడవుండాలి. దీని (క్రింది చివర ఏటవాలుగా కత్తిరించాలి. తర్వాత 
దీని బెరడు భాగాన్ని (స్టాక్‌ లోనికి పోయేభాగం మాతమే) మెల్లగా తొలగించాలి. తర్వాత 
సయాన్‌ నెమ్మదిగా స్టాక్‌ వేరులోనికి (బెరడుకు, దారువుకు మధ్యలో) చొప్పించాలి. జత 
చేయటానికి ముందుగా సయాన్‌ పెబెరడును తొలగించటం వలన స్టాక్‌, సయాన్‌ల మధ్య 
విభాజ్యకణావళి పారలు (౮200121 layers) బాగా దగ్గరవుతాయి. ఇక జీవసంబంధమై న 
కలయిక పూర్తికాగానే మొక్కకు సయాన్‌ లక్షణాలు కన్పిస్తాయి. ఈగగాఫ్టింగ్‌ పద్దతికి అనేక 
అనుకూలనాలున్నాయి. (గాఫ్ట్‌లు అన్నీ పెరుగుతాయి. ఒక మనిషి ఎనిమిది గంటలలో 
800-1000 |గాక్టిలను తయారుచేయవచ్చు. ఇక రెండు సంవత్సరాల సయాన్‌ నుంచి 5-6 
స్టాక్‌ లను, తద్వారా 5-6 (గౌఫ్టిలను కట్టడానికీ వీలవుతుంది. 


11. యధాస్థానంలో గ్రాఫ్టింగ్‌ (IN situ grafting) : ఇందులో నాక్‌ గా వాడే నారుమొక్క_లను 

నేలమట్టానికి (వేరు [ప్రారంభ భాగం) కత్తిరించాలి. తర్వాత సయాన్‌ ను తీసుకొని పెన తెల్పిన 
విధంగా జతచేయాలి. జతచేసేటపుడు నేలలోని వేరు కదలకుండా జ్యాగత్త తీసుకోవాలి. ఈ 
పద్దతిలో ఒక సయాన్‌ నుంచి ఒక (గొప్‌ కట్టడానికి వీలవుతుంది. 






| Cc 


పటం:6.3. వేరు (గౌస్టింగ్‌ పద్దతి 


C. మొగ్గ గ్రాఫ్టింగ్‌ (Bud grafting) : దీనినే. బడ్డింగ్‌ అంటారు. సయాన్‌లు ఎక్కువగ 
దొరకని పక్షంలో ఈ పద్దతిని ఆచరించాలి. ఇందులో సయాన్‌ నుంచి ఒక మొగ్గను మా(తవే 
బెరడుతో సహా తీసి ఇంకొక కాండానికి అతికిస్తారు. మొగ్గభాగంలో పరిచర్మం (Periderm) 
వల్కలం (Cortex), పోషక కణజాలం (Phloem) ఉంటాయి. ఈ మొగ్గ ఉన్న బెరడు 
భాగాన్ని స్టాక్‌ యొక్క దారువు (0162) భాగానికి ఎదురుగా అతికించడం వలన అక్కడ 
కాలస్‌ (Callus) తంతువులు పెరుగుతాయి. ఈ కాలస్‌ తంతువులు మొగ్గ లోపలి తలంలో 
తెగిన పోషక కణజాలం నుంచి, ద్వితీయ పోషకకణజాలం నుంచీ అభివ ద్ద చెందుతాయి. దీనికి 
అనుబంధంగా స్టాక్‌ లో కూడా కారిస్‌ తంతువులు ఏర్పడుతాయి. ఈ కాలస్‌ తంతువులు కలిసి 
కాలస్‌ వంతెన ఏర్పడుతుంది. ఈ కణజాలంలో అక్కడక్కడ విభాజ్యకణావళి (CAaMbium) 
(ప్రత్యక్షమై ద్వితీయ పోషక్క దారు కణాలను ఏర్పరుస్తుంది. తర్వాత ఈ కణజాలం ప్రధానమైన 
దారువు, పోషక కణజాలమునకు కలుపబడుతుంది. _బడ్డింగ్‌ లో మూడు రకాల పద్దతులు 
ఉన్నాయి. అవి 


1 అతుకు బడ్డింగ్‌ (Patch budding) : సయాన్‌ నుంచి మొగ్గ భాగాన్ని జా! గత్తగా 
వేరుచేయాలి. స్టాక్‌ కాండం కణుపుల మధ్యలో కొంత బెరడును తొలగించి సయాన్‌ నుంచి 
తీసిన మొగ్గ భాగాన్ని అతికించి, (గొఫ్టింగ్‌ నం ల పూన మొగ్గ బయలుకు కన్పించేలా జాాగత్తగా 
_మెత్తని దారంతో కట్దేవేయాలి. (పటం 6.4). . 


మల్ఫిర్తీ ఉత్పత్తి _ ర్‌ి 





en 
యేస కల జటెరడు  చ్రైతచేయుటు 
కొనురలు | అలొంగించుతు 


పలటుం:6.4. అతుకు బడ్డింగ్‌ 


li. ౧0 - బడ్డింగ్‌ (1 - Budding): ఇది అతుకు బడ్డంగ్‌ వలె ఉంటుంది. కాని మొగ్గను 
బెరడుతో సహా కత్తిరించేటపుడు 'T' ఆకారంలో బెరడును జాగత్తగా' తీసి స్టాక్‌ మొక్కకు 
కణుపుల మధ్య 'T' ఆకారంలో బెరడు తీసిన భాగంలో ఉంచి తరవాత (గ్యాంగ్‌ మైనం పూసి 
మెత్తని దారంతో జా|గత్తగా కట్టివేయాలి. (పటం 6.5). 





' 
po mt 
I (ul 
మొగ్నబకల _ "కిరెరాకో జైఆ 


శ ల్‌ 
తమ అఈరిం4ి) చీయులే 


కో 6.5. 'T' బడ్డింగ్‌ 


ర్‌ పట్టు పరిశ్రమ 
iii. వ్లూట్‌ బడ్డింగ్‌ (Flute budding): సయాన్‌ నుంచి 21 39 సెం.మీ. పొడవు బెరడును 
కాండం నుంచి , మొగ్గతోసహా గుండంగా వేరుచేయాలి. అదే ce స్టాక్‌ యొక్క కాండం 
బెరడును అదే పరిమాణంలో తొలగించాలి. తర్వాత సయాన్‌ బెరడును స్టాక్‌ లోకి ws 
(గాంగ్‌ మైనం పూసి మొగ్గ కన్చి ంచేటట్లు జా! గత్తగా కట్టివేయాలి. 


3. అంటుతొక్కడం లేదా లేయరింగ్‌ (L23౭r1ng) : దీనిలో తల్లి మొక్కకు కొమ్మలు 
అతికి ఉన్న స్థితిలోనే దానికి వేళ్ల అభివృద్ది కన్పిస్తుంది. ఇందులో పాల్గొన్న కొమ్మలలో 
'సేం[దియ పదార్దాలు, పిండిపదార్థాలు, ఆగి ఎ వంటి వ ఎద్దికారకాలు ఉంటాయి. ఇవి పత్రాలు, 
పెరిగే కొమ్మల చివరల నుంచి మొక్కలో ముందుగా ఉన్నస్థితికి విరుద్దంగా అంటు (క్రింద్తివెపుకు 
(ప్రయాణిస్తాయి. ఈ పదార్దాలు ఒక దగ్గర చేరి అక్కడ వేళ్ల అభివ ఎట్టీక కారణమవుతాయి. ఆ 
తర్వాత వేళ్లతో సహా కొమ్మను మూడు నెలల తర్వాత తల్లి మొక్క నుంచి వేరుచేసి కొత్తగా 
నాటాలి. వేరుచేసిన కొత్త మొక్కను “అంటుతొక్కిన ! కాండం (Layered stem) అంటారు. 
ఇందులో ఈ కింది పద్దతులు ఉన్నాయి. . ఈ పద్దతి ద్వారా సులభంగా, చవకగా అనేక 
మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. 


8. సాధారణ లేయరింగ్‌ (SiMple layering) ; మల్చరీ పాదలోని ఒక కొమ్మ బెరడును 
2.5-5 సెం.మీ. పొడవుగా కాండం చుట్టు తొలగించి ఆ కొమ్మను బాగా వంచి నేలలో మట్టితో 
- కప్పాలి. బెరడు తొలగించిన భాగం నేలలో కప్పి, మిగిలిన కొమ్మ స్వేచ్చగా గాలిలోకి ఉంచాలి. 
నేలలో కప్పిన కాండంపె ఇటుకను లేదా రాయిని గాని అదిమిపట్టుటకు ఉంచాలి. ఒక 2- 4 
. నెలల్లో నేలలో కప్పిన భాగంలో వేళ్లు ప్లు అభివృద్ది చెందుతాయి. ఆ తర్వాత కొమ్మను వేళ్లతో సహా 
కత్తిరించి వేరుగా నొటాలి. (పటం 6.6). 


* b. గూటింగ్‌ (Gooting) : దీనినే ఎయిర్‌ లేయరింగ్‌ (Air layering) అనికూడా 
అంటారు. ఇందులో కొమ్మకు 1.2 సెం.మీ. గుండంగా బెరడును తొలగించాలి. ఆ భాగంలో 
కుళ్ళిన మట్టిని వేరు హార్మోనుతో కలిపి అదిమి, ఆ తర్వాత పాలిథీన్‌ సంచితో గాలి పోకుండా 
"రెండువైపులా కట్టివేయాలి. కత్తిరించిన భాగంలో (కమం తప్పుకుండా నీరుపోయాలి. కనీసం 
2-3 నెలల తర్వాత ఆభాగంలో వేళ్లు అభివృద్ది చెందగానే తల్లి మొక్కనుంచి వేళ్లు ఏర్పడిన 
కొమ్మను వలో కత్తిరించి, వేరుగా నాటాలి. పటం 6. 7). 





న యు నా Ae Pa 


పటం:6.6. సాధారణ లేయరింగ్‌ 8 " జిం తంట షో 





మల్బరీఉత్పత్తి : స 





పటం 6.7. గూటింగ్‌ 





పటం:6.8. (టైంచ్‌ లేయరింగ్‌ 


౧. మైంచ్‌ లేయరింగ్‌ (Trench layering) : ఈ పద్దతినీ ఎక్కువగా జపాన్‌ లో ఆచరిస్తారు. 
ఇందులో ఏపుగా పెరిగే మొక్కనుంచి ఒక కొమ్మను బాగా వంచి నేలలో మట్టితో కప్పి వేయాలి. 
దానిచివర మ్మాతం. స్వేచ్చగా వదలాలి. దీని చుట్టూ ఎరువులు, పెంటను వేయాలి. నేలలో 
కప్పిన కొమ్మనుంచి వేళ్లు సాధారణ లేయరింగ్‌ లో మాదిరిగానే అభివృద్ది చెందుతాయి. 
కాండంపై ఉండే మొగ్గలనుంచి కొత్త కొమ్మలు 2-4 నెలల్లో అభివృద్ది చెంది పెకి పెరుగుతాయి. 
ఈవిధంగా ఒక కొమ్మనుంచి అనేక లేయర్‌ ఎ Layers) అభివ ద్ద చెందుతాయి. (పటం 6.8). 
. శాకీయ (ప్రత్యుత్పత్తి వల్ల తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలను ఉత్పత్తి 
చేయడమే కాకుండా ఆకుల ఉత్పత్తి, నాణ్యతను కూడా పెంచటానికి ఎక్కువ అవకాశం ఉంది. 
ఈ పద్దతులు చాలా సులభం కాబట్టి రెతులు వీటిని ఆ చరించటం ఏమ్మాతం లక్‌ కాదు. 


56 పట్టు పరి|శమ 


కణాజాల, అవయవ వర్ణనం (Tissue and Organ culture) 


కణాలను, కణజాలాన్ని, అవయవాలను కృ[తిమయానకంలో లనే విధానాన్ని కణజాల, 
అవయవ వర్హనం అంటారు. ఈ పద్దతి పరస్థానిక వరనం (In Vtr0) అనే సాంకేతిక విధానంలో 
జరుగుతుంది. ఇందులో మొక్కలోని ఏదో ఒక భాగాన్ని తీసుకొని సంకమణ నాశకాలతో 
శుభపరచి గాజు పరికరాలలో (పరీక్ష నాళికలు, పెటిడిష్‌లు, ఫ్లాస్క్‌లు మొ॥), ఎసెప్టిక్‌ 
(aseptic) వాతావరణంలో తగిన పోషకయానకం (Nutrient medium) లో పెంచుతారు. 
(పతీకణజాలం, అవయవం సరిగా పెరగటానికి తగిన యానకం అవసరం. వివిధ జాతులకు 
వొటీ పోషక అవసరాలలో వాటివాటి పత్యేకతలుంటాయి. చాలా యానకాలలో అకార్చనిక 
లవణాలు విటమిన్‌లు, సు[కోస్‌, ఆక్సిన్‌లు (Auxins), జిబ్బరెలిన్‌ లు (Gibberelins), 
సెటోకెనిన్‌ లు (Cytokinins), ఆహార, పెరుగుదల నియం[తకాలను వివిధ పరిమాణాలలో 
కలుపుతారు. వర్దనంలో పోషక యానకం, ఎసెప్టిక్‌ స్థితి, వాయు [పసరణ దశలుంటాయి. 


మల్ఫరీలో కణజాల అవయవ వర్తనం 


1. పోషక యానకం (Nutrient medium) : ఇందులో చక్కెర అకర్బన పదార్ధాలు, 
విటమిన్లు ఉండే యానకాని స “కనీసయానకంి (Basic medium) అంటారు. ఈ యానకం 
మీద మొక్కభాగాన్ని ఉంచినపుడు కాలస్‌ (Call॥15) అనే విభేదనం చెందని కణాల 
సముదాయం ఏర్పడుతుంది. యానకానికి కలిపిన ఆక్సిన్‌లు వేరు వ్యవస్థనూ సెటోకెనిన్‌ లు 
(పకాండ వ్యవస్థ వృద్దినీ (పేరేపిస్తాయి. యానకంలో కలపవలసిన పదార్దాలను స్వేదనజలం 
(Distilled water) లో కరిగిస్తారు. విటమిన్‌లు, హర్మోనుల కోసం కొబ్బరికాయ పాలు, 
పండ్లరసాలను, ఈస్ట్‌ కషాయాన్ని కూడా కనీసయానకానికి కలుపవచ్చు. లేదా మార్కెట్‌ లో 
లభించే వాణిజ్య ఉత్పత్తులను వాడాలి. యానకంలో ఉదజని సూచిక గాఢత 5.8 ఉండాలి. 
యానకానికి 1% అగార్‌ అగార్‌ (గడ్డజున్ను) ను కలిపి పాక్షిక ఘన (SeMis0lid) యానకం 
తయారుచేయాలి. యానకం తయారీలో మురాషి, స్కూూగ్‌ పద్ధతిని (MUrashi and 
Skoog method) ఆచరించాలి. | 


2. ఎసెప్టిక్‌ స్టితి (Aseptic condition) : సూక్ష్మజీవుల వ ఎద్దికి యానకం చాలా అనుకూలంగా 
ఉంటుంది. కాబట్టే ఎసెప్టిక్‌ స్థితి చాలా అవసరం. యానకాన్ని తగిన గాజు పరికరాలలో పోసి 
_ఆటొక్షేవలో సుమారు 120°C ఉష్ణో[గత, 30 పౌండ్ల పీడనం వద్ద 15 నిమిషాలుంచాలి. తర్వాత 

సూక్ష్మ జీవరహితం చేయబడిన దూదిబిరడాలను ఉంచాలి." కణజాలాని hacer 
అవయవాలను 0.5 శాతం సోడియం హై పోక్టోరెడ్‌ లేదా మెర్కురీ కోరెడ్‌ లో కడిగి ఉపరితల 
సూక్ష్మజీవరహి తం చేయాలి. యానకాన్ని ఇనాక్యులేషన్‌ ఛాంబర్‌లో ఉంచి కణజాలాన్ని 
(పవేశపెల్టారి. 


3. వాయు ప్రసరణ (Aeration) : పాక్షిక ఘనపోషక యానకంలో, దాని ఉపరితలం మీద 
కణజాలాన్ని ఉంచి వాయు (పసరణ కలుగునట్లు చేయాలి. | న 


వర్దన విధానం ః సు[కోసు, అకర్చన పదార్దాలు, విటమిన్లను కలిపి “కనీస యానకం” 
తయారుచేయాలి. తర్వాత సెటోకెనిన్‌ లకోసం _కెనిటిన్‌ ను, ఆక్సిన్‌ ల కోసం NAA, NBA 
లను యానకానికి కలపాలి. దీనికీ ఒక శాతం అగర్‌ అగర్‌ను కలిప పాక్షిక ఘనయానకం 
తయారుచేయాలి. దీనిక్తి ఎసెప్టిక్‌ స్థితిని కల్పించాలి. కొన్ని మొక్కభాగాలను సూక్ష్మజీవ 


మల్ఫరీ ఉత్పత్తి 57 


Te యానకంలో ఉంచాలి. వీటిని వర్దనంచేసే గదిలో (ఎయిర్‌ కండీషన్‌) ఉంచాలి. 
ఒక నాలుగు వారాలలో కాలస్‌ ఏర్పడుతుంది. దీనిని చిన్న వ్లాస్టిక్‌ తొట్టలోనికీ నెమ్మదిగా 
మార్చాలి. దీనికోసం మచ్చీ పెనతెల్పిన విధంగా యానకం తయారుచేయాలి. తరా త తొబ్బను 
90250 ఉష్ణోగ్రతలో రెండు వారాలుంచి, on నీడలో, బాహ్య పరిసరాలలో ఉంచి. 
తరవాత పాలంలో నాటవచ్చు. 


కణజాల వర్తనం ప్రాముఖ్యత : క 


Ls 
2. 
3. 


టు సా (టో 
నం గబ ౯ 


గా డే 


తక్కువ కాలంలో అధికంగా మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. 
మొక్కలోని ఏ భాగాన్నెనా ఉపయోగించి కొత్త మొక్కను ఉత్పత్తి చేయవచ్చు. 
తెగులు (వెరస్‌) సోకిన మొక్కలనుంచి, వాటి కాండాగాల కణజాలం వర్దనం చేయటం 
ద్వారా తెగులులేని మొక్కలు తయారవుతాయి. 

వ్యాధినిరో ధకశక్తిని పెంచటంకోసం నిర్వహించే సంకరణలో ఏర్పడిన సంకరాలను కూడా 
ఉత్పత్తి చేయవచ్చు. 


సుప్పావస్థను తగ్గించడం దోగీరా విత్తనాల ఫలవంతతను వెంబునే తెలుసుకోవచ్చు. 


ప్రశ్నలు 

ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 

మల్ఫరీకి కావల్సిన ఉత్పత్తి యానక లక్షణాలు తెలపండి. 
అలెంగిక (ప్రత్యుత్పత్తిలోని కొన్ని రకాలను తెలపండి. 
మల్చరీ కటింగ్‌ లక్షణాలను తెలపండి. 

మీకు తెల్సిన కొన్ని మొక్కల హర్మోలను తెలపండి. 
గాఫ్టింగ్‌ అంటే ఏమిటి ? 

లేయరింగ్‌ అంకే ఏమిటీ ? 

గూటింగ్‌ అంకే ఏమిటీ ? 

కణజాల, అవయవ వర్దనం అంటే ఏమిటీ ? 

కనీస యానకం ఆరు ఏమిట్‌ ? 


వర్ధనంలో ఉన్న దశలను తెలపండి. 


యానకంలో ఉండే పోషకపదార్జాలు ఏవి ? 
కణజాల, అవయవ వర్షన (ప్రాముఖ్యత తెలపండి. 


+ ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి, 


మల్బరీ లె లెంగిక (ప్రత్యుత్పత్తి గురించి రాయండి. ' 

అలెంగిక (ప్రత్యుత్పత్తి రకాలను తెలిపి, కటింగ్‌ల గురించి. వివరించండి. 
ఈ కింది అంశాలను గురించి రాయండి. 

a. వెడ్స్‌ (గౌఫ్టింగ్‌ 

b. వేరు (గొఫ్టింగ్‌ 

మొగ్గ (గౌఫ్టింగ్‌ పద్దతులను వివరించండి. 

లేయరింగ్‌ పద్దతులను పటాలతో వివరించండి. 


మల్బరీ కణజాల, అవయవ వర్ణనం గురించి వివరించండి. 


7s 
పంపకం పనులు 
(Cultural Operations) 


కలుపు తీతామధ్యంతర సాగు 


కలుపు మొక్కలను నిర్మూలిస్తూ పాలంలోని నేలను గుల్లగా చేయటంవల్ల వర్షం వీరు 
నేలలోతుకు (ప్రవహించి మొక్క పోషణకు తోడ్పడుతుంది. “దీనివల్ల గాలి శేలపారల లోకి 
(ప్రవేశించటానికి అవకాశం కలుగుతుంది. సాధారణంగా + కలుపుమొక్కలు పాలంలోని 
_ పోషకపదార్జాలు, నీరు, గాలి, వెలుతురు మొదలెన వాటికోసం మల్చరీతో పోటీపడతాయి. కొన్ని 
కలుపుమొక్కలు పె పెరు మొక్కలతో సన్నిహి తసంబంధం ఏర్పరచుకొని నేరుగా చాల 
నీటీని, ఆహార పదార్దాలను (గ్రహిస్తాయి. అందువల్ల మొక్కల పెరుగుదల తగ్గి బలహనమై 
దిగుబడి తగ్గుతుంది. మల్ఫరీ చిరుదశలోనే తోటలోని కలుపును అదుపు చేయాలి. 
కలుపుమొక్కలు చీడలకు ఆశయం ఇచ్చి వాటి అభివ ఎద్దికీ తోడ్పడతాయి. 


1. పెంపకంలో చేపట్ట ప్రారంభ పనులు (001621 cultural operations) : 

మల్బరీ మొక్కలు నాటిన ఆరు మాసాలలోపు రెండుసార్లు కలుపుతీయాలి. నాట్టువేసిన 
రెండు నెలల తర్వాత ఒకసారి, తర్వాత 2-3 నెలలకు మరొకసారి కలుపు తీయాలి. వరుసల 
మధ్యలో 15 సెం.మీ. లోతు తవ్వటంవల్ల మట్టీ బాగా వద్దులె కలుపుమొక్కలను వేళ్లతో సహా 
సెకలించటానికి వీలవుతుంది. దీనివల్ల మల్ఫరీ పెరిగేందుకు మంచి ఉత్తేజం దొరుకుతుంది. 
కలుపును మల్బరీ నాటిన మొదటి సంవత్సరంలో అదుపుచేయాలి. ఈ (ప్రక్రియలో నేల 
గుల్లవడమే కాకుండా గాలి (పసారం బాగా జరిగి రోగాలు రాకుండా ఉంటాయి. మట్టి వదులుగా 
తంట వల్ల నీరు తేలికగా భూమిలోనికి ఇంకీ, మొక్కకు కావాల్సిన తేమను నిలవచేస్తుంది. 


2, అంచ |. క్త షి పనులు (Inter cultivational operations) =. 


దీనిని మనుషులచేత లేదా నాగలి, గుంటక్త గొ(రులతో, యాంతిక పరికరాలతో. 


నిర్వహ ంచాలి, మొదటిసారిగా కలుపును మనుషులతో తీయించటం శ్రేయస్కరం. 
ఎందుకంకే ఈ దశలో మల్ఫరీ చిరుదశలో ఉండి, పశువులతో గొ రుతోలించినపుడు నష్టం 


జరిగే అవకాశం ఉంది. ఇక తరవాత మనుషులచేత లేదా గొరు తోలించవచ్చు. "రెండవ. 


సంవత్సరంనుంచి పశువులచేత నిరాటంకంగా నాగలి లేదా గుంటకను ఒక సమయంలో 
వరుసల మధ్య తోలి అంతరకృషి చేయాలి. మల్బరీ (వర్తాధార) పాలంలో వరుసల మధ్య 
దున్ని, వరుసలకు కట్టలుకట్టి మొక్క వేళ్లచుట్లు తేమను నీలవచేయాలి. కాలువలో ఎండు 
ఆకులు, పశువులు తినని ఎండుగడ్డి పరిచి, కలుపును కొంత వరకు అదుపుచేయవచ్చు. 


ఈ మధ్యకాలంలో కలుపు మొక్కలను నిర్మూలించటానికి అనేక రసాయనిక మందులను 
వినియోగిస్తున్నారు. వీటిని కలుపునాశనులు (1|76661616465) అంటారు. వీటిలో ముఖ్యమై నవి 
సిమాజిన్‌ , కారమాక్‌ సఫా పారక్వట్‌, డాలపర్‌. (5122106, Karamx, Paraquat, 
Dalapan. వీటిలో ఒకదాన్ని 50-100 [గాములు/200 లీట్రర్హ నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలో 
మార్చి- ఏపిల్‌ నేలలో ఒ మొక్కలు కత్తిరించిన తర్వాత వాడాలి. 


_ పపెంపకం పనులు 59 


త్త మొక్కలు 
వీటిని వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. 
1 వృక్షా స్త్రవర్గికరణ — 
1. ఏకదళ బీజాలు ఉదా: సైప్రస్‌ రొటండస్‌, సెనోడాన్‌ డాకైలాన్‌ 
2. ద్విదళ బీజాలు ఉదా: (పై డాక్స్‌, కొటాన్‌ 


11. ఆవాసాన్ని అనుసరించి రెండు రకాలు ః 
అవి భౌమ్య, నీటి కలుపు మొక్కలు. 


nl. జీవితకాల వ్యవధిని అనుసరించి ః 


ఈ విధంగా. మూడు సమూహాలు ఉన్నాయి. అవి వార్షిక (400421), ద్వివార్షిక 
(Biennial), బహువార్షికంగా (Perennial) పెరిగే కలుపుమొక్కలు. 


IV. పరాన్న జీవ కలుపుమొక్కలు : 
ఇందులో పూర్తి పాక్షిక పరాన్నజీవ మొక్కలు ఉన్నాయి. 
కలుపు మొక్క. నిర్వచనాలు కి 
- పాలంలో పెంచే మొక్కలు కాకుండా పెరిగే ఇతర మొక్కలన్నీ కలుపుమొక్కలే. 
- పనికిరాని మొక్కలన్నీ కలుపుమొక్కలు. 
- పనికిరాని, హానికరమై స్క విషపూరితమై న మొక్కలు. 
- ప్రజల అవసరాలకు విరుద్దంగా పెరిగే మొక్కలు. 


కలుపుమొక్కల వలన జరిగే హాని: 

(పపంచంలో గల 2,50,000 మొక్కల జాతుల్లొో 15 జాతుల మొక్కలు మాతవే 
పంటలుగా 90 శాతం [పపంచ (పజల ఆహార అవసరాలను తీరుస్తున్నాయి. (పపంచ వ్యాప్తంగా 
సుమారుగా 6700 కలుపుమొక్కలు పంటలతో పోటీపడుతూ సమస్యగా మారినవని ఒక అంచనా. 
ఇందులో 76 కలుపు మొక్కలు మాతంక్షిషమై న కలుపుమొక్కలుగా పరిగణించబడుతున్నాయి. 
కలుపుమొక్కలు తమ పెరుగుదలకు అవసరమైన అన్ని వనరులను పెరు మొక్కలతో 
పంచుకుంటాయి. దీనివల్ల పంట దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ మొక్కలు చీడలకు 
కూడా ఆ్మశయమిస్తాయి. "వీటికి (పకృతిసిద్దంగా కొన్ని సహజ లక్షణాలు ఉండటం వల్ల పెరు 
మొక్క_లకంకు ఎక్కువ మనుగడ శక్తి కలిగి పెరుతో పోటీపడి దెగుబడిని తగ్గిస్తాయి. జక. 
పెరులోని కలుపుమొక్కట పెరు కోతకు వచే సె వ్యవధిలో రెండు లేదా మూడు జీవిత చక్రాలను 
. పూర్తిచేసి, పోటి! విత్తనాలను భూస్థాపితం చేస్తాయి. వీట విత్తనోత్పత్తి అధికం. బహువార్షిక 
కలుపు మొక్కల్లో (తుంగ, గరిక) కాయలు, దుంపలు, వేళ్లు నేలలో అంటుకొని, నిర్మూలిన 
కష్టమవుతుంది. మొక్కలతోబాటు పెరిగే కలుపుమొక్కలు పె పేరు మొక్కలకంకేు నీటిని ఎక్కువ 
స్థాయిలో (గహించి పెరుకు దక్కకుండా చేస్తాయి. ఇది వర్దాధార పంటలకు చాలా నష్టం. 
మొక్కల పెరుగుదలదశలో తగినంత పోషక పదార్థాలను (గహి ౦చకపోయినటబ్హ యితే స 
పెరుగుదల తగ్గుతుంది. - కలుపుమొక్కలు ఈ పోషక పదార్థాలకే మొక్కలతో పోటీపడతాయి. 
ఈ పోషక పదార్దాలు వివిధ పెర్లలో హెక్టారుకు నత్రజనిని 2458 కిలోలు, ఫాస్ఫరస్‌ను ౩-18. 
కిలోలు, పాటాకీను 15-63 కిలోలు “నష్టపోతున్నాయి. కలుపు మొక్కలను సరియైన 
సమయంలో నిర్మూలించకపోతే పంట దిగుబడిలో 5- 100 శాతం తగ్గిపోతుంది. ul 


60 పట్టు పరిశ్రమ 


మల్బరీతోట- కలుపుమొక్కలు - 
మల్చరీ తోటలో కనిపీంచే కొన్ని కలుపుమొక్క_ల లక్షణాలను ఈ క్రింద వివరించ 
మైనది. (పటం 7.1). | 





పటం 7.1. A కలుపు మొక్కలు (ఉరు. 


పెంపకం పనులు 61 





6. మురులయ భంగి 


ళో తక్‌ థియిమ్‌ (స్రుమేరియిమ్‌ 1) 
యో 


పటం 7.1. )3 కలుపు మొక్కలు (E-G) 


62 పట్టు పరి[శ్రమ 


1. పార్టీనియమ్‌ హిస్తరోఫోరస్‌ (Parthenium se shoo దీనిని వరు 
అంటారు. ఇది దేశవ్యాప్తంగా విస్తరించి కొరకరాని కొయ్యగా పరిణమించింది. దీనిని కాంగెస్‌ 
గడ్డి పిచ్చిమాను అని కూడా అంటారు. దీని జన్మస్థానం అమెరికా, వెస్టిండీస్‌. దిగుమతి 
చేసుకున వ ధాన్యం, పరిశోధనల కోసం తెచ్చినధాన్యం విత్తనాలద్వారా ద్‌ని విత్తనం మనదేశం 
లోకి చేరింది. దీనిలో అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిన విత్తనాలు తేలికగా ఉండి వివిధ 
(పాంతాలకు వ్యాపిస్తాయి. వీటికి చాలా సంవత్సరాల వరకు మొలకెత్తే శక్తి ఉంటుంది. 
దీనివలన మనుషులకు చర్మంఅలెర్జీ, శ్వాస సంబంధమై న వ్యాధులువస్తాయి. 


2. శుంగ (Cyperus rotundus ; ; Cynodon dactylon) : వీటిని మొండి కలుపుమొక్కలు 
అంటారు. ఇవి బహువార్షికాలు. వాతావరణంలోని విపరీతపరిస్థితులను తట్టుకొనికూడా జీవిస్తూ 
పరిస్థితులు అనుకూలిం వగానే చిగురిస్తాయి. ఇవి ఆహారాన్ని దుంపలు, “భూగర్భ కాండాల్లో 
నిలవచేస్తాయి. వీటిలో ప్రత్యుత్పత్తి విత్తనాల ద్వార్కా wins జరుగుతుంది. 


తి. నేల ఉసిం (Phyllanthus umarus లేదా P.niruri లేదా P.fraternus) : ఇది 
గడ్డితోపాటి 15-75 సెం.మీ. ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క... ఆకులు చిన్నగా, రాచ ఉసిరిక 
ఆక అకక చంటాయి (స్రీ పురుష పుష్పాలు. పతి సూక్ష్మంగా, లేతాకుపచ్చ రంగులో, ఒకే 
మొక్క_పై వస్తాయి. పండ్లు గుండంగా 2-3 మి. మీ. పరిమాణంలో ఉంటాయి. 


4. లెగాసియా మోలిస్‌ LeEgascea mollis) : ఇది చిన్న పాదమొక్క_* విత్తనాల ద్వారా, 
(ప్రత్యుత్పత్తి జరుగుతుంది. . 


5. నానబాలు (Euphorbia hirta ; E. geniculata) : ఈ పాద మొక్క పతాలు పెద్దగా 
ఉంటాయి. విత్తన ఉత్పత్తి అధికం. 


6. [టయాంథిమా పార్టలకాస్టమ్‌ (Trianthema parthulacastrum) : దీనిని గల్బేరు, 
అంబటిమాడు అంటారు. ఈ పాదమొక్క సరాసరిగా సంవత్సరానికి 52,000 విత్తనాలను 
ఉత్పత్తి చేస్తుంది. దీని గింజలు పశువులు తింకే చెడకుండా విసర్హింపబడతాయి. ఈ పేడను. 
ఎరువుగా వాడినా తే గింజలు మొలకెత్తుతాయి. దీని పాలు ముదురుఆకుపచ్చగా, . 
అండాకారంలో ఉంటాయి. 


7. మేరులయ తంగి (జాంథియమ్‌ స్రుమేరియమ్‌-Xanthium strumarium) : ఈ 
పాదమొక్క. విత్తనాలకు ముళ్లు ఉండ జంతువుల ద్వారా వ్యాప్త ప్తి చెందుతాయి. 


ర. గడ్డి చామంతి. ((ట్రైడాక్‌ లి (పోకంబెన్‌ Jrrridax procumbens) : ఇవి లపై పాకుతూ, 
(పతీ కణుపు నుంచి వేళ్లను ఏర్పరుస్తాయి. శాకీయ (ప్రత్యుత్పత్తి బాగా జరిగి (ప్రతీ 'కణుపు కొత్త 
మొక్కుగా పెరుగుతుంది. 


కలుపు నిర్మూలనా పద్దతులు : ఫ్‌ 

కలుపు మొక్కలు చిన్నవిగా ఉన్నపుడే నిర్మూలించటం తేలిక. పెరు పెంచేందుకు. 
భూమి తయారుచేసే విషయం నుంచిపైరు మొక్కలు కలుపు ధాటిని తట్టుకొనే కీలకదశ వరకు 
అంటే దిగుబడిలో తగ్గుదలకు అవకాశంలేని సమయంవరకు చేసే "పతీ యాజమాన్య 
పద్దతిలోను కలుపుమొక్కల పెరుగుదలను నిరోధించే విధానాలను ఆచరించాలి. అప్పుడే పె పెరు 
పూర్తి సామర్ద్యంతో వనరులను వినియోగించుకొని ఆగించిన దిగుబడినిస్తుంది. 


- పెంపకం పనులు 


పటం: 7.2, కలుపు త్రో 


పనిముట్లు 


| త్‌ 





64 పట్టు పరిశ్రమ 
1. భౌతిక పద్దతులు $ కలుపును మనుషులచే తీయించాలి. నాగలి, గుంటక, గొ|రురిలో 
దుక్కిని తయారుచేయాలి. కలుపుమొక్కల విత్తనాలు తయారుకాకముందే మొక్కను 
కోసివేయాలి. నీరు సమృద్దిగానున్న మాగాణి భూముల్లో కలుపుమొక్కలు చనిపోయేవరకు 
పూర్తిగా మునిగి ఉండేటట్లు యాలి. కలుపును తగులబెట్టాలి. నేలపై గడ్డి పేపరు, నర్ణి 
పాలీథీన్‌ ఫిల్మ్‌లను కప్పి “సూర్యరశ్మిని కలుపుమొక్కలపె కై పడకుండా చేయాలీ పనీముట్లను 
ఉపయోగించి కలుపుమొక్కలను వేళ్లతో సహా పెకిలించి తగులబెట్టాలి. బహువార్షిక మొక్కలను 
తొలగించటానికి చిన్న చిన్న కమతాలను, పశువులతో లాగించి చాళ్త్‌ మధ్య నేలను గుల్లచే యాలి, 
కలుపు నిర్మూలన పనిముట్లలో కుర్చి, తోలిక, హుక్‌, పార, దంతి, “దాళ్లతో నెట్టుతూ 'కలుపుత్రీనే 


పరికరాలలో చ(కపుదంతి, ' మెట్టదంతి, మూడుపళ్లదంతి, పళ్చచ కాల దంతి మొదలెనవి. ఉపయో 
గించవచ్చు (పటం 7.2). | 


2. కృషిసాగు లేదా పంట పద్దతులు (Cultural or cropping methods) : బాగా అంకురించే 
నాణ్యమై న విత్తనాలను ఎంపేకచేసుకోవాలి. నూతన (ప్రవర్రనా పద్ధతులను ఆచరించి తొందరగా, 
తక్కువ సమయంలో Ru se రెమ్మలతో, ఆకులతో చ్పెర్రిగే మొక్కులను పెంచాలి. 


8. రసాయనిక పద్ధతులు (Chemical methods) : కలుపు. నిర్మూలనకు కలుపునాశనులను 
న ఉపయోగించాలి. వీటిని చాలాజా। గత్తగా వాడాలి. వీటి రసాయన 
లక్షణాలను తెలుసుకొని వాడే విధానాన్ని నిర్ణయించాలి. సిమాజిన్‌, కారమాక్స్స్‌, పారాక్షాట్‌, 
డాలాపాన్‌ లను తుంగ, గరిక వంటి మొండి కలుపుమొక్కలపె పె పిచికారి చేయాలి. పార్టీనియమ్‌ను 
అరికట్టటానికి 5 లీటర్ల వీటిలో ఒకకిలో ఉప్పు, 5 (గ్రాముల బట్టలసబ్బు కలిపి ఈ “మిశ్రమాన్ని 
బాగా కలిపి చల్లితే వారంలో నశిస్తాయి. అమ్మోనియం నెఢ్రుటు, మోనోక్షోరో ఎసిటిక్‌ ఆమ్లం 
రసాయనాలు 'కలుపువిత్తనాల మొలకెత్తేశక్తిని నిరోధిస్తాయి. గ్రైసిన్‌ ను అమ్మోనియం సలే టల తో 
కలిపి తుంగ, గరిక ఊదు, దొంగవరి, గు (రపుడెక్క, దర్శగేడ్డి, నె రెలుకంపలను అరికట్టవచ్చు. 
_ ఇవేకాకుండా 2, 4-డి, సోడియం సాల్ట్‌ ; 2 4-6, ఇధథెల్‌ ఎస్టర్‌ ; ;2, 4-డీ. ఎమైన్‌, అటజన్‌, 


డయురాన్‌, అలాక్లోర్‌, బుటక్షోర్‌, ఫ్లేళ్టోరలిన్‌, జెంథియోకార్చ్‌, అనిలోపాస్‌, అరోజిన్‌ అన్న 
రసాయనాలను కూడా వాడవచ్చు. 


4. జీవసంబంధ నియంత్రణ (Biological control) : కొన్ని రకాల కలుపుమొక్కల 
నిర్మూలనకు వాటిపై పెరిగి ఇతర. మొక్కలను ఆశించని పురుగులు, శిలీంధాలను 

వినియోగించాలి. శాలి య కలుపును కెటొబెగాన్‌ సింగులారిన్‌ అనే పురుగుతోను ; హైడిల్లాను 
వెట్‌ అముర్‌, టీలేపియా అనే చేపరకాలతోను ; పార్టనియంను జైగో(గామ్మా _బెకాలోరేటా అనే 
'పురుగులతోను నిర్మూలించవచ్చు... కొన్ని రకాలే డిలీం ధాలు కొన్ని కలుపుమొక్కలను 
మాతమే ఆశించి వాటిని నాశనంచేస్తాయి. ఇతర మొక్కలనాశించవు. .వీటిని కలుపు 
- నిర్మూలనలో వాడాలి. అంతేకాకుండా విత్తనం తయారెన .కలుపు మొక్కలు కలిసిన 


పశుగాసాలను పశువులకు వేయకూడదు. కలుపువిత్తనాలు కల మట్టిని వలల తోలలుం 
. మానాలి. 


భఇండనం (Pruning) 


మల్బరీ సంవత్సరం పొడవునా పెరిగేమొక్క. దీనిని ఒకసారి నాటినప్పైతే 15-20 
సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత దానిని తొలగించి కొత్త మొక్కలు నాటాలి. 


* పెంపకం పనులు | 65 
మల్బరీ ఆకు ఉత్పత్తి దృష్ట్యా దానిని ఒక [కమ పద్దతిలో ఖండనం చేయాలి. (పూనింగ్‌ అంచే 
ఒక పద్దతి 'వ్రకారం మొక్కల కొమ్మలను కత్తిరించి, ఒక ఆకారం, పరిమాణం ఇస్తూ ఆకు 


ఉత్పత్తి పెరగటానికి ఆచరించే పద్దతి. దీని వల్ల అన్ని కాలాల్లో ఆకు ఉత్పత్తి ఉంటుంది. 
(పటం 7.3) న స మ 


~~ 


Wish 2 WF 
yw WwW 4 
WW Ww 
Ww uw il 
¥ . 


బాటమ్‌ (ప్రనింగ్‌ 


మిడిల్‌ (థ్రూనీంగ్‌ 


45- రం సెంమే. 


yy 
by 


పటం:7.8. ప్రూనింగ్‌ పద్దతులు 





66 . పట్టు పరి|శః 


మల్చరీని ఒక క్రమపద్దతిలో |పూనింగ్‌ చేస్తే ఆకుకోత అంతరకృషి సలాం 
అంతేకాకుండా మొక్కలకక్తిని ఆకు ఉత్పత్తికి మరలించటానికి వీలవుతుంది... మొక్కలో అని 
కొమ్మలకు సరియైన సూర్యరశ్మి పోషక పదార్దాలు అందవు. అందువల్ల మొక్కలో శక్తీ వ ఎ 
అవుతుంది. కాబట్టి కొన్ని కొమ్మలను (క్రమపద్ధతిలో పెంచి అదిక ఉత్పత్తిని! నాణ్యత 
పాందవచ్చు. సాధారణంగా మల్చరీ మొక్క అ(గభాగంలో కొమ్మలు ఎక్కువగా పెరుగుతాయి 
(పూనింగ్‌ వల్ల మొక్కకింది భాగాలకు అధికశక్తి లభ్యమై తొందరగా పెరిగి, ఎక్కువ నాణ్యతగ 
ఆకులు పెరుగుతాయి. (పూనింగ్‌ పద్దతి అంక పాలాన్ని దున్నటం, ఎరువులను SE 
వంటిదే. 


(ప్రతీ సంవత్సరం తప్పనిసరిగా ఆకుఉత్పత్తికి మల్చరీని ఒక రూపంలో లేదా ఆకారంల్‌ 
కత్తిరించి మొక్కను పలుచగా చేయాలి. దీనివల్ల (పతీసారి (ప్రూనింగ్‌ చేసినా మొక్క ఆకారం 
ఎత్తు ఆకుకోతకు అందుబాటులో ఉంటాయి. 'ఈ విదంగా మొక్క. ఆకారం, రూప 
అనుకున్న విధంగా చేయటానికి ఆచరించిన పద్దతిని “కోతరూపంి (Ct form) అంటారు 
ముక్కలను సంవత్సరానికి ఒకసారి |పూనింగ్‌ చేసి కోతరూపాన్ని ఒకే మాదిరిగా ఉంచవచ్చు 
జపాన్‌లో ఈ కోతరూపాని ్న కాండం ఎత్తు ఆధారంగా మూడు రకాలుగా చేశారు. 


2) తక్కువ ఎత్తుకోత (Low cut form) : ఇందులో కాండం ఎత్తు 50సెం.మీ. కంకే తక్కువ 
ఉంటుంది. 


ఏ) మధ్యరకం ఎత్తుకోత (Medium 649 : మొక్కను ఒక మీటరు ఎత్తులో కత్తిరిస్తారు. 


6) ఎక్కువ ఎత్తుకోత (High cut form) : కాండాని ఏ ఒక మీటరు కంకే ఎక్కువ ఎత్తులో 
కతిరిసారు. 


(పూనింగ్‌ విధానం సమయం (కాలం) ను అనుసరించి శీతల(ప్రాంతాల్లో (Tempe- 
rate) 2-3 ఆకుకోతలు, ఉష్ణదేశాల్లో (Tropical) 5-6 ఆకు కోతలు తీయవచు Se 


భారతదేశంలో మల్బరీ సంవత్సరం అంతా అంకురిస్తూ ఆకులను ఉత్పత్తి చేస్తుంది. 
కాబట్టి |పూనింగ్‌ అనేది వర్షపాతం, ఆకుకోతపె ఆధారపడుతుంది. వర్షాధార మల బరీని ప్రతీ 
సంవత్సరం జులె- ఆగస్టు మాసాల మధ్యలో నేలకు 10-15 సెం.మీ.ఎత్తులో కత్తిరించాలి. దీనిని 
“బాటమ్‌ (పూనింగ్‌' (Bottom Pruning) అంటారు. కొమ్మలను నేలకు 45-60 సెం.మీ. 
ఎత్తులో డిసెంబర్‌ - జనవరి మాసాల్లో కత్తిరించటాన్ని “మిడిల్‌ (పూనింగ్‌” (Middle 


Pruning) అంటారు. ఈ పద్దతివల్ల శీతాకాలంలో కత్తిరించిన కొమ్మల [క్రింద ఉండే మొగ్గలు 
ఉత్తేజంచెంది చిగురిస్తాయి. 


కర్ణాటకర్నాష్టంలో వరుస పద్దతి సాగులో, బెంగాల్‌ స్తిపపద్దతి సాగులో (పతీ ఆకుకోత 
తర్వాత మల్చరీ మొక్కలను నేలమటానికి కత్తిరిసారు. ఈ రెండు రాష్ట్రాలలో (పూనింగ్‌, 
ఆకుకోత ఒకేసారి చేస్తారు. మొక్కలను చ్చాలా తక్కువ ఎత్తులో కత్తిరించినపుడు వాటి 
వెరుగుదలకు సరిపడే ఎరువులు, నీరు అందించాలి. కాశ్మీర్‌లో మల్చరీ పాదలను వసంత 
రుతువులో, ఎండాకాలంలో ఏకాంతరంగా బాటన్‌ (పూనింగ్‌ చేస్తారు. బెంగాల్‌ లో వర్షాకాలంలో 


పంపకం పనులు 67 


ప్రూనింగ్‌ రకాలు ః 


1. ఫిస్ట్‌రకం (Fist form) : కొమ్మల అడుగుభాగంలో ఎప్పుడూ ఒకే ఎత్తులో కత్తిరించాలి. 
మొక లోని ముఖ్యమె న కొమ్మను (పతీ సంవత్సరం కత్తిరించటం వల్ల ఆ భాగం బాగా లావెక్కి 
కొన్ని సంవత్సరాల తర్వాత పిడికిలి మాదిరిగా (Fist) ఏర్పడుతుంది. ఈ పద్దతిలో 
మామూలుగా వచ్చే మొగ్గలే కాకుండా అంతర్గత (Latent) మొగ్గలుకూడా . కొమ్మలుగా 
ఎదుగుతాయి. కాబట్టి మొగ్గ పెరిగి చిన్న వృక్షం అవుతుంది. ఈ పద్దతివల్ల చీడల, వ్యాధుల 
నియం[తణ జరుగుతుంది. ఈరకం (పూనింగ్‌ అధికంగా కొమ్మలు ఏర్పడటానికి తోడ్పడుతుంది. 






3. నాన్‌ ఫేక్‌ రకం 


పటంః7.4. ప్రూనింగ్‌ రకాలు 


2 నాన్‌-ఫీస్ట్‌ రకం £ ఈ పద్దతిలో (పధానకాండం నుంచి రెండు లేదా మూడు కొమ్మల 
పెరగనిచ్చినన్నితే వాటినుంచి ద్వితీయ కొమ్మలు అభివృద్ది చెందుతాయి. ఈ స. 


గ 

కిడికిలికాని రూపం” (Non-fist form) అంటారు. దీనిలో కాండం మొదలుకు కొద్ది 
దూరంలో కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల మొక్కు 'వృక్షమై (పతీ సంవత్సరం కొంత ఎత్తు 
పెరుగుతుంది. ఈ పద్దతి పుల్ఫరీ వృక్షాలను “పెంచటానికి అనువైనది. ఏర్రతుక . ₹3 మామూలుగా 


వచ్చే మొగ్గలు అనేక కొమ్మలతో పెరుగుతాయి. కాని ఇంతకుముందు కత్తిరించిన కొమ్మల 
భాగాలు వీడలు, వ్‌ రావటానికి తోడ్పడుతాయి. మనం ఏ (ప్రూనింగ్‌ సద్దతిని 
ఆచరించినా మొక్కను (టీమ్మింగ్‌ (Trimming) కూడా చేయాలి. * రెండు పద్దతుల 


పటు పరి 
68 జబ 


ఫిస్ట్‌రకం చాలొ పా పద్దతి. రెండవ రకాన్ని చాలావరకు ,రితులు ఆచరిస్తున్నారు. దీని; 
మొక్క రూపం ఎక్కువ స్థలాన్ని ఆ[కమించి మ కొమ్మలతో అధిక ఆకుఉత తిని ఇస్తుం( 


మల ఏరీ (మైనింగ్‌ (Mulberry training) : 
మల్పిరీనారు మొక్కులను నాకేటపుడు నేలకు 15 సెం.మీ. ఎత్తులో కత్తిరించాలి. 
మొక్కనుంచీ 3-4 క పెరుగుతాయి. తరవాత సంవత్సరంలో మొగ్గవేయకముం 
లావెక్కిన కొమ్మలను నేలనుంచి 5-10 సెం.మీ. ఎత్తులోకత్తిరించాలి. ఈ కొమ్మలను 'పాథవి 
"కమ్మలు పారు వీటీపె మూడు. ద్వితీయ కొమ్మలను ఉంచి మిగిలిన కొమ్మల 
. కత్తిరించాలి. కాబట్టే రెండవ “సంవత్స రంలో (ప్రతీమొక్కలో తొమ్మిది కొమ్మలు ఉంటాయి 
మూడవ సంవత్సరంలో ne అన్ని కొమ్మలను పిడికిలి రూపానికి 3 యు 
ఎత్తులో కత్తిరించాలి. నాల్గవ సంవత్సరంలో మళ్ళీ వసంతరుతువులో తిరిగి కొమ్మలను పిడి! 
రూపం నుంచి 1.2 సెం. ప్ర ఎత్తులో కత్తిరించాలి. ఆ తరవాత నుంచి ఇదే పద్దతిలో కొమ్మ! 
కత్తిరించాలి. కొన్ని సంవత్సరాలలో పిడికిలి ఆకారం ఏర్పడి 10-15 సెం.మీ. పొడవు ఉం 
లావెన కొమ్మలు ఏర్పడతాయి. ఈ పద్దతి వసంత రుతువు ఆకు కోతకు తోడ్పడుతుంది. 
ఖ్‌ మొక్కలు వేగంగా పెరిగే వసంతరుతువులో ఆకుకోత తరవాత మే-జూన్‌ లో చే 
కొమ్మల (ప్రూనింగ్‌ ను “ఎండాకాలపు (ఫూనింగ్‌” (SUMMer pruning) అంటారు. + 
మొక్కలనుంచి ఆకురాలు కాలంలో, వసంతరుతువులో ఆకు కోయవచ్చు. ఆకురాః 
కాలంలో, ఎండాకాలంలో పట్టుపురుగులను పెంచటానికి అనువుగా మార్చ్‌లో వసం 
రుతువులో మొగ్గ వేయటానికి ముందుగా మల్చరీని [పూనింగ్‌ చేయటాన్ని “వసంతకాలః 
(పూనింగ్‌ ” సై pruning) అంటారు. 
కొమ్మలను కత్తిరించటం వల్ల కొత్త మొగ్గలు ఏర్పడి కొమ్మల సంఖ్యపెరిగి ఆకు ఉత్ప, 

అధికమవుతుంది. అంతేకాకుండా మొక్క సరియైన ఆకారంలో, అన్నువెన ఎత్తులో ఉంటుండి 
చీడలు, వా వ్యాధులు రాకుండా కావాడవచ్చు. 


(పశ ఎలు 
1. ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
అంతరకృషి అంటే ఏమిటి ? 
కలుపు, మొక్క అంకే ఏమిటీ ? 
ఏదేని నాలుగు కలుపు మొక్కులను తెలపండి. 
మీకు తెలిసిన కలుపుతీసే పనిముట్లను తెలపండి. 
కలుపునాశని అంటే ఏమిటి ? కొన్ని పేర్హ్తను రాయండి ? 
జీవసంబంధ నియం(తణ అంటే ఏమిటి ? 
7. 'పూనింగ్‌ అంటే ఏమిటి ? 
మధ్యరకం ఎత్తుకోత అంకే ఏమిటి ?. 
ఎక్కువ ఎత్తుకోత అంకే ఏమిటి ? 
10. బాటమ్‌ (పూనింగ్‌ అంకే ఏమిటి ? 
11. మిడిల్‌ పూనింగ్‌ అంటే ఏమిటే ? 


| 


స ల టై 


రుల 


క 


సెంపకం పనులు | 69 


12. (పూనింగ్‌ రకాలను తెలపండి. 
13. ఎండాకాల (పూనింగ్‌ అంటే ఏమిటి ? 
14. వసంతకాల (పూనింగ్‌ అంటే ఏమిటి ? 


© 


ఈ |క్రింది అంశాలకు వ్యాసాలు రాయండి, 

అంతరక ఎషెని వివరించండి. 

కలుపు మొక్కల వల్ల ఏవిధమైన హాని జరుగుతుంది. 

కలుపు మొక్క అంకే ఏమిటి ? మల్బరీ కలుపుమొక్కలను వివరించండి. 
కలుపు నిర్మూలనా పద్దతులను వివరించండి. 

“పూనింగ్‌ ఆకు ఉత్పత్తిని పెంచుతుంది" చర్చించండి. 

(పూనింగ్‌ రకాలను వివరించండి. 

మల్చరీని ఏ విధంగా (ై నింగ్‌ చేస్తారు ? 


ఎరాలాసాలు బై గై ద 


8, 
సిటిపొరుదల 
(Irrigation) 


క్నతిమంగా నేలకు నీరు (ప్రవ వహి ంపచేసి, మొక్క పెరుగుదలకు అవసరమైన తేష 
లభించేటట్లు చేయటా న్ని నీటిపారుదల అంటారు. జీవులన్నింటికి నీరు ముఖ్య "అవసరం 
మొక్కలలో కిరణజన్య సంయోగ కీయకు నీరు తప్పనిసరిగా కావాలి. మొక్కలు ఒక కిలో పాకీ 
బరువు (Dry weigh) ఉండే పదా ఉత్పత్తిచేయటానికి దాదాపు 400- 500 లీటర్ల నీడ 
అవసరం. అంతేకాకుండా మొక్కలలో పోషక పదార్థాల రవాణాకు, ఉష్ణాన్ని తగ్గించటానికి చీడ 
కావాలి. నీరు నేల ఉపరితలం నుంచి ఇగిరిపోవలం, మొక్కలలో బామ్రత్సేకం (Transpi 
ration) జరగడం, వేరు మండలాన్ని దాటి నేల లోపలి పారలకు ఇంకీపోవటం వల్లి నేలలో 
నీటిశాతం తగ్గుతుంది. నీరు తక్కువ ఉండే నేలల్లో మొక్కల పెరుగుదల ఆశించినంత? 
కనిపించదు. పొడి నేలల్లో వేళ్ల పెరుగుదల ఉండదు." (పకృతిపరంగా నేలలో తేమ నిలవలు 
వర్షంపె ఆధారపడతాయి. వర్షపాతం తక్కువైన (పాంతాలలో నీరు (పవహి ంపచేసి మొక్క అకు 
అనుకూల పరిస్ధతులను కలిపించి అధిక ఉత్పత్తులను ప 


ల 


పిజిపొరుదల ఉద్దేశ్యం £ $ నేలలోని తేమ శాతం మల్చరీ ఆకు ఉత్పత్తిపై ప్రభావం చూపె 

తుంది. తేమ తక్కవైనపుడు పొలానికి నీరు పెడితే we ఉత్పత్తి నాణ్యత RRS 
మొక్క శ శరీరధర్మా లను స్మకమంగా నిర్వర్తించటానికీ నీరు అవసరం. మొక్కు వేరు ద్వారా 
(గ్రహించిన సగట ఆధ్రకళాగవ భాష్పోత్పేకం ద్వారా నష్టమవుతుంది. ఒక సంవత్సరాని! 
50-60 ఎకరా అంగుళాల (678 inches) లేదా 125-150 సెం.మీ. నీరు పెట్టాలి. మల్చరీలో 
రోజుకు 4-5 మి.మీ. నీరు నష్టమవుతుంది. ఒకే రకమైన వర్షపాతం 100- 500 మి.మీ./నెలకు 
ఉన్నల్పైతే ఆ పంటకు ఇక నిరుపెట్టే అవసరం లేదు. కానీ ఇది జరిగే పనికాదు. అందువళ్లి 
తోటకు నీరు పెట్టే ఆకు ఉత్పత్తిని షాల్‌ అయితే అధికంగా నీరు పెట్టేనా నేలలో ణా 
(Aeration of soil దెబ్బతిని మళ్ళీ పంట నష్టం కలుగుతుంది. కటు మన సక్రమ 


వినియోగానికి నీటి పారుదల పద్దతులను ప. (ప్రాంతాల వాతావరణ పరిస్థితయలను, నేల 
స్థితులను అనుసరించి ఎంపికచే యాలి. 


సిటీపారుదల నియమాలు (Principles of irrigation) : 

మొక్కలకు నీటీ అవసరం రం వినియోగానికి (ఇగిరిపోవటం, బాష్పోత్సేకం, 
జీవక్రియలు మొదలైనవి) కావాలి. నీరు సెష్టేటపుడు జరిగే నష్టం, నేల తయారీకి, నాటు 
వేయటానికి మొదలగు ఇతర అవసరాలకు కూడా నీరుకావాలి. నీటేఆవశ్యకత అనేది వాతావరణ 
స్థితి, పంట రకంనేలలో తేమ, పెరు దశలపై ఆధారపడుతుంది. 


వక అవసరం = వీజీ వినియోగం + ఉపయోగించటం లో నష్టాలు + అత్యవసర వినియోగం 
WR = A + ౨ + 0 


క నీటిని ఉపయోగించటంలో నష్టాలు ren పద్దతి, నేల లక్షణం, నిర్మాణం, 
వ. పద్దతుల ఆధారపడుతుంది. నేల సతి, నేలలో తేమ పెరు జాతి మొదలైన అంశాలు 


| 


నీటిపారుదల. 71 


అత్యవసర నీటి వినియోగాన్ని (పభావితం చేస్తాయి EE తిపరమె న 'స్పితిలో మొక్కల 
. పెరుగుదల లాగా పంట మొకాలు పెరగటానికి ఒక సమయంలో పెటిన నీటి పరిమాణాన్ని “ఆ 
పంటలకు అవసరమైన వీరు అవి చెప? ఏవచ్చు,. వీలిపాదుదల సామర్హ 
texture) పై ఆధారపడి ఉంటుంది. 


: నేలలో తేమ (3012 Moisture) ; 

. మొక్కలకు పెట్టిస నీరు అధికంగా ఉపయోగపడాలంకటు మొక్క చేరుమండలాన్ని 
ఆవరించిన నేల తేముగా అయ్యేంతవరకు నీరు వదలాలి. ఒకవేళ నీరు ఎక్కు వెతే వేరు నుంచి 
“కిందికి జారిపోతుంది. వేరుమండలంలో వీటి . నిలవలు వేళ్లలోతు,” నేల నిర్మాణం, 
నేల వయనాలపె ఆధారపడి ఉంటాయి. నేలతో తేమ, మొత్తం “క్షేత జలధృతిె పెనా (Field 
capacity -upper limit), 'వడలే గుణకం" పెనా (Wilting co-efficient-lower limit) 
"ఆధారపడుతుంది. నేలనుంచి గురుత్వ జలాన్ని (Gravitational! water) తొలగించగా 
మిగిలిన అత్యధిక శకేశిక జలాన్ని (Capillary water) సేత జలధృతి (ఫీల్డ్‌ కపాసిటి) 
అంటారు. నేలలో పలుచని పాఠలాగా (4.5 మిలియన్‌ మె ఎ (కొణ సకల మందం) ఉండే వాతావరణ 
“తన్యత (Atmospheric tension) ఉండే నీటి ఆవిరిరూపాన్ని ఆ్మర్జాకర్షక జలం 
(Hygroscopic water) అంటారు. ఆర్జాకర్షక వీటికి వెలుపల నిరంతరంగా మట్టేరేం శువుల 
చుట్టు ఏర్పడిన పలునని నీటీపారను కేశికజలం అంటారు. గురుత్వ జలం నేలను సంతృప్తంచేసి 
{Saturate) గురుత్వాకర్షణ వల్ల లోపలిపారలకు ఇంకిపోతుంది. వడలేగుణకం (Wilting 
co-efficient) అనేది మొక్కలు శాశ్వతంగా వడలిపోయే ౧౧10). దశలో vd 
ఉండే తేమను సూచిస్తుంది. ఫిల్మ్‌ కపాసిచి, వడలే గుణకాల మధ్య ఉన్నదే నేలలోని 
“ఉపయోగమై న జలం (Available water), వేరు మండలంలో ఉండే ఉప యుక్తమైన జలం 
మొత్తం ఆనేలలోత్తు, నేల నిర్మాణాలపె ఆధారపడుతుంది. ఈ పరిధిలోకల నీటిని పెరిగే 
మల్బరీ ఒకే విధంగా (గహించదు. ఫీల్డ్‌ కెపాసిజిలో ఉన్న నీటిని మొక్క ఎక్కువగా (గ్రహించి 
అధికంగా పెరుగుతుంది. ఇక నేల తేమ వడలేస్తాయికీ (Wiltin క point) దగ్గ రెనకొద్దీ ముక్క 


న. 


“పెరుగుదల తగ్గుతుంది. అయితే ల. మొక్కలను 60-70% కంటే ఎక్కువ ఉపయుక్తమె న 

జలాన్ని (గహి రనవీయకూ ాడడు. . మొక్క పెరుగుదల సక్రమంగా జరిగి ఆకుల పషత్వత్తి 

ఎక్కువవుతుంది. కాబల్ట్రు [కమప ద్దతిలో సరు పెట్టాలి, 

మల్బరికి స్‌ అవసరం-మల్ఫరి రూపం: 

CWater requirements of న 0 సతారా? : 

సరియైన పరిమాణంల్‌ త సత త ల శూ నప వేరు 

డు 

మండలాన్ని ణు గా తడపాలి. మచ్చిగీకి జం. గగన న్నీ దట వ స తు వదె తు. మో సే Tene 

తేమ ఫీల్డ్‌క కపొనిట.ని చేరుతుంది. చేరు డలం ne SLES IPSs 
సమానంగా 50-75% మి.మీ./= రారు నీరుపెట్టాలి కః వీటీ పరిమాణం ఎక్కువెతె వేరునుం 


es 
నీద నేల లోపలిపారలకు జారుతుంది. తకు వత 3 వీలు వేరు మండలాని క తేరదు. మల ఎరీకి 


పంవత్సరానికి 40-45 ఎకరా అంగుళాల వీరు అవసరం. దీనిని 25 -30 అంగుళాల వర్షపాతం 
పంవత్సరానికి అదనంగా 2౮ -22" వీటీపారుదలను అందించాలి. me పంపకం 


కాలంలో వర్షంలేకపోతే 6-7 సార్టు నీరుపెట్టాలి. నీరుపెబ్దేన (ప్రతీసారి 15 నుండి 2 ఎక్టరా 


అంగుళాల నిరు అందించాలి, ఇందుకు అను వుగా వీట్‌ కు 7 నుంచి ర్‌ అంగుళాల 
కోతుగా తయారుచేయాలి. 


లల 4 
వ. Me టా 


72 పట్టు పరిశ్రమ 


అధికనీటి సదుపాయంతో పెరిగిన మల్బరీ ఏపుగా, చక్కగా మెరుస్తున్న అనేక ఆకులతో 
గుబురుగా ఉంటుంది. ఆకులు లేత ఆకుపచ్చగా, రసభరితమై, మెరిసే తలంతో ఉన్నపుడు అవ 
మంచి తేమకల నేలలో పెరుగుతున్నాయని తెలుస్తుంది. మృత్తికలో తేమ తక్కు_వెతే మొక్కు 
సరిగా పెరగక్క ముదురు ఆకుపచ్చ ఆకులు, తొందరగా ముదీరే ఆకులు కన్పిస్తాయి. కాబట్టి 
నేలలో తేమ పూర్తిగా తగ్గకముందే నీరు పెడితే, మల్చరీ ఆరోగ్యంగా పెరిగి మంచి ఆకు ఉత్పత్తిని 
ఇస్తుంది. 


విటి విధి (Duty of water) : ఇది పెట్టిన నీటి పరిమాణానికి, అది (ప్రవహించిన పాలం 


_వెశాల్యానికి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. ఎందుకంటే ఒక [కమపమాణం నీరు 


(పవహి ంపజేస్తే పొలానికి సరిపోయి, మల బరీ ఏపుగా పెరుగుతుంది. 


వీరు ఎని సారు పెట్టాలి ? 


ఇది మల్బరీ మొక్క పెరుగుదల, నేల స్వభావం, ఇంకా ఇతర వాతావరణ .పరిస్థితుల'పె 
ఆధారపడుతుంది. పాలంలో రోజుకు నీటి వినియోగం వల్ల నేలలో తేమ తగ్గుదలను “గుర్తించి 
తదనుగుణంగా నీరు పెట్టాలి. ఇండియాలో బంకమట్టి (Clayey loam) రకం నేలలకు "పకి 
15 రోజులకు ఒకసారి, “ఇసుక నేలలకు (Sandy ails) 8-10 రోజులకు, ఒకసారి నీరు 
పెట్టాలి. వీటీ పారుదల నవంబర్‌ - -ఏ్మపిల్‌ లలో 12-15 సార్లు నిర్వహించాలి. , ఈ కాలానికీ 
పట్టుపరిశమలో అధిక (ప్రాధాన్యత ఉంది. నీటిని అవసరానికి "అనుగుణంగా పెట్టడానికి నేలలో 
తేమను గుర్తించాలి. 


తేమను గుర్తించే పద్దతులు నాలుగు ఉన్నాయి. అవి; 
1. (గావిమెచిక్‌ పద్దతి 
2. నేల రంధ్రాల ఎల్మక్షాన్‌ ధర్మాల ఆధారంగా 
3. బున్షియోమీబర్‌ ద్వారా 

అ స 
4. న్య్యూటాన్‌ పద్దతి 


మొక్క. చురుకుగా పెరుగుతూ ఆకుల ఉత్పతి నాణ్యత అధికంగా ఉన్నపుడు నీరు 
ఎక్కు.వసార్డు పెట్టాలి. మల్బరీ సాగులో నీటి పరిమాణమే కాకుండా నాణ్యత కూడ ముఖ్యం, 
పెడ్టిన నీటిలో 1000 ppm కంటే తక్కువ, పూర్తిగాకరిగే లవణాలు (Total 5012016 salts) 
ఉండాలి. నీరు పెట్టి ముందు పొలానికి అవసరమైన నీటిని లెక్కకట్టాలి. నీరు ఎక్కువగా 


పెడితే పోస కలువల నష్టం, వీరు ఇంకిపోయే ‘@Percolation) నష్టం ఉన్నాయి. పళ్ళే 


నీటేని. ఘనపరిమాణ (ప్రమాణాలుగా (Units of volume} లేదా (ప్రవాహ (ప్రమాణాలుగా 
(Units of flow) లేదా "లోతు (పమాణాలుగా (Units 01 depth) లెక్కిన్తారు. వీటి పరిమాణ 
(పమాణాన్ని వీటర్డు, క్యుబిక్‌ ట్ట బర్జుగాన్తూ, (ప్రవాహ మరియు పరిమాణ (ప్రమాణాలను సమయ 
(పమాణాలుగానూ {ఉదా : లీటరు/సెకను ; ఘనపు మీటరు/ సెకను (క్యుసెక్‌ ౫] పీలుస్తారు. 
లోతుకు (ప్రమాణాలుగా హెక్టారు-సెం. మీ; హెక్టొరు- మీటరు అన్నవి ఉన్నాయి. ఈ 
ప్రమాణాలను ఒక దానిప్‌ ఇంకొకదానికి మార్చటానికి వీ వీలు ఉంది. 


1. హెక్టారు సెం.మీ.సీరు & ఒక హెక్టారుపాలంలో ఒక సెం.మీ. లోతు (ప్రవహింప 
చేయటానికి కావలసిన నీరు. 


నీటిపారుదల | 73 


2 క్యుసెక్‌ (0౮15౬0) : నీరు ఒక ఘనపు అడుగు/ సెకను వేగంతో (పవహించటం అన్‌ 
ఆర్ధం. 

8. ఎకరం-అంగుళం (ACre-inch) : ఒక ఎకరం పాలంలో ఒక అంగుళం ఎత్తువరకు నీరు 

- నీలవ ఉండేటట్లు నీరు పెట్టడం. ఒక ఎకరాకు 43,560 చదరపు అడుగులు, అంగుళం- 


అడుగులో = వ భాగం. 


కాబట్టి వీటి ఘనపరిమాణం = 43560 x స్తే = 3630 ఘు.అడుగకీ లు. 


4. గ్యాలన్‌ (Gallon) : ఒక గ్యాలన్‌ నీరు 0.16 ఘు. అడుగుల మరియు 10 పౌండ్ల బరువుకు 
సమానం. 


స షం వీటిని లెక్కకట్టటం క 
నేలలోని నీటిని దాని తేమ ఆధారంగా లెక్కకట్టారి. 


నీటి బరువు (| గా) 
1. పాడినేల బరువు ఆధారంగా ః నీటి పరిమాణం (PAD) = హ్రాం 7 my « 100 


వీటి బరువు 


2, నేల పరిమాణం ఆధారంగా నీటి పరిమాణం (Pv) = = వాడనేల బరువు 


x 100x B.D 


లేదా 


BD అన్నది నేల రేణువుల సాంద్రత _ PY=PdxBD 


తీ. నేలలోతు ఆధారంగా ః నీబిపరిమాణం = Pd « BD x నేలలోతు (సిం,మీ.) = Fe 


నేలలో తేమను (ప్రత్యక్ష క్ష పద్దతిలోను, పరోక్షంగా నేలలో నీటి ధర్మాల ఆధారంగా నీటి 
పరిమాణాన్నీ తెల్ఫుకోవచ్చు. 
ప్రత్యక్ష పద్దతిలో ఓవెన్‌ లో నేలను ఎండబెలట్బీ కనుక్కోవచ్చు. ఇందులో మట్టి 
నమూనాను తేమ పాత్రలో (Moisture can) సేకరించి తడిబరువు తీసుకొని, ఓవెన్‌ లో 105 
వద్ద స్టిరమై న బరువు వచ్చేవరకు ఉంచి, బరువును రికార్డు చేయాలి. 


తోడి బరువు. ఆ పొడి బరువు 


నేలలో తేమ ల ఆధారంగా = పాది 2 బరువు 





Xx 1UY 


పీటిపారుదల వనరులు ($01౭౭8 0 irrigation water ) : 

భూమిపై నీరు ఘన, (దవ, వాయు రూపాల్లో ఉంటుంది. (పపంచం మొత్తంలోని నీటిలో 
97.39 శాతం సముద్రాల్లో ఉంది. ఇది వ్యవసాయ సేద్యానికి పనికిరాదు. ఇక మిగిలిన నీటిలో 
కేవలం 2.60 శాతం మంచినీరు. ఇందులో 2.01 శాతం ధృవ్మపాంతాల్లొో హిమశిరోవేష్టాలుగా 
(Polar ice caps), తేలే మంచుకొండలుగా (66 berg), హిమానీ నదాలుగానూ (Glaciers); 
0.58 శాతం భూగర్భజలంగా నేలల్లో తేమగా; 0.02 శాతం నదులు, చెరువులుగా ; మిగిలిన 
0.001 శాతం వాతావరణలో తేమ రూపంగా ఉంది. ఇందులో భూగర్భజలం, చెరువులు, నదులు 
_ వాతావరణ తేమను పంటలకు వినియోగించవచ్చు. 


74 : పట్టు పర్మిశమ 


నేలలోని నీటికి వర్షమే (పధానం. వర్షాలు అనుకున్న సమయంలో కావలసిన 
పరిమాణంలో కురియవు. కాబట్టి పంట ఉత్పత్తులు తగ్గుతాయి. అధిక వర్లాలనల్ల భూమిని 
చేరిన నీరు మొత్తం నేలలో ఇంకదు. ఈ నీరు (పవహించి నదులు, కుంటలు చెరువులు, 
కాలువలలో నిలిచి నీటి వనరులను ఏర్పరుస్తుంది. దేశం మొత్తంమీద వర్షపాతం సంవత్సరానికి 
1200 మి.మీ. దీని పరిమాణం 406 మిలియన్‌ హెక్టారు మీటర్లు. ములో 18 శాతం 
ఆవిరవుతుంది. కాబట్టి bag ంపచేసే నీటికి ఆధారం ఉపరితలంలో మిగిలిన నీరు, భూగర్భ 
జలం. వర్షంలో ప్రభావంచూపే వర్షపాతం (Effective rain fall) మొక్క పెరుగుదలకు 
అతిముఖ్యం. మొక్క. వేదా పంటు పరిగే దశలో పడిన వర్గం ఆ పంట మొక్కల అవసరాలకు 
అందుతుంది. వర్షం కురిసినపుడు వేరు మండలాన్ని దాటి నేల లోపలి పొరలలోకీ ఇంకిపోయే 
వీడు ఉపరితలంపే (ప్రవహి చిన విరుపోగా మిగిలినదానే ఎ ప్రభావం వర్షపాతం ఆంటారు, 
డీనినే “హుక్కులు ఏ వినియోగించటానికి ఉపయోగపడే వర్షం” అంటారు. నేలలోనికి ఇంకీన నీరు. 
భూగర్భజల స్థాయిని పెంచుతుంది. ఈ నీటిని బ బావులు తవ్వి బోర్‌ పంపులు వేసి పంటలకు 
వినియోగించవచ్చు. 

పొలానికి నీరు పెట్టబూనికి నదులు, చెవులు, బావులు వనరులుగా తోడ్పడుతాయి. 
నదుల నుంచి నీటిని కాలువల ద్వారా మళ్లిస్తారు. (పకృతిపరంగా ఏర్పడిన పల్లంలో అధికంగా 
నీరు చేరితే చెరువు  (₹2%ట అనీ కృిమంగా నీటి నిలవకోసం చేసిన ఏర్పాటును 
తటాకం (2౧) అనీ అంటారు. నేలలో చాలా లోతువరకు రం|ధాలు చేసీ భూగర్భజ లాన్ని 
పొలాలకు వినియోగిస్తారు... ఇందులో దిగుడు బావులు (Open dug wel, బోర్‌ “బావులు, 
గొట్టపుబాపుణు : {Tube wells), ఆర్షీసయన్‌ బావులు (Artesion wells) అనే 
రకాలున్నాయి. అంతేకాకుండా 'నేల బావుల నుంచి నీటిని వివిధ పద్దతుల్లో, పనిముబ్లతో 
తీయటాన్ని “నీటి ఎత్తిపోతలు Mater lift5) అంటారు. 


సి పొరుదలప ద్దతులు (కంటి of irrigation) : 
సీిపారుదది భూదృశ్యం (Land scape), పంటల సాగుపద్దతి, వ్ర పరమా, 
పనిముజ్ఞు మొచలెన వాటిపై ఆధారపడుతుంది. ఇందులో ఉపరితల (Surface), ఉప- 


ఉపరితబ (హోరు. surface), ప్రింక్లర్‌ (Sprinkier or over-head), (ఉప్‌ (Drip) 
పదతుణు ఉనాయి. 
షు tan 


ల ఏ, లి జై క్‌ 5 ag గ జ x] శ స 
క ఉవవితల నటీ సొరుదల పద్దతుబు (Surface Grrigaticn Methods) : 


1. ప్రవాహం ఇదా పల్టున (F1ం0గేషnల) : ఈ పద్దతి ఎక్కువగా వరి సాగుకు తోడ్పడుతుంది. 
కఠదులో ఒక కాలుప ద్వారా నీరు పాలంలోకి ర పొలంలో 2 కేమా మాడిరిగా 


సమానంగా కొచణా ఎడు నిలిచి ఉం బంది, ఈ పట్లజొలో కూలీల ఖర్చు Y చాలా తక్కువ 
3 జ చ 
2 క్‌ చేసిన్‌ లేదా బి బల్లపరుపు పద్దతి (Mat bed or check basin: ఇందులో పొ లన్ని 
టిం వక్‌ చా క 
ద్రీర్థ చతుర ప్రా కొరంళొ చిన్న చిన్న ప్లాట్లు చేయాలి. (8.1. పటంలు*వీటిే చుబ్టు గట్టు, వీరు 


1పపహి ౧చటూవికీ కాలువలు సరా రాటు 
నీరు అందిస్తుంది. కాలువ, నేఐ రకా 
శేయాలి. ఈ పద్దతిలో లాభాలు : 


క ( 
గట్లు 
టుచేయాలి. ఒక కాలువ రెండు ప్లాట్‌ లకు లేదా బేపేన్‌ లకు 
కాన్నిబట్టై ప్లా ప్లాట్‌ లను 4౫౩ మ్‌. నుంచి 6౫5 మీ. కొలతలతో 
(జ) అని స రకాల నేలలకు అనువెన ప పద్దతి. 
(b నీరు ఒకే రకంగా, తొందరగా (ప్రవహిస్తుంది. 
“ల వీటి పొదుపు. 


' నీటిపారుదల 75 
(0) నీటి నష్టం తక్కువ. . 
(8) నేల |కమక్షయం జరుగదు. 


నష్టాలు ః థి 

ae) పాట్‌ అ తయారీకి, నీరు పెట్టటానికి ఎక్కువ కూలీలు కావాలి. 
(0) నేల వృధా అవుతుంది. 

(6 మధ్యంతర కృషి కస్టం. 


న్డ్‌ శో VV. a 2 ఆల చప 

థి . 

Vil నా మే 
ల్‌ ల్ల అరి తె ద్ర శ 


‘a 

yy శ 717 f 

(స త్తే చో లీ 

Cn i 

1. నో | 

14 టి క వ్‌ లో గ లో 1. wg THs న్‌ 
స్త్‌ 4! 







లే రండ 1 J 








పటుం:8.2. చేసిన్‌-రింగు పద్దతి 


76 పట్టు 


శి. బేసిన్‌-రింగ్‌ పద్దతి (Basin-ring method) :. ఇది పండ్లతోట లక్కు మలి బరీ వృక్షాలకు 
అన్నువెనది. వృక్షం కాండం చుట్టు ఏర్పరచిన గుండటి కాలువలోకి నీరు (పవహిస్తుంది. బేసిన్‌ 
గుండ్రంగా 1.5 మీ. వ్యాసంతో “ఉండాలి. బేసిన్‌ పరిమాణం చిన్నముక్క_లకు చిన్నదిగా, పెద్ద 
వాటికి పెద్దగా వృక్షంవయస్సు ఆధారంగా తయారుచేయాలి . (పటం కి. 2). ఈ బేసిన్లు నీటే 
కాల్వలకు కలిసి ఉంటాయి. ఇందులో నీటి వృధా జరుగదు. 


4. సరివాద్దు స్ట్రిప్‌ ప్‌ పద్దతి (Border strip sels ః దీనిలో పాలాన్ని పాడ్లవెన, ఇర్తుకెన ఫ్లా మాటుగా 
చిన్న గబ్లతో విభజించాలి. పాట్లు 30-300 మీ. పొడవు, 3-15 మీ. వెడల్పు ఉంటొయి.' వీటి 
హద్దులను పల్లం వెపు చేయాలీ. 'నీటిని ఒకేసారి ష్లాట్లులోనికి వదలాలి. 


లాభాలు | 

“ (ఇ) చెక్‌ బేసిన్‌ పద్దతిలో కంటే కూలీల ఖర్చు తక్కువ. 
(b) మధ్యంతర కృషి వీలవుతుంది. 

(0౧ నీటి కాలువలను పెద్దవిగా చేయవచ్చు. 


నష్టాలు ః (2) నీరు ఒకేరకంగా విస్తరించదు. కాబట్టే ఎక్కువనీరు కావాలి. 


ర్‌, కాలువ పద్దతి (FUrrow method) : పొలాన్ని కాలువలుగ్కా గట్టుగా విభజించాలి. నీరును 
ఒకేసారి రెండు మూడు కాలువల్లోకి (పవహి ంపచేయటానికి వీలవుతుంది. ఇందులో కాలువలు 
మొదటగా నీటితో నిండి తర్వాత నెమ్మదిగా గట్టు వెపు పార్శ్వంగా అలుముకొని మొత్తం' ప 


_. అవుతుంది (పటం 8.3). 


బొభాలు శి 

(ఇ) నీటి పొదుపు. 

(0) మొక్కలు దగ్గరగా ఉన్నా నీరు పెల్టువచ్చు. 

(6) నేల ఉపరితలం నుంచీ నీరు తక్కువగా ఇగిరిపోతుంది. 
(a) గట్టులో మొక్కల వేళ్లు ఉండటంవల్ల వేరు మండలానికి గాలిసోకి అధికంగా పెరుగుతాయి. 
(6) అధిక వర్షంలో కాలువలు నిఠడీ ఎక్కు. వెన నీరు పాలంనుంచి వెలుపలికి (ప్రవహిస్తుంది. 
(0 మధ ధ్యంతర కృషీ వీలవుతుంది. 
(క్ష wg కూలీల ఖరు మ. 


mG 


కళ. 
PUTO 


చా 





పటం 8.3. .కాలువ పద్దతి 






పీటీపారుదల గ 


ఉపరితల నీటి పారుదలలో సర్ట్‌ (వఏడూళైలు, శేబ్దిగేషన్‌ (Cablegation), Limited 
Irrigation Dryland Farming System (LID) పద్దతులు కూడా ఉన్నాయి. 
11. ఉప ఉపరితల సీటీ పారుదల (S1b-$urface irrigation): 

భూమిలో వేసిన రంధ్రసహిత గొట్టాలతో నేల ఉప ఉపరితలానికి నీరు అందుతుంది. 
దీనితో నీరు నెమ్మదిగా వేరు మండలాన్ని తడుపుతుంది. ఈ పద్దతిలో నేల ఉపరితలం పొడిగా 
కనిపించినా చేరు మండలం తడిగా ఉంటుంది. 


లాభాలు 8 
(ఇ) నీటి ఆవిరి ఉండదు. 
(0) పొడి ఉపరితలం వల్ల కలుపు తక్కువగుతుంది. 


నష్టాలు వ్‌ 
(2) గొట్టాలు నష్టంకాకుండా సేద్యం చేయటం కష్టం. 
(0) ఖర్చు అధికం. . we 


| 
ట్‌ Cat 


వటం ;క8ి.క, స్ర్రంక్షర్‌ పద్ధతీ 


కక్‌ 2 ఏంక్షర్‌ పద్దతి (Sprinkler irrigaion) : 

ఇందులో నీరు చినుకులవలె లేదా వర్షంలా పంటపె సడుతుంది. ఇందులో పంపు, 
' ముఖ్యమైన గొట్టాలు, పార్శ్వగొబ్చాలు, రేజర్‌ గొట్టం, (స్పింక్టర్‌ అనేవి ఉంటాయి. పొలంలో 
వరుసల మధ్య ముఖ్యమైన గొట్టాలకు అడ్డంగా పార్భ్వగొట్టాలను, వీటికి రెజర్‌ గొట్టాలను 
నిలువుగా అమర్శ్భాలి. (పటం 8.4)-రిజర్‌ గొట్టం ఎత్తు పంట ఎత్తుకు అనుగుణంగా ఉండాలి. 
ఈ గొట్టానికి తిరిగే స్పింక్షరీను అమర్చాలి. పంపు నీటిని ఎక్కువ వత్తిడితో విడుదల 
చేయడం వల్ల నీరు ముఖ్యమైన గొట్టాలనుండి పార్మ్వగొట్టం, _రెజర్‌ గొట్టాలద్వారా (స్పింక్షర్‌ 


78 పట్టు పరిశ్రమ 


నుంచి చిమ్మబడుతుంది. _ నీటివత్తిడివల్ల , (స్పింక్షర్‌ నెమ్మదిగా తిరగటం వల్లి నీరు 
ఎక్కువదూరం చిమ్ముతుంది. ఇందులో గంటకు 1000 లీటర్ల నీరు 2.5 బార్‌ వత్తిడితో 
10 మీ. దూరం పడుతుంది. స్పింక్షర్‌ లో నీరు ఎక్కువదూరం లేదా తక్కువదూరం 
చిమ్మటానికి రెండు నాజిల్స్‌ (0022189) ఉంటాయి. ఈ పద్దతి మల రిని పొదలుగా పెంచే 
(పాంతానికి అనువుగా ఉంటుంది. 


లొభాలు | 

(2) నీరు ఒకే రకంగా (ప్రవహిస్తుంది. 

(b) నీటిని ఎక్కువ పాదుపుగా (25-50%) వాడవచ్చు. 

(0 నేల క్రమక్షయం జరగదు. 

(4) ఇసుకనేలలకు, వంపు, ఏటవాలు నేలలకు అనువెనది. 

(6 నేలలో తేమ సరియైన స్థాయిలో ఉంటుంది. 

(5 ఎరువులను, [క్రిమిసంహారక మందులను సేటీద్వారా అందించవచ్చు. 


నష్టాలు 8 

(8) కొంచెం ఖర్చుతో కూడిన పద్దతి. 

(0) ఎక్కువ గాలివీచేే ఎండకాసే (ప్రాంతాలకు పనికిరాదు. 

(6) విద్యుచ్చక్తి ఖర్చు ఉంటుంది. 

(స్పింక్లర్‌ పద్దతిని కొంచెం మార్చి LEPA పద్దతిని (Low Energy Precision 


Application) రూపొందించారు. ఇందులో నీరు నేరుగా కాలువల్లోకి చాలా తక్కువ వత్తిడితో 
(పవహి స్తుంది. 


IV. సూక్త వీటి పారుదల పద్దతి (Micro Irrigation) : 

ఈ పద్దతి మల్చిరీని వృక్షాలుగా పెంచే (ప్రాంతాలకు సరిపోతుంది. ఇందులో నీరు పంపిణీ 
గొట్టాలనుంచి నెమ్మదిగా వెలువడే మొక్కను చేరుతుంది. 
1, (డిప్‌ పారుదల $ ఇందులో నీరు వత్తిడి లేకుండా డిప్పర్‌ (Dripper) నుంచి విడుదలవు 
తుంది. చీని మంచి నీరు 4-6 లీటరు/గం. వెలువడుతుంది ఈ పదతిలో (పతీ 1-4 రోజులకు 
ఒకసారి నీరు పెట్టాలి. న ల 
జెచోతు ? 
9) వటి కొరత ఉన్న | పొంతాలకు మంచి పద్దతి. 

అ 
ర నీటి వరద, నేల లోపలి పొరలకు ఇంకటుం, నీరు ఇగిరిపోవటం ఉండవు. 
(6) నేలలో నీరు ఎల్లప్పుడు ఫీల్డ్‌ కెపాసిటీకి దగ్గరగా ఉంటుంది. 
(6) ఎక్కువ తేమవర్ది నేలలో లవణాల సాంద్రత తగ్గుతుంది. 
(ఆ) నేల చదును చేయకుండా నీరుపెటవచు . 
జం 

9 ఎరువులను నీటితో పాటు వేయవచు . 
&) కలుపు తగ్గుతుంది. 


నీటిపారుదల . 79 


నష్టాలు ః ఎలుకలు గొట్టాలకు రంధ్రాలను చేయడం, ఎమిటర్లు తట్టుకోవడం మొదలెన 
ఇబ్బందులు ఉన్నాయి. 


2, నూక్ష్మజెట్‌ పద్దతి (Microjet) : ఇందులో నీరు 1-4 మీ. దూరం ఎక్కువ వెడల్పుగా 
చిమ్ముతుంది. ఇందులో గంటకు 5-160 లీటర్ల నీరు విడుదలవుతుంది. ఈ పద్ధతిలో నీటి 
వత్తిడ ఒక బార్‌ ఉంటుంది. 


8. సూక్ష్మ స్ప్రంక్రర్‌ (Microspinkler ) : ఇది స్పింక్షర్‌ వంబిదే. ఇందులో నీరు 
గంటకు 28-223 లీటర్లు, 0.8-4.0 బార్‌ వత్తిడితో 0.9-4 మీ. దూరం చిమ్ముతుంది. 


4. బబ్బర్‌ పారుదల (Bubbler irrigation ) : ఇది చాలా నూతన న పద్దతి. ఇందులో నేలలోని 
ముఖ్యమై నటువంటి పార్వ గొట్టాల నుంచీ నిలువుగా పెకిలేచిన. గొట్టం 1-3 సెం.మీ. 
వ్యాసంతో ఉంటుంది. దీని నుంచి నీరు అవసరమై న రీతిలో వీడుదలవుతుంది. 

మల్చరీ సాలానికి నీరు పెట్టడం వల్ల ఆకుల నాణ్యత, పరిమాణం అధికంగా పెరుగు. 
తుంది, = వీరోపెట్టీన మల్చరీతోట "ఆకతలో ఎక్కు_వతేమ, |పోటీన్లు, అధిక పోషక నిలవలు 
ఉంటాయి. వర్షాధార మల్చరీలో ఇవి ఉండవు. అందువల్ల సాగునీటి మల్చరీలో పట్టు పురుగు 
బరువు, పట్టుగూళ్ళ (0060025) బరువు, డీనియర్‌ పెరుగుతాయి. కాబట్టే నీట పారుదల 
కేవలం ఆకుల ఉత్పత్తిలోనే కాకుండా పట్టుగూళ్ళ ఉత్పత్తిలో కూడా (ప్రముఖ పా(త 
వహిస్తుంది. 


పొలంలో నీటి నిలవలను అరికట్లటం | 
మ 

అధిక వర్ణాలు, లోపభూయిష్ట నీటిపారుదల వల్ల పొలంలో నీరు నిలవ ఉంటుంది. దీని 
వల్ల నేల స్వభావం, నిర్మాణం పతర ఈ పరిస్థితిలో మొక్కుల వేళ్లు శ్వాస కియ తక్కువగా 
జరుపుతూ చివరికి మొక్కలు నశిస్తాయి. అంతేకాకుండా హూ డోకార్చన్‌ లు, హై(డోజన్‌ 
సల్ఫెడ్‌, కార్బన్‌ డె డ ఆక్సైడ్‌ మొదలొన వాయువులు అధికమవుతాయి. స్మతజని లోపం 
_ ఏర్పడుతుంది. మొక్కలో అనేక స్వరూప, అంతర్నిర్మాణ, శరీరధర్మ తేడాలు ఏర్పడుతాయి. 
వేళ్లు అవాయు శ్వాస కియను జరుపుతాయి. దీనివల్ల చేళ్లలో విషపదార్జాలు చేరతాయి. 
ఇథనాల్‌ ఉత్పత్తి పెరిగి ఆల్కహాల్‌ 'డిహె హి డోజినేజ్‌. చర్య ఎక్కువవుతుంది. దీనివల్ల 
మొక్కలకు నష్టంకలుగుతుంది. ఆక్సిజన్‌ తగ్గి వేళ్లల్లో రమ్యత (Permeabil ప 
తగ్గుతుంది. దీనివల్ల నీరు, పోషక సదార్జాల (గహి ంపుశక్త తగ్గుతుంది. కాబట్టే పొలంలో నీరు 
ఎక్కువగా నిలవ ఉన్నప్పుడు Rs “ఎరువులు వొడీ నష్టం తగ్గించవచ్చు. నిలవ నిరును 
వెలుపలికి పంపిస్తే, నేలలో సూక్ష్మజీవులు అధికమై నేతను . సారవంతం చేస్తాయి. పాలంలో 
ఎక్కువెన లవణాలు బయటికి వెళ్తాయి. నిలవనీరును వెలుపలికి పంపటానికి సరియైన 
కాలువలను ఏర్పరచాలి. పాలంలో అక లో గుంటలను తీసి ఎక్కువైన నిటిని అందులోకి 
పరవాలి. 


(ప్రశ్నలు 
ఈ కింది ప్రశ్నలకు లఘులటీక రాయండి. 
ఫీల్డ్‌ కెపాసిటీ అంటు ఏమిటే ? 
.. వడలే గుణకం అంటే ఏమిటి ? 


పవి m= నాక 


కేశిక జలం అంకే ఏమిటి ? 

ఆ(ర్జాకర్షక జలం అంటే ఏమిటీ ? 
ఉపయుక్త జలం అంకే ఏమిటి ? 
మల్చరీకి ఎంతనీరు కావాలి ? 

నీట్‌ విధి అంతే ఏమిటి ? 

క్యుసెక్‌ అంకే ఏమిటి? 
ఎకరా-అంగుళం అంటే ఏమిటి ? 
(ప్రభావితంచేసే వర్షపాతం అంతే ఏమిటి ? 
నీటిపారుదలకు వనరులను తెలపండి. 
చెరువు అంపే ఏమిటి ? 

ఏవేని నాలుగు నీటిపారుదల పద్దతులను తెలపండి. 


ఈ (క్రింది ప్రశ్నలకు వ్యాసాలు రాయండి, 

నేలలో తేమ అవసరాన్ని వివరించండి. 

నీటిపారుదల పద్దతులను తెలిప, ఉపరితల వీటి పారుదలను వివరించండి. 
(స్పింక్షర్‌ నీటీపారుదల పద్దతిని వివరించండి. 

పాలంలో నీటి నిలవవల్ల కలిగే నష్టాన్ని, నియం|తణను తెలపండి. 


9, 
ఎరువులు 


(Manures) 


ఎరువులు నేలసారాన్ని (Fertility) పెంచుతాయి. సహజంగా ఏ రెండు నేలలు 
ఒకేరకంగా ఉండవు. వాటిలో మొక్కకు కావలసిన పోషక పదార్జాలయిన N, కారి, 0 
అనేవి ఉండి పెరుగుదలను |పోత్సహిస్తాయి. ఎరువులు వేయటం అనేది నీటి పారుదల తర్వాత 
అంశం. దీని వల్ల అదనంగా 25-35 శాతం ఉత్పత్తి పెరుగుతుంది. నీరుపెట్టిన మల్చరీలో 
ఇంతకంటే ఉత్పత్తి అధికంగా ఉంటుంది. నేలకు రసాయనిక ఎరువులు అందించి అధిక 
దిగుబడులు పాందటానికి రెతు అలవాటు పడ్డాడు. వీటి వాడకంలో శాస్త్రీయ పద్దతులను 
ఆచరించటం లేదు. సేంద్రియ ఎ ఎరువులు పాలానికి ఎంతవేసినా నష్ట్రంలేదు. మోతాదు పెరిగిన 
| కొద్దీ భూభౌతిక రసాయనిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. భూసారం పరుగులాంటి, భూమి 


ఎరువు లు-వర్గీకరణ 


ఇవి రెండు సమూహాలుగా ఉన్నాయి. 


సేరదియ/కర్భెన ఎరువులు . అకర్చన ఎరువులు 
(0 ల సే 

1. న్మతజని 

2. ఫాస రస్‌ 


00 వారిత ఎరువులు 3. పాటాష్‌ 
{Green manures) 4. సూక్ష్మ పోషకాలు 


1: జీవ ఎరువులు 
2. వర్మి కంపోస్టు 
I. గాఢ సేంద్రియ ఎరువులు 
(Concentrated organic manures) 
1. పండి ఎరువులు 
1 స్థూల సేంద్రియ. ఎరువులు 2. రక్తం 
(Bulky organic manures) 3. మాంసం పొడి 
. పపవుల పేడ (FYM 4. చేపలపొట్టు 
స్‌ కంపోస్టు | " 
కోళ్లపెంట 
మానవ మలమూతాలు 


(డ్రైనేజి నీరు, స్లడ్డి 
గోబర్‌ గ్యాస్‌ ప్లాంటు ఎరువు 
పట్టుపురుగుల మలం 


AEP Np 


82 పట్టు ప 


గుల్లబారి, తేమను ఎక్కువకాలం నిలవ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. కొన్ని మేలుక। 
సూక్ష్మకిములు నేలలో అభివృద్ధిచెంది చీడల ఉధృతాన్ని తగ్గించటానికి .తోడ్పడుతా 
దాదాపు మొక్కకు అత్యవసరమైన అన్ని పోషకపదార్జాలు సేంద్రియ ఎరువుల్లో ఉంటా 
వీటికి భిన్నంగా రసాయనిక ఎరువులుంటాయి. ముఖ్యంగా న్మత్రజని ఎరువులను అధి! 
వాడటంవల్ల పంట దిగుబడి తగ్గుతుంది. చీడలు ఉధృతమవుతాయి. కొన్ని సు 
పోషకపదార్జాలు నేలలో చాలినంత ఉన్నా, మొక్కకు అందక లోపలక్షణాలు కన్పిస్తా 
ఇండియాలో వివిధ వ్యవసాయకపంటల వల్ల 4.2 మిలియన్‌ టన్నుల నెటోజన్‌ 21D 
ఫాస్సారిక్‌ ఆమ్లం, 7.3 మి.ట. పొటాష్‌ 4.8 మి.ట. సున్నం (పతీ సంవత 
బయటికిపోతాయి. అయితే ఈ ఎరువులు సహజరగా, కృ తిమంగా మళ్ళీ నేలలోకి చేరుతా 


కర్చన ఎరువులు 


ఇవి మొక్కలు, జంతు కళేబరాల నుంచి ఏర్పడ తాయి. ఇందులో ఎక్కువగా కార్చ 
కొద్దిగా వృక్షసంబంధమె న పదార్దం ఉంటాయి. ఈ పదార్దం మన నేలలో తక్కువగా ఉం 
అధిక ఉత్పత్తికి ఈ ఎరువులను పాలంలో వాడాలి. పెర్లకు వేయవలసిన' న్మతజని మోతాదు 
కొంత సేంద్రియ ఎరువు ద్వారాను, మరికొంత రసాయన ఎరువుల ద్వారాను అందించి అ 
దిగుబడి పొందవచ్చు. దీనివలన నేలపై రసాయన ఎరువుల దుష్ప్రభావం తగ్గి నేల సత్త 
పెరుగుతుంది. ఈ ఎరువులు మొక్కలకు పోషకపదార్దాలను అందిస్తాయి. కర్చన్‌ సూ 
జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇవి నేలను సారవంతం చేస్తూ, వేరు పెరుగుదల 
వృద్దిపరుస్తూ, నీరు నిలవకుండా, నేల ఎండకుండా, గాలిసోకేటట్లు చేస్తాయి. 


క్ష స్తూల సేంద్రియ ఎరువులు ః 


1. పశువుల పేడ ఎరువులు గోటు yard manure FYM) థి పశువుల సడ మూత 

పపవులు తొక్కిన గడ్డ, తిని వదిలేసిన గడ్డి, బూడిద, చెత్త ఒక గొయ్యిలో పేర్చిన తర్వాత చివి 

మిశమాన్ని “పపువుల పేడ ఎరువు అంటారు. ఇందులోని స్టూల, సూక్ష్మ మొక్కు 

పోషకపదార్దాలు నేలను సారవంతం చేసి పంట ఉత్పత్తులను పెంచుతాయి. దీనిని “నే 

హ్యూమస్‌" గా కూడా చెప్పవచ్చు. ఈ పదార్దాలు దేవసంబంధమై న చర్యను (ప్రేరేపిస్తాయి 

తక్కువ సూక్ష్మ పోషకపదార్థాలు ఉండే ఎరువులు తక్కువగా వేసేనల్హైతే నేలలో అవి అందిం 
మూలకాలు ( Elements) తక్కువ మొక్కకు తక్కువ పోషకాలు లభిస్తాయి. FYM వ 
ఎక్కు.వపొళ్త్లలో సూక్ష్మపోషకాలు నేలను చేరుతాయి. తాజా పశువుల పేడలో స్థూల పదార్జాలత 
పాటు జింక్‌, మాంగనీస్‌ ఇనుము, బోరాన్‌లు కూడా ఉంటాయి. సంవత?ర కాలంలో జ 
అవువేసే పేడ మ్యూతాలలో సుమారు 45 కిలోల నత్రజని, 10 కిలోల ఫాస్పరస్‌, 35 కిలోల 
పొటాష్‌ ఉంబాయి. ఒక సంవత్సరంలో ఒక ఎద్దు వేసే పేడ మతాలలో 60 కిలోల 
నత్రజని, 15 కిలోల ఫాస్పరస్‌, 50 కిలోల పాటాష్‌ ఉంటాయి. ఈ విధంగా క్షేతంలో తయారెన 
ఈ ఎరువులో 10 టన్నులకు సుమారు 50 కిలోల నత్రజని, 20 కిలోల ఫాస్పరస్‌, 50 కిలోల 
పొటాష్‌ ఉంటాయి. ఈ ఎరువు నుంచి అమ్మోనియా నత్రజని నష్టం జరగకుండా రెండు 
మూడు రోజులకొకసారి గొయ్యిలో ఎరువుమీద 2-3 కిలోల సూపర్‌ ఫాసే ఎట్‌ వేయాలి. ఒక 
టన్ను పేడ ఎరువుకు 25 కిలోల సూపర్‌ ఫాస్పేట్‌ కావాలి. మొక్కలు నాటటానికి 3-4 వారాల 
ముందు ఈ ఎరువును వెదజల్లి నేలలో కలియదున్నాలి. ఎరువు బాగా చివికి నేలలో 
కలియటానికి నీరు అవసరం. ఈ ఎరువును నీరు పెట్టే మల రీకి సంవత్సరానికి హెక్టారుకు 20 


ఎరువులు వ . 83 


లున్నులు, వర్దాధార మల్ఫరీకి 10 టన్నులు ఉపయోగించాలి. ఈ ఎరువులో ఫాస్సారిక్‌ ఆమం 
తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎరువులను సూపర్‌ ఫాస్పేట్‌ తో కలిపి వాడాలి. 


పట్టిక ః 9.1. రసాయన ఎరువులు-పశువుల పేడలో ఉండే సూక్ష్మ పోషకాలు. 








[కమ 3 పొడి పదార్దం ప.పియం.లఅలో 

సంఖ్య ఎరువు B Mn ౬ Zn 
1. న్మెటోచాక్‌ 0 24 22 15 
2. సోడియం నెడేట్‌ 0 ఈ ౮3 01 
3. అమ్మోనియం సల్ఫేట్‌ 6 06 02 0 
4. సూపర్‌ ఫాస్పేట్‌ |. 11 04 150 
ర్‌. పాటాషీయం సల్ఫేట్‌ 04 ఈ 04 
6. పాటాషియం కరడ 14 08 0 03 
7. పశువుల పేడ ఎరువు 20 410 6 120. 





పట్టిక 8 9.2, పశువుల పేడ ఎరువులో సరాసరి. పోషక పదార్దాలు 








ల ఎరువు  వద్రజనిక పాస రస్‌ % పొటాష్‌ ౫ 
1. తాజాపపవులపేడ 0.40 020 0.10 
2. తాజా గరం పేడ 0.55 0.30 0.40 
3. తాజా గారెల సడ | 0.75. 0.50 0.45 
4. పశువుల మూ(తం | 1.00 హా 1.35 
5. గుురం మూ[తం 1.35 అలా 1.25 
6. గ్‌,రల మూ[తం 1.35 0.05 2.10 
7. పందుల మూతం 0.40 0.10 0.45 
8. పందుల పేడ 0.55 0.50 0.40 





ఆధారం 8 Manures & Fertilizers by Yawalkar et al .1992. 


2. కంపోస్టు ఎరువులు (Compost manure) : 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి లభించిన వృక్ష జంతు సంబంధమైన వ్యర్రపదార్జాలను 
_ పొలంలో మొక్కలు వెంటనే ఉపయోగించుకోవటానికి వ్లీలెన పదార్హంగా మార్చి, నేలసారాన్ని 
అభివృద్ది చేయటానికి అనుసరించే పద్దతిని “కంపోస్టు తయారుచేయటంి అంటారు. 


4 | పట్టు పరి 


(గామాల్లో లభించే తృణ ధాన్యాల గడ్డి, వేరుసెనగ తొక్కలు, రాలిన ఆకులు, మొక్క 
కత్తిరింపులు, చెరకు పిప్పి, గుురపుడెక్కు వంటే కలుపుమొక్కలు, బూడిద, పశువుల మూత్రం 
తడిసిన మట్టీ మొదలెన వాటితో కంపోస్టును. తయారుచేయాలి. ఇందులోని ప్మ[తసంబంధమై 
పదార్థాలలో ' సెల్యులోస్‌, తొందరగా కుళ్ళిపోయే పిండిప పదార్థాలు, నతజని మొదలెనవి మొక 
'వృద్దికీ తోడ్పడుతాయి. ఈ వ్యర్దపదార్దంలోని సూక్ష్మజీవులు స్టూలపోషకాల కోసం మల్బరీ 
పోటిపడతాయి.. ఈ పదార్థాలలో కార్బన్‌, న్మ్యతజని 40 : 1 పాళ్లలో. ఉంటాయి. దీని నిష్పత్తి 
తగ్గించటానికి కంపోస్టుగా తయారుచేయాలి. దీనివల్ల కర్చన నత్రజని నిష్పత్తి 10:1 లేక 
12: 1 అవుతుంది కంపోస్టు ఎరువులో నత్రజని . ర్‌-1 శాతం, న్‌ 0.4- 0.8 శౌల। 
పాటాష్‌ 0.8-1.2 శాతం కంటాయ. 

పట్టణాలలో లభించే మానవ మలమూతాలు, వీధి కుండీల చెత్త, మురికి నీరు, బూడి? 
పారిశ్రామిక వ్యర్ణపదార్ధాలు, గ్‌ రిబొచ్చు, ఊక, తవుడు, చేడిన కాయకూరలు, పండ్రత"క్కల 
బగాస్సే మొదలౌెన వాటితో “పట్టణ కంపోస్ట్‌” తయారుచేయవచ్చు. ఈ ఎరువుకు మాన 
విసర్దనాలను స్థార్దరుగా ఉపయోగిస్తారు. పారలమధ్య 'పొడేచేసిన: వె ఎ లతుత్తాన్ని చల్లి దుర్వాసనన 
తగ్గించవచ్చు. ఈ దిబ్బలకు పతీ 15 రోజులకు నీరు చల్లి కలియబెల్టాలి. దాదాపు "రెండ 


నెలల్లో ఎరువు తయారవుతుంది. ఇందులో 1.5 శాతం న(తజని, ఒక “శాతం ఫాస ఎరోస్‌, fs 
శాతం పొటాష్‌ ఉంటాయి. 


3. కోళ్లపెంట ఎరువు ః కోళ్ళ మలమ్మూతాలు మంచి సేంద్రియ ఎరువు. తాజా కోళ 
పంటలో 1.5 శాతం నత్రజని, 15 శాతం ఫాస్ఫరస్‌, 0.8 శాతం పొటాష్‌ ఉంటాయి. దీని! 
అన్ని పెర్లకు వాడవచ్చు. కోళ్ళ షెడ్డ నుంచి పెంటను తీసి నేరుగా పాలంలో వేయాలి. 


“వీటితోపాటుగా గొ (రై మేక, గుర్రం, పంది పెంటలు అన్ని పెర్లకు వినియోగించదగి; 
సేంద్రియ ఎరువులు. 


4. మానవ సులల * పశువుల ఎరువులకంకే దీనిలో ఎక్కువ పోషకపదార్జాలున్నాయి 
తాజా మలంలో సే సం(దియ పదార్దం 22 శాతం, ఖనిజపదార్దం 29 శాతం, న్మతజని 1.37 శాతం 


ఫాస రస్‌ 0.1 శాతం, పొటాష్‌ 0 2 శాతం ఉంటాయి. దీనిని పౌడేట్‌ (Poudrette) పద్దతిల్‌ 
నిలవచేస్తారు. 


ర్‌, (డెనేజి నీరు, $§ (Drainage water and sludge) : పట్టణ ప్రాంతాలలో అభించే 
క నీటీన్కి మడ్డిని ఎరువుగా ఉపయోగించవచ్చు. మానవ మలమూూతాలు ఇతర వ్యర్థాలు 

ళ్ళలో కలిసినపుడు 'సీవేజ్‌' ఏర్పడుతుంది.? ఇందులోని మడ్డిలాంటి ఘనపదార్జాన్ని “స్తడ్డి' అనీ, 
(దవ పదార్ధాన్ని 'సీవేజ్‌ నీరు' అనీ అంటారు. ఉత్తేజిత స్టడ్డి షా బరువులో 3-6 శాతం 'నతజవి 
2౨ శాతం ఫాస్పరస్‌, ఒకశాతం పొటాష్‌ 5 శాతం కాల్షియం ఉంటాయి. అంతేకాకుండ ఇనుము- 
2500, జింకు-800, మాంగనీస్‌-115, రాగి- 2 ఏ.పి. యం.లలో జు 


6. గోబర్‌గ్యాస్‌ ప్లాంటు ఎరువు $ _దియోగ్యాస్‌ ఫాంట్‌ లో పశువుల పేడను ఉపయోగించగా వచ్చే 
మీథేన్‌, కార్బన్‌ డె ఆక్సెడ్‌, హై|డోజన్‌ ల వాయుమి[శమాన్ని పంటకు, ఇతర పనులకు 
ఉపయోగిస్తున్నారు. ఇందులో సంవత్సరానికి 4-8 టన్నుల ఎరువు వస్తుంది. ఈ ఎరువు పాడీ 


బరువులో 1.6-1.8 శాతం నత్రజని, 1.1-2 శాతం ఫాస్పరస్‌, 0.8-1.2 శాతం 'పాటాష్‌ 
ఉంటాయి. 


7. వట్టువురుగుల మలం ఏ వీటిని "YM లాగా వాడవచ్చు. ఇందులో న్మతజని పోషకా 
లుంటాయి. శ 


ఎరువులు ర్‌ 85 


శక గాఢమైన సేంద్రియ ఎరువులు ః ఈ రకం ఎరువులలో న(తజని, ఫాస్పరస్‌, పొటాష్‌. 
అధిక ప్రమాణంలో ఉంటాయి. కాబట్టి వీటిని ప్రెరకు తక్కువగా వేయాలి. మొక్కల, 
జంతువుల సేంద్రియ పదార్జాలలోని 'నతజనిని మొక్కలు వినియోగించుకొనక ముందే 
బాక్టీరియమ్‌లు త్వరగా వినియోగించుకొని, అమ్మోనియా-న తజనిగానూ, నెశ్రేట్‌- నతజని 
అ గానూ మారుస్తాయి. ఈ ఎరువులు మొక్కలకు ఎక్కువ కాలంపాటు నతజనిని అందిస్తాయి. 


1. పెండి ఎతువులు ః వివిధ రకాల గింజలనుంచి నూనెతీయగా ఉప ఉత్పత్తిగా అనేక టన్నుల 
పండి ఎరువులు వెలువడుతాయి. వీటిలో కార్బన్‌, న్మతజని తక్కువ కాబట్టే పాలంలో చల్లిన 
వారం పదిరోజుల నుంచి న్మతజని పెరుకు సరఫరా అవుతుంది. ఈ పిండిని" పశువుల దాణాగా 
ఉపయోగించి పేడను ఎరువుగా వాడాలి. ఆముదం, వేప, గానుగ పిండిని నేరుగా పాలంలో 
వాడాలి. వేపపిండి ఎరువుగానూ చీడను నివారించడంలోనూ ఉపయోగపడుతుంది. 


పట్టిక 9.3. వివిధ పిండి ఎరువులలో పోవకవిలువల శాతం 





ర . ఎరువు _ నత్రజని ఫాస్ఫరస్‌ ' పొటాష్‌ 
1. ఆముదం పిండి 4-44 139 1.4 
2. వేరుశనగ పిండి 6.5-7.5 13 1.5 
3. పత్తిగింజల పిండి (మిల్లు ఆడీనది) 6.9 త 46 
4. పత్తిగింజల పిండి (గానుగ ఆడినది) 3.6 2.5 16 
5. కొబ్బరి పిండీ 3.4 1.5 2.0 
6. వేపపిండి 5.2-5.6 యు 1.5 
7. పొద్దుతిరుగుడు పువ్వు పిండి 7.9 22 1.9 
8. నువ్వుల పండ 4.7-6.2 2 1.3 
9. ఆవపిండి 5.2 1.8 1.2 
10. గానుగపిండి 83.9 1.0 1.3 
11. కుసుమ పిండి (గానుగ ఆడినది) 49 1.4 1.2 


ఆధారం : Manures and Fertilizers 1992. 


86 పట్టు అ 


4. చేపల పొడి 8 చేప రక్తంలో 5-8 శాతం సేంద్రియ న్మతజని 4-6 శాతం ఫాస్సారిక్‌ ఆమ్లం 


ఉంటాయి. చేపలపాడిలో 10 శాతం Ce 3-9 శాతం ఫాస్ఫరస్‌, 0.3-1.5 శాతం పాటాక్‌ 
ఉంటాయి. | 


111. హరిత పవత లేదా పచ్చి రొట్ట ఎరువులు ! : 


వీటిలో పప్పుజాతికి చెందిన. న. జనుము, పిల్లి పెసర, బర్భీమ్‌, అలవంచ గోరు 
చిక్కుడు, పెసర, మినుము మొద్గలెన పెర్లను ఎరువుగా వాడతారు. వీటీలో కొన్నింటిని మొదట్లో 
పశుగ్రాసంగా వాడి, తర్వాత కైలియదున్నినప్పైతే 4 సేందియపదార్హం, న్మతజని అదనంగా 
లభిస్తాయి. ఒక టున్ను పచ్చిరొట్టలో సుమారు 4 కిలోల న్మతజని ఉంటుంది. పెరు రకాన్ని 
బట్ట హెక్టారుకు 10-20 టన్నుల పచ్చిరొల్ల లభిస్తుంది. ఈ ఎరువు వల్ల 30-50 శాతం ఉత్పత్తి 
పెరుగుతుంది. ఇతర చోట్లలో పెరిగిన శర సేడియా, నేల తంగేడు, జిల్లేడు, గానుగ మొదలెన 
వాటిని కోసి పాలంలో వాడతారు. హారంలో కలియదున్నిన తర్వాత “కుళ్ళడానికి తగినరీరు 


పెట్టాలి. ఈ ఎరువులో సగటున 0.5-0.7 శాతం న తజని, 0.1-0.2 శాతం ఫాస్ఫరస్‌, 0.6-0.8 
శాతం పొటాష్‌ ఉంటాయి. 


జీవ ఎరువు లు (Bio fertilizers) : 


రసాయనిక ఎరువుల ధరలు రోజురోజుకు పెరిగిపోవటమే కాకుండా ఇవి 38 శాతం 
కంటు ఎక్కువ మొక్కలకు ఉపయోగపడవు. మిగిలిన ఎరువులు, ప్రత్యేకంగా నత్రజని భూగర్భ 
జలంలోకి చేరి.తాగేనీటిని కలుషితంచేస్తుంది. కొన్ని సూక్ష్మజీవులు గాలిలోని న్మతజనిని స్టా సాపించి 
(Fixation) మొక్కలకు అందజేస్తాయి. ఫాక్టరీలలో న్మతజని స్థాపన రసాయనిక చర్య 'ద్వారా 
జరుగుతుంది. ఇది చాలా ఖర్చుతో కూడినప ని. "ఇందుకు విరుద్దంగా సూక్ష్మ జీవులచే నత్రజని 
స్థాపనకు నామమా(తం ఖర్చవుతుంది. ఈరకంగా ఏర్పడిన ఎరువులను “జీవఎరువులు”" అంటారు. 


- పప్పుజాతి పంటలల్నో రెజోబియమ బాక్టీరియా ఎరువుల వల్ల మొక్కల వేరు బుడిపెల్తొ 
(Root nodules) రెజోబియమ్‌ నివాసం “ఏర్పరచుకొని మొక్కనుంచి పోషకపదార్జాన్ని 
(గ్రహిస్తుంది. గాలిలోని న్మతజనిని స్ట్రాప్‌ పించి మొక్కలకు అందిస్తుంది. రెజ్‌బియ ను 
విత్తనాలకు పట్టించి, నీడలో ఆరబెట్టి నాటాలి. ఆబజటోబ్బాకర్‌ బాక్టీరియమ్‌ మొక్కా వేళ్లద్వారా 
విసర్దించే కొన్ని పదార్థాలను, గాలిలో న్మతజనిని ఉపయోగించుకొని సెరుగుతుంది. ఇవి 
మొక్కకు ఉపయోగపడే హార్మోన్‌ లను తదితర న్మతజని పదార్దాలను విసర్టిస్తాయి. వీటివల్ల 
మంచి ఫలితాలుంటూయి. వీటిని ప ప్పుజాతి పంటలకు తప్ప మిగిలిన వాటేకి వాడవచ్చు. వక 
aye ఆకుపచ్చ . శెవలాలుు అజోల్లా అనే బరిడోఫెట్‌ జాతి మొక్క సూర్యరశ్మిని, 
కార్బన్‌ -డె- ఆక్సెడ్‌ను వినియోగించి” పిండి పదార్దాలు తయారుచేస్తాయి. నీలి ఆకుపచ్చ 
శెవలాలు, , అజోల్లా కుళ్ళి నేలకు సేం| ద్రియపదార్దంగా ఉపయోగపడతాయి. వీటికి ఎక్కువ 
"వేరు అవసరం. అజోస్తెర్నిల్ఞం బాక్టీరియమ్‌ కూడా న|తజనిని స్థాపిస్తుంది. శిలీంధమూలము 
వల్ల మొక్క. వేళ్లు వ. పొషకపదార్దాలను, (పతేకంగా ఫాన వ సను (గ్రహించ కలుగుతాయి. 


వరి శ్రైక్‌ ంపోస్ట్‌ (Vermi ప 

వానపాము విసర్హనాన్ని “వర్మికంపోస్ట్‌ లేదా వర్‌ కాస్ట్‌ (Worm cast) అంటారు. దీనిని 
తయారు చేయడం చాలా సులభం. . వానపాములలో కొన్ని రకాలను ఎ్యడిలున్‌ యుజెని 
(Eudrilues eugeniae), ఇనీనియా ఫిటిడా (Eisenia fetida), పిర్యోనిక్స్‌ ఎక్స్‌కావటన్‌ 


ఏరువులు 87 


(Perionyx excavatus) నేలలో పెంచాలి. ఇవి విసర్జించిన పదార్దంలో 40 శాతం. 
యూరియా, కొన్ని [పోటీన్లు, హార్మోన్లుంటాయి. 


సేం|దియ ఎరువులను నిలవచేసే పదతులు ః 


1. కుప్పపోయటం (Heap method) : ఎరువును నేలపె కుప్పగా పోసి కొట్టుకుపోకుండా 
చుట్టూ చిన్న గట్టును చేయాలి... సాధారణంగా నీడకు “ఈ ఎరువును కుప్ప గాపోయాలి. 
ఇందులో అధిక నష్టం జరుగుతుంది. 


. 2. గుంబపద్దతి (Pit method) : పాలంలో లేదా' క్షే తంలో ఒక గుంటతీసి అడుగున, 
/ పార్వభాగాలను ఎరువునష్టం కాకుండా చక్కగా తయారుచేయాలి. గుంట పె చుట్టూ గట్టును 
చేయాలి. కుప్పపద్దతి కరకు ఇది మేలెన పద్దతి. 


3. పెకప వంకల గుంట పద్దతి (Covered pit method) : ఇది గుంట పద్దతివలె ఉంటుంది. 
ఇందులో గుంట పెక ప్పును వేయాలి. ఇందులో నష్టం క్రమబద్ధం చేయవచ్చు. అన్నిటికంటే 
ఇది మేలాన పద్దతి. 


ఎరువులను ఉపయోగించే పదతులు ః 
1. సేం్మదియ ఎరువును నేల తయారుచేసేటపుడు చల్లాలి... అంకే కాలవలకు గట్టు 
తయారు చేయటానికి ముందుగా పాలంలో బండ్లను తోలించి, తర్వాత బాగా కలియదున్నాలి. 


ఈ విధంగా పొలంలో చల్లి నేలలో కలిసే సేటట్ల్టు చేయాలి. ఇదే పద్దతిలో రసాయనిక ఎరువును 
కూడా వేయాలి. 


_ 2, చాళ్లలో లోతుగా వేయటం ః ఈ పద్దతిలో ఎరువును నేలలోపలి పారల్లో గింజలు మొల కెత్తక 
ముందు లేదా తర్వాత లేదా పెరిగిన పంటకు నాగలి తోలుతూ వేస్తారు. ఈ పద్ధతిలో 
_ ఎక్కువగా రసాయనిక ఎరువులు NPK, DAP, యూరియా మొదలెనవి వేస్తారు. 


8. మొక్క దగ్గరగా వేయటం : రసాయనిక ఎరువులను మొక్కకు చాలాదగ్గరగా వేళ్లకు 
అందుబాటులో 'వేసారు. దీనివల్ల మొక్కలు తొందరగా పెరుగుతాయి. ఎరువు' పరిమాణం 
చాలా తక్కువగా వాడాలి. ఈ పద్దతిలో ఫాస్పరస్‌, పొటాష్‌ స్థిరీకరణ కొంచెం తగ్గుతుంది. 


4. (ద్రవరూపంలో చల్లటం ః ఈ పద్దతిలో రసాయనిక ఎరువులను నాట్లు వేసేటపుడు పిలక 
మొక్కలకు అందిస్తారు. మొక్కలకు కావలసిన ఎరువును తక్కవ పరిమాణంలో చల్లాలి. 
అంతేకాకుండ సాగునీటితో పాటుగా ఎరువును ష్‌. అందించాలి. 


ఈ విధంగా నేలలోతులో గానీ, నిటితో కషం ఎరువు వేయటంవల్ల ల లాభాలు; 

1. మొక్క పెరిగే కాలమంతా పోషకపదార్జాలు వేరు మండలం వద్ద తడిగా ఉంటాయి. 
దున్నిన కాలువలు ద్యారా వేసిన “ఎరువు నేలలో ఫాస్పరస్‌ స్థాపన జరగకుండా , 
తోడ్పడుతుంది. 

3. ఎరువులు మొక్క. వినియోగించుకోవటానికి వీలుగా సమీపంలో ఉంటాయి. 

4. వేళ్లు నీటితో పాటుగా నీటిలో కరిగి ఉన్న ఎరువును కూడా (గ్రహించి తొందరగా 
పెరుగుతాయి. 


మల్బరీ వృక్షాలకు వీత్రవిళము. కాండం చుట్టు నేలలో 15-20 సెం.మీ. లోతులో 
- వేయాలి. ఆకులపై ఎరువును, యూరియాను ఒక శాతం కలిపి పిచికారి చేయాలి. 


88 


1. నత్రజని ఎరువులు 


పట్టు పర శ్రవ 
ష్‌! 


అకర్బన లేదా రసాయనిక ఎరువులు 


మొక్కుల పెరుగుదలకు, (ప్రత్యుత్పత్తికి. 16 లవణ మూలకాలు అవసరం. 
మొక్కలకు గాలి, నీరు, నేల నుంచి లభిస్తాయి. 


గారినుంచి 


సిటినుంచి 


నేలనుంచి 


? పోషకపదార్దాలలో న్మతజని అతి ముఖ్యమ నది. 


1 
2 
3 
4 
ర్‌. 
6 
7 
8 
9 


10. 
ll. 
12, 
13. 
14. 
15. 
16. 


. కార్యన్‌. 
_ ఆక్సీజన్‌ 

- హై(డోజన్‌ 
- నతజని 


ఫాస్పరస్‌ 
పొటాష్‌ స్థూల పోషక పదార్థాలు 
కాల్షియం 
ద్ని 
మెగీ ప్న షయం 
సల్ఫర్‌ 
ఇనుము 
మాంగనీసు 
బోరాన్‌ 
జింక్‌ సూక్ష్మ పోషక పదార్థాలు 
కాపర్‌ : 
మాలిబ్దినమ్‌ 
క్లోరిన్‌ 
గ 


ఇది (పోబీన్లలో, 


ఎంజెములలో, అమె నోఆమ్షములలో, ప తహరితంలో మూలకంగా ఉంటుంది. తలి లోపం 
వల్ల మొక్కుల పెరుగుదల “తక్కువె పొట్టిగా ఉంటాయి. ముదురు ఆకులు పసుపురంగులోకి 


మారి పంట దిగుబడి తగ్గుతుంది. 


నత్రజని రూపాన్నిబల్హ ఎరువులను మూడు రకాలుగా 


విభజించవచ్చు. అవి-అమె డ్‌, అమ్మోనియం, అమ్మోనియం నె(కేట్‌ ఎరువులు. యూరియా 
(అమైడ్‌ రూపం), అమ్మోనియం సల్ఫేట్‌ (అమ్మోనియం రూపంలో), కాల్షియం అమ్మోనియం 
నెఢథ్రేట్‌ (అమ్మోనియం, ee ల రూపంలో) రూపాల్లో నే లభ్యమవుతుంది. 


(8) యూరియా 


(0) 


ఇందులో న్మతజని 46 శాతం ఉంటుంది. 
ఆకారంలో ఉంటుంది. యూరియా భూమిలోవేసిన వెంటనే నీటీలోకరిగి | యూరియేజ్‌ 
అనే ఎంజౌమువల్ల అమ్మోానియంగా మారుతుంది. దీనివల్ల నతజని నష్టం జరుగదు. 
యూరియా వేసే సేటప్పుడు పొలంలో నీటిని పూర్తిగా తీసీ, యూరియాను పాలంలో 
వెదజల్లి 72 గంటల తర్వాత మాత్రమే. సరు పెట్టాలి. లేకుంకే ఉపయోగం ఉండదు. 


ఇది తెల్లటి గుం|డటి 


ఆమ్మోనియం సలే ఎట్‌ దీనిలో నత్రజని 20 శాతం అమ్మోనియారూపంలోను, సల ర్‌ 
24 శాతం సల్చేటురూపంలోను ఉంటాయి. 


మున ఎరువు తెల్లని స్పటీకాలుగా 


ఎరువులు 89 


ఉంటుంది. గాలిలోని తేమను అతి తక్కువగా |గహి స్తుంది. ఇది నేలకు ఆమ్హగుణాన్ని 
కలగచేస్తుంది. దీనిని రసాయనిక ఎరువుల మి[శమాల తయారీలో ఉపయోగించవచ్చు. 


(6) కాల్షియం అమ్మోనియం వనెఢథ్రుట్‌ ః దీనిలో 26 శాతం న్మతజని అమ్మోనియా రూపం 
లోనూ, నె(శ్రైట్‌ రూపంలోనూ సమానపాళ్తలో ఉంటుంది. నెగ్రైట్‌ రూపంలో 'ఉన్న 
నతజని మొక్కలకు వెంటనే లభ్యమవుతుంది. అమ్మోనియంరూపంలో ఉన్న న్మతజని 
నెడుట్‌ గా మార్పు చెందిన తర్వాత మొక్కులు |గహి స్తాయి. 


నత్రజని ఎరువుతో మొక్కల శాకీయభాగాలు బాగా పెరుగుతాయి. ఆకులలో- పచ్చదనం 
పెరిగి పెరు పచ్చగా కనిపిస్తుంది. త్వరగా కోతకు రాదు. కొమ్మలు బాగా పెరుగుతాయి. కాని 
కాపు తగ్గుతుంది. శాక్రీయభాగాలు బాగా పెరిగి వేళ్ల పెరుగుదల తగ్గడంవల్ల పెరు నేలకొరిగే 
ఆస్కారం ఉంది. ఆకులలో పచ్చదనం ఎక్కువగా | ఉన్నందువల్ల చీడపీడల తాకీడికి సులభంగా 
లోనవుతాయి. పెరు వర్జాభావ పరిస్థితిని, చలిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. న్మతజని లోపం 
వల్ల మొక్కలు పెరగక గిడసబారుతాయి. ఆకులు నిటారుగా లేతాకుపచ్చరంగు నుంచి 
పసుపుపచ్చ రంగుకు మారుతాయి. ముదురాకుల్లో న్మతజనిలోపం ముందుగా కన్పిస్తుంది. 
నత్రజని ఎరువువేసిన పెర్లు ఫాస్పరస్‌, పాటాష్‌లను బాగా వినియోగించుకొంటాయి. 


2, ఫాస్పరస్‌ ఎరువులు :ః భూముల్లో ఫాస్పరస్‌ చాలాకొద్ది పరిమాణంలో, పంటలకు 
అభ్యంకాని రూప ౦లో ఉంటుంది. అందువల్ల పాలాల్లో ఫాస్పరస్‌ లోపం కనిపిస్తుంది. నేలలో 
ఈ ఎరువులు వేస్తే అది స్థిరపడిపోయి వేసిన ఎరువులో 20-40 శాతం మాతం వెంటనే 
పంటలకు ఉపయోగపడుతుంది. సాధారణంగా పంటకు 10-30 కిలోల ఫాస్పరస్‌ అవసరం 
కాబట్టి పాలంలో దీనికి 3-4 రెట్లు అధికంగా వాడాలి. ఫాస్పరస్‌ ఎరువులు మూడు రకాలు. అపఏి- 


(a) సంపూర్ణంగా నీటిలో కరిగే ఫాస రస్‌ ఉన్నవి : సూపరు-డి.ఎ.పఏి. అమ్మోాఫాసు. 
(0) కేవలం సిశుటు (దావణంలో మాతమే కరిగేవి ః సుఫల-డైకాల్షియం ఫాస్పేటు. 


(6) సిశేటు ద్రావణంలో కరగనివి : ఎముకపాడి, రాక్‌ ఫాస్బేటు మొదలైనవి. ' ఇందులో. 
మొక్కలకు నీటిలో, సిశ్రేటు re కరిగే మొత్తం ఫాస్పరస్‌ అందుబాటులో 
ఉంటుంది, 


నీటిలో కరిగే ఫాస్పరస్‌ ఎరువులు స్వల్పకాలికాలు, త్వరితంగా పెరిగే, లోతుతక్కువలో 
వేళ్లు ఉన్న పంటలకు అనుకూలమై నవి. ఇవి చాలా ఖరీదెనవి. సికేటులో కరిగే ఎరువులు 
ద్రీర్హకాలిక పంటలకు, కొద్దిగా ఆమ్హత్వంకల నేలల్లోనూ వాడవచ్చు... సీటులో కరగని 
ఎరువులో ఫాస్ఫరస్‌ ఎక్కువగా ఉన్నా కూడా ఇది లా ఉపయోగపడదు. ఆమ్షత్వంకల 
నేలల్లోను, ఎక్కువగా సేందియప దార్హంకల నేలల్లోనూ వీటిని వాడవచ్చు. ఫాస్పరస్‌ ఎరువుల 
పోషకధాతువును “పాస్పారిక్‌ ఆమ్లం” (0) గా వ్యవహరిస్తారు. అన్ని ఫాస్పరస్‌ ఎరువులకు 
మూలపదార్ధం “రాక్‌ ఫాసే సేటు అనే ఖనిజం. ఇపుడు వాడుక లోని ఎరువులలో 45 శాతం 
ఫాస్పరస్‌ డ్‌ ఎ.ప. నుండి, 15 శాతం కాంస్పెక్సుల (28-28-0 ; 14-14-0) నుండి లభిస్తుంది. 
సూపర్‌ ఫాసే స్పేటులో 16 శాతం నీటిలో కరిగే ఫాస్పరస్‌ ఉండ అన్ని'*పంబలకు, నేలలకు 
అనుకూలంగా ఉంటుంది. ఇందులో 2/3 వంతు జిప్పమ్‌ ఉంటుంది. ఇది పంటలకు 
కాల్షియం, సల్ఫర్‌ లను అందిస్తుంది. డి.ఎ.పి. ఫాస్పరస్‌ అధికంగాకల న్మ తజని- ఫాస్పరస్‌ 
సమ్మేళనం. ఫాస్పరస్‌ సంపూర్ణంగా నీటిలో కరుగుతుంది. అన్ని నేలలకు పంటలకు 
అనుకూలం. యూరియా ఫాస్పేట్‌లు (28-28-0; 24-24-0; 20- 20-0) కూడా సమ్మేళన: 


/ పటు పరి(శమ 
90 శం 


ఎరువులే. ఇవికాక ముస్పోరిరాక్‌ ఫాస్పేట్‌, పెరటీస్‌, ఫాస్సాల్‌ వంటి ఎరువుల్లోని ఫాస్పరో 
మొక్కలకు వెంటనే అందదుకానీ కాలక్రమేణ మొక్కలకు లభిస్తుంది. ఆమ నేలలు, బాగ 
సేం దియపదార్హంకల నేలల్లోని పంటలకు ఈ ఎరువులు తగిన ఫాస ృరేస్‌ను అరా 
మొక్కలలో ఫాస్పరస్‌ చురుకుగా పెరిగే చిగురుభాగాలలో కణాల అభివృద్ధికి త తడ 
తుంది. వేళ్లు బాగా పెరుగుతాయి. నేలనుంచి పోషకాలను (గ్రహించే శక్తి పెరుగుతుంది. “పెరు 
తరగా కోతకొసుంది. కాయదినుసుపెరలో కాయలు, గింజలు గట్టిగా తయారవుతాయి. 
ప ర్ల పెలలోన్‌ చురుకుగా పనిచే! న్లాపనను 
పప్పుదినుసు పెర వేరు బుడిపెలలోని బాక్టీరియా చురుకుగా పనిచేసి న్మ తజనిస్టా 
పెంపాందిస్తుంది. కాండం బలంగా ఉంటే పెరు నేలకొరగదు. కీటకాలు, తెగుళ్లు బెడదను 
తగ్గిస్తుంది. మ్‌ ఆ? 
ఫాస్ఫరస్‌ తక్కు.వెతే వేళ్లు అంతగా వృద్ది చెందవు. ' మొక్కలు కురచబారి ఉంటాయి. 
ఆకులు సన్నగా నిటారుగా ఉంటాయి. ఎరువులోటు మరీ అధికమై తే ఆకులు గోధుమ లేదా 
నలుపు రంగులోకి మారుతాయి. ఆకు అడుగు భాగం కంచు రంగులో కనిపిస్తుంది.. 


3. పొటాష్‌ ఎరువులు ౩ పంట దిగుబడికి న్మతజనికన్నా పాటాష్‌ అవసరాలు ఎక్కువ. 
నేలల్లో పాటాష్‌ సహజంగా ఎక్కువ లభిస్తుంది. అయితే పాటాష్‌ ఎరువులను వేయకుండా 
కేవలం న్మతజని, ఫాస్పరస్‌ ఎరువులను వేసి పండిస్తే భూమిలోని పాటాష్‌ |కమంగా తరుగుతుంది. 
మొదటి కొద్ది సంవత్సరాలు కేవలం యూరియా, ఫాస్ఫరస్‌ వేయగానే పంట దిగుబడి 
పెరుగుతుంది. ఫలితంగా న్మతజని, ఫాసృరస్‌లతో పాటు పాటాష్‌ను కూడా మొక్క ఎక్కువ 
మోతాదులో భూమినుండి పీల్చుకొంటుంది. పాటాష్‌ ఎరువు వేయనందువల్ల భూమిలో 
సహజంగా లభ్యమయ్యే పొటాషియం, పంట అవసరాలు తీర్చినా త్వరలోనే దాని లభ్యత తగ్గి 
వేసిన ఇతర రసాయన ఎరువులు పంటకు సక్రమంగా వినియోగపడవు. 

సేంద్రియ ఎరువుల్లో పశువుల పెం పాటాష్‌కు ముఖ్యమైన ఎరువు. దీనిలో దాదాపు 
0.5 శాతం పాటాష్‌ ఉంటుంది. ఎకరానికి 20 బండ్ల పశువుల పెంట వేస్తే దాదాపు 50 కీలోల 
పాటాష్‌ వేసినట్లు ! బూడిదలో 4-6 శాతం పాటాష్‌ ఉంటుంది. రసాయనిక ఎరువుల లో 
మ్యూరేట్‌ ఆఫ్‌ పాటాష్స్‌ సలే సట్‌ ఆఫ్‌ పాటాష్‌లు ముఖ్యమై నవి. మ్యూరేట్‌ ఆఫ్‌ పాటాష్‌లో 
దాదాపు 60 శాతం పాటాష్‌ ఉంటుంది. ఇది చవక ఎరువు. సలే ఎట్‌ ఆఫ్‌ పాటాష్‌లో దాదాపు 
48-50 శాతం వరకు పొటాష్‌ ఉంటుంది. దీనికితోడు సల్చర్‌ సుమారు 17 'శాతముంటుంది. 
ఇది మొక్కకు పోషకపదార్రంగో ఉపయోగపడుతుంది. 


ఆమ్హనేలల్లో పొటాష్‌ లోపం అధికంగా ఉంటుంది. పొటాష్‌ మొక్కల్లో వివిధ రకాల 
విధులను నిర్వర్తిస్తుంది. మొక్కల వివిధ (క్రియలు సక్రమంగా జరగటానికి తోడ్పడుతుంది. 
ఆకులలో తయారెన ఆహారపదార్ధాలను వేరు భాగాలకు అందజేయటంలో తోడ్పడుతుంది. 
కాండం బలంగా తయారవుతుంది. పెరు నేలకొరగదు. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 
నాణ్యమైన ఉత్పత్తి లభిస్తుంది. వర్షాభావ పరిస్థితిని, చలిని తట్టుకొనే శక్తి పెంపొందుతుంది. 

పాటాష్‌ లోపంవల్ల ఆకుల కొనలు, ఈనెలు ముందుగా పసుపు రంగుకు మారి తర్వాత 
ఎండిపోతాయి. ఆకు కొనలు, అంచులు ముడతలుపడి ఎండిపోతాయి. ఆకులపె చిన్నచిన్న 


గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఫలాలు ఎక్కువ రోజులు నిలవ ఉండవు. రోగనిరోధక 
శక్తి తగ్గుతుంది. నాసిరకం గింజలు తయారవుతాయి. (= 


రసాయనిక ఎరువుల పరిమాణాన్ని భూసారపరీక్ష చేసిన తర్వాతనే నిర్ణయించాలి. 
దీనివల్ల పంటకు కావల్సిన పోషక మూలకాలను అందించవచ్చు. భూమిలో ఉ ప్వు, చవుడు, 
ఆమ్లత్వం ఉంకే దీనికి తగిన నివారణచర్యలు తీసుకున్న . తరవాతనే ఎరువులు వాడాలి. 


ఎరువులు య 91 


లేకపోతే ఎరువులు చాలావరకు వృధా. అవుతాయి. రసాయనిక ఎరువులను, సేందియ 
ఎరువులను తగుపాళ్లలో కలిపి వాడినపుడే భూసారం పరిరక్షించబడి దిగుబడులు నిలకడగా 
ఉంటాయి. ఇవే కాకుండా పంట రకం, మొక్కల సంఖ్య, సస్యరక్షణ, కలుపునివారణ, 
నీటివనరులు, యాజమాన్యం వంటి అంశాలు కూడా పంట దిగుబడిపై (ప్రభావాన్ని 
చూపెడతాయి. 


మల్బరీ సాగులో సూక్ష్మ పోషకాల పాత; 

మల్చరీమొక్కల పెరుగుదల - నేల రకం, నేలలో లభించే పోషకపదార్థాలు, నీటిపారుదల 
పద్దతులపె ఆధారపడుతుంది. పట్టుపురుగుల ఆరోగ్యం, మంచి పట్టుగూళ్ల ఉత్పతిలో మల్చరీ 
పు నాణ్యత (ప్రభావం 38 శాతం ఉంటుంది. మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా పెరిగి అధిక 
దిగుబడి ఇవ్వటానికి 16 రకాల పోషకపదార్థాలు అవసరం. ఈ పోషకాలు నేల ద్వారా లేదా 
సేం్మదియ, రసాయనిక ఎరువుల ద్వారా మొక్కలకు అందుతాయి. మల్ఫరీకి స్టూల, సూక్ష్మ 
పోషకాలు తగిన మోతాదులో లభ్యం కాకపోతే వ్యాధినిరోధక శక్తి సన్నగిల్లుతుంది. తద్వార ఆకు 
ఉత్పత్తి తగ్గడానికి, మొక్కలు క్ష! కీణించి ఎండిపోవడానికి మ ఉంది. కాబట్టి భూమిలో 
సూక్ష్మ పోషకవిలువలు తగ్గకుండా చూడాలి. 


పట్టిక ః 9.4. సేంద్రియ "ee సూక్ష్మ పోషకాలు(ఏ.ప.యంలలో) 


క్రమ 





న ఎరువు జింక్‌ రాగి మాంగనీసు ఇనుము 
1. సేం్మదియ ఎరువు మం, య 410 — 
2. అవు ఎరువు 210° 61 150 క 
3. మేక ఎరువు 2570 1925 6420 జ్య. 
4. కోళ్ళ ఎరువు 70 ఇ 191 1280 
5. వరిగడ్డి 20 =. 340 280 
6. పంది పెంట. 198 12 168 1600 


ఆధాంం : Manures and See 


1. జింకు | ఇది" పెరుగుదలకు అవసరమైన మం సూక్ష్మమూలకం. మొక్కలు (| గహించ 
గలిగే జింకు పరిమాణం నేలరకం, నేలలో 'సేందియ ఎరువు, కాల్షియం కార్బోనేట్‌, we 
సూచిక, నేలలో లవణాల గాఢత, వాతావరణ “పరిస్థితులు, రసాయనిక ఎరువులు, తేమ మొదలైన 
అంశాలీపె ఆధారపడుతుంది. మల్ఫరీ పెరుగుదలకు 20 పి.పి.యం జింకు నేలలో ఉండటం 
అవసరం. దీనివల్ల మొక్కలు అధికవేడిని, అతిశీతలాన్ని తట్టుకొనే శక్తిని వృద్ది చేసుకొంటాయి. 
ఈ మూలకం ఆకులద్వారా పట్టుపురుగులకు అంది వాటి పెరుగుదలకు తోడ్పడుతుంది. 
మొక్కలలో ఎంజైముల ఉత్పత్తికి వృద్ది కారకాల అభివృద్దికి జింకు తోడ్పడుతుంది. 


92 


అ 
es 


రశమ 


జింకు లోప లక్షణాలు ః 
ఇ) ఆకులు ముదురుగామారి సరిగా పెరగవు... 
b) వేళ్లు నీటిని సక్రమంగా పీల్చుకోలేవు. 


6) కొమ్మపై కణుపుల మధ్య దూరంతగ్గి కొమ్మలు చిన్నవి అవుతాయి. 
నివారణ $ మూడు శాతం జింకు సలే? ఎటు (ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇందులో 36 శాతం 
జింకు లభ్యమవుతుంది. జింక్‌ ఆక్సెడు, జింక్‌ కార్పోనేటుల మి[శమ |దావణాన్ని వాడవచ్చు. 


2, ఇనుము ః చౌడు నేలలో ఇనుము ఎక్కువగా ఉన్నా, మొక్కలకు అందుబాటులో ఉండదు. 
కాని ఆమ్హనేలల్లో ఈ మూలకాన్ని మొక్కలు సులభంగా (గహి స్తాయి. మొక్కుల్లో ప్మతహరితం 
తయారీకి ఇనుము (పధానమె ంది. మల్చరీకి 100 ప.పఏ.యం. ఇనుము కావాలి. 
లోప లక్షణాలు ః 
2) లేత ఆకుల ఈనెల మధ్య గోధుమరంగుగా మారుతుంది. ఈనెలు ఆకుపచ్చగా 
ఉంటాయి. ఆకులు నిర్లరితమవుతాయి. 
b) ప్మతహరితం పిండి పదార్థాలను తయారుచేసే గుణం కోల్పోతుంది. 


నివారణ : ఫెరస్‌ సల్చేటులో ఇనుము 16 శాతం ఉంటుంది. దీనిని నేలలో లేదా మొక్కలపై. 
చల్తాలి. 
oe) 


8. బోరాన్‌ : మల్ఫరీకి 20 ప.ప.యం బోరాన్‌ అవసరం. ఇది అకు నాటిన నుంచే 
అవసరం. ఇది పిండిపదార్జాల జీవకీియలకు ఉపయోగపడుతుంది. 

లోప లక్షణాలు : 

8) మొక్కల పెరుగుదల [కమేణా తగ్గుతుంది. 

b) మొక్కల చివరలు పసుపురంగుగా మారి, మొగ్గలు నశిస్తాయి. 

6) మొక్క నల్లబడి వికారంగా తయారవుతుంది. 


నివారణ $ బోరిక్‌ ఆమ్లం లేదా బోరాక్స్‌ (దావణాన్ని మొక్కలపై పిచికారి చేయాలి. బోరాన్‌ 
మోతాదు అధికమైతే న అంచులు ఎండిపోవటం, ఆకులు రాలటం, ఆకులు విషపూరితం 
కావటం వంటివాటేకి అవకాశం ఉంది. 


4. కొపర్‌ ః ఇది నత్రజని రా (పముఖపా(త వహిస్తుంది. వాతావరణంలోని న్మ తజనిని 
(గహించటానికి, నేల నుంచి, సేంద్రియ రసాయనిక ఎరువుల నుంచి న్మతజనిని మొక్కలకు 
అందచేయటానికి ఉపయోగపడుతుంది. మొక్కల్లో కొన్ని జీవ ఉ(త్సేరకాల కలు కాపర్‌ 
అవసరం. మల్చరీకి 6 పి.పఏ.యం.కాపర్‌ అవసరం. 

లోప లక్షణాలు ; 

a) కిఖరా గ్రంలోని లేత ఆకులు, ఆకుల చివరలు ఎండిపోతాయి. 


b) ఆకులు పెళుసుగా మారటం, వాడటం సంభవిస్తుంది. 


నివారణ ః దీని లోపాన్ని కాపర్‌ సల్వేటు, సున్నం నీటి మిశ్రమాన్ని పిచికారి చ్చేసే నివారించాలి. 


ఎరువులు 93 


ర్‌. మాంగనీసు ; కిరణజన్యసంయోగ కియకు, ఈ ప్రక్రియలో ఆక్సీజన్‌ విడుదలకు 
మాంగనీసు చాలా అవసరం. 


లోప లక్షణాలు ః క 


a) ఆకులు పెళుసుగా మారి, ఈనెల మధ్య కుళ్లి ఎండిపోయి నిర్లరితమవుతాయి. 
b) క్షార స్ట ఈ మూలక లోపం అధికంగా కనిపిస్తుంది. 


నివారణ మాంగనీసు సలే ఎటు (దావణాన్ని మొక్కలపె పె సీచికారి చేయాలి. 500గ్రా. మాంగనీసు 
ఒక ఎకరా మల్చ రీకి సరిపోతుంది. 


6. మాలిబ్దినం : మొక్క పెరుగుదలకు ఇది 0.1 ప.ప.యం సరిపోతుంది. ఈ మూలకం 
పతాలలోని హరితరేణువులలో అధికంగా టన. నత్రజని బీవ క్రియలో నెశ్రుటు 
రూపంలోని నత్రజనిని నై్రై ట్‌ గా మూరు కు ఉపయోగపడుతుంది. సేంద్రియ, రసాయన 
' ఎరువుల నుంచి నత్రజని, , ఫాస్పరస్‌, పాటాష్‌లను గక (గహి ంచుటకు తోడ్పడుతుంది. 


లోప లక్షణాలు క 
a) నేలలోని సహజీవన సూక్ష్మజీవుల, ఇతర సూక్షజీవుల క్రియాశీలత తగ్గుతుంది. 
b) ఆకుల అంచులు విశాలంగా పెరగలేకపోవడం వల్ల ఆకు పరిమాణం తగ్గుతుంది. 
6) ముదిరిన ఆకులలో ఈనెల మధ్య ఎండిపోయి, ఆకుల అంచులు ఎండిపోతాయి. 


0) మొక్కల వృద్దికారకమె.న ఆస్కారి క్‌ ఆమ్లం గాఢత తగ్గడంవల్లి హరిత రేణువులు దెబ్బతినే 
(పమాదముంది. 


నివారణ * 52 శాతం మాలిద్దినం ఉన్న అమ్మోనియంమాలిజ్దేట్‌ ను లేదా 37 శాతం మాలిబ్దినం 
ఉన్న సోడియంమాలిబ్దేట్‌. ద్రావణాన్ని పిచికారి చేయాలి. 


7 క్లోరిన్‌ ః దీనిలోపం వల్ల ష్మతహరితం తగినంతలేకపోవడం, ఆకులు ఆక్కడక్కడ వాడీ 
పోవడం, (కమేణా ఆకులు రాలడం జరుగుతుంది. 

పెన వివరించిన సూక్ష్మపోషకాలు నేల ఉదజని సూచిక 6-7 ఉన్నట్లయితే మొక్కలకు 
అందుబాటులో ఉండి ఉపయోగపడుతాయి. కాబట్టి రెండు సంవత్సరాలకు ఒకసారి 
భూసారం, ఉదజని సూచికకు పరీక్షించాలి. తద్వారా సేంద్రియ, రసాయనిక ఎరువులను 
వాడాలి. సేంద్రియ ఎరువులను వాడి స సూక్ష్మపోషకాల ర సరీరం 


వివిధ మల రీసాగు పద్దతులలో వినియోగించే ఎరువుల పరిమాణములు | 

సః ఎరువులి వాడకం వివిధ పాంతాల లో వేరువేరుగా ఉంటుంది. వర్షాధార మల్చరీకి 
పశువులపేడ ఎరువు లేదా కంపోస్టును (పతీ సంవత్సరం 5-10 టను ్నలు/ హెక్టారుకు. వాడాలి. . 
ఆ తరువాత 100 కిలోల నత్రజని, 50 కిలోల ఫాస్పరస్‌, 50 కిలోల పొటాష్‌ను (పతీ 
సంవత్సరం వాడాలి. ఎరువును జూన్‌ -జులె మాసాల్లో, (పూనింగ్‌ చేసిన 2-3 వారాల తర్వాత 
కాలువల్లో లోతుగా సమపాళ్లలో అంపే 50:50: 50 (NPK) అందించాలి. వీటిని మిశ్రమ 
ఎరువుగా అందించాలి. రెండవసారి 50 కిలోల న్మతజనిని మొదటి ఆకుకోత తర్వాత వాడాలి. 
ఎరువులను వర్షాకాలం ఆరంభంలో వినియోగించినబ్లుతే మంచి ఫలితాలు కనిపిస్తాయి. 
ఎరువులు నేరుగా" మొక్కపై పడకుండా జ్యాగతగా వాడాలి లేకుంకే ఆకులు పాడెపోతాయి. 


94 పట్టు పరిశ్రమ 
క లె 


నీరుపెష్టే మల్చరీకి 20-25 టన్నులు పశువులపేడ లేదా కంపోస్టును సంవత్సరాన: 
వాడాలి. ఎరువుల వాడకం ఈ కిందివిధంగా చేయాలి. 








వాడుక వరుస పద్దతి గుంట పద్దతి 
మొదటిసారి 608 N+608 9+60 క K 6O08N+608P+608K 
_ కాంపైెక్స్‌ ఎరువు =. కాంప్పెక్స్‌ ఎరువు 

రెండవసారి 60 కిలోల న్మతజని 40 కిలోల న్మతజని 
మూడవసారి మొదటిసారి వాడిన మాదిరి 40 కిలోల నత్రజని 
నాల్లవసారి 60 కిలోల నత్రజని మొదటిసారి వాడిన మాదిరి 
ఐదవసారి 60 కిలోల న్యతజని 40 కిలోల న్యతజని 

ఆరవసారి స 40 కిలోల న్మతజని 


మొత్తం 300కిలో N : 120లో P : 1208లో K 2808లో N : 1208లో P: 1208లో K 





ఎదువులు-మొక్క పెరుగు దల= ఆకుల నాణ్యత ః 


మొక్కలలో న్మతజని [పోటీన్లు అమైనో ఆమ్లాలు, పత్రహరితం, ఆల్కలాయిడ్డ 
తయారీలో తోడ్పడుతుంది. న్మతజని తక్కువెతే మొక్క పెరగదు. నీరు తగ్గిపోతుంది, 
ఆకులు రాలిపోవటం, పోషకవిలువలు తగ్గటం సంభవిస్తుంది. సరియైన న్మతజనివలన ముక్క 
సెరుగుదల బాగుండి, ఆకుల పరమాం, ఆకుల బరువు, ఆకుల సంఖ్య, ఆకుల ఉత్పత్తి 
ఆకుల్లో ముదురురంగు అధికమవుతాయి. ఫాస్ఫరస్‌ కణవిభజనకు తోడ్పడుతుంది. ఇది 
లోపించినల్లు తే పెరుగుదల ఆగిపోయి, ఆకులు చిన్నవిగా ఉండి ముదురు ఆకులు ఎరుపుగా 
మారతాయి. * పొటాష్‌ మొక్కల్లోని దారువు (00d) భాగాన్ని (పభావితంచేస్తుంది. ఇది 
శరకాజ న్యంరలగాగ అకు పిండీప దార్జాల స్థానాంతరణకు (Translocation) తోడ్పడు 
తుంది. పొటాష్‌ లోపంవల్ల ఆకుల్లో నిర్లరిత (Chlorotic) స్థితి ఏర్పడుతుంది. 

అన్ని పోషకపదార్థాల లోను 'నతజని మల రీ ఆకులినాణ్యతను ఎక్కువగా (ప్రభావితం 
చేస్తుంది. అధిక న(తజునివల్ల ముడిస్థితిలో ఉన్న (౮764ల (పోటీన్లశాతం పెరగ చక్కెర, 
ఫాస్సారిక్‌ ఆమ్హం, కాల్షియమ్‌ శాతం కొద్దిగా తగ్గుతాయి. - ఆకులు తొందరగా ముదరవు. 
ఫాస్పరస్‌, పాటాష్‌ కాల్షీయమ్‌ అధికంగా “వాడితే ఆకులలో న్మతజని తగ్గుతుంది. కాబట్టి 
సమపాళ్లల్లో న్మతజని, ఫాస రస్‌, పాటాష్‌లను వాడీ అధిక దిగుబడులను పాందవచ్చు. పంట 
ఉత్పత్తులలో ఎరువులు, నేలలోని తేమ మధ్య సంబంధం చాలా ముఖ్యమైనది. నేల స్వభావం, 
నీటిపారుదల వసతి అంశాలపై ఎరువుల ఎంపిక, వాడకం ఆధారపడి ఉంటాయి. సమపాళ్లలో 
సరిగా ఎరువులు వాడితే వర్షాధార మల్చరీలో 100 శాతం, నీటి పారుదల మల బరీలో 150 శాతం 
అధికంగా ఆకు ఉత్పత్తి సాందటానికి వీలవుతుంది. 


ఎరువులు 


I. 
1. 
2 
3 
4. 
6 
7 
8 
9 


ప్రశ్నలు 


ఈ కీంది అంశాలపె అఘుటీక రాయండి. 
పట్టణ కంపోస్ట్‌ అంటు ఏమిటి ? 

జీవన ఎరువులకు ఉదాహరణ రాయండి. 

వర్మీ కంపోస్ట్‌ అంటే ఏమిటి ? 

సేంద్రియ ఎరువుల నిలవ పద్దతులను తెలపండి. 
ఎరువులను ఉపయోగించే పద్దతులు ఏవి ? 
సూక్ష్మ పోషకపదార్జాలు ఏవి ? 

స్తూల పోషకపదార్జాలను తెలపండి. 

సేందియ ఎరువులను తెలపండి. = 
రసాయనిక ఎరువు అంటే ఏమిటి 2 
మొక్కలకు కావలసిన పోషకపదార్దాలు ఏమిటి ? 


ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 


స్టూల సేందియ ఎరువుల గురించి వివరించండి. 
గాఢమైన సేంద్రియ ఎరువులను గురించి తెలపండి. 


_ జీవన ఎరువులను వివరించండి. 


రసాయనిక ఎరువులను విశదీకరించండి. 


మల బ్రరీసాగులో సూక్ష్మపోషకాల పృాాత ఏమిటి ? 


మల్ఫరీసాగులో ఎరువుల వినియోగ పరిమాణములను తెలపండి. 


10. 
మల్బరీ ఆకుకోత 
(Harvesting of Mulberry leaf) 


పట్టుపురుగుల పెంపకంలో 'మల్చరీ ఆకుకోతకు అధిక (పాధాన్యత ఉంది. మల్చ;! 
సాగులో ఆచరించిన ఆకుకోత పద్దతుల వల్ల అందులోని పోషక పదార్ధాలు నష్టపోయి, ఆకులకు 
కూడా నష్టంజరిగే అవకాశం ఉంది. ' ఆకుకోత పద్దతులు పురుగుల పెంపకం పద్దతుల పైనా 
ఆకుమేత పద్ధతులు, శీతోన్లస్థితి, కూలీల పెనా ఆధారపడి ఉంటాయి. ఇండియాలో 5-6 ఆకు 
కోతలను తీసుకోవచ్చు. ఉమ్షమండల [ప్రాంతంలో తోటలో నేలమబ్బుం కత్తిరింపు (3001002 
pruning) తరవాత 10-12 వారాలకు ఆకుకోతను నిర్వహిస్తారు. ఇండియాలో చివరిద 
పురుగులకు (Late ge wంrms) పూర్తి కొమ్మను, చాకీ పురుగులకు ౧70౬08 age worm: 


or Chawki worms) ఒక్కొక్క ఆకును తెంపి చిన్నగా కత్తిరించి వేస్తారు. ఆకు కోతలో 
మూడు పద్దతులు ఉన్నాయి. 


అవి - 1. ఒక్కొక్క ఆకుకోత (Individual leaf picking) 
2. కొమ్మకోత (Branch cutting) 
3. పూర్తి కొమ్మకోత (Whole shoot harvest) 


1. ఒక్కొక్క ఆకుకోత లేదా విడి ఆకుకోత £ ఈ పద్దతిలో మొక్క నుంచి ఒక్కొక్క 
. ఆకును విడిగా కోస్తారు. కాండం నుంచి ఆకులను పూర్తిగా కోసిన తర్వాత కొమ్మ అ(గభాగాన్ని 
తుంచివేయాలి. ఈ విధంగా చేయటంవల్ల కాండంలోని అదనపు (ఉుుడ1జ్వుగ మొగ్గలనుంచి 
కొత్తకొమ్మలు అభివృద్ధి చెందుతాయి. దీనివలన సుప్తావస్థలో ఉన్న పార్శ్వపు కొమ్మలు 
పెరుగుటకు వీలవుతుంది. తతృలితంగా పెరిగిన ద్వితీయకొమ్మల ఆకులు రెండవ 
ఆకుకోతకు పనికివస్తాయి. విడి ఆకుకోతలో మొట్టమొదటగా లేత ఆకులను (౧౭౧646౫ 
leaves) చాకీ పురుగులకు (Chawki wంrms) వాడాలి... పట్టుపురుగుల వయస్సు పెరిగిన 
కొద్దీ ముదిరిన ఆకులను కోసి వాటిని ఆహారంగా ఇవ్వాలి. క 
ఇండియాలో మల్ఫరీ పాదల నుంచి సంవత్సరానికి 6-7 సార్టు ఆకుకోత నిర్వహి స్తారు. 
. నేలమట్టానికి (పూనింగ్‌ చేసిన మల్బరీ మొక్కుల నుంచి 10-12 వారాల తర్వాత ఆకుకోత 
చేయాలి. దీనివలన (పతీ పంటకు లేదా ఆకు-ఆకు కోతకు 7-8 వారాల వ్యవధి ఉంటుంది. 
ఆకులను కాడతో లేదా కాడ లేకుండా కోయవచ్చు. ఈ పద్దతిని గుంటబపద్దతి మల్చరీసాగులో 
ఆచరిస్తారు. ఈ పద్దతిలో కూలీల భర్చు ఎక్కువవుతుంది. అంతేకాకుండా ఆకు కోయగానే 
(క్రమపద్దతిలో నిలవచేయలేకపోతే అందులోని నీరు, పోషక విలువల నష్టం జరిగి, ఆకులు 
వాడపోతాయి. ఈ విధమెన ఆకులను పట్టుపురుగులు సరిగా తినవు. ఆకులలో నీటి 


స పోషక పదార్దాలు చక్కగా ఉన్నపుడు పురుగులు అటువంటి ఆకులను ఇష్టంగా 
అంటాయి, ' 


2. కొమ కోత * పట్టుపురుగులు మూడవ నిర్మోచనం (Moulting) దొటగానే కొమ్మను 
కత్తిరించి మెతగా వాడాలి. ఈ పద్దతిని మనదేశంలో కాశ్మీర్‌, బెంగాల్‌, కర్ణాటక రా|ష్టాల్లో 


మల్బరీ ఆకుకోత “97 


ఆచరిస్తారు. కాశ్మీర్‌లో ఈ పద్దతిని “బాచీ” (94001) అనీ జపాన్‌లో “జోస్సికు” 
(J0550ikష) అను పేర్లతో పిలుస్తారు. ఈ పద్దతిలో అనేక లాభాలున్నాయి. 
2) తక్కువ మరియు మధ్యరకం ఎత్తులో పెంచే మల్చరీసాగులో సులభంగా ఉంటుంది. 


b) ఆకుకోతలో, పురుగులకు మేత ఇవ్వటంలో, బెడ్‌ శుభతలో కూలీల అవసరం 
తగ్గుతుంది. 


6) పురుగులు ఆకులను పూర్తిగా తినటానికి అవకాశం ఉంది. 


d) ఈ ఆకుకోతను మిద్దె (5161 లేదా గచ్చు (₹1007 పెంపకంలో ఆచరించటం వల్లి 
"పెంపక పరికరాల ఖర్చు తగ్గుతుంది. 


6) సెంపకం గది (Rearing room) లో ఆరోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. 


) ఆకులు కొమ్మకే ఉండటంవల్ల ఎక్కువ సమయం వరకు చెడిపోకుండా 
పట్టుపురుగులకు ఎక్కువ కాలం ఆహారం అందుబాటులో ఉంటుంది. ఆకులు 
తినటానికి అనువుగా ఉంటాయి. 


3. పూర్తి కొమ్మకోత ఏ ఈ పద్దతిని కర్ణాటకలోని కోలార్‌ జిల్లాలోనూ, బెంగాల్‌ లోని. మాల్దా 
జిల్లాలోనూ ఆచరిస్తారు. ఇందులో కొమ్మలను పూర్తిగా నేలమట్టానికి కత్తిరించి నాల్గవ 
నిర్మోచనానికి కూర్చున్న పట్టుపురుగులకు మేతగా వాడతారు. కొమ్మలను కత్తిరించటం వల్ల 
ఆకులన్నీ (కొమ్మపై కలవి) ఒకేసారి పరిపక్వం చెందుతాయి. ఈ కోత చర్యవల్ల కొత్త ఆకులు 
ఏర్పడటానికి అవసరమై నశక్తి అంతా కొమ్మపై ఉన్న ఆకులకు అంది అవి ఒకేసారి పక్వం 
చెందుతాయి. ఈ పద్దతి పూర్తి కొమ్మకోతను 10-12 వారాల వ్యవధిలో సంవత్సరానికి 4-5 
కోతలను తీసుకోవచ్చు. సంవత్సరం పొడవునా మల్చరీపెరిగే ప్రాంతాలకు ఈ ఆకుకోత పద్ధతి 
అనువుగా ఉంటుంది. 


ఆకుకోత సమయం (Time of harvest) : 

ఆకులు వాడినా, ఎండిపోయినా నాణ్యత పడిపోతుంది. కాబట్టే ఆకుకోత సమయం 
అనేది-“ఆ రోజు కోసిన ఆకులు ఎంత సమయం వరకు చెడిపోకుండా ఉంటాయి”-అనే 
అంశాన్ని (ప్రభావితం చేస్తుంది. ఆకు ఎంత తాజాగా ఉంటే అందులో ఆహారవిలువలు కూడా 
అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆకులు 'కోయగానే వాడిపోకుండా తాజాగా ఉండటానికి 
తగిన జాగత్తలు తీసుకోవాలి. దినంలో మధ్యాహ్నం కోసిన ఆకులలో పిండిపదార్థాలు 
ఎక్కువగా, ' నీరు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే దినంలో కిరణజన్యసంయోగ।క్రీయ, 
బాష్పోత్సేకం జరిగి ఆకులలోని నీరు తగ్గి ఆహార నిలవలు పెరుగుతాయి. కాబట్టే ఆకులను 
మధ్యాహ్నం కోసిన తే తొందరగా వాడిపోయి మేతకు పనికిరావు. అందువల్ల ఆకుకోతను 
ఉదయంపూట నిర్వహించి జాగత్త చేయాలి. . 


ఆకుల రవాణా (Leaf transport) : 
పట్టుపురుగుల పెంపకంలో మల్చరీతోట, పెంపకగది రెండూ ఒకే దగ్గర (క్షేతంలో) 
ఉంటే అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. ఆకుల రవాణాలో కూలీల నిర్వహణలో అనేక 


ఇబ్బందులు ఉన్నాయి. ఆకులను నాణ్యత చెడకుండా జాగ్రత్తగా రవాణా చేయాలి. ఆకులను 


కోయగానే తడిగుడ్డచుట్టిన వెదురుబుట్టల లో వేసి ఎండ తగలకుండా రవాణా చేయాలి. ఆకుల 


98 పట్టు పరిశ్రమ 


నాణ్యత 20°C ఉష్ణో గత, 90 శాతం తేమలో చెడిపోదు. కాబట్టే ఈ అ గమనించి 
రవాణా చేయాలి. కొమ్మలను కత్తిరించి ఉదయమే పెంపకగదికి రవాణా చేయాలి. 


ఆకు విలవచేయటం (Preservation of leaves) : 

తాజా మల్చరీ ఆకులు రసభరితవై ఎక్కువ రుచిగా ఉంటాయి. ఈ ఆకులలో పోషక 
పదార్దాలు కూడా అధికంగా ఉండటంవల్ల 'పట్టుపురుగులు ఇష్టంగా తింటాయి. ఉష్ణమండలంలో 
మల్చరీకొమ్మలను కత్తిరించగానే వాటిపై తడిపిన గోనెపట్టాను కప్పాలి. విడి " అకుకోతలో 
ఆకులను వెదురుబుట్టలలో సేకరించి తడిపిన. గోనెపట్టా లేదా గుడ్డకప్పి పెంపకగరికి 
తీసుకురావాలి. ఆకును రోజుకు "రెండుసార్లు మాతమే కోసి శో మొతానికి మేతగావాడాలి, 
ఆకులను తేమకల, చల్లటి శుభమైన స్థ సలంలో నిలవచేయాలి. రసభరితమై నృ పూర్తి పరిమాణం 
కల ఆకులు పురుగుల పెంపకానికి “అనువుగా ఉంటాయి. ఆకుల పోషకవిలువలు, వాటి 
పరిపక్వన్థాయి, మొక్కరకం అవి పెరిగిన నేలపై ఆధారపడి ఉంటాయి. ఆకులు పరిణతి 
చెందుతున్న కొద్దీ వాటిలో (పోటీన్ల స్టా సాయి మారుతుంది. సాధారణంగా ముదురు ఆకులకంపే 
లేత ఆకుల్లో ఆమ్ల లక్షణాలు ఎక్కువ. "ఆకుల్లోని పిండిపదార్హని లవలు పట్టుపురుగులలో |పోటిన్ల 
నిలవలకు క. “లీతఆకుల మొత్తం నతజనిలో 292 శతం పోటీన్లు'ః కాని | న్మతజని (Non- 
protein nitrogen) ఉంటుది. మల్ఫరీ ఆకుల. పోషకవిలువలను ఈ కింది పట్టికలో 
గమనించవచ్చు. 


పటిక ౩ 10.1. మల్బరీ ఆకుల రకాలు-పోనక పదారాల సాయి ః 
(A) ఠి ళా 





క్రమ మల్బరీ ఆకుల తేమ మొత్తం ముతక క్షయకరణ క్షయకరణ మొత్తం 





సంఖ్య రకం స్దాయి % లవణాలు (యుగం) చెందిన. చెందని. చక్కెరలు 
% ప్రోటీన్లు చక్కెరలు చక్కెరలు % 
ర్‌. ర రా 
1. లోకల్‌ లేత 71.22 10.38 23.17 4.42 9.78 14.20 
మధ్య 7011 13.73 - 2288 2.18 5.71 7.89 
ముదిరిన 69.06 15.59 2253 1.68 4.72 6.40 
2. కన్వా-2 లేత 73.37 1217 28344 — 2.25 6.13 8.38 
మధ్య 7018 17.10 20.92 2.23 5.48 7 
ముదిరిన 69.82 18.73 18.27 2.06 ౩9% 6.02 





ఆధారం : FAO, CSB. 


ఆకులను ఎక్కువకాలం నిలవచేసినబ్దుతే పోషక విలువలు మారుతాయి. వీటిలో 
(ప్రోటీన్లు అమై నోఆమ్హాలుగా పిండి పదార్థాలు  చక్కెరగా మారుతాయి. ఎక్కువ సమయం 
ఆకులను నిరివచేసినళ్చు తే పోషకపదార్దాలను ఆకులు శ్వాస క్రియకు వినియోగించు కొంటూయి. 
అంతేకాకుండా ఆకుల్లోని నీరు ఇగిరిపోతుంది. తద్వారా ఆకుల పోషక విలువలు పడిపోతాయి. 
ఆకులలో పోషక వలువ తగ్గటం అన్న అంశం, అవి నిలవచేసే విధానంపై పెన, వాతావరణం, 
ఉష్టో గతల పెనా ఆధారపడి ఉంజకదీ, ఆకులలో క = స్తో పేక్ష తేమకు 


» 


| మల్చరీ ఆకుకోత 99. 


విరుద్దంగా ఉంటుంది. అంటే తేమ తక్కు.వెనపుడు బాష్పోత్సేకం ఎక్కువవుతుంది. కాబట్టి 


ఆకులను 20౮ ఉష్టోగత, 90% కంటే ఎక్కువ తేమలో నిలవచేయాలి. ఆకులను కుప్పగా 


_పోసినపుడు ఉష్టోగత అధికమై కణ్వ నప క్రీయ (Fermentation) జరుగుతుంది. అట్టి. 


ఆకులు మేతకు ఫనికిరావు. కాబట్టి ఆకులను పల్చగా నెరపి, తడిబట్టును లేదా అల్కథేన్‌ . 


= కాగితాన్ని (Alkathene sheet) ను కప్పి పోషక విలువల నష్టాన్ని అరికట్టాలి. ఈ చర్యలో 
ఆకులు 24 గం|| తాజాగా ఉంటాయి. అయితే ఈవిధంగా నిలవచేసిన ఆకులను అప్పుడప్పుడు 
పెకీ (కిందికీ కదిలించాలి. ఈ నిలవఆకులలో అధికతేమ, పోషక్ష పదార్థాలు ఉంటాయి. వీటిని 
.. పురుగులు తినటంవల్ల వాటి జ్లీర్ణ క్రియ కూడా పెరుగుతుంది. 





“పటం ః 10.1. ఆకు నిలవ పద్దతులు 


100. పట్టు పరిక 


"పటిక ౩10.2. మల సరీ ఆకుల నిలవాతేమ స్తాయి 
యు న (ఉచ! 





విలవ పద్దతి 12 గం.లో 24 గం.లో 12 గం.లో 24 గం.లో 12 గంలో 24 గంల్‌ 
మొత్తం మొత్తం తేమ నవం తేమ నష్టం నిలవ నిలవ 
తేమశాతం తేమశాతం శాతం శాతం తర్వాత తర్వాత 
ప + తేమ శాతం తేమ ఇత, 





విడ ఆకునిల$ | 

జాగత్తలేకుండా 72.21 7225 2826 4144 4395 30.85 
అల్క_థేన్‌ పేపర్‌ 70.96 70.13 4.97 401 65.99 66.12 
తడిగోనె పట్టా 70.05 7140 552 38.55 6453 7495 
కమ్మలు 
జాగత్తలేకుండా 66.93 70.583 1951 2747 4742 43.06 
అల్కధేన్‌ పేపర్‌ 66.93 70.58 ఎలా 0.21 66984 7032 
తడిగోనెపట్టా 6698 -7058 099 175 65984 72.28 





ఆధారం : FAO, CSB 


వ పురుగులకు అవసరమై న ఆకును తడిగుడ్డ చుట్టిన బుట్టలలో సేకరిం? 
నిల్వచేయాలి. చివరిదశ కోసం ఆకును ఆకునిలవ తొట్టె ‘eat క... ల్‌ 
నిలవచేయాలి (పటం 10.14). ఇది 1.5మీ ౫1మీ ౫౦.8మీ. 'కొలతలతో కరతో నిర్మిస్తారు. 
దీనిచుట్టూ పెనా తడిపిన గోనేపట్టాను కప్పాలి. ఇందులో ఆకును అధిక పరిమాణంలో 
నిలవచేయవచు ఎ కొన్ని ప్రాంతాలలో నేలలో పాతిపెట్టిన మట్టికుండలలో ఆకు నిలవచేస్తారు, 
ఈ కుండల చుట్టు నీరుపోసి తేమగా చేయాలి. దీనివల్ల కుండలో చల్లదనం చేరి ఆకును 
కాపాడుతుంది (పటం 10.1-B). ఆకు నిలవకు ఫిజ్‌ను కూడా వాడవచ్చు. కాని ఇది 
_ అందర్శిరెతులకు అందుబాటులో ఉండదు. 


ప్రశ్నలు 

1 ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 

ఇండియాలో సంవత్సరానికి ఎన్ని ఆకు కోతలు తీయవచ్చు ? 
ఆకుకోత పద్దతులను తెలపండి. 

“బాచి” అంటే ఏమిటే"? 

ఆకుకోతకు సరియైన సమయం ఏది ? 

ఆకు రవాణాలో ఉష్ణో గత, తేమ ఎంత ఉండాలి ? 

ఆకు నిల్వకు పనికివచ్చే. పరికరాలు తెలపండి. 


స 


11. ఈ కింది వాటికీ వ్యాసాలు రాయండి. 
1. వివిధ ఆకుకోత పద్దతులను వివరించండి. 
అ Le నరియై. న ఆకు న పద్దతి- ఆకు నాణ్యతను కాపాడుతుంది” వివరించండి. 


గుడ్ల సాంకేతిక రంగం 


(MULBERRY FARM MAINTENANCE 
AND SEED TECHNOLOGY) 


మల్బరీ చీడలు=వా గధులు 





మల్ఫరి = చీడలు 


ఇతర ' వాణిజ్య. పంటల మాదిరిగా మల్బరీపె అనేక చీడలు నష్టాన్ని కలిగిస్తాయి. 
ఇందులో తరచుగా (ప్రూనింగ్‌, కొమ్మవేత పద్దతులు కొంతవరకు చీడలను ' ey 
పరుస్తాయి. అయినా కొన్ని చీడలు మల్చరీని “ఆశిస్తాయి. లెపేడాప్టీరాకు చెందిన. దీపపు 
పురుగులు (J255॥d5), ముడత పురుగులు (Thrips), నల్రిపురుగులు (Mites) చాలా క 
చేసాయి. చీడల దాడి చెదురుమదురుగా (Sporadic) కొన్నిసార్డు వారన. బిటి ఉంటుంది. 
“ఈ కీటకొలు ఆకులను, మొగ్గలు, లేత చిగురుటాకులను తినడం, రసాన్ని పీల్చడంవల్ల వె వెరస్‌లు 

వ్యాప్తి చెందుతాయి. అందువల్ల మల్ఫరీ పెరుగుదల తగ్గి ఆకులు పట్టుపురుగులకు ఆహారంగా 
ఉపయోగపడవు. ఇక కోండం తొలుచు పురుగు కాండానికి రం ధంచేసి లోపలికి 
తొలుచుకుంటూ మొత్తం పొదను కూల్చి వేస్తుంది. మల్చరీని ఆశించే చిడలు లెపేడాప్టిరా, 
కొలియాప్టరా, .థిసనాష్టిరా, హోమాప్టరా (కమాలకు చెందుతాయి. 


1. డఊయ(శ్రీస్టా ఒబ్రిక్సా (Diacrista obliqua) : 
“ఇది లెపిడాప్టిరా (కమానికి చెందుతుంది. 
దీనిని సాధారణంగా బీహార్‌ వెంటుకల డింభకం 
(Bihar hairy caterpillar) అంటారు. ఇది 
అన్ని ఆకులను తినే (Polyphagous) కీటకం. 
ఇది మల్చరీకీ అధిక నష్టం కల్షిస్తుంది. దీని 
డఉింభకాలు చాలా తిండిపోతులు. అధికంగా 
మల్చరీ ఆకులను తినడంవలన పట్టుపురుగుల 
పెంపకం జరుగుతున్నపుడు ఆకు కొరత ఏర్పడు 
తుంది. ఇది తరచుగా నవంబర్‌ -జనవరి 
మాసాల్లో కర్ణాటకలో కనిపిస్తుంది. దీని. జీవిత 
చరిత 48 రోజులుంటుంది. ఇందులో 30 
రోజులు డింభక దశ. _ పటం:1.1. డయ క్రిస్టా ఒద్దిక ఉంభకం 





జీవిత వ క 
స్తీ సీమాత్‌ ఆకుల అడుగున చిన్న చిన్న జట్టుగా 1000-1200 ఆకుపచ్చని మెరిసే గుడ్లను 
పెడుతుంది. ఇవి 5-7 రోజులలో పొదుగుతాయి. 
_ ఉంభకం 0.2 సెం,.మి పొడవు ఉంటుంది. గుడ్డునుంచి వెలువడిన డింభకం పాలిపోయిన 
తెలుపురంగులో నల్లని తల, శరీరమంతా అనేక దట్టమై న చిన్న వెంటటుకలలో ఉంటుంది. ఇవి 
గుంపులు గుంపులుగా జకే పృతంపె ఉంటాయి. రెండవదశ డింభకం పరిమాణంలో కొంచెం 


“ఇ 


102 . పట్టు పర్మిశ్రమ 


పెద్దదిగా ఉంటుంది. . మూడవదశ డింభకం పసుపు. గోధుమ రంగులో ఉంటుంది. 'డంభకం 
తొలిదశలో పృతంలోని ee తిని కేవలం ఈనెలను మాతం మిగుల్చుతుంది. కాబట్టే 
పతం ఎండపోయినట్లు కనిపిస్తుంది. - మూడవదశ డింభకాలు మొక్క అన్ని కొమ్మలకు 
విస్తరిస్తాయి. నాల్గవదశ పురుగు పూర్వ, పరభాగాలు నలుపు రంగులోనూ మధ్యభాగం పసుపు 
గోధుమరంగులోనూ ఉంటుంది.  శరీర్‌ పృష్ట మధ్యంగో' 'తల నుంచి పాయు ఖిండితం వరకు 
వ్యాపించిన చార .ఉంటుంది. (ప్రతీ ఖిండితంపెన 12 బుడిపెలు అనేక వెంట్రుకలతో కూడి 
ఉంటాయి. తెలుపు, పసుపు గోధుమ, నలుపు రంగు వెంటుకలుంటాయి. డింభకం ఆరు 
నిర్మోచనాలను పూర్తి చేసి పూర్తి పరిమాణం పెరుగుతుంది. పూర్తిగా పెరిగిన డింభకం 
4.5-5 సెం.మీ పాడవులో 5-7 రోజులు కొనసౌగుతుంది. 

డింభకం నేలలో ప్యూపాగా మారుతుంది. డంభకం పలుచని పట్టువంటి గూడును 
అల్జుతుంది. దీని అల్లిక డింభకం వదలిన వెంటుకలతో జరుగుతుంది. ప్యూపా ౨ సెం.మీ 
పాడవుగా, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. ఈ దశ 12-14 రోజులుంటుంది. 

మాత్‌ లేత గోధుమ రంగుతో ఉంటుంది. ఉదరం ఇటుకఎరుపు రంగులో, నల్లని 
ము పార్శ్వ, పృష్ట భాగంలో ఉంటాయి. "రెక్కలపై వెదజల్లిన నల్లని మచ్చలుంటాయి. 


(స్త మాత్‌ రెక్కల వెడల్పు 4.5 సెం.మీ., పొడవు 1.75 సెం.మీ తం ఇది నిశాచరజీవి 
(Nocturnal). శ 


నిర్మూలన 8 కి 


a) పనిముట్ల సహాయంతో గుడ్డను ఏరి నాశనం చేయాలి. . ఈ కీటకం తొలిదశలను 


గుర్తించుటకు పాలంలో ఎండీన మల రీ ఆకులు, తిండిపోతు డింభకాలు ' తోడ్పడుతాయి. 
వీటిని ఏరి నాశనం చేయాలి. 


0) నేలను బాగా లోతుగా దుని ఎ వరదసాగు చేసి వ్యూపాలను చంపివేయాలి. 


6) జీవ సంబంధ నియంత్రణలో ఈ చీడ పురుగు డింభకంపై గుడ్డు పెట్టి, పరాన్నజీవిని చేసే 

__ హైమనాష్టిరాకు చెందిన 'అపాంటెలిన్‌ ఒబ్లికా స (Apanteles obliqua) ను పొలంలో 
వదలాలి. దీని ఉంభకాలు చీడ డింభకంలోపల కొంతకాలం నివసించి వ్యూపాగా 
మారటానికి ముందు వెలుపలికి రావడం వల్ల చీడ డింభకం చనిపోతుంది. 


d) రసాయనిక నిర్మూలనలో 0.2% DDVP ని ఆకులపై చల్లాలి. మందు చల్లిన. మడు 
రోజాలకు ఆకు కోయాలి. 


2. కాండం కొరికే పురుగు (516 girdle?) : 
ఇది సెరాంబిసిడే (CerAamMbycidae) కుటుంబానికి చెందుతుంది. శాస్త్రీయ నామం 

స్టినియాన్‌ 'గ్రసేటర్‌ (Sthenias grisator) -ఇది భారతదేశంలో సర్వసాధారణమైన చీడ. 
ఇది లేత లేదా ముదిరిన కాండాలను పూర్తిగా కత్తిరిస్తుంది. ఇవి రాతులందు చురుకుగా ఉండి 
అధిక నష్టం కలుగచేస్తాయి. కాండాన్ని తినటంవల్ల ఎండిన కొమ్మల లోనికి డింభకం (60) 
రం(ధ్రాలు చేస్తుంది. కాండం బెరడు, దారువు భాగాల్ని దాదాపు మధ్యవరకు పదునైన, బలమైన 
హనువులతో కత్తిరించి వేస్తుంది. అందువల్ల కొమ్మలు మొత్తం చిన్న అ ముక్కలవుతాయి. 
దీని జీవిత చరిత 7-8 నెలల్లో పూర్తవుతుంది. 


" బీవిత చరిత్రః 
(పాఢ కీటకం బలంగా ఉంటుంది. దీనిలో నోటి భాగాలు బాగా అభివ ఎది చెందినవి. స్తీ 
' కీటకం రాతివేళల్లో బెరడు కింద గుడ్లను విడుదల చేస్తుంది. ఇవి 8 రోజులలో పొదిగి డింభకం 


మల్బరీ చీడలు - వ్యాధులు 103 


(Grub) వెలువడుతుంది. డింభకం వడలిన. (Wilting) కొమ్మలకు రంధ్రాలు చేసే 
తింటుంది. ఇది రంధాలలోనే వ్యూపాగా మారుతుంది (పటం 1. 2). 





పటం)1.2. కాండం తొలిచే పురుగు 


నిర్మూలన ః కి 
ఇ) చీడ ఆశించిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి. 


b) కాండం ఆధారాన్ని 0.1% BHC ద్రావణంతో లేదా 0. 1 శాతం మలాథియాన్‌. 
[వ పకంల కడగాలి. తర్వాత 13 రోజులకు ఆకు వాడాలి, 


ర కాడ్‌? పెస్ట్‌ బీటిల్‌ (Powder pest beetle) : 
ఇది లిక్టేడే (Lyctidae) కు చేందిన కీటకం. ఈ పురుగు తోటలో ఉంళు కాండానికి 

ఏర్ప రచిన రం|ధాలవద్ద తెల్లని పిండివంటి పదార్దం కనిపిస్తుంది. కీటకం కాండానికి రం|ధాలు 

చేస్తూ మొక్క భాగాలను 'సమలటంవల్ల పిండి "లేదా పొట్టు ఏర్పడుతుంది. ఈ లక్షణంతో 


కీటకాలను, వీడలను గుర్తించటం. చాలా సులభం. చీడ 'తొలచీన కొమ్మలు పూర్తిగా ఎండి 
పోతాయి. 


_ 4 మిల్లోసిరస్‌ సప్రజాతులు (Myllocerus species) : 

ఇఏి కుర్కురియోనిడే కుటుంబానికి చెందుతాయి. భారత దేశంలో మల్ఫరీపె 
గుర్తించిన |పజాతులు మిల్లోసిరన్‌ పాన్ట్‌ఫాసియేటన్‌ (M. post fasciatus) ; మిల్లోసిరన్‌ 
దిన్మలర్‌. (M. diseolour): మల్లోసిరన్‌ నబీఫాసియేటన్‌ (M. subfasciatus) 
మిల్లోసిరన్‌ నిరిడానన్‌ M.viridanus). ఆకులను, లేత కొమ్మలను తింటాయి. 


104 పట్టు పరశు 


నిర్మూలన కి 


సె రెండు చీడలను బొరాక్‌ మి! శమాన్ని కిరసనాయిల్‌తో కలిపి కాండం 


రంధ్రాలలోనికి ఎక్కించి, వెలుపలికి వచ్చిన (ప్రౌఢ కీటకాన్ని చంపడం ద్వాం౮ 
నిర్మూలించాలి. 


5. దీపపు పురుగు (౮2581649) : 

వీటిని సాధారణంగా ఆకు మిడుతలు (Leaf hoppers) అంటారు. ఇది హెమిష్టిరా 
కమానికి చెందిన జాసి డే కుటుంబానికి చెందుతుంది. దీని శాస్త్రీయ నామం ఎంపిస్కొ 
ప్రావిసెన్స్‌) (Emposca flavescens). - ఇవి అక్టోబర్‌ -మే మాసాల్లో దాడి చేస్తాయి. .ఈ 
పురుగులు చిన్నగా ఆకు కింది భాగంలో ఉండి ఈనెల నుంచి ఆకు రసాన్ని పీల్చుకొని హాపర్‌ 
బర్న్‌ (Hopper Burn) అనే (ప్రత్యేక లక్షణాలను కల్గిస్తాయి. ఈ లక్షణానికి కారణం ఒక విష 





గత్రాధికీటకీం 3- వ్యాధిపోకన ఆకులు 


పటం:1.3. దీపపు పురుగు .. 


పూరితమైన వె వెరస్‌. ఈ వెరస్‌కు దీపపు పురుగులు ఆతిథేయిలు కాబట్టి రసం పీల్చునపుడు ఈ 
సూక్ష్మజీవులు ఆకులోనిక్‌ (ప్రవేశించి హాపర్‌ బర్న్‌ లక్షణాన్ని కల్షిస్తాయి.. మొదట ఈ మచ్చలు 
(తికోణాకారంలోనూ, గోధుమ రంగులోనూ ఆకు మొత్తం ఈచెల చివరలో ఏర్పడతాయి. 
అందువల్ల ఆకు అంచులు పూర్తిగా చుట్టలు చుట్టుకొని ఆకులు కాలినట్టు కనిపన్తాయి (పటం 
1.3). ఈ మచ్చలు న్‌ పకన. పూర్తిగా 'ఆవరిస్తాయి. ఈ దశలో మధ్య ఈనె భాగం 





మల్బరీ చీడలు - వ్యాధులు 105 


మాతం ఆకుపచ్చగా ఉంటుంది. ఈ విధంగా ఆకుల ఈనెలు నష్షమె ఆకులు 
నాశనమవుతాయి. చిగురాకులు పురుగుల వలన మొదటగా నష్టపోతాయి. | 


జీవిత oe 

(స్తీ కీటకం పారిన పసుపు వర్ణంలో, సాగిన గుడ్లను పత్రం కింది బాహ్య చర్మంలో 
పెడుతుంది. ఈ గుడ్లను 10 రోజులలో పాదుగుతుంది. "గుడ్డు నుంచి వెలువడిన సరూపశాబకం 
(Nymph) |పౌఢకీటకం లాగా ఉంటుంది. కాని రెక్కలుండవు. చిన్నగా'పాలిన ఆకుపచ్చ 
రంగులో ఉంటుంది. ఇది విడుదలెన తరవాత ఆకును తింటూ అదే ఆకుపె పెరుగుతుంది. 
” నిర్మోచనం చెంది, పెద్దదిగా పెరిగి కేటకంగా మారుతుంది. ఈ కీటకం పార్యంగా ఆకుపచ్చగా 
రెక్కలతో 2.5-4 మి.మీ. పాడవుతుంది. ఇవి పరాంతంవెపు కోసుగా ఉంటాయి. ఇవి 
.. ఎగురుతూ, దుముకుతూ మొక్క నుంచి మొక్కకు చేరతాయి. 


' నిర్మూలన | క 
a) (స్పింకర్‌ నీటిసాగు. 


b)  DDVP ని 0.05% పిచికారి చేసి మూడు రోజుల తర్వాత ఆకు కోయాలి. రోగార్‌ను 


0.1% పిచికారి చేసి పురుగులను నివారించాలి. అయితే ఆకులను 10 రోజుల తర్వాత 
కోయాలి. 


6. ఆకురసం పీల్చే పురుగు (Mealy bug): షో 

: దీనీ శాస్త్రీయ నామం మెకొన్నిల్రికోకన్‌ హిన్తుటన్‌ (Maconellicoccus పా 
ఈ పురుగులు వెరస్‌లకు వాహకాలుగా పనిచేస్తాయి. -ఈ వ్యాధి సోకిన మల్చరీమొక్క ఆకులు 
_ చుట్టచుట్టుక్‌ "ని (కొమ్మల చివరల ఆకులు) ఉంటాయి. ఈ విధంగా చుట్టుకుపోవటంవల్ల 
: మొక్క “పేరగదు. దీనిని టుక్రా. వ్యాధి (Tukra disease) అంటారు (పటం 1. | 4 A). 


= జీవిత చరిత్ర: 


స్త్రీ కీటకం ఒక వారం రోజులలో 350-500 గుడ్లను పెడుతుంది. గుడ్డు పొడవుగా 
కమలాపండు రంగులో ఉంటాయి. ఇవి 5-10 రోజులలో పాదుగుతాయి. _ గుడ్డునుంచి 
వెలువడిన సరూపశాబకం కూడా కమలాపండు రంగులో ఉంటుంది. నీతు పెఠడివరిటే 
పదార్దం (Mealy) ఉంటుంది. (స్తీ కీటకంలో మూడు,. పురుష కీటకంలో నాలుగు 
సరూపశాబక ఇన్‌ స్టార్‌) ఉంటాయి. ఇవి 25-26 రోజుల తర్వాత (పౌఢజీవిగా మారుతాయి. 
(పటం 1.4 B,0). (పాఢ కీటకం అనిషేక జననం (Parthenogenesis) ద్వారా (పత్యుత్పత్తి 
జరుపుతుంది. ఇవి ఆహారం తినకుండా సంపర్కంలో పాల్గొని 2-3 రోజులలో చనిపోతాయి. 


వీటివలన ఆకులోని పోషక విలువలు బాగా నిస్తాయి. ఈ పురుగులు సోకిన మొక్క 
అ(గంలో పెరుగుదల ఆగిపోతుంది. వ్యాధి సోకిన ఆకులు బాగా మందవెకుుతాయి. ఆకులు 
బాగా వంకర్లు తిరిగి ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. 


నిర్మూలన థి 
82) చీడసోకిన కొమ్మలను తెంపి తగులబెట్టాలి. 


=. 3) 0.01% పెరాథియాన్‌ను చల్లాలి. తర్వాత 13 రోజులకు ఆకు కోయాలి. 0.05% 


మెటసిస్ట్రాక్‌) లేదా - డిమె(క్రాన్‌ “లేదా. త చల్లాలి. వీటి వినియోగం తర్వాత 15. 
రోజులకు ఆకు కోయాలి. 


106 _ పట్టు పర్మిశః 


0) నేలలో 4 కిలోల పారేట్‌ గుళికలను వాడాలి. 45 రోజుల తర్వాత ఆకు కోయాలి. 













గ fe అం ఆత్మే : 

క ry re 
DR) © 

వ ఇష జ ఇచ్‌ ఇళ క్‌ 





పటం:1.4. ఆకురసం పీల్చే పొరుగు 


7 పాలును పురుగులు (Sale insects) ; 


ఇవి హెమిప్టిరా (కమానికి చెందుతాయి. ఇందులో ఎరుపు, నలుపు రంగుల కీటకాలు 
ఉంటాయి. ఈ కీటకాలు తక్కువగా ఉన్నపుడు నష్టం అంతగా ఉండదు. ఇవి తొందరగా 
వృద్ది చెందుతాయి. ఇవి కణ[దవాన్ని పీల్చుకొని మొక్కలను చంపుతాయి. ఇవి కొమ్మల 
ఉపరితలాన్ని పూర్తిగా కప్పివేస్తాయి. వాయు రం(ధాలు మూసుకుపోవటంవల్ల మొక్క కణాల్లో 
శ్వాసక్రియ బాగా తగ్గిపోతుంది. వీటివల్ల కొమ్మలు ఎండి ఆకులు పసుపు రంగుకు మారి 


మల్ఫరీ చీడలు - వ్యాధులు 107 


మొక్క చనిపోతుంది. ఈ కీటకాల శాస్త్రీయ నామాలు పల్వినోరియా మాగీమ (Pulvinaria 

maxima) , నుడాల కాసి )స్‌ పెంటగోనా (Pseudaulacapsis pentagona) (జపాన్‌) ; 
సెసేటేయ పాగా. (Saissetia nigra) నలుపు రంగు ; ఆనిడైల్ల ఆరాంటీ (Aonidella 

‘aurantii) ఎరువు రకాలున్నాయి. 





పటం:'1.5. పొలుసు పురుగులు 


జీవిత చరిత్ర: : 

(పౌఢ కీటకం 300-600 చిన్న, తెల్లని, పాడవెన గుడ్డను పెడుతుంది. వీటి వయస్సు 
పెరుగుతున్నకొద్దీ ఎరుపు గోధుమరంగుకు “మారతాయి. ఇవి 6 రోజులలో పాదగబడి సరూప 
శాబకం వెలువడుతుంది. ఇది వెంటనే కాండం నుంచి ఆహారాన్ని అంశే మొక్క రసాలను 
ఏలుతుంది. ఇది తంతువులాంటీ మెనం వల (సవిస్తుంది.. ఇది గట్టిపడ 'పాలుసులుగా 
(5621ల. మారతాయి (పటం 1.5). స్తీ జీవి మూడుసార్లు, పురుష జీవి రెండుసార్లు. 
నిర్మోచనం చెందుతాయి. ఈ (ప్రక్రియలో అవి కాళ్ళను పోగొట్టు కుంటాయి. ఇకపై ఇవి | 
స్టానబద్ద జీవనం (Sedentary life) కొనసాగిసాాయి. అని ష్నేకజననంద్వారా ప్రత్యుత్పత్తి | 
జరుగుతుంది. 


గ 


నిర్మూలన కి 

2) పురుగులు సోకిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి. 

ఏ) డీజిల్‌, ఆయిల్‌ సబ్బునీరు 1: 3 నిష్పత్తిలో కలిపి కొమ్మలపై చల్లాలి. 
6) సున్నం - గంధకంను కొమ్మలపై చల్లాలి. 

1) 0.05 శాతం మలాథియాన్‌ చల్లి, 10 రోజుల తర్వాత ఆకును వాడాలి. 


6) జీవసంబంధ నియం[తణకు లోడ్పడే కీలోకోరస్‌ కువానే (Chilochorus kuwanae) 
ను విడుదల చేయాలి. 


108 2 
f) ఈ కీటకాలపె పరాన్నజీవి అట్లూక్టీనమ్‌ ఇందికమ్‌ (Attractinum indicum) కూడ 
తోడ్పడుతుంది. | 


8. ముడుత పురుగు (Thrip5) : 

ఇందులో ఐదు (ప్రజాతులు మల్చరీకి నష్టం కల్గిస్తాయి. ఇవి వేసవికాలంలో ఫిబవరి - 
జూన్‌ మధ్యకాలంలో అధికంగా వస్తాయి. ఇండియాలో సాధారణంగా కన్పించే కీటకం 
నూడోడెండో[థివ్‌) మోరి (Pseudodendrothrips mori): ఇవి ఆకులను 'బాగా 
నష్టపరుస్తాయి. బాహ్య చర్మాన్ని గాయపరుస్తాయి. ఈ పురుగులు సోకిన ఆకులు తొందరగా 
ముదిరి తక్కువ తేమతో, అతి తక్కువ ముడి [పోటీన్లు (01646 proteins), చక్కెరలతో 


ఉంటాయి. ఆకులపై అనేక గీతలు కన్పిస్తాయి. తర్వాత ఈ ఆకులు పసుపు రంగుకు మారి 
రాలిపోతాయి. 





పటం :1.6. నూడోడెం[డో థ్రిప్‌ ౧) 


జీవిత చరిత్ర 

(పౌఢ పురుష కీటకం గోధుమ పసుపు రంగులో, (స్తీ కీటకం ముదురు గోధుమ రంగులో 
ఉంటాయి. (స్తీ కీటకం పురుషకీటకం కంకే పెద్దగా ఉంటుంది .(పటం 1.6). ' ఇది 
0.9 మి.మీ. పొడవు ఉంటుంది. ఇది చిక్కుడు గింజ ఆకారంలో ఉండే గుడ్లను 30-50 వరకు 
ఆకు (క్రింది భాగంలో పెడుతుంది. వీటినుండి 6-8 రోజులలో సరూపశాబకం వెలువడుతుంది. 


ఇవి పాలిన పసుపు రంగులో ఉంటాయి. 15-18 రోజులలో నాల్లుసార్హు నిర్మోచనం చెంది 
రెక్కలుకల |పౌఢ కీటకాలుగా మారతాయి. 


నిర్మూలన కి 
2) (స్పి ంక్తర్‌ నీటిసాగు. 


b) DDVP ని 0.02% వారానికి రెండుసార్లు పిచికారి చేసి నిర్మూలించాలి. ఆకును 7 రోజుల 
తర్వాత కోయాలి. 


మల్బరీ చీడలు - వ్యాధులు 109 
త్‌ 

9. నకి పురుగు (Mites) : 
“ఇందులో రెండు |పజాతులు ఆష్ట. అవి చెట్రానెకన్‌ ఈకటోరియన్‌ 
Cerenyhes equitorius), బిట్లానెకన్‌ బెలేరియన్‌ (T. telarius)+ ఇవి మొక్కలోని 
రసాలను పీల్చుకొని మొక్కను నిర్టీవం చేస్తాయి. ఈ కీటకం సోకిన ఆకులు జిగటగా 
ఉంటాయి. మొదటగా ఆకుపె పె చిన్న మచ్చ ఏర్పడుతుంది. ఆహార సేకరణ పెరిగిన కొద్దీ ఇది 
పెద్ద మచ్చగా మారుతుంది. "పత్రాలు ఆకుపచ్చ రంగును కోల్పోయి, చిలుమువలె కన్పించి 
ప. రాలిపోతాయి. 





A. నల్రిపురుగు B. రెక్కలు లేన్‌ మిడుత 


పలటు౦11./ 


జీవిత చరిత్ర : 
అప్పుడే వెలువడిన ప్రొఢ Te (T. equitorius) లేత ఊదారంగులో ఉండి a 
ఎరుపు రంగుతో, పాలిన పసుపు రంగు కాళ్ళను కలిగి ఉంటుంది (పటం 1.7 4). (స్తీ కీటకం 
45-140 గుడ్డను ఆకు [కింది భాగంలో పెడుతుంది. ఇవి 5 రోజులలో పాడగబడి డీంభకాలు 
వెలువడతాయి. ఇది అంబర్‌ రంగులో ఉండి తర్వాత లేత ఆకుపచ్చగా మారతాయి. బాగా 
ఆహారం తిన్న తర్వాత వీటి రంగు ముదురు ఆకుపచ్చగా మారుతుంది. డింభకం ఆకుకు. 
అంటుకొని ఉంటింది. .డింభకం రెండురోజుల తర్వాత సరూపశాబకంగా మారుతుంది. జీవిత 
. చర్మిత కేవలం 10 రోజులలో పూర్తవుతుంది. 


ఎర్మూలనః 
8) (స్పింకర్‌ నీటీపారుదల. 
b) జోలోన్‌ 0.05 శాతం లేదా క చల్లాలి, ఆకును 9 రోజుల తరత కోయాలి. 


110 పటు పరిశ్రమ 


10, Gls లేని మిడుత (Wimgless grass hopper) : 
దీని శాస్త్రీయ నామం నియ్యోకస్‌ అక్వూటిసెన్స్‌ గ్‌ నిల్‌డీఎన్సిస్‌ న్‌ (Neorthacris 


acuticeps nilgriensis). ఇది అని ఎ ఆకులను తింటుంది. (ప్రాఢ కీటకం, శాబకం మల రీ 
(ఆకులను తింటాయి. 


జీవిత చరిత్ర ః | 


(ప్రాఢకీటకం ఆకుపచ్చగా ఉంటుంది (పటం 1.7 B). గ్ర బీవి సరాసరిగా 6-8 గుడ్డ 

పాడ్‌ లను (Egg p05) పెడుతుంది. ఒక్కోక్క పాడ్‌ లో 11-18 గుడ్లుంటాయి. ఈ గుడ్లను 

వదులెన నేలలో పెడుతుంది. ఇవి 28-31 రోజులలో పొదగబడి' శాబకాలు వెలువడుతాయి. వి 
ఆరు  నిర్మోచనాలు పూర్తిచేసి (పౌఢ మిడుతలుగా మారతాయి. మొదటి దశ శాబకం గోధుమ 
రంగులో, చివరి దశలో శాబకం ఆకుపచ్చగా ఉంటాయి. . దీని జీవితచర్మిత 5-6 నెలల్లో 
లాలా 
నిర్మూలన ః క 
a) బాగా లోతుగా దున్నటం. 
“౨ 0.05 శాతం BHC పిచికారి చేసి 10 రోజుల క. ఆకును వినియోగించాలి. 


మల్బరీ వ్యాధులు 


మల్చరీకి ర బాక్టీరియా, వెరస్‌లవల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఇందులో 6- 8 
రకాల వ్యాధులు బాగా సష్ట్రం కలుగచేస్తాయి దీనివలన ఆకు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. 
ఈ వ్యాధులు మొక్కల అన్ని భాగాలకు సోకుతాయి. దీనివల్ల ఆకులలో పోషక వతు తేమ 
శాతం బాగా తగ్గుతాయి. ఈ రకమైన ఆకులు పురుగుల పేంపకానికి పనికిరావు. వ్యాధి సోకిన 
ఆకులను పురుగులకు వేసిన తే తేప ట్టుకాయల దిగుబడి నాణ్యత బాగా తగ్గుతుంది. కాబట్టి 
వీటిని అరికట్టుటకు సరియైన పద్దతులను ఆచరించి మల బరీ మొక్కలను కాపాడటం చాలా 
అవసరం. 


1; ఆ మచ 3 వ్యాధి (Leaf spot Disease) ; 

ఇది సెర్కోసా *)రా మొరికొలా (Cercospora moricola, cooke) అన్న గిలీం| ధం 
వల్ల వస్తుంది. వ్యాథి వర్తాకాలంలో (జూన్‌ -డీసెంబర్‌) తరుచుగా వస్తుంది. ఈ వ్యాధి 
మొదటగా ఆకుపై గుండుసూది పరిమాణంలో ఉండే (కమ రహితమైన గోధుమరంగు మచ్చగా 
ఏర్పడుతుంది. ఈ చిన్న మచ్చలు వ్యాధి ముదిరిన కొద్ది బాగా పెరిగి కొమ్మ రం(ధాలు (Shoot 
holes) ఏర్పడటానికి దారితీసాయి. వ్యాధి ముదిరీనపుడు ఆకులు పసుపురంగుకు మారి 
కొమ్మ నుంచి రాలతాయి (పటం 1.8 B). వ్యాధి సోకిన ఆకులు పురుగులకు పనికిరావు. 

ఈ వ్యాధి వర్షంచినుకులతో వ్యాప్తి చెందుతుంది. శిలీర్యధం దట్టమైన, అల్లబడిన 
తల్పమును (092100) ఉత్సత్తి చేస్తుంది. ఇందులో కొనీడియోస్సోరులుంటాయి. ఇవి 3-7 
కణాల కొనీడియమ్‌లను ఉత్పత్తి చేస్తాయి. కొనిడియమ్‌లు కచాభవర్ణంతో ఒకవెపు కోసుగా 
70 ౫ 4|m పరిమాణంలో ఉంటాయి. ఇవి కొత్త తంతువులను ఉత్తి చేస్తాయి. 
కొనీడియమ్‌లు 10- 12 రోజులలో మచ్చలను ఏర్పరుస్తాయి. 


మ న. క 
2) హెక్టారుకు 500-625 [గాముల శిలింధనాశని- కక కకక నును, అఠితే నీటిలో కలిపి చల్లటి 
దినాలలో పిచికారి చేయాలి. 


మల్బరీ చీడలు - వ్యాధులు [ 111 





పటం:1.8. మల్బరీ = వ్యాధులు 


2, బూడా వా jథ (Powdery mildew) : 

ఇది ఫిల్లాక్షనియా కొరిలియో (Phyllactining corylea) అన్న గిలీం| ధం వల్ల 
వస్తుంది. వర్షాకాలం. తర్వాత శీతాకాలం (ప్రారంభంలో వ్యాధి కనిపిస్తుంది. మొదటగా క 
వ్యాధికి సంబంధీంచిన మచ్చలు తెలుపు రంగులో ఆకు కింది భాగంలో కనిపిస్తాయి (పటం 
1.8 A). ఇవి మెల్లమెల్లగా పసుపు - గోధుమ రంగునుంచి నలుపు రంగుకు మారి ఆకును 


పూర్తిగా ఆక్రమిస్తాయి. “దీనివలన ఆకులు ఎండిపోయి, పోషక విలువలు తగ్గి రాలిపోతాయి. 
ఈ ఆకులు పురుగులకు ఆహారంగా ప పనికిరావు. 


జీవిత se స 

చ పరాన్నజీవి పరాన్న జీవివేళ్ళను (Haustoria) ప ౪p ద్వారా బాహ్యచర్మం 
లోనికి పంపి పోషకాలను (గహిస్తుంది. ఇది లౌంగిక, అలెంగిక పద్దతుల ద్వారా (ప్రత్యుత్పత్తి 
వ అలెంగిక (ప్రత్యుత్పత్తి కొనీడియమ్‌ల ద్వారా జరుగుతుంది. ఇవి కచాభవర్ణంలో, 
ఏకకణంతో, ముద్గరాకారంలో, 70x 20 im ఉంటాయి. ఇవి విభాజక (Septate) 
కొనిడియోఫోర్‌ ల చివరలో ఏర్పడుతాయి... విడుదలెన కొనీడియమ్‌లు గాలి ట్యాఠా: వ్యాప 
చెందుతాయి. శిలీంధ జాలం శాఖారహి తమై న కచాభవర్హంతో (Hyaline) ఆకు అడుగు 
భాగంలో వల అల్లికవంటి గిలీం ధజాలాన్ని ఏర్పరుస్తుంది. 'లౌంగిక (పత్యుతృత్తి క్రి క్రిస్తోథీసియమ్‌ల 
వల్ల జరుగుతుంది. ఇవి అనేక రంగులేని సూదులవంటే ఉపాంగాలను కలిగి ఉంటాయి. 
క్రిస్టోథీసియంలో 5-50 ఆస్కస్‌లు ఉంటాయి. ఒక్క్కాక్క ఆస్కుస్‌లో రెండు అస్కోస్సోర్‌ లు 
నాయ ఇవి అనుకూల పరిస్థితులలో విడుదల, మొలకెత్తి కచాభవర్ణంలో ఉండే. 
శిలీం్యధజులాన్ని ఉత్పత్తి చేసి, విస్తరించి “కానీడియమ్‌లను వి ఏర్పరుస్తుంది. 


112 = టం 


నిర్మూలన ః | . 

2) 0.2 శాతం డెనోకార్స్‌ను చల్లాలి. 400-500 మి.లీ. మందును 200-300 లీటర్ల నీటిళ్‌ 
కలిపి ఒక ఎకరా మల్చరీపె చల్లాలి. ఆకులను 10 రోజుల తర్వాత కోయాలి. 

b) గంధకం పొడి, డెథేన్‌ గంధకం (ద్రావణాన్ని, సున్నం గంధకం మిశ్రమాలను ఆకు అడు 
భాగంలో. పడునట్లు పిచికారి చేయాలి. 

6) వ్యాధి సోకిన కొమ్మలను, ఆకులను కోసి తగులబెట్టాలి. 

d) వ్యాధిని తట్టుకొనే మల్బరీ రకాలను ఎంపిక చేయాలి. 


త. కుంకుమ వ్యాధి (Leaf rust) : 
అవి ఇండియాలో సెరటోలియం ఫీసీ (Cerotelium fici, cast, Arth) ; 3న 

థాయిలాండ్‌ లో ఎసీడియం మోది (AC౯Cdium mor) అనే రెండు రకాల గిలీం ధాలవ్య 
వస్తుంది. ఈ వ్యాధివల్ల ఆకులు, లేత మొగ్గలు, కాండం నష్టపోతాయి. దీనిని కుంకుమ  వ్యాథ 
అంటారు. వ్యాధి సోకిన ఆకుల కింది (అడుగు) భాగంలో లెక్క లేనన్ని గుండుసూది తల 
పరిమాణంలో గుండటీ లేదా అండాకారంలో ఉండే గోధుమ. లేదా నలుపు రంగు స్ఫోటాలు 
‘(Pustules) ఏర్పడతాయి. వ్యాధి ముదిరి ఆకులు పసుపురంగులోకి మారి, రాలిపోతాయి. * 

ఈ శిలీంధ్రం కిలీం ధజాలంగా, యురీడియంగా, యురిడోస్సోర్‌ గా ఉంటుంది. 
_యురిడోస్పోరులు గుండంగా లేదా అండాకారంలో, ఎకకేం[దకంతో యురిడోఫోర్‌ లె 
ఏర్పడతాయి. ఇవి మొలకెత్తి తంతువులను ఏర్పరుస్తాయి, ఇవి ఆకులోకి ప(తరంధాల 
ద్వారా (ప్రవేశించి, శిలీంధ తంతువులు బాగా పెరిగి హాస్తోరియమ్‌లతో పోషక పదార్దాలను 
(గ్రహిస్తాయి. యురిడోస్సోరులు నీజివలన్క గాలికి వ్యాపిస్తాయి. ఈ వ్యాధి శీతాకాలంలో 
వస్తుంది. దీనివల్ల 5-10 శాతం ఆకు దిగుబడీ తగ్గుతుంది. 
నిర్మూలన క : 
2) శీతాకాలంలో ఎక్కువకాలం వృధాచేయక ఆకు కోతకోయారలి. 


b) డెనోకాఫ్‌, కార్భెండజిమ్‌లను 0.2 శాతం పిచికారి చేసి 7 రోజుల తర్వాత ఆకుకోత 
కోయాలి. 


౭) వ్యాధి సోకిన: ఆకులను, కొమ్మలను ఏరి కాల్ఫాలి. 


4. వేరు కళ్ళ వ్యాధి (Root - rot disease) వ్‌ 
ఇందుల్‌ రెండు రకాలు వ్యాధులున్నాయి, అవి (4) తెల్లని, (B) ఊదారంగు వేరు 

కుళ్ళు వ్యాధులు. : 

రీ తొల్లవేరు కుళ్ళు వ్యాధి; 

- ఇది రొసిలినా నక్యాటీక్స్‌ (Rosellinia necatrix) అన వ శిలీంధ్రం వల్ల. వస్తుంది. 
వ్యాధిసోకిన మొక్కలు బలహీనమై, మొగ్గలు బలహీనంగా పెరుగుతూ, ఆకులు ఎండిపోయి 
మొక్క చవిపోతుంది. వ్యాధి సోకీనభాగం తెల్లటి బూడిద వర్ణంలో, వలలల్లిక లాంటి శిలీంధ్ర 
జాలంచేత కప్పబడి ఉంటుంది. | మో ర్త 
బీవిత చరిత ః 


ఈ శిలీంధం క్లామిడోస్పోర్‌లు, స్త్రీరోషియమ్‌లు, అప్పుడప్పుడు కొనీడియవన్‌ లతో 


_ అలెంగికోత్సత్తి జరుపుతుంది. -అనుకూల పరిస్థితులలో లౌంగికంగా ఆస్కుస్‌ మరియు 
ఆస్కోస్పోరులను _ పెరిథీసీయం (Perithecium) లో ఉత్పత్తి చేస్తుంది (పటం 1.9). 





మల్చురీ వీడలు - వ్యాధులు టి 1138 





_పటం:1.9, తెల్లవేరు కుళ్ళు వ్యాధి. 


ఒక్కక్క ఆస్క-స్‌లో ఎనిమిది ఆస్మోస్సోరులు (Ascospores) ఉంటాయి. వివిధ 
స్పోరులనుంచి వెలువడిన తంతువులు (Hyphae) ముందుగా (ప్రాథమిక వేళ్లకు హాని చేస్తి, 
నెమ్మదిగా మొక్క మొత్తం వేరువ్యవస్థకు వ్యాప్తి చెందుతాయి. స్తీరోషియమ్‌లు (Sclerotia), 
.లెంగిక స్పోరులు నేలలో, ఎండీన వేరు భాగాల్లో ఉండి అనుకూల పరిస్థితులలో తిరిగి 
మొలకెత్తుతాయి. స్‌ 


3. ఊదారంగు వేరు కుళ్ళు వ్యాధి (Violet rot rot) : 

ఇద హెలికోబెసిడియం మొంపా (Helicobasidium mompa, N) అన్న శిలీంధం 
వల్ల వస్తుంది. దీనివల్ల ఆకులు ఆకస్మికంగా ఎండి, మొక్క ఎండిపోతుంది. వేర్త బాహ్యచర్మం 
అంతా ఊదారంగు శిలీంధజాలపు అల్షికచేత (Mycelial mat) కప్పి ఉంటుంది. వ్యాధి 
బాగా ముదిరి దారు కణజాలం కుళ్ళుతుంది. 


జీవిత చరిత: యి టి, 

దీని తంతువులు రక్తవర్ణంలో, విభాజకయుతంగా ఉంటాయి. ఫలనాంగాలను 
_బెసీడీయమ్‌లు (0491012) అంటారు. ఒక్కక్క బెసీడియమ్‌లో నాలుగు బెసీడియోస్సోరు 
లుంటాయి. ఇవి తడి నేల లేదా వాన చినుకులలో తొందరగా మొలకెత్తుతాయి. మొలకెత్తిన 
స్పోరులు పోషక తంతువులుగా మారి వేరులోనికి |పవేశించి వ్యాధిని కల్గిస్తాయి (పటం 1.10). 


cE 
లన్‌ 


114 క ఎ. పట్టుపరిశమ 


(పతికూలపరిస్టితులలో తంతుజూలం "స్ర్రైరోషియమ్‌ లేదా బాగా గట్టిపడిన తంతువులను 
ఏర్పరుస్తుంది. ఇవి చనిపోయిన వేరు కణాల్లో లేదా నేలలో ఉండి అనుకో పరిస్థితుల లో 
మొలకెత్తుతాయి. 





మారరా టం 


పటం;1.10. ఊదారంగు వేరు కుళ్ళు వ్యాధి 

నిర్మూలన ః 

a) వ్యాధి కనిపించగానే మొక్కలను పెకలించి తగులబెట్టాలి. వ్యాధిసోకిన మొక్కచుట్టూ ఒక 
మీటరులోతు గొయ్యి తవ్వి మట్టి దూరంగా పోయాలి. నేలను చదునుచేసి రోగకారక క్రిమి 
నిర్మూలన [దవం కోరోప క్రిన్‌ న ను చల్లాలి. దున్నిన పాలంలో 3.4 అడుగుల లోతు 
రం[ధాలు చేసి [పతీ 108 ఘనపు అడుగులకు 450 (గౌ: క్లోరోపి[కీన్‌ ను వేసి మట్టితో 
కప్పాలి. ఇది' “నేలలో పాగపెడుతుంది.. 

b) కాల్షియం సెనమై డ్‌ ను 75 [గా.లను 36 ఘనపు అడుగుల నేలలో చల్లాలి. 


6) న మ పిలకలను 20 శాతం సున్నంనీటిలో “కదా కాపర్‌ సల్చేటు 
(దావణంలో ఒక గంట సమయం ముంచి, తిరిగి లలా కడిగి నాటాలి. 


మల్బరీ చీడలు - వ్యాధులు . 115 


ర్‌ అ గి తెగులు వ్యాధి (Twig blight) : 


ఇది వ్వుసేరియం వ్రిడోరోసియం (Fusarium pallidoroseum) వల్ల వస్తుంది. 
ఇందులో వివిధ (పజాతులు శరం అవి-పు లల లేటరీటేయమ్‌ (F. lateritium) 
ఫ్రుసేరియం మూరి (కొ, mori), వ్యుసేరియం ఆ్జస్తోరమ్‌ (fF. oxysporum), వ్యుసేరియం 
రోసియమ్‌ (F.roseum).: వ్యాధి సోకిన ఆకుల అంచుల వెంట నల్లగా లేదా కాలినట్టు 
కనిపిస్తుంది. తర్వాత దశలో ఆకు మొత్తం కాలినల్లు ఆకులు కత. ఈ పంట. 
జరుగుతుంది. వ్యాధి సోకిన కాండంలో, కొమ్మలలో నల్లని నిల్లువెన చ ఏర్పడతాయి. 
ఇవి తర్వాత కొమ్మలు పగిలి ఎండటానికి దారితీస్తాయి. మొగ్గలు కుళ్ళిపోతా 


జీవిత చరిత్ర ః 

ఈ శిలీంధం సూక్ష్మ, స్తూల కొనీడియమలను ఏర్పరుస్తుంది. సూక్ష్మ కొనీడియమ్‌లు 
చిన్నవిగా, దీర వృత్తాకారంగా లేదా వంకరగా wo ఉంటాయి. స్టూల కొనీడీయమ్‌లు 
రేభాకారంగా, వంకరతిరిగి, మొనదేలి, - పలుచని కుడ్యంతో విభాజకంతో ఉంటాయి. 
క్షామిడోస్పోర్‌ లు (Chlamydospores) వృత్తాకారంగా, మందమైన కుడ్యంతో ఉంటాయి. 
ఈ మూడు రకాల అలైంగిక స్పోరులు నీటిలో మొలకెత్తి బీజనాళాన్ని (Germ tube) 
ఏర్పరుస్తాయి. క్షామిడోస్సోర్డు అననుకూల పరిస్థితులలో చాలా కాలంవరకు జీవిస్తాయి. 
ఖీ లో _లెరిగిక (పత్యుతృత్తి తెలియదు. ఈ వ్యాధి సంవత్సరమంతా. కనిసిస్తుంది. దీనివల్ల 5-6 
శాతం నష్టం కలుగుతుంది. 


నిర్మూలన | go 
2) 0.2 శాతం కాష్టఫాల్‌ లేదా మంకోజెబ్‌ లను ఆకులపై పిచికారి చేయాలి. నేలలో 0.5 శాతం 
చల్లాలి. 


6 కాందంవా j® (Stem disease or Stem canker or Collor - ed 


దీనిని పుండు తెగులు (6021560) అంటారు. ఇది బొ టియోదీప్తాదీయ ధియ్మోబొమె 
(Botryodiplodia theobromae)} వల్హ వస్తుంది. ఇది కాండంపై ఆకుపచ్చ నల్లని 
గాయాలను (1651005) చేస్తుంది. తర్వాత ఇవి కార్ఫొనేషియస్‌ (Carbonaceous) 
నిర్మాణంగా మారతాయి. ఈ వ్యాధి వల్ల కటింగ్‌) అంకురించవు.. 


నిర్మూలన శ 
a) కటింగ్‌ ను 0.1 శాతం బవాస్టిన్‌ (దావణంలో 12 Noses నౌనబెట్టి పాలంలో నాటాలి. 
దీనివల్ల శిలీంధం ద్వారా వ్యాధి సోకటూనికి అవకాశముండదు. 


7. వేరు ముడీ వ్యాధి (Root - knot Disease) ; 


ఇది మెలోడోగాన్‌ ఇంకాగ్భిటు. . (Meloidogyne incognita) అనే నెమటోడ్‌ వల్ల 
వస్తుంది. వ్యాధి సోకిన మొక్కలలో పెరుగుదల ఆగిపోవటం, ఉపాంతంలోని కణజాలక్షయం 
(Marginal necrosis), ఆకులు పసుపు రంగుకు మారటం కనిపిస్తాయి. వేళ్ళలో ముడులు 
(షం లేదా వ్రణాలు (62115) ఏర్పడతాయి. పోషక కణజాలం, దారుకణజాలం నష్టపోయి 
ఆహారం, నీరు రవాణాకు అంతరాయం కలుగుతుంది (పటం 1.11). . 


116 పట్లు పరిశ్రమ 


 నిరట్టోచనం జరిపి; 








న్‌ రండు నిక్షేప ళం 


పటం'1.11 వేరు ముడీ వ్యాధి 


జీవిత చరిత: 

' దీనిలో గుడ్డు, డింభకం, (ప్రాఢ దశలు ఉన్నాయి. (స్తీ జీవి జిగురుతో కప్పిన ద్వి 
పృత్తాకార గుడ్లను 200-520 వరకు పెడుతుంది. వీటినుంచి పరిస్థితులు అనుకూలించినపుడు 
ఉంభకం నేలలో పలువడుతుంది. ద్వితీయ దశలోని స్త ఉంభకం శూకిక (వళ/16€), వేరుకు 
రంధ్రం చసన. .ఉపే బాహ్యచర్మం (Sub-epidermabh పౌరలో ఆశయం ఏర్పరచుకొంబుంది. 
తర్వాత మృదుకణజాల కణాలను ఆహారంగా తీసుకొంటుంది. ఈ [క్రిమి (ప్రరేపేించటంవళ్షి 
వేరుకణాలు అధికంగా విభజనచెంది సెద్దవవుతాయి.. దీనివల్ల ముడులు లేదా (వణాల 
ఏర్పడుతాయి. (స్త్రీ జీవి నాలుగు నిర్మోచనాలు పూర్తి చేసుకుని పరిపక్వం చెంది గుడ్లను పెస్టే 
దశకు చేరుతుంది. నేలలో 15-30 ఉష్టోగత, 40-60 శాతం తేమ ఉంటే ఈ జీవి సెరుగుదం 
అధికంగా ఉంటుంది. సాగునిటీ మల్చరీలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల 10-12 
శాతం ఆకు దిగుబడి తగ్గుతుంది. 


ఎత్మూలన శ 


a) వ్యాధి సోకీన పొలాన్ని ఎండాకాలం బాగా లోతుగా దున్నాలి. దీనివల్ల గుడ్డు సూర్యర్మి 
వేడికి చనిపోతాయి. . 


ప వేపనూనె లేద వేప పండిని హెక్టారుకు సంవత్సరానికి ఒక టన్ను వాడాలి. 


 మల్ఫరీ చీడలు - వ్యాధులు — 117 


0) అర్జీకార్స్‌ లేదా కర లను హెక్టారుకు సంవత్సరానికి 30 కిలోలు ఎరువుతో 
పాటుగా నేలలో వేయాలి. తర్వాత బాగా 'కలియదున్ని నీరు పెట్టాలి. అప్పుడు ఆకును 
45-50 రోజుల తరవాత కోయాలి. 


త్రి me లోపంవల్ర వచ్చే వ్యాధులు ః : 

సూక్ష్మ జీవులవల్లి వచ్చే వ్యాధులే కాకుండా మల్చరీలో ఇతర పంటలలో మాదిరిగా 
“పోషక పదార్థాల లోపంవల్ల ఈ (కంద తెలిపిన వ్యాధులు సంభవిసాయి. ఇందులో న్మతజని, 
ఫాస్ఫరస్‌, పొటాష్‌, కాల్షియం, సల్ఫర్‌, జింక్‌, మెగ్నీషియం లోపాలవల్ల మల్చరీలో పెరుగుదల 
తగ్గి ఆకు దిగుబడి కూ తగ్గటం జరుగుతుంది. వీటిని తగిన “రసాయనిక, న 
ఎరువులతో సరిదిద్దవచ్చు. వీటి “సరించి ఈ కింద వివరించడమై ది. 


ఇ) నత్రజని లోపం: . 

మొక్కులు నెమ్మదిగా, నీరసంగా, కొద్దిపాటి కొమ్మలతో పెరుగుతాయి. లేత ఆకులలో 
క్షోరోసిస్‌ (౮110709189) కనిపిస్తుంది. కాండం సన్నగా, పసుపు ఆకుపచ్చ రంగులో గిడసబారిన 
(Stunted) వేళ్లతో ఉంటుంది. దీనికి నృతజని ఎరువులు - యూరియా, అమ్మోనియం 
నెడ్రేట్‌ , కాల్షియం నెథేట్‌ లను వాడి లోపాన్ని సరిదిద్దాలి. 


5b) పొటాషియం లోపం: 

లేత ఆకుల అంచులు కాలినట్టు ఏర్పడి తర్వాత ముతకగా త రసంలోపంతో, 
కణజారిక్షయంతో (6౮౦౪౮) కనిపిస్తాయి. కాండం, వేరు వ్యవస్థ చాలా నీరసిస్తాయి. 
నివారణకు పాటాషియం ఎరువులను తగిన విధంగా వాడాలి. 


౭) ఫాస్పరస్‌ లోపం : 

ముదిరిన ఆకుల ఈనెలలో క్లోరోసిన కనిపిస్తుంది. తర్వాత ఆకు మొత్తం క్షోరోసిస్‌ 
వ్యాపంచి, తర్వాత అంచుల కణజాలక్షయం (Marginal necrosis), ఆకురాలటం 
(Defoliation) జరుగుతాయి. కాండం సన్నగా, పెరుగుదల లేకుండా, గిడసబారిన వేళ్లతో 
ఉంటుంది. ఈ లోపాన్ని ఫాస్పరస్‌ ఎరువులతో సరిచేయాలి. 


1) కాల్షియం లోపం 

కత ఆకులలో ఈనెలవెంట కణాజాలక్షయం, ఆకు రాలటం కనిపిస్తాయి. . కాండం 
చెక్కవలె మారుతుంది. కాండం చిన్నగా పసుపురంగు కొనలతో ఉంటుంది. వేర్లు మొద్దుగా 
(Stubby), పొడిగా మారతాయి. దీనికి కాల్షియం నెకేటును వాడి ఈ లోపం, సరిదిద్దాలి. 


అసల చ్‌ లోపం; య 
వ్‌ కొంచెం క్షోరోసి ద కనిపిస్తుంది. మొక్క పెరగదు. దీనికి జిప్పమ్‌ లేదా 
అమ్మోనియం సలేబు తగిన 'పాళ్ళల్లో వాడి లోపం సరిదిద్దాలి. 


శీ జింకు లోపం ః 
లేత ఆకుల ఈనెల మధ్య పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లోపాన్ని జింకు 
సలేట్‌ను తగిన విధంగా వాడి సరిదిద్దాలి. 


మ 


pet 


స 


a 


ఖ్‌ 


పట 


ప్రశ్నలు. 


5 కింది అంశాలకు లఘుటీక రాయండి. 


1! మ. తెలపండి. 


షాట్‌ హోల్‌ దేనివల్ల వస్తాయి 2 

బూజువ్యాధి కొరకజీవి ఏడి * 

వేరు కుళ్ళువ్యాధి కారక జీవులేవి ? 

కాంకర్‌ అంతే ఏమిటి ? 

వేరు ముడి లేదా [వణం దేనివల్ల ఏర్పడుతుంది ? 
కాల్షియం లోప లక్షణాలు తెలపండి. 

పాటాషీయం లోప లక్షణాలు తెలపండి. 

గంధక లోపంవల్ల కలిగే లక్షణాలు ఏవి ? 

ఆకు రసం పీల్చు పురుగు శాస్త్రీయ నామం ఏమిటే ? 


.- తుప్పు వ్యాధి దేనివల్ల వస్తుంది ? 


br స ఇ 


గ్‌ 


ఈ కింది వాటీకి వ్యానాలు రాయండి. 

దీపపు పురుగుల వల్ల మల్చరీకి కలిగే నష్టం వివరించండి. 
బీహార్‌ హెయిరీ డింభకం గురించి వివరించండి. 
పొలుసు పురుగుల వల్ల జరిగే నష్టం ఏమిటి ? 


ఈ కింది వాటీపె స సంక్రిప్త పంగా రాయండి. 


2) నల్లిపురుగు b) 2 "రెక్కలు లేని మిడుత 0 ఆకురసం పీల్చు పురుగు. 


ఆకుమచ్చ వ్యాధిని వివరించండి. పలాలు గీయండి. 


6. వేరుకుళు వ్యాధిని పబాలతో వివరించండి. 


10. 


ఈ కింది వాటిపై సంక్షిప్తంగా రాయండి. 

2) అగ్గి తెగులు ర) కాండం వ్యాధి 6) తుప్పు వ్‌ వ్యాధి 

వేరు ముడి వ్యాధిని పటాలతో వివరించండి. 

మల్చరీలో పోషకాల లోపంవల్ల ల్ల వచ్చే వ్యాధులను వివరించండి. 

ఈ కింది వాటిపై సంక్షిప్తంగా రాయండి. 

ఇ) కాండం కొరికే పురుగు b) పౌడర్‌ సెస్ట్‌ బీటిల్‌. 0) బూజు జా వ్యాధి 


ల్సి 
యొ | ద్వా షు 

వ్యవసి యకేత సిర్వహణ 

(Farm Maintenance) 


భారతదేశంలో వ్యవసాయంచేసే కెతులు ఎక్కువగా 2-8 ఎకరాలలో సాగు కపనపకు 
వీరు గో పద్దతులను ఆచరించడంవ ల్ల ఉత్పత్తులు బాగా తగ్గుతున్నాయి. ఇదే 
“నేలలో శాస్త్రీయ, సాంకేతిక పద్దతులను అవలంబించి అధిక ఉత్పత్తులను “పొందటానికి 
వీలవుతుంది. పంటలను పండించే స, అందులో వినియోగించే పశువులు, పనిముట్లు మొదలెన 
వాటిని అన్నింటిని కలిపి ఆ చెతుకు సంబంధించిన కేతం (Farm) అంటారు. ఇందులోని 
ఉత్పత్తులు వర్షపాతం లేదా సాగునీరు, నేల లక్షణం, ఎరువుల వినియోగం, పంటరకం మొదలెన 
వాటిపై ఆధారపడతాయి. _ అంతే కాకుండా మంచ యాజమాన్య పద్దతులు కూడ న్నేత 
అభివృద్దికి దోహదపడతాయి. వివిధ వ్యవసాయక తాలలో కలు వ్యవస్థలు వేరువేరుగా 
ఉంటాయి. ఒక క్షేతంలో ఉత్పత్తి అయిన మొత్తం పంటను, ఈ ఉత్పత్తికి అవలంబించిన 
పద్దతులను, ఇతర్యతాలను | కలిపే క్షే తవ్యవస్థ అంటారు. 


1. వివిధరకాల. 'క్షేతాలు (Different types of farms) : 
వీటిని ఆదాయం మరియు పూనుకొన్న పని Enterprise) ఆధారంగా వర్గీకరించారు. 


1. (పత్యేక క్షేతం (Specialized farm) ; 
ఇందులో 50 లేదా ఎకు)_వ శాతం ఆదాయం ఒకే సంస నుంచి ఆరిసారు. 
గ్రా స్థ ర్దిస్తా 


2. సాధారణ లేదా నానావి ధమైన న్షేతం (Simple or Diversified farm) : 
ఇందులో ఒకే 'న్నేతమునుంచి 50 శాతం ఆదాయం రాదు. 


3. మిశ్రమ న్నేతం (Mixed farm): 
ఇందులో పంటతోపాటుగా జంతువుల పెంపకం చేపడతారు. 


4. రేంచింగ్‌ (Ranching) : - 


పంటల “పెంపకానికి చేపట్ట పనులు ఏవీ ఉండవు. ఇల (పకృతిలో పెరిగిన గడ్డిని 
ఉపయోగించి పశువుల పెంపకం చేస్తారు. 


శ్‌. మెట్టు న్నేతం (Dry farming): 


ఈ రకం క్షేతాలు 50 సెం.మీ., అంతకు తక్కువ వర్షపాతంకల కరో నేలల్లో 
చేస్తారు. ఇందులో పంటలకు నీరు పెట్టడం ఉండదు. 


మల బరీలో ఈ రకమె న శ్నేతంలో వర్ణాధారంగా ఆకును ఉత్పత్తి చేస్తారు.. 


Hu. న్నేతాల వ వస్టలు (Farm systems) : 
వీటిని యాజమాన్యం ఆధారంగా వర్గీకరించారు. 


120 పట్టు పరిశ్రమ 





కమ వంవన యాజమాన్య వ్యవసాయం చేసే 
‘ ప 
సంఖ్య Er రకం. పద్దతి 





Db సహకార న్నైతం 


&. ఉత్తమ సహకార క్షేతం స్వతం్శతంగా స్వతం[తంగా 

౨. కలిసి పనిచేసే సహకార శ్నేతం స్వతంతంగా కలిసి 

6. సహకార అద్దె క్షేతం కలిసి స్వతం[ తంగా 

గ. సహకార సమిష్టి కేతం ' కలిసి కలిసి 
2) సమిష్టి క్షతం సాసెటి లేదా రాష్టం సొసైబి లేదా రాష్ట్రం 
3) రాష్ట క్షేతం రాష్టం జీతంకల యాజమాన్యం 
4) గామస్సుని న్నేతం స్వంతం/జమీందారి స్వంతం 
రు. పెట్టుబడిదారి న్నేతం స్వంతం స్వంతం 





మల్ఫరీని వర్దాధార' మరియు సాగునీటి క్షేతాలలో పెంచుతారు... వర్దాధార లేదా 
మెట్టసాగులో పంట ఉత్పత్తి కేవలం వర్తంపె ఆధారపడుతుంది. వర్షం కురిసినా సిరిపడేటంళ 
నీరు నేలలో లేకపోవడం, వర్షపాతం స్మా. -అక్షోబర్‌ లలో మామే ఉండటంవల్ల మల్చరి సాగు 
ఉత్సాహకరంగా ఉండదు. "అయినా ఇతర పంటలతోపొటుగొ దీని సాగు ఇప్పటికీ కొనసాగు 
తుంది. మొక్కలు సంవత్సరం పొడవునా పెరగటం, కరువుకాటకాలను తట్టుకొనే శక్తి కలిగి 
ఉండటం దీనికి కారణాలని చెప్పవచ్చు. దక్షిణ భారత దేశంలోని మబ్బరీలో 2/3 వంతులు 
వర్షాధార న. ఏదిఏమైనా మల్చరీని ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసి నష్టపోవటం కంళే ఒక 
హౌక్టారు విస్తీర్ణంలో సరియెన యాజమాన్య పద్దతులను ( ఆచరిస్తూ సాగుచేసి. లాభాలను పొందడం 
మంచిది... . 

సాగునీటి మల్చరీలో ఆకు ఉత్పత్తి నాణ్యత గణనీయంగా పెరుగుతాయి. అంతే 
కాకుండా అధిక ఉత్పత్తినిచ్చే అనేక సంకర రకాలు ఇప్పుడు కేంద పట్టు సంస్థ - దీని 
ఆధీనంలోని (పభుత్వ సంస్థలలో రెతులకు అందుబాటులో ఉన్నాయి. సరియై న్స్‌ isms. 
పద్దతులతో, నీటిసాగు, తలు, అంతరకృషి (ఫూనింగ్‌ లను ఆచరిస్తే హెక్టారుకు 
సంవత్సరానికి 15000-35600 కిలోల ఆకు ఉత్పత్తి వీలవుతుంది. | 


కూలీల నిర రవాణా (Labour management) : 


పతీ న్నేతంలో కూలీల సేకరణ, నిర్వహణ అతి ముఖ్యమైనవి. కాబల్టీ సరియైన 
నిర్వహణతో కూలీలను సమర్దంగా వినియోగించుకొని ధన నష్టం సర న చూసుకొ కల. 


భారతదేశంలోని కూలీల లక్షణాలు ః 


1. వీరికి సంవత్సరమంతా ae పని దొరకదు. 


2. సాధారణంగా సంవత రంలో 140- 190 రోజులు మ్యాతమే కూలీల పని దినాలు. కుటుంబ 
కూలీల విషయంలో ఇంకా తక్కువ. పని దినాలుంటాయి. ' 


3. న్న్మతంలో వన ఉత్పత్తుల వల్ల వేతనాల సమస్యలు ఎదురవుతాయి 


122 పట్టు పరిశ్రమ 


వ్యవసాయ క్షే! శ్తేత రిజిస్తర్త నిర్వహణ (Farm record maintenance) : 

ఈ ర్‌జష్టర్ణ వలన గంలో జరిగే పని వివరాలు తెలుసుకొని వాటి ఉత్పత్తులను 
పెంచటానికి అవకాశం ఉంటుంది. వీటివల్ల లాభ నష్టాలు తెలుస్తాయి. ఏ పంట వరిన పెట్టిన 
పెట్టుబడిని తొందరగా పొందవచ్చునో తెలుస్తుంది. (పతీ పనిలో చేయవలసిన అభివృద్ధి 
తెలుసుకో వచ్చు. న్మేతంలో కొత్తపనులు చేపట్టే సాధించదలచచిన ఉత్పత్తులను గురించి ముందే 
తెలుసుకొని అంచనా వేసుకోవచ్చు. వీటివల్ల (పతీపంటకు, క్షేతంలోని (పతీపనికి వచ్చిన 
లాభాలు తెలియలువే కాకుండా గత సంవత్సరంలోని వివరాలు, లోపాలు కూడా తెలుస్తాయి. 
రెతు పెట్టిన పెట్టుబడికి అతడు పొలంలో నిర్వహించిన పనులకు సాధించిన (ప్రగతి డబ్బు 
రూపంలో తెలుస్తుంది. అందువల్ల న్నేతంలో కొత్తపనులను చేపట్టటానికి, కూలీల సామర్థ్యాన్ని 
చక్కగా వినియోగించుకోవటానికి పెట్టుబడుల సరియైన వినియోగానికి ఈ రిజిష్టర్ల నిర్వహణ 
అధికంగా ఉపయోగపడుతుంది. 


రిజెన్టర్స వల్ల అనుకూలనాలు $ 
1. అవసరాలను గుర్తించి, నిర్వహి ంచణబూనికీ ఉం ఉంటాయి. 
2. రెతు పనితనాన్ని పెంపొందించటానికి తోడ్పడతాయి.. 
3. నిర్వహణకు, రుణ సౌలభ్యానికీ ఆధారం అవుతాయి. 
4. నిర్వహణకు ఒక దిక్తూచిగా తోడ్పడతాయి. 
5. పరిశోధనకు అవకాశం కలిపిస్తాయి 
6. సరియైన నిర్ణయాలు తీసుకోవటానికి ఆధారంగా పనిచేస్తాయి. 
7. శేత లాభానికి తగిన విధంగా ఉపయోగపడతాయి. 


అత్‌ "భి / బధ దస్‌ లం ల | | న 
రిజిష్షర్ణ నిర వాణలో భి రతదేశంలో ఎదరయ్యే కష్టనష్టాలు 8 
. తక్కువ స్థాయి. క్షేత నిర్వహణ. 
. రెతుతోకూరలి, యజమాని, నిర్వహణాధికారిగా ఉండటంవల్ల విధి నిర్వహణ ఎ ఏలుకాదు. 


l 
2 మా 

5 వ రిజిష్టర్ల నిర్వహణ వీలుకాదు. స అవగాహన లేకపోపటుం. 
చీ ష్టతరమెై న వ్యవసాయ పరిశ్రమ. 

క్ర మస దేశా ానికి తగిన విధంగా రికార్డు పుస్తకాలు సరళ రూపంలో లేవు. 


య 


ట్‌, వూక భయ 


రిజ్‌స్టర్గసి సరియె స అవగాహాన లోపం. 


కేత రిజ్‌ రిజ్‌ ము (Farm records): 


పట్టు పరిశ్రమలో మల్చరీ తోటల నిర్వహణకు, పట్టుపురుగుల "పెంపకానికి అధిక 
(పాముఖ్యత ఉంది. మల్బరీ ఆకుల నాణ్యతపై పురుగులు ఉత్పత్తి చేసే పట్టుగూళ్ళ నాణ్యత 
ఆధారపడే ఉంటుంది. అంతు పట్టుపంట (Silkworm crop) మల్బరీ తోటపె ఆధారపడి 
ఉంటుంది. కాబల్టు తోట పెంపకంలో వీటిపారుదల, (పూనింగ్‌ పద్ధతులు, సేంద్రియ, అకర్చన 
ఎరువుల వినియోగం, అంతర కృషి సస్యరక్షణ చర్యలను సమర్దవంతంగా మంచి యాజమాన్య 
పద్దతులతో నిర్వహించాలి. ఈ పనులను చక్కగా నిర్వహి రచటానికి ఈ కింద వివరించిన. 
రిజిష్టర్తను వినియోగించాలి. 


_ వ్యవసాయశ్షేత నిర్వహణ 123 


1. పాట్‌ రిజిస్టర్‌ (Plot register) : 

ఇందులో పాలంలోని ఒక యూనిట్‌ .వెశాల్యంలో ఉన్న ఆకుఉత్పత్తిని అంచనా 
వేయటానికి సరియైన చర్యలకు వీలవుతుంది. (పతీ పాటులోని మల్చరీని ఎరువుల 
వినియోగంతో వృద్ది చేసి ఆకు దిగుబడిని పెంచటానికి వీలుకలుగుతుంది. 


sD సి రిజిష్టర్‌ (Work register) : 

ఇందులో స్రీ పురుష కూలీల వివరాలుంటాయి. తోట నిర్వహణ, అంతరకృపషికి 
_ వినియోగించిన కూలీల సంఖ్య, (పతీ పనికి పట్టిన పనిదినాలు, వాటి వివరాలు, కూలీల పని 
సామర్ద్యం వివరాలు ఉంటాయి. ఇంకా శ్నేతంలో (ప్రతీరోజు జరిగే పని వివరాలు ఉంటాయి. 


శి. నామినల్‌ దోల్‌ (Nominal roll : 


ఇందులో కూలీల సేర్టు వివరాలు, హాజరు వివరాలు, (పతీ కూలీకి నిర్దేశించిన పని 
వివరాలు, వేతన వివరాలు అ 


4. జాబితా రిజిష్టరు (mventory register) : 

| తోటలో వినియోగించిన పనిముట్ల వివరాలు, ఎరువుల నిలవలు, రోగకారక (కిమి 
నిర్మూలన (దవాలు (Disinfectants), “అకు ఉత్పత్తికిఅయేే ఖర్ఫువివరాలు ఉంటాయి. 
. ఇందులో (పతీ సంవత్సరంలో ఆర్జించిన స్థిరచరాస్థుల వివరాలు అవి కొన్న తేదీలతోసహా 
' రాయాలి. ఇందులో భూమి (శ్నేతం) విలువ, పరికరాలు, పశువులు, నగదు నిలవలు, 
_ ఇంకా ఇతర వివరాలు ఉంటాయి. 

అంతేకాకుండా (పతీ ప్థాటుకు వేసిన ఎరువుల మోతాదు, సమయం, నీటీపారుదల 
_చివరాలు కూడా ఉంటాయి. ఈ ఖర్చుల ఆధారంగా. ఆకు ఉత్పత్తి ఖర్చును అంచనా 
వేయటానికి వీలవుతుంది. పెట్టుబడి ఇర్చులు/ఆకు ఉత్పత్తి పరిమాణం = కిలో ఆకుల 
ఉత్పత్తి ధర వస్తుంది. 


ర్‌, వాతావరణ వివరాల రిజిష్టరు ః క 


ఇందులో ఉష్ణో గత, తేమ, వర్షపాతం వివరాలుంటాయి. (పతీ రోజు ఉష్ణో గత, తేమను 
లెక్క_కట్టు ఇందులో రాయాలి, 


మల బరీ ఆకుల ఉత ఎతని లెక్క_కట్ట టటుం (Estimation of leaf yield) ; 


మల్చరీ తోటలోని పాటులో ఉండే ఆకు ఉత్పత్తిని లక్క చేయటంవల్ల పట్టు పురుగుల 
ంపకానికి తీసుకురావలి ఎన గుడ్డను లెక్కకట్టటానికి వీలవుతుంది. ఆకు “ఉత్పత్తి వివరాలు 
కుండా గుడ్లను (బషింగ్‌ (Brushing) చేసినబ్దతే చివరి దశలో ఆకు సరిపడక నష్టం 
భవిస్తుంది. గుడ్లను [బష్నింగు చేయటానికి 10-12 వ. ముందుగా లెక్కకట్డాలి. 


హ్‌ వ 


ఆకు ఉత్పత్తిని లెక్కకట్టై పద్దతి ః 
మొదటగా పొలంలో బక ముఖ్యమైన వ్లాటును ఆకు ఉత్పత్తి లెక్కించబానికి ఎంపిక 
చేయాలి. తర్వాత ఈ కింద ఇల క్రమంలో ఆకు ఉత్పత్తి 


1 పాటులో ఊహి ంచిన ప సంఖ్య = ఎకరాకు (పామాణిక మొక్కల సంఖ్య x 
వాటి పరిమాణం 


124 . ఎ. పట్టుపరిశవ 


43560 ఘ. అడుగులు 
ఎకరాకు ప్రామాణిక మొక్కల సంఖ్య = మొక్కల మధ్య దూరం ఘు. అడుగులు 


43560 


మొక్కల పురా (2' ౫2) అయినపుడు = ళా 


=10,890. 
ఎకరాకు 10890 మొక్కంలుంటాయి. 

ఎంపికచేసిన ప్లాటు 0.8 ఎకరా అయినపుడు 

అందలి మొక్కల స సంఖ్య = 10890 x 0.8 = 8712 కు 


పాటులో ఊహి ౦చిన క సంఖ్య = 8712 మొక్కలు. 


If. మొక్కల సాంద్రతను ఎంపీక చేసిన పాటులో లెక్కించాలి. 


ఉండాల్సిన మొక్కలు 200 లకు అందులో నిజంగా ఉన్న మొక్కల తు లెక్క 


నిజంగా ఉన్న మొక్కల సంఖ్య ౫ 100 
-. 200 


ఒకవేళ పాటులో 200 మొక్కలకు బదులుగా 150 మొక్కలు ఉంటి, 


150 x 100 


మొక్కల సాంద్రత సాహ = 30 


= 75%. 


111. నిజంగా పాటులో ఉండే మొక్కల సంఖ్య 


పొటు విసీఠరం = 0.8 ఎకరాలు 
ర ౯ 


ఊహీ ంచిన మొక్కల సంఖ్య x మొక్కల సాందత 
- 100 
'తి712 ౫ 75 


1V. మొక్కలలో ఆకు ఉత్పత్తిని లెక్కించటానికి మొదట మూడు మొక్కలను యధేచ్చగా 


_. (Random sample) తీసుకోవాలి. 


కోసిన ఆకుల బరువు ( (కలోలలో) రో) 


తదా?రా ఆకు ఉత్కొతి లె అ 
ఎ ఎ తా మొక్కుల సంఖ్య 


మూడు మొక్కలలో 0.390 కిలోల ఆకు ఉత్పత్తి అయితే (పతీ మొక్కలో . 


0.390 


ఆకు ఉత్పత్తి వవ = 0.130 కిలోలు. 


వ్యవసాయన్మ్యేతని నిర్వహణ | 125. 
V. ఆకు ఉత్పత్తి లో రోజు (పతీ మొక్కలో ఉండే ఆకు పరిమాణం dea మొత్తం 
మొక్కల గుణకంతో సాధించవచ్చు. 
- కొబట్టి 0.130 ౫ 6534 = 849.42 కిలోలు. 
= 850 కిలోలు. 


అరక ఎంపిక చేసిన ప్లాటు 0.8 ఎకరాలో ఆకు ఉత్పత్తి 850 కిలోలు. అయితే ఈ 
_ ఉత్పత్తి అంచనాకు అత్యధికంగా ఆకు వినియోగ సమయానికి కనీసం 20 రోజుల వ్యవధి 

ఉంటుంది. కాబట్టి ఈ విలువను" రెట్టింపు చేసే 20 రోజుల తర్వాత ఆకు ఉత్పత్తిని 
తెలుసుకోవచ్చు. 


కాబట్టీ 0.8 ఎకరా విసీర్లంలో 850 ౫ 2 = 1700 కిలోల ఆకు ఉత్పత్తి అవుతుంది. 
Ey వ. Mar 
ప్రశ్నలు 


కట లఘుటీక రాయండి. 

1. మీకు తెల్సిన కొన్ని క్షేత రకాలను తెలపండి. 
లి క్వేతం అంజు ఏమిటీ ! 

3. వ్యవస్థ అంకే ఏమిటి ? 


4. కూలీల నిర్వహణలో పాటించవలసిన రెండు అంశాలను తెలపండి. 
«“ ఆస్‌ అల 
ర్‌, న్నేతరిజిష్టర్ల పరు తెలపండే. 
IL ఈ కిందీ వాట్‌పె పె వ్యాసాలు రాయండి. 
1. వివిధ రకాల శ్నేతాలను తెల్సి కూలీల నిర్వహణను వివరించండి. 
pa వ్యవసాయ క్షేత రిజిష్టర్హ గురించి వివరించండీ. 
శక. ఆకు ఉత్పత్తిని లెక్క కట్టుటంవల్ల కలిగే లాభం తెలిపి ఈ కిఠది వివరాలతో ఉత్పత్తిని 


లెక్కక కల్టుండి. 


ఎంపిక చేసిన ప్లాటు 0.6 ఎకరాలు ; మొక్కల మధ్య దూరం 3 ౫ 3'; నిజంగా ఉన్న 
మొక్కల సంఖ్య | 75; ౩ మొక్కల ఆకు బరువు 0.410 కిలోలు. 


8. 
మల్బరీ నర్భరి పెంపకం 


తక్కువ విస్తీర్ణంలో మల్బరీ కటింగ్‌ ను, నారు మొలకలను (Seedlings) (ప్రత్యేకంగా 
'పెంచటాన్ని నర్సరీ (Nursery) అంటారు. (పతీ పంటకు నర్సరీ బాగా తోడ్పడుతుంది. 
ఇందులో అనేక లాభాలున్నాయి. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను పెంచవచ్చు. 
వ్యాధులు, చీడలవల్లి నష్టం ఉండదు, ఖర్చులు తక్కువ. పొలంలో మొక్కలు అక్కడక్కడ 
చనిపోయి వెలితిగా కనిపించినపుడు చనిపోయిన మొక్కల స్థానంలో నర్సరీలో పెంపకం చేసిన 
మొక్కలను నాటటానికి అవకాశం ఉంటుంది. 


నర్భరీ మడి తయారుచేసే నిధానం: 


మొక్కలు సరిగా పెరగటానికి పోషక పదార్దాలు, నీరు ఉండే నేల తోడ్పడుతుంది. 
ఇందులో సరియెన pH ఉండాలి. నేలలో గాలి, నీరు అధికంగా నిలవ ఉండకూడదు. 
మొక్కలకు ఊతనిచ్చే లక్షణం నేలకు ఉండాలి. ఈ లక్షణాలున్న నేలను మంచి యానకం 
(Good medium) అంటారు. ఇసుక _ బంకమన్ను నేల మంచి యానకంగా మొక్కకు 
తోడ్పడుతుంది. ఈ నేలలో 75 శాతం ఇసుక (52nd), 14 శాతం బురద (3110, 11 శాతం 
బంకమన్ను (౮12౧ ఉంటు చాలా మంచిది. ఇక ఇసుక రేణువుల పరిమాణం 1 నుంచి 0.05 
అము వ్యాసంతో ; బురద రేణువుల పరిమాణం 0.05-0.002 మి.మీ. వ్యాసంతో ; బంకమన్ను 
రేణువుల పరిమాణం 0.002 మి.మీ. కంపే తక్కువ ఉండాలి. 


నర్సరీ మడులను సాధారణంగా వ్యవసాయం సాగుచేసే సమయానికి 4-5 నెలల. 
ముందుగా ఏర్పాటుచేసి కటింగ్‌్‌ను లేదా గింజలను నాటాలి. వర్ణాల [ప్రారంభంతో వ్యవసాయ 
పనులను రెతులు (ప్రారంభిస్తారు. నేరుగా పొలంలో నాకే కటింగ్స్‌ కంటే నారు మొలకలను 
లేదా నర్భర్‌లో పెంచిన మొక్కలను నాటటం అన్ని విధాలుగా లాభదాయకం. 


పాలంలో నర్సరీ ఏర్పాటుకు అన్నువెన స్థలాన్ని ఎంపిక చేసి బాగా లోతుగా (బాక్టరుతో 
దున్నించాలి. దీనిని అలాగే 10-15 రోజులుంచాలి. తర్వాత నిలువుగా అడ్డంగా నాగలితో మళ్ళీ 
మట్టి బాగా కలిసేటట్టు దున్నాలి. ఈ నేలను 8౫4 అడుగుల కొలతలుగల నర్సరీ మడిగా 
తయారు చేయాలి... దీనిచుట్టూ 8-10 అంగుళాల గబ్బును, నీరు పెబ్బడానికి వీలుగా. 
30-45 సెం.మీ. కాలవలను తయారు చేయాలి. మడిలో నేలను బాగా గుల్లగా చేసి ఒక్కొక్క 
మడీకీ 20 కిలోల పశువుల పెంటను వేసి బాగా కలపాలి. ఈ రకం మళ్లు నేలకు 7-8 అంగుళాల 
_ ఎత్తులో ఉంటాయి. ఒక ఎకరంలో 1785 నర్సరీ మళ్ళు తయారవుతాయి. 


కటింగ్స్‌ నాకే పద్దతి: 
జ 2 , 
_ కటింగ్స్‌ను 6-8 నెలల వయస్సు ఉన్న, ముదిరిన గోధుమ వర్షంలో ఉండే, పెన్సిల్‌ 
మందంకల కొమ్మలనుంచి తయారు చేయాలి. సాగునీటి నర రీకి 15-18 సెం.మీ పాడవు, 3-4 
మొగ్గలుకల కటింగ్స్‌ తయారు చేయాలి. వర్షాధార మల్ఫ్బరీకి 22-24 సెం.మీ. పొడవు, 5-6 
మొగ్గల కటింగ్‌ అవసరం. కొమ్మలను కత్తిరించుటకు ముందుగా వ్యాధిసోకినవాటిని ఏరివేయాలి. 


మల్బరీ నర్చరీ "పెంపకం . 127 


కటింగ్‌ ను కత్తిరించేటపుడు చివరలు 45° కోణంతో, కాండం పగలకుండా పె బెరడు 
చీలకుండా జాగత్తలు తీసుకోవాలి. 

కటింగ్‌ ను నాకేటప్పుడు వరుసల మధ్య 15 సెం.మీ., మొక్కలు జ కటింగ్‌ మధ్య 
10 సెం.మీ., దూరం ఉండాలి. నాటిన కటింగ్‌. ఒక వెపుకు వంగి ఉండాలి. అంతేకాకుండా 
కటింగ్‌ లోని ఒక మొగ్గ నేల పెన, మిగిలినవి నేల లోపల ఉండే విధంగా నాటాలి. 


కటింగ్‌) నిర్వహణ ః క 


మడుల అవసరాన్ని అనుసరించి 4-5 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. నల్ల బంకమన్ను 
నేలల్లో 6-7 రోజులకు నీరు పెట్టాలి. ఏది ఏమైనా మడి పూర్తిగా వరదతో: ల్లు వేసినట్టు 
కనిపించేవరకు ఉంచకుండా, తేమ శాతం తగ్గినవెంటనే గమనించి నీరందించాలి. 


మడిలో తగినంత ఇసుక, సేందియ. ఎరువు ఉండటంవల్లి కటింగ్‌) చక్కగా 

అంకురిస్తాయి. వేరు వ్యపస్థ బాగా వృద్ది చెందుతుంది. కటింగ్‌్స్‌ను నాటిన 30-40 రోజులకు 

ఒకసారి, నాటిన 50 రోజులకు రెండవసారి కలుపు తీయాలి. పు తీసేటపుడు కటింగ్‌ 
వేళ్లకు నష్టం కలుగకుండా జాగత్తలు తీసుకోవాలి. 


నర్సరీ మొక్కలు మొగ్గలు తొడిగిన తర్వాత' 5-6 వారాల వయస్సులో ఎరువులను. 
వాడాలి. దీనికె కాం సెక్‌ ఎరువును (25 : 25 : 25) NPK ను హెక్టారుకు ఒక కిలో 
వినియోగించాలి. 


నర్సరీ నాటిన నాలుగు నెలలకు నారు మొక్కలు 3- 4 అడుగుల పొడవు పెరుగుతాయి. 
పీటిని నేరుగా పొలంలో నాటవచ్చు. నర్సరీ మొక్కలను తీయటానికి రెండు మూడు రోజుల 
ముందు మడికి బాగా నీరందించాలి. దీనివల్ల వేరు వ్యవస్థకు నష్టం లేకుండా మొక్కలను 
పెళ్లగించటానికి వీలవుతుంది. మళ్లను పికాక్‌ లేదా కొడవలితో బాగా లోతుగా పెళ్లగించి నారు 
మొక్క. లను జ్యాగత్తగా తీయాలి. సేటిని రవాణా చేయటానికి అనువుగా కలలను కట్టే తడి గోనె 
పట్టాలో చుట్టాలి. 


నారు మొక్కల ఉత్పత్తికి అయ్యే ఖర్చు వివరాలు ః 


ఒక హెక్టారు విస్తీర్ణంలో 2 లక్షలకు పెగా నారు మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు. 
ఇందులో 20 శాతం నష్టం ఊహి “ంచవచ్చు.. లీజ్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు వివరాలను ఈ కింద 
తెల్పడచ్రై ంది. 


పట్టిక 8.1. నేల తయారీ ఖర్చులు (2.5 లక్షల నారు మొక్కలకు) 
ట్‌ నక్ష టా | 


(క్రమసంఖ్య వని వివరాలు డబ్బు 





J "రెండుసార్లు (టాక్టరుతో దున్నించటానికి క్‌ గంటల పని; 
గంటకు రూ 100/- 500=00 


2. పపవులచేత దున్నించటానికి - 6 నాగళ్లు నాగలికి రూ. 50/- 
రెండుసాడ్డు దున్నించటానికి ౨ 60=00 


128 పట్టు పరి(కో 
శ. చదును చేయటం, మొక్కలసు ఏరటం 10 పని దినాలు ; 
రూ. 20/- ఒక్క పనిదినానికి 200 = 00 


4. మళ్ళు కాలవలు తయారు చేయటం 30 పని దినాలు ; 
రూ. 20/- ఒక్క పని దినానికి 600=00 


ర. పశువుల పెంట మడికి 20 కిలోల చొప్పున 1092 మళ్లకు 22 


బండ్లు కావాలి. బండీకి రూ.. 150/- 3300 = 00 
6. పశువుల పెంట చల్లటం, కలపటం 10 పని దినాలు; 
రూ. 20/- చొప్పున _ ౨00=00౮ 


మొత్తం రూ. 5,220=00 





పట్టక 3.2. మొక్కలకు్కు నాటటాసికి అయ్యే ఖర్చులు (2,5 లక్షల సారుకు} 





క్రమసంఖ్య సని వివరాలు డబ్బులు 
. రూ సె 





గ. మొక్కు ఖర్చు లేదా ఖరీదు, టన్నుకు రూ. 300/- (టన్నుకు 
25 వేల కటింగ్స్‌ చొప్పున) 10 టన్నులు _ 3000=00 
రవాణా ఖర్చులు రి-శ లారీల రవాణా రూ. 200/- చొప్పున 800 = 00 
3. కటింగ్‌ తయారీ 
ఒక్కా పనిదినానికి 2500 కటింగ్‌ ఎ కాబట్టీ 100 పనిదినాలు ; 


రూ. 20/- పని దినానికి .2000=00 
4. BHC 100 కిలోలు ; కిలో రూ. 5/- 500=00 
5. నాటు వేయటం పని దినానికి 10 మళ్లు 110 పనిదినాలు ; 
రూ. 20/- ఒక్క పనిదినానికి _ 2200= 00 
6. కలుపు తీత 100 పనిదినాలు రూ. 20/- పని దినానికి  2000=00 
7. నీరు పెట్టడం ర్‌ రోజులకు ఒకసారి 3 పనిదినాలు ; 25 సార్డు 
నీరు పెట్టడానికి రూ. 20/ - ఒక పనిదినానికి 1500 = 00 
రి, కాంప్లెక్స్‌ ఎరువు 15 సత రూ. 800/౧ ల చొప్పున 2000 = 00 
9. _ ఎరువు చల్లటం 6 పనిదినాలు 120=00 
10. నారు మొక్కులను తీయటం 100 పనిదినాలు 2000 = 00 
11. ఇతర ఖర్చులు 500 = 00 








తనమ ప్రనటమ్నమ్నులన్తున కాన 


మొత్తం రూ. 16,620 =00 | 


మల బరీ నర రీ పెంపకం , 129 


వటిక 3.3. తోట పనిముట ఖరు లు 
ప! జ. 








డబ్బులు 
క్రమనంభఖ్య ఒ౯రాల సంఖ్య గ 
1. గడ్డపారలు రూ. 100/- కు ఒక్కటి ర్‌ 500 = 00 
2. పికాక్‌్‌ రూ. 40/- కు ఒక్కటి 5. 200=00 . 
585. గొడ్డలి రూ. 35/- కు ఒక్కటి 1 35 =00 
త్వ ఇనుప తట్టలు రూ. 20/ - కు ఒక్కటి 10 200 = 00 
ర్‌. పారలు తూ. 30/- కు ఒక్కటి 4 120 =00 
6. బిల్‌ హుక్‌ రూ. 30/- కు ఒక్కటి 4 120 = 00 
ల. నీళ్ల డబ్బాలు రూ. 50/- కు ఒక్కటి ర్‌ ... 250=00 
8, కలుపు తీసే కత్తులు రూ. 10/- క ఒకటి 10 100 = 00 
9. సెపు 100 మీటర్లు hal 400 = 00 
10. ఇతర సామ గి, పదును పెట్టటం ~~ 200=00 


మొత్తంరూ. 2125 =00 





ఈ పనిముట్లను కనీసం 5 సంవత రాలు వాడవచ్చు. 


91 
కాబట్టే సంవత్సరానికి వీటి ధర మై = 425 రూపాయలు. 


పటిక తండ, నుల్బరీ నర్భరీ ఆరికాంశాలు (2.5 లకల నారు మొక్కలకు) 
లు ఇ Len 








క్రమసంఖ్య _ బవరాలు ధర 
4. ఎకరాకు 8౫4 కొలతల మళ్లు 13 
2. ఒకొక్క పడకకు 195 కటింగ్‌ 
3. మొత్తం కటింగ్స్‌ 3,38,325 
4... చనిపోయిన వాటీ. శాతం పోనూ 
మిగిలిన మంచి కటింగ్‌ ఎరి౦ంణ 2,70,660 
5... నేల తయారీ ఇర్చులు 5,220 = 00 
6 మొక్కలకు, నాటటానికీ అయ్యే ఖర్చులు 16,620 =00 


7. పనిముట్ల ఖర్చులు 2,125 = 00 





130 పట్లు పరి[శః 
8. మొత్తం ధర 23,965 =00 
9. నారు మొక్కుల ఉత్పత్తి ఖర్చు ఒకు నారు స 0.11 పెసలు 

10. వెబుత్తం ఆదాయం 
(270660 నారు మొక్కలను అమ్మినపుడు. 270660 x 0.20 
ఒక నారు మొక్క ధర 0.20 పెసలు | = రూ. 54,132 = 00 

11. నగదు ఆదాయం ఆరు నెలలకు | 
ఒక హెక్టారు / ఎకరా మల్చరీ నర్సరీకి 10,000 = 0౮ 

లం 
(పశ ఎలు 
1. ఈ కీంది అంశాలకు అఘులీక రాయండి. 

_ 1. నర్చరీకి కావల్సిన పశువుల పెంట ఎరువులు ఏవి ? 
లె నర్సరీ నేల లక్షణాలు రాయండి, 
3. నర్సరీ నాకే పద్దతిని తెలపండి. 

1. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 
in 


మల రీ నర సర ఆదాయ వ్యయాలను గురించి వంపుల 


4. 
మల్బరి పంటు = ఆర్చికాంశాలు 
(Economics of fMulbenty) 


(పతీ పంటకు సంబంధించిన ఆర్జికపరమై న అంశాలు తెలుసుకోవటంవల్ల దానిని 
సాగుచేసే సమయంలో తగిన చర్యలను తీసుకొస్‌ వ్యయాన్ని తగ్గించుకోవటానికి అవకాశం 
ఉంటుంది. సాధారణంగా రెతు తను పెట్టిన పెట్టుబడికి ఎక్కువ రాబడేగత పంటలను ఎంపీక 
చేసుకొంటాడు. తక్కువ సమయంలో ఎక్కువ శమ లేకుండా ఎక్కువ ఆదాయం 
ఆర్టించాలనే ఆలోచన ప్రతీ శె రెతుకు ఉంటుంది. అయితే చిన్న పంటకు, వాణిజ్య పంటలకు 


యాజమాన్యంలో చాలా తేడా ఉంది. మల్ఫరీ న్నేతంలో ఉన్న ఆర్టికాంశాలను ఈ కింద 
వివరించడవై ంది. 


పరికరాలు ౩ 
(పతీ శె రెతువద్ద సంబంధిత శ్వే తాన్ని అనుసరించి తగినన్ని పనిముట్లు, "పరికరాలు 


ఉండాలి. వీటీని సరిగా 1 వినియోగించడవే కాకుండా వీటిని సరిగా పోషించటం క ముఖ్యమే. 
మల్ఫరీలో కావల్సిన పనిముట్ల వివరాలు : 


క్రమసంఖ్య పరికరం/పనిముట్ల పేర్లు కావల్సిన సంఖ్య 
1. మౌల్డ్‌ వెడల్పు నాగళ్లు 01 
2. డిస్క్‌ నాగళ్ళు ౦1 
3. దేశీయ నాగళ్ళు = 04 
4. వారలు 10 
స్‌, పీకాక్‌) 06 
6. కలుపు తీసే కత్తులు 25 
Ts (పూనింగ్‌ కత్తులు ID 
8, గొడ్డలి 02 
9, భిల్‌ హుక్‌ (42 
10. (స్పేయర్‌ (10 లీటర్లు) 01 


పట్టిక 4.1. ఒక ఎకరా సాగునీటి మల్చరీని ఏర్పాటు చేయటానికి (ప్రారంభ ఖర్చుల వివరాలు 
[క్రమసంఖ్య వివరాలు " రర 


1. నేల తయారీ 
1. రెండుసార్డు మౌల్స్‌ వెడలు నాగళ్ళచే దున్నించటానికి 16 జతల 
పశువులు రూ. 60/- చొప్పున . 960 


a 
ల 


|| 
అ 


"189 పట్టు పరి 


ల. రెండుసార్లు దేశీయ నాగళ చే దున్నించటానికి 8 జతల పశువులు 


రూ. 50/- చొప్పున 400 = 00 
[ss కాలవల గట్టు తయారు చేయటం 
12 మనుషులు రూ.35/- చొప్పున _  420=00 
I. కటింగ్స్‌ నాటటం IF 
4. నాలుగు బండ్ల కటింగ్‌ రూ. 200/- చొప్పున 800 = 00 
ర్‌. కటింగ్‌) తయారీ, నాటువేయటం 
30 మనుషులు రూ.35/- చొప్పున 1050 = 00 
11. సేంద్రియ రసాయనిక ఎరువులు | 
6. 10 టన్నుల పశువుల పెంట రూ. 200/- చొప్పున 2000 = 00 
రి. పశువుల పెంటకు, ఎరువు చల్టుటకు 
8 మనుషులు రూ. 35/- చొప్పున 280 = 00 
9g. కలుపు తీత, అంతరకృషి 
| 12 మనుషులు రూ. 35/- చొప్పున రెండుసార్లు 840= 00 
IV. నీటిపారుదల 
_ 10. _ మొదటి 6 నెలలలో 10 సార్లు నీరు పెట్టడం 
రూ. 100/- ఒక్కసారి నీరు పెట్టడానికి 1000=00 
11. (ప్రతీసారి ఇద్దరు మనుమలు మొత్తం 10 సార్లు నీరు పెట్టడానికి 
రూ. 3ర5/- చొప్పున 700= 00 
12, ఇతర ఖర్చులు 800=00 
మొత్తం రూపాయలు 9650-00 





ఒకసారి సాగుచేసిన లేదా నాటిన మల్చరీ 15 సంవత్సరాలు ఉంటుంది. 
కాబట్ట ఈ ఖర్చులను 15 సంవత్సరాలకు పంచాలి. . 


_ 9650 = 00 


కాబటీ దై సంవత్సరం ల = 15 


= 643 = 00 


సంవత్సరం ఖర్చులు = రూ. లక్‌ 00 అవుతుంది. 


పట్టుక $42. మల్బరీ ఏర్పాటు తర్వాత i పోషణ సంవత్సర ఖర్చులు 





క్రమసంఖ్య వివరాలు ధర 





1. (పతీ ప్రూనింగ్‌ తర్వాత దున్నటం - ర్‌ సారు 
4 జతల పశువులు రూ. 50/- చెప్పున 1000 = 00 


మల్బరీ పంట - ఆర్టికాంశాలు 


Ca 


10. 


కాబట్టీ ఆకు ఉతొతి ధరను లెకి_ంచటానికి = ఖరు?లు/ఆకు ఉతతి —— = రూ. 1.36 పె 
Ay గ్రా ల A 11000 వ 


మొక్కల చుట్టు తవ్వటం, కాలవలను, గట్లను తయారుచేయటం 


మొత్తంర్‌ సార్డు 10 మనుషులు రూ. 35/- 'వాప్పున 


పశువుల పెంట ఖర్చులు : 10 టన్నులు రూ. 200/- చొప్పున 
పాలంలో చల్లటం - 6 మనుషులు రూ. 35/- చొప్పున 

కృతిమ ఎరువుల ఖర్చులు 

ఎరువులు చల్లటం-ఇద్దరు మనుషులు రూ. 35/- చొప్పున 5 సార్టు 


నీటిపారుదల ఖర్చులు 
20 సార్టు నీరు పెట్టడం రూ. 100/- చొప్పున 


ఇద్దరు మనువులు ఒక్కసారి నీరు పెట్టడానికి 
రూ. 35/- చొప్పున (20 సార్దు నీరు పెట్టటానికి) 


కలుపుతీత మరియు అంతరక షి (5 సార్లు 
10 మనుషులు రూ. 35/- చొప్పున 


(పూనింగ్‌ ద్వారా ఆకుకోత (5 సార్దు) 
6 మనుషులు రూ. 35/- చొప్పున 


ఇతర ఖర్చులు 
(పారంభ ఖర్చుల నుండీ సంచిత ధర 


1750= 00 
2000 = 00 
210=00 


2500 = 00 
350 = 00 


_2000=00 


1400 క్షా 00 


1750=00 


1050 = 00 
300 = 00 
650 = 00 


మొత్తం రూ. 14,960 = 00 


- ఆకు ఉత్పత్తి సాధారణంగా 10000 - 12000 కిలోల మధ్య ఉంటుంది. 
అంటే సరాసరిగా 11000 కిలోలు. 


14960 


ఇదే రకంగా ఉంటాయి. 


(పశ్చలు 


IL ఈ క్రింది అంశాలకు లఘుటీక రాయండి. 


లా 


1. మీకు తెల్సిన కొన్ని మల్చరీ పనిముట్లను తెలపండి. 


న్‌ అట్‌ న =. —— a జ్‌ సం అబ ne త్తి 


ఒక కిలో ఆకు ఉత్పత్తికి రూ. 1.40 పె ఇర్చు అవుతుంది. ఈ ఖర్చు రాబోయే 
కాలంలో ఇంకా. తక్కువవుతుంది. ఈ ఖర్చుల వివరాలు 'వర్దాధారవు మల్బరీలో దాదాపుగా 


ర్‌, 
మల్బరీ పట్టు మాత్‌. 
(Mulberry Silk moth) 


పట్టు పర్మిశమలో నాలుగు రకాల పట్టు కీటకాల ద్వారా మానవుడు వాణిజ్య లాభం 
పొందుతున్నాడు. అని మల్ఫరీ, ఎరి, మూగ, దసలి (Mulberry, Eri, Muga, Tasar) 
అన్న పట్టు పురుగులు. ఇందులో మల్బరీ తప్ప మిగిలినవన్నీ వన్య రకాలు (Wild types). 
(ప్రపంచంలోని మొత్తం పట్టు ఉత్పత్తిలో మల్బరీ పట్టు 95 శాతం ఉంటుంది. సాధారణంగా 
వాడుకలో ఉండే “పట్లు” (Sik) అన్నది మల్బరీ పట్టుకు వర్తిస్తుందని చెప్పవచ్చు. మల్బరీ 
పట్టు పురుగులను మచ్చిక చేసి పట్టు ఉత్పత్తిని అధికంగా పొందుతున్నారు. ఈ పట్టు బాంబిక్స్‌ 
మోరి (Bombyx mori (L)) అనే కేకల ద్వారా ఉత్పత్తవుతోంది. ఈ పురుగులు ఎక్కువ 
పాడ్లవెన పట్టుదారంకల పట్టుగూళ్ళను (6060015) ఉత్పత్తి చేయటంవల్ల దారం తీయటం 


సులభమైై పరిశ్రమలలో ముడి పట్టును, తద్వారా నాణ్యతకల వ।స్తాలను ఉత్పత్తి చేయటానికి 
అవకాశం ఉంది. 


జంతు రాజ్యంలో పట్టుపురుగుల (కమానుసార స్టా స్తానం. 
(Systematic position of Bombyx mori in Animal kingdom) : 
పట్టు పురుగులు ఆర్భోపాడ (Arthropoda) వర్గంలోని ఇన్‌ సెక్టా (Insecta) విభాగానికీ 
చారదుతాం! కీటకాల ముఖ్య లక్షణం. - శరీరం మూడు భాగాలుగా అంటే తల, ఉరం, ఉదరం 
ఉంటుంది. శరీరమంతా ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. నమూనా కీటకంలో తలలో 
ఆరు, ఉరంలో మూడు, ఉదరంలో పదకొండు ఖండితాలుంటాయి. వీటిలో కీళ్ళతో కూడిన 
ఉపాంగాలు ఉండవచ్చు లేదా లోపించవచ్చు. రెండు జతల పలుచని త్వచంవంటి 
రెక్కలుంబాయి. 
ఇన్‌ సెక్టాను ఎమెరిగోటా (Apterigota); కెరిగోటా (Pterigota) అనే రెండు ఉప 

తరగతులుగా విభజించారు. ఎబురిగోటాలో రెక్కలు లేని ఆదిమ కీటకాలను చేర్చారు. 
ఇందులో నాలుగు కమాలు ఉన్నాయి. బరిగోటాను ఎక్సొబరిగొటా, ఎండోబరిగోటా అనే 
చెండు పరిచ్చేదాలుగా చేసారు. ఎక్కోబరిగోటాలో 18 (క్రమాలు, ఎండోటరిగోటాలో 11 
(క్రమాలు ' ఉన్నాయి. ఎండోబరిగోటాలోని లెపిడాప్టరా (Lepidoptera) (క్రమంలో 
పట్టుపురుగులను చేర్చారు. ఇవే కాకుండా సీతాకోక చిలుకలు, ఇతర మాత్‌లు కూడా ఇందులో 
ఉన్నాయి. ఈ (క్రమంలోని బాంబికాయిడీయ (BంMbycoidea) అనే అధికుయింబానికి 
అన్ని రకాల పబ్బుపురుగులు చెందుతాయి. ఈ కుటుంబంలో జంబికా స్పర్శాంగం 
(Maxillary 2105), కర్ణభేరిత్వచ అవయవాలు (TyMpanal organs) లోపించి 
ఉంటాయి. తుండం అరుదుగా అభివృద్ది చెందుతుంది. స్పర్శశ్ళంగం పురుష కీటకాలలో 
పెక్షిన్‌ తో Pectin) చేయబడి ఉంటుంది. శరీరంపై పలుచని పాలుసులుంటాయి. _ రెండు 
రెక్కలలో రు ఉండడు పరరెక్కలో వం, Ri, Rs అనేవి కణానికి అడ్డు ఈనెతో కలపబడి 
ఉంటాయి. బర ఎనిమిది కుటుంబాలు. ఉన్నాయి. ఇందులోని బాంబిసిడేలో 
మచ్చిక చేసిన పట్టుపురుగులనూ; సాటర్నిడే (520౧1486) లో మచ్చిక చేయని (ld 
3110407005) వన్యమై న పట్టు పురుగులను చేర్చారు. 


మల్చరీ పట్టు మాత్‌ 


బాంబిక్స్‌) మోరి - సాధారణంగా పెంచే కీటకం. 

బాంబిక్‌) మడరిన (Bombyx madarina) మచ్చిక చేయని వంశకర్తలు. 
ఆంధీరియ మిలిట్టా (Antheraea mylitta) దసలి పట్టు 
అంధీరియ (పొయిలి (Antheraea proylei) దసలి పట్లు 
ఫీలోసామియ రినీని (Philosamia ricini) ఎరి పట్టు 


ర gh టి లై గ 


ఆంధథీరియ అస్వామెని న్‌ (Antheraea assamensis) మూగ పట్లు 


పటు పురుగు వరీకరణ & 
లు ణి 


వన్య రకాల 
పట్టు పురుగులు 


వర్గం గక ఆ(ర్మాపాొడ 
తరగతి. జ ఇన్‌ సెక్టా 

 ఉపతరగతి - బరిగోట 

పరిచ్చేదం - ఎరడటరిగి'ట 
(కమం లెఎడాష్టిరా 

అధి కుటుంబం. బాంబికాయిడయ 
కుటుంబం బాంబిసిడే 

జాతి బాంబిక్‌ 

(పజాతి బాంబిక్‌ మోరి (1) 


బ్‌. 


పట్టుపురుగు జీవితచరిత్ర 


ట్టు పురుగు జీవిత చరితలో నాలుగు దశలు ఉన్నాయి. అవి గుడ్డు, డింభకం, ప్యూపా, 


మాత్‌ అనేవి. మొత్తం జీవిత చరిత 43-53 రోజులలో పూర్తవుతుంది. 
1. గుద్దు దశ --- 9-10 రోజులు 
2. డింభక దశ. --- 22.26 రోజులు 
3. ప్యూపా దశ --- 10-12 రోజులు 
4. |పొఢ దశ --- 2-8 రోజులు 


1. గుడ్డు కలు: 

ఇవి చిన్నగా ఉండి ఒక (గ్రాముకు 2000 గుడ్డు తూగుతాయి పటం ర్‌.1 14). ఇవి 
1-1.3 మి.మీ. పొడవు, 0.9-1.2 మి.మీ. వెడల్పు ఉంటాయి. ఇవి అండాకారంలో బల్లపరుపుగా 
లేదా బల్లపరుపుగా, పూర్వ ధృవంలో (Anterior pole) అండ ద్వారం (Micropyle) తో 
ఉంటాయి. యూరోపియన్‌ తరంలో గుడ్డు పెద్దవిగా బరువుగా ఉంటాయి... పసుపురంగు 
పట్టు గూళ్ళను అల్లే పట్టుపురుగులు ముదురు పసుపు వర్ణం గుడ్లను, తెల్లటి పట్టుకాయలను 
_ అల్లేవి పాలిపోయిన పసుపురంగు గుడ్లను పెడతాయి. బెవోల్టీన్‌ , యునివోల్లిన్‌ తరం గుడ్డు 
ముదురు గోధుమ లేదా ఊదా రంగులో ఉంటాయి. ఇవి సుప్తావస్థకు (HibeTnation) 


é వెళాయి. 


136 


| పట్టు పరి! శమ 


ఆల్లు! లే . 


es రంధ్రాబు 


సో షు. వ్‌ శమన 
ps స NU 





తల స్ట “| PA a 
... ఉర్కతిపొంయాలు బర ఉపాంగాబ జరెయుష! 
Wee 






రొద ఠఉరుర నొండేఠం పూర Ror 
71వ ఉదర కాండేళంి 36 ఇస్నేవా 
లా కుద సంధు 


_ వటం 5.1 (1). పట్టుపురుగు జీవిత చరిత 


మల్బరీ పట్టు మాత్‌ . 137 . 
3 ముఖ భఖలకరి ' -- 













సం యుక్షనే అలి 


'ఉరకి ఉపాంగాః 
స్పృర్తుశ్చంగది 


“రిశ్య-లు 


8 ఉదరఫులకాలు 
స్వీ మాత్‌ పరొంతం 


1. మాలొ 


పటం ర్‌.1 (11). పట్టుపురుగు జీవిత చరిత్ర 


L138 Fr పట్టు పరి[శమ 


2, డింభకం (Lara) : 


గుడ్డు నుంచి అప్పుడే వెలువడిన డింభకం నల్లగా లేదా ముదురు గోధుమ వర్ణంలో 
ఉంటుంది. దీని తల పెద్దదిగా ఉండి,. శరీరం అనేక వెంటుకలతో (Bristles) కప్పబడి 
ఉంటుంది. డింభకంలో నాలుగు జతల బొడిపలు (౬0670165) ఉంటాయి. లార్వా శరీరం. 


పెరిగిన కొద్దీ నునుపుగా లేత రంగుకు వస్తుంది. శరీరంపై పలుచని స్టితిన్టాపకతగల అవభాసిని 
(Cuticle) పటు (పటం ర్‌.1॥ B). 


జీవిత చర్మితలో ఈ దశ చాలా చుర్పుకెనది. పురుగు ఈ దశలోనే మల్చరీని ఆహారంగా 
'తీసుకొని శరీరాన్ని అధికంగా పెంచుకొంటుంది. గుడ్డు నుంచి వెలువడిన డింభకం అల్లికదశకు 
చేరే సమయానికి దాని శరీరం బరువు 10,000 రెట్లు పెరుగుతుంది. గుడ్డునుంచి వేలువడిన 
డింభకం బరువు 0.0003-0. 0005 [గాములు, పరిపక్వ ఉంభకం బరువు 4- 3 (గా. ఉంటుంది. 
ఈ విధంగా శరీరం పెరుగుదలకు అనుగుణంగా ఈ దశలో నాలుగుసార్టు కుబుస విసర్హన లేదా 
నిర్మోచనం (9667915 or Moulting) జరుగుతుంది. ఈ దశ పురుగు జీవితంలో చాలా 
సున్నితవె నది. ఎందుకంటే అది ఆహారం తినకుండా పాతచర్మం వదల్పుకొని కొత్తచర్మాన్ని 
ఏర్ప రచుకొంటుంది. దీనినే నిర్మోచనం అంటారు. నిర్మోచన సమయం దగ్గరయిన కొద్దీ 
డఉంభకం శరీరం అధికంగా పెరిగి మెరుస్తూ ఏంబరు రంగుకు (AMber 601047) మారుతుంది. 
దీని తల చిన్నగా నల్లగా ఉంటుంది. నిర్మోచనం తర్వాత తల పెద్దదిగా, శరీరం చిలుము 
వర్ణంతో, వద్దులెన చర్మంతో ఉంటుంది. ఈ విధంగా డంభక దశలో న నిర్మోచనాల వల్ల 
ఈ దశ ఐదు ఇన్‌ స్థార్దను (15085) కలిగి ఉంటుంది. 


డింభకంలో తల, ఉరం, ఉదరం ఉంటాయి. తల ఆరు ఖఇండితాల కలయికతో 
ఏర్పడింది. తలలో స్పర్శశ్చంగం, హనువులు, జంబికలు కింది పెదవి ఉంటాయి. 
స్పర్శశ్చంగం స్పర్శాంగంగా, హనువులు ఆహారాన్ని నమలటానికి, జంబికలు ఆహారరుచిని 
(గ్రహించటానికి తోడ్పడుతాయి. స్పర్శాంగ ఆధారానికి కొంచెంపెన ఆరుజతల నేత్రాలు 
(Ocelli) ఉన్నాయి. స్సర్శశృంగంలో ఐదు ఖండితాలు ఉంటాయి. కిందిపెదవి లేదా 
అధరం (Labium) లో అవభాసినిసహిత మెంటమ్‌ ఉంటుంది. (పీమెంటమ్‌లో నల్లటి 
_అవభాసిని స్పిన్నరెట్‌ తో (5pinneret) కూడి ఉంటుంది. స్పిన్నరెట్‌ పట్టు (గంధుల నుంచి 
విడుదలౌన పట్టును దారంగా మార్చి (సవించటానికి ఉపయోగపడుతుంది. దీనికిరువె వెపులా అధర 
స్పర్శాంగాలు ల్‌! palps) ఉంటాయి. 


ఉరంలో |పాగ్వక్షం, మధ్యవక్షం, 'అంత్యవక్షం (Pro, meso, meta oes అనే 
మూడు ఖండితాలు ఉంటాయి. (పతీ ఖండిత ఉదర తలంలో పార్శ్వంగా ఒక్కొక్క జత, 
మూడు ఖండితాలుకల కాళ్ళు ఉంబాయి. ఈ ఉపాంగాలు స్టూపంవల్కె చివరలో కొక్కెంతో 
కూడ ఉంటాయి. ఈ ఉపాంగాలు డింభకం ఆహారాన్ని తినేటపుడు ఆకులను పట్టుకోవటానికి 
"ఉపయోగపడతాయి. డింభకం మచ్చలు - నేత మచ్చలు అన్నవి మధ్యవక్షం పృష్ట తలంలో 
ఉంటూయి. 
ఉదరంలో 11 ఖండితాలున్నా, "కేవలం తొమ్మిది మాతం స్పష్టంగా కన్పిస్తాయి. చివరి 
మూడు ఖండితాలు కలిసి పాయు ఫలకం, పుచ్చ ఉపాంగాలు ఏర్పడతాయి. ఇందులో 3-6, 
చివరి ఖండితాలలో ఉదర పార్శ్వరగా ఒకొక్క జత ఉపాంగాలు ఉంటాయి. ఇవి మాంసపు 
ముద్దవలౌ, కీళ్ళు లేకుండా ఉంటాయి. ఎనిమిదవ పృష్ట భాగంలో పుచ్చ కంటకం (Caudal 
horn) ఉంటుంది. డింభకంలో 4-5 ఇన్‌ స్టార్‌ లలో 8-9 ఖండితాలలో ఉదరంగా లెంగిక 
గుర్తులు (ఏటయి2]! Marking కనిపిస్తాయి. (స్తీ ఉంభకంలో ఎనిమిదవ ఖండితంలో ఒక క జత 
తొమ్మిదవ eee" ఒక జత ఇషివాట (Ishiwata) (గ్రంధులు ఉంటాయి. పురుష 


మల్చరీపట్టుమాత్‌ . 139 


డింభకంలో 8-9 ఖండితాల మధ్య ఒక తెల్లటి మచ్చ - హెరాల్డ్‌ (167014) |గంథి ఉంటుంది. 

_ ఉంభకంలో పార్శ్వంగా తొమ్మిది జతల .శ్వాస రంధ్రాలు (ఖండితాని కొక్కటి) ఉంటాయి. 
శరీర ఉపరితలంలో అనేక ముడుతలుంటాయి. శ్వాస రం్మధాలు ఒక జత మొదటి ఉర 

ఖండితంలోనూ మిగిలిన ఎనిమిది మొదటి ఎనిమిది ఉదర ఖండితాలలోనూ ఉంటాయి. 


తి. పూ వపా (Pupa or Chrysalis) : 

జీవిత చర్మితలో ఇది విశ్రాంతి దశ ఈ దశలో డింభకం అంతరాంగ అవయవాలు 
పూర్తిగా మార్పు చెంది [పౌఢ కీటకం ఏర్పడుతుంది. మొదట డింభకం పూర్వప్యూపాగా మారి 
ఆ తర్వాత ప్యూపాగా మారుతుంది. తొలిదశలో ప్యూపా తెలుపు రంగుతో మృదువుగా ఉండి 
నెమ్మదిగా (క్రమంగా ముదురు గోధుమ రంగులోకి మారుతూ దృఢమైన చర్మాన్ని 
ఏర్పరచుకొంటుంది. ప్యూపాలో ఒక జత పెద్ద సంయుక్త నే|తాలు (Compound eyes), ఒక 
జత పొడవెన పెద్ద స్పర్శశృంగాలు, రెండు జతల రెక్కలు, ఉపాంగాలు ఉంటాయి. శరీర ఉదర 
| తలంలో వ పది ఉదర ఖిండితాలు కన్సించగా పృష్ట తలంలో తొమ్మిది మ్మాతవే కన్పిస్తాయి. 
ఉదర తలంలో ఏడు జతల శ్వాస రం[ధాలు ఉంటాయి. ఇందులో చివరి జత శ్వాస (కల 
పనిచేయవు. ప్యూపాలో లె లెంగిక గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి (పటం 5.1 C). స్త 
ప్యూపాలో ఎనిమిదవ ఉదర ఖండిత మధ్యలో ఆయతచార (Longitudinal line) లేదా 'X 
గుర్తు ఉంటుంది. ఈ రకం లక్షణం పురుష వ్యూపాలో కనిపించదు. అంతేకాకుండా (స్తీ 
ప్యూపా ఉదరం పురుష ప్యూపా కరకు లావుగా లేదా వెడల్పుగా ఉంటుంది. 


త్న ప్రొఢ కీటకం (Adult Moth) : 


"ఈ కీటకాలను మచ్చిక చేయడంవల్ల ఎగిరే లక్షణాన్ని కోల్పోయాయి. దీని స్వల్ప 
జీవితకాలంలో ఆహారం తీసుకోదు. శరీరమంతా పలుచని పొలుసులచే కప్పబడి ఉంటుంది. 
శరీరంలో తల, ఉరం, ఉదరం అన్న భాగాలు ఉంటాయి. తలకు ఇర్ఫువెపులలో సంయుక్త 
నేతాలు ఉంటాయి. నేేతాలు లేవు. స్పర్శశృంగాలు స్పష్టంగా, పెద్దగా, అవభాసిని సహితంగా 
. ఉంటాయి. 


ఉరంలో ఉండే మూడు ఖండితాల ఉదర తలంలో, ఖండితానికి ఒక జత చొప్పున 
మూడు జతల చలనాంగాలు ఉంటాయి. (పతీ చలనాంగంలో ఐదు ఖండితాలు ఉంటాయి. 
మధ్య వక్షం, అంత్యవక్షం పృష్ట తలాలలో ఒక్కొక్క జత రెక్కలు ఉంటాయి. కీటకం 
వి(శాంతి దశలో ముందు రెక్కలు వెనుక రెక్కలను కప్పివేస్తాయి. ఉదరంలో పురుష మాత్‌ లో 
ఎనిమిది (స్తీ మాత్‌ లో ఏడు ఖండితాలు ఉంటాయి. ఆరు జతల శ్వాస రంధ్రాలు శరీర 
పార్శ్వంలో ఉంటాయి. | 

మాత్‌ స స్వరూపాన్నిబట్టి (స్త పురుష కీటకాలను గుర్తించవచ్చు (పటం 5.113). స్తీ 
కీటకం శరీరం ఉదరం పెద్దగా ఉంటుంది. ' ఇది సోమరిగా ఉంటుంది.. స్పర్శశృంగం కొంచెం 
గుబురుగా (BUshy) ఉరయురద -కేటకర చాత భాగం గుండ్రటి తమ్మెలా పాడుచుకువచ్చిన . 
జ్ఞాన రోమాలతో (5605017 hairs) కూడుకొని ఉంటుంది. పురుష కీటకం చిన్నదిగా చాలా. 
చురుకుగా ఉంటుంది. దీనిలో స్పర్శశ్చంగం ఎక్కువ గుబురుగా ఉంటుంది. దీని పుచ్చ లేదా 
వాల భాగంలో ఒక జత కొక్కెములుంటాయి. వీటిని హార్స్‌ (Harps) అంటారు. ఇవి 
సంపర్క [క్రియలో తోడ్పడుతాయి: (ప్రాఢ కీటకాలు సంపర్కం తర్వాత చనిపోతాయి. 


140 


ల! 
లా 


(wr 


9 ౦౦౫ రాలాసై లు టై టై బై 


పశ్చలు. 


ఈ కింది అంశాలకు అఘుటీక రాయండి. 
పయ పురుగు రకాలను తెలపండి. 

ట్టు పురుగు శాస్త్రీయ నామం ఏమిటి ? 
పు కుటుంబం పేరు ఏమిటి ? 
వన్యరకాలెన పట్టు పురుగులేవి ? 
పట్టు పురుగు వర్గీకరణ రాయండి. 
నిర్మోచనం అంకే ఏమిటి ? 
పట్టు పురుగు జీవిత చర్మితలో ఎన్ని ఇన్‌ స్టార్‌లు ఉంటాయి ? 
స్పిన్నరెట్‌ ఉపయోగం తెలపండి. 
(స్తీ పురుష ప్యూపాలను ఎట్లా గుర్తిస్తారు ? 
(స్త పురుష మాత్‌ లను ఎల్లా గుర్తిస్తారు ? 


ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 
జంతు రాజ్యుంలో పట్టు పురుగుల [కమానుసార స్థానం గురించి వివరించండి. 
పట్టు పురుగు జీవిత చరితను వివరించండి. 


0. 
గుద్ర ఉత్పత్తి కేంద్రం = అందులోని పరికరాలు 


(Equipment of Grainage) 


ఆరోగ్యమైన వ్యాధిరహి త (DFL - Disease free laying) గుడ్లను అధిక సంఖ్యలో 
ఉత్పత్తి చేసే కేందాన్ని (గేయినేజ్‌ అంటారు. ఇందులో శుద్ధ లేదా సంకరరకం గుడ్లను ఉత్పత్తి 
_ చేస్తారు. పట్టు పర్మిశమ బాగా అభివ వద్ది చెందిన లేదా (ప్రాచుర్యం పొందిన ప్రాంతాలలో ఈ 
' గుడ్ల ఉత్పత్తి కం దొలను స్థాపించటంవల్ల ఉత్పత్తి అయిన గుడ్డు ఆ (ప్రాంతం రెతులకు 
అందుబాటులో ఉంటాయి. ఈ కేం దం 'ఆరోగ్యమై న వాతావరణంలో ఉండాలి. దీని చుట్టూ 
._విషవాయువులను వెదజల్లే కర్మాగారాలు, ఎరువుల కర్మాగారాలు. ఉండకూడదు. అంతేకాకుండా 
_ మురికి చెత్తాచెదారం ఉండకూడదు. ఈ కేందంలో గాలి, వెలుతురు పరోక్షంగా అందటానికి 
వీలుగా ఉండాలి. గదులు విశాలంగా ఉంటే అన్ని విధాల సౌకర్యంగా కం. 


గ్రెయినేజ్‌ భవనం (Grainage building) 


ఇందులో సాంకేతిక శిక్షణ పొందిన నిష్థాతుల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో వ్యాధిరహిత 
బ్‌ పట్టుపురుగుగుడ్డు ఉత్పత్తి అవుతాయి. ఇందుకు అనుగుణంగా భవనం, దాని పరిసరాలు ఉండాలి. 
భవనాన్ని చక్కటి ప్లానింగ్‌ తో నిర్మించాలి. ఇందులో సరియైన వాతావరణ పరిస్థితులు 
| నెలకొల్ఫ టానికి, తద్వార నాణ్యమైన గుడ్డను ఉత్పత్తి చేయటానికి అవకాశ మరు ంద 
=. ఇందులో గుడ్ల గూళ్ల నిలవకు, ర్‌ం నిలవకు, గుడ్ల తయారీకి అవసరమైన స్థలం, 
ఆరోగ్యకరమై న పరిస్థితులను నెలకొల్ప్స టానికి సరియైన పరికరాలు ఉండాలి. 
(గైెయినేజ్‌ భవనంలో ఉండవలసిన అంశాలు : 

1. గుడ్ల గూళ్ల సేకరణ, పరీక్షించే గదులు 

ధు న్నా, యె 

2 గుడ్డ గూళ్లు లేదా ప్యూపా నిలవ గదులు 

3. మాత్‌ లను జతచేసే మరియు విడదీసే గదులు 

4. గుడ్డు పెట్టటానికి గదులు (Egg laying chambers) 

5. మాత్‌ లను పరీక్ష చేసే హాలు (Moth examination hall) 

6. గుడ్ల [పోసెసింగ్‌ [ప్రయోగశాల (Egg processing lab) 

7. పొదిగించుటకు గదులు (Incubation chamber) 

8. శీతల నిలవ గదులు (Cold storage rooms) 

9. కార్యాలయం, నిదించేచోటు (Office and Dormitory) 

10. సాధారణ గూళ్ల, రం|ధాలగూళ్ల నిలవగదులు. 


న (గెయినేజ్‌ భవనం పరిమాణం గుడ్ల ఉత్పత్తి లక్ష్యంపై ఆధారపడుతుంది. ఈ కింద, 
సంవత్సరానికి. 25 లక్షల గుడ్లను (DFL's) ఉత్పత్తి చేయటానికి నమూనా (గెయినేజ్‌ షాను 
.. తెల్పడమెంది. ఇది ఉత్తర - "దక్షిణ దిక్కులో ఉండాలి. 


142 


నాం కాం 
| Jney | Fao weve ఇ విద్చి 
క్‌ శల అ A 25 St మ 151 


ఉం 
NE NRG క్రాజంంలై ‘Tg: 











: శ xt 1 i | శి క క 
న స సు oye 
త్ర ళా క్లో స్ట 4 grr or శ్‌ 
వ ల్త్‌ Gas Jee’ ny 











సల్కాగళ 


వ అ రాజ్ఞా 
«py | 


ఆంgg | 


ogee] 
LOIRE (దినాం | 


గుడ్డ ఉత్పత్తి కేం్యదం - అందులోని పరికరాలు స 148 


(గెయినేజ్‌ భవనం [ప్రశాంతమైన చల్లని (పదేశంలో ఉండాలి. పారిశ్రామికంగా గుడ్డు 
ఉత్పత్తిచేసే (గైయినేజ్‌, గుడ్ల [పాంతాలలో “ఉంతే మంచిది. గుడ్డ గూళ్ల ఉత్పత్తికి దగ్గరగా 
ఉండటం వల్ల అటు "రెతులకు అన్ని రకాలుగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిష్టాతుల 
ఆధ్వర్యంలో పురుగుల పెంపకం జరపటానికి వీలుంది. 


 (గెయినేజ్‌ పరికరాలు 


పట్టుపురుగు గుడ్డ్లఉత్సత్తికీ కావలసిన పరికరాలు, వాటే అవసరం గురించి కింద వివరించడ 
మై ంది, 
1. క రనాండు $ 

(గెయినేట్‌లో పట్టు గూళ్లను, ప్యూపాలను, మాత్‌ లను తట్టలలో నిలవ చేయుటకు ఇది 
ఉపయోగపడుతుంది. ఇందులో పది తట్టలను ఉంచటానికి వీలవుతుంది. ఇది 228.6 సెం.మీ. 
ఎత్తు 144.8 సెం.మీ వెడలు, 61 సెం. మీ, మందం ఉంటుంది. (పటం 6.2 A) 


2, తట్టలు (Trays): 
వని పట్టుకాయలు, ప్యూపాలు, మాత్‌ లను నిలవ చేయటానికి వాడతారు. ఇందులో 
వివిధ రకాలు వేర వేరు పరిమాణాల్లో, ఆకారాల్లో ఉన్నాయి. వట 6.2 B, C, D) 


A&A. వెదురు తట్టలు ః 

వీటిని పట్టు గూళ్ల నిలవకు కతల వాడతారు. ఇవి చాలా తేలికగా ఉంటాయి. 
వీటిని రవాణా శేయటం, శుభం చేయటం చాలా సులభం. అంతేకాకుండా (ప్రతీ (గామంలో 
వీటిని తయారుచేసుకోవబానికి వీలుంది. ఇవి చవకగా లభిస్తాయి. ఈ తట్టలు 137.2 సెం.మీ., 


వ్యాసంలో ఉంటాయి. 
‘ 
B. కర తట్టలు ః క 


వీటి అడుగుభాగం ప్పెవుడ్‌తో తయారు చేయబడి పయత అటు సక ఇనుపవల 
కూడా చేయవచ్చు. ఈ తట్టలను మాత్‌ ల సంపర్కానికి, గుడ్డు పెట్టించటానికి ఉపయోగిస్తారు. 
ఇది 91.5 ౫ 61 సెం.మీ పరిమాణంలో ఉంటుంది. 


తి. నిభ ఎ దిమ్మెలు (Ant wells) : 
పట్టుగూళ్లకు, మాత్‌ లకు (గైయినేజ్‌ లో అధికంగా నష్టం కలుగచేసేవి చీమలు. చీమలను 

అరికట్టుటకు వీటిని వాడతారు. కరస్తాండు కాళ్ళను ఈ దిమ్మెలపె ప నిలబెట్టాలి. ఈ దిమ్మలో 
ఉన్న గాడిలో నీరు పోయడంవల్ల చీమలు స్టాండు పెకి రావటానికి వీలుండదు. ఈ రకమైన 
దిమ్మెలను సివెంటుతో చేస్తారు. ఇది lx 21 సెం:మ్‌.. కొలతతో ఉంటాయి (పటం 6.3. 

ఇవే కాకుండా ఎనామిల్‌ పళ్ళెం లేదా ప్లాస్టిక్‌ పళ్ళెం లేదా వెడల్పు మూతికల ప్లాస్టిక్‌ 
గిన్నెను కూడా ఇందుకు వాడవచ్చు. కొన్నిసార్లు కిరోసిన్‌ లో ముంచిన గుడ్డను, గమేగి ల్‌ ను 
స్టాండు కాళ్ళ చుట్టూ వేసి కూడా చీమలను అరికట్టవచ్చు. 


a బేసిన్‌ నాండు (ఇనుపది) : 
ఇరదులో 2 శాతం ఫార్మోలిన్‌ [ద్రవాన్ని పోసి ఉంచాలి. గదిలోకి వెళ్లటానికి ముందుగా 
చేతులను రోగకారక క్రిమి నిర్మూలన చేయటానికి దీనినుపయోగిస్తారు. పట్టు . గూత్తగది, మాత్‌ ల 
గది గుడ్డ గదులలోకి చేతులద్వారా సూక్ష్మ జనులు ప్రవేశించటం అరికట్టటం తప్పనిసరి. 
(పటం 6 34) 


పరిశ్రమ 


లు 


పట్లు 


144 


'(౧2కంరా కోపం! [9:0 
(౧౧౭96 ₹-ం9న ——ె 


నా! 












క | 
వై 
ns 











on Sr 





నాననా 


్ఞ మమా నన i 


స్మ 
IN 





రో టల గ౧(ంర్హశచీల శీ 

















తా డ్డ 

నా AEF HFT లో నత ర ల న! 

మాడు 5 rte i Bn. చు. 

Tl యో ఈమ | 
Ett EEE HA లీ 


Meroy ls X9-L 


గుడ్డ ఉత్పత్తి కేంద్రం - అందులోని పరికరాలు 145 


ల సెల్యూల్‌ (Celle): 

ఇది ప్లాస్టిక్‌ నిర్మాణం, నల్లగా ఉంటుంది. ఇది 3.2 సెం.మీ. ఎత్తు 5.1 సెం.మీ. 

వ్యాసంతో.ఉంటుంది. ఇది జతకట్టించిన మాత్‌ లను, గుడ్డు పెళ్టు మాత్‌ను కప్పి వేయటానికి 

ఉపయోగిస్తారు. దీనివల్ల కీటకానికి పాక్షికంగా చీకటిని ఏర్పరచటానికి వీలవుతుంది. ఈ. 
(పక్రియ అధిక ఫలదీకరణానికి మంచిది. (పటం 6.3 (౮). 


7.5 నింపు చెడిణ్ల 
ఆద సెం.మీ ముందిం 





పటం:6.3. గ్రెయినేజ్‌ పరికరాలు 


6. సూక్షదరే నః 
తల్లిమా గుడ్డు పెట్టగానే పరీక్షించటం ప్యూపాను పరీక్షించటం అవసరం. దీనివల్ల: 

పెబిన్‌ వ్యాధిని గుర్తించటానికి వీలవుతుంది. వ్యాధిరహిత గుడ్ల ఉత్పత్తికి మాత్‌ పరీక్ష 

తోడ్పడుతుంది. . 


న... 


146 ట్టు 


ట్‌ 


7. మాత్‌ క్రషింగ్‌ పరికరాలు (Moth తట set}: 

వీటిని పింగాణితో చేసారు. ఇందులో 10 కల్వములు (Mortars), వీటికి స 
ముసలాలు (Pestles) ఉంటాయి. వీటితో మాత్‌ లను బాగా నూరి ఆ (దవంలో " 
వ్యాధి కారకాల కోసం సూక్ష్మ దర్శినిలో గమనించాఖి. పె బిన్‌ సోకిన గుడ్లను పు 
పెంపకానికి వినియోగించరు. ఈ [ప్రక్రియను పెద్ద (గైయినేజ్‌ అలో యం త్రపరికరాల 
చేస్తున్నారు. 





9. : 
ల టం సెం.మీ ————————- 


స్‌ స్ట 
0 సెంంజీ దరె ౧ 3 సెం.మీ) 
కా మ్తసం 
“సరిటి 
లక వమేంనుల౦ 


' పటం:6.4. మాత్‌ క్రషింగ్‌ పరికరం 





శా కంశ్రి సం. Tee 


పటం:6.5. మాత్‌ పరీకకు 'పేబుల్స్‌ నూలు 
మె లు 


గుడ్డ ఉత్పత్తి కేంద్రం లా అందులోని పరికరాలు 147 


8. మాత్‌ పరీక్షకు బల్ల స్టూలు: 
ఇవి Oo నిర్మితాలు. టబుల్‌ 182.9 x 76.2 సెం.మీ. పాడవు, వెడల్పు ఉంటుంది. 
స్టూలు 61 సెం.మీ. ఎత్తు 50.8 సెం.మీ. వెడల్పు ఉంటుంది. వీటిని మాత్‌ పరీక్ష చేసే సేటపుడు 


వోడతారు. మాత్‌ . క్రషింగ్‌ పరికరం, సెడు, కవర్‌ గాస్‌, వీరు లేదా KOH ను, సూ క్షదర్శినిని 
బల్లపై ఉంచి పరీక్ష చేస్తారు. (పటం 6.5 


9. తడ మరియు పాడ ధరా ్యమిటరు (Dry & Wet thermometer) : 
దీనితో గది ఉమ్లో[గతను, సాపేక్ష తేమను కొలుసారు. 


10. హైగోమీటరు (Hygrometer) : వ్‌ 
ఇది (గ్రెయినేజ్‌ లో కల తేమను నేరుగా కొలవటానికి ఉపయోగపడుతుంది. 


11. ఆమ చికిత ల తొట్టె (Acid treatment bath) : 


దీనితో యనివోల్లీన్‌, బెవోల్లీన్‌ గుడ్డకు ఆమ్లచికిత్స చేసి ని దావస్థను ఆపుతారు. దీని 
వలన అవి పాదగబడతాయి. (ఏటం' 6.6). 





పటం:6.6. ఆమ్ల చికిత్స పరికరం 
య 


12. హై|డోమీటరు (iiydrometer) : 

ఇది ఆమ్ల చికిత్సలోనూ విడిగుడ్ల తయారీలోనూ వాడే ఆమ్లం, ఉప్పునీటి విశిష్ట 
గురుత్వం లేదా తారతమ్య సాంద్రతను. (Specific gravity) గుర్తించటానికే ఉపయోగ 
పడుతుంది. 


13. పనికి ఉపయోగించే స్పాండు! 

దీనిపై తట్టలనుంచి, "పట్టు గూళ్లను, మాత్‌ లను ఎంపిక చేయటం, సంపర్కం 
చేయించటం మొదలెన పనులు చేస్తారు. (గెయినేజ్‌ లో ఈ పనులను చాలా చురుకుగా, వేగంగా, 
నిలబడి చేస్తారు కాబట్టీ అందుకు తగినట్టుగా ఈ స్టాండు ఎత్తుగా ఉంటుంది. 


148 పల్ల పట్టు పరి( శమ 


ఎ కేశ సే యర్‌ (Sprayer) : 
దీనితో (గైయినేజ్‌ గదిని రోగకారక క్రిమి నిర్మూలన చేస్తారు. అంతేకాకుండా పరికరాలను 
కూడా నీటితో పభం చేసి తిరిగి రోగకారక క్రిమినిర్మూలన చేస్తారు. 


15. |కేట్టు (Cr2te5) : వీటిలో పురుష మాత్‌ లను నిలవ చేస్తారు. 


16. రిఫిజిరేటరు (Refrigerator) : 
మాత్‌ లను సింక్రానెజ్‌ (Synchronize) చేయటానికిగాను, వెలువడిన పురుష 

మాత్‌ లను (కేట్లలో ఉంచి ఇందులో నిలవ చేస్తారు. రెండవసారి సంపర్కానికి ఉపయోగించే 

పురుష మాత లను కూడా ఇందులో నిలవ చేసారు. ren A 


17. ఇంకుబేలుర్‌ 0602002) : 
ఇందులో పట్టు పురుగు గుడ్లను 23-250 ఉష్ణో గత, 80-85 శాతం సాపేక్ష తేమలో 
ఉంచినట్హైతే పిండం ఒకే రకంగా అభివ ద్దీ చెందుతుంది. 


18. ఫార్మాలిన్‌ చాప (Formalin mat): 

ఇది ఇనుప శేకుతో తయారు చేస్తారు. ఈ తట్టలో గోనె సంచిని వేసి దానిపై 2 శాతం 
ఫార్మాలిన్‌ (ద్రవాన్ని పోయాలి. (గ్రెయినేజ్‌ గదులలోకి వెళ్లేటపుడు కాళ్ళను ఈ తబ్బలో 
ఉంచాలి. దీనివలన కాళ్ళకు అంటుకొని ఉన్న (క్రిములు నిర్మూలించబడతాయి. 


19. మునుగు (Mask): | 

మాత్‌ లు పట్టు గూళ్ల నుంచి వెలువడే సమయంలో వాటి పొలుసులు అధికంగా గాలిలో 
విస్తరిసాయి. (గెయినేజ్‌ పనులను చేసేటపుడు ఈ పాలుసుల నుంచి, దుమ్ము, ధూళినుంచి, 
ఘాజైన ఫార్మాలిన్‌ వాసననుంచి తట్టుకోవబానికి ముఖంపై.ముసుగును వేసుకోవాలి. 


20. ఇతర పరికరాలు : ,. 
శాట్‌ తొలగించే యంత్రం, పట్టుగూళ్లను కత్తిరించే యం(తం, హిరనాఫె[ బిన్‌ 
సెపరేటర్‌, మాత్‌ (క్రషింగ్‌ యంత్రం, ఎయిర్‌ కండీషనర్‌ లేదా ఎయిర్‌ కూలర్‌, సైడ్ల డబ్బా, 
కవర్‌ గ్లాస్‌ల డబ్బా, విద్యుత్తు పాయ్యి, గుడ్ల కాగితాలు, విడిగుర్త డబ్బాలు, గడియారం, మొదలెనవి 
కూడా (గైెయినేజ్‌ లో అవసరం. == = =. న |. 
ఈ పరికరాలను సక్రమంగా వినియోగించి నాణ్యతకల రోగరహిత గుడ్లను ఉత్పత్తి 
చేయాలి, | 


గుడ్డ ఉత్పత్తి కేంద్రం - ఆందులోని పరికరాలు 149 


అ ౦-౩ రా ల 


సెల్యూల్‌ ఉపయోగం ఏమిటి ? 


(గెయినేజ్‌ లో నీళ్ళ దిమ్మెల ఉపయోగం ఏమిటి ? 
మాత్‌ [క్రషింగ్‌ పరికరం పటం గీచి భాగాలను గుర్తించండి. 


హె గోమీటరు ఉపయోగం తెలపండి. 
. ఇంకుబేటరు ఉపయోగం ఏమిటి ? 


నీళ్ళ దిమ్మె పటం గీచి భాగాలను గుర్తించండి. 


ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 
(గెయినేజ్‌ భవన నిర్మాణం తెలిపి, తట్టలు, మాత్‌ (క్రషింగ్‌ పరికారాలను పటాల 
సహాయంతో వివరించండి. 

(గెయినేజ్‌ పరికరాలను తెలపండి. పపకేక్‌ నీళ్ల దిమ్మె అ గురించి 
రాయండి. . 


7. 
జనకతరాలు = వాటి నిస్తరణ 
(Parental Races and their distribution) 


పట్లుపురుగులను శరీర ధర్మాలను, జీవావరణాన్ని అనుసరించి వర్గీకరించారు. ఇందులో 
టు + . 
వోలినిజం (Voltinism) (ప్రకారం యునివోల్నిన్‌, బెవోల్షిన్‌, మల్లివోల్లీన్‌ (౮091701406, 
టు లి ఇ. "ఈ ఈ ల్ల 
Bivoltine and Multivoltine) అనే రకాలున్నాయి. ఇక మల్చీవోల్లిన్‌ డింభకం నిర్మోచన 
(క్రియానుసారంగా పట్టు పురుగులను మూడు నిర్మోచనాలు నాలుగు నిర్మోచనాలు, ఐదు 
నిర్మోచనాలు, ఆరు నిర్మోచనాల సమూహాలుగా వర్గీకరించారు. ఇక పట్టుపురుగుల పుట్టుక 
ఆధారంగా జపాన్‌, చెనా యూరోప్‌, ఉష్ష్యప్రాంత తరాలుగా వర్గీకరించారు. ' ఇవేకాకుండా 
నిర్మోచనం, పట్టుగూళ్ల రంగు, ఆకారం, ఇంకా ఇతర లక్షణాల ఆధారంగా కూడా అనేక 
వర్గీకరణాలు ఉన్నాయి. 
జపాన్‌లో (పస్తుతం ఉన్న రకాలన్నీ పె విధంగా వర్గీకరించబడినవే. అవి నాల్లు 
నిర్మోచనాల బెవోల్లీన్‌ జపాన్‌ తరం, చెనా తరం. ఇక ఈ రెండింటి మధ్య సంపర్కం జరిపి 
జపాన్‌-చెనా సంకర విత్తనాలను (గుడ్డు) తయారుచేసి రేతులకు సరఫరా చేస్తారు. పట్టు 
పరిశ్రమ అన్ని (ప్రాంతాలలో (ప్రస్తుతం వాడుకలో ఉన్న రకాలన్నీ పెన తెలిపిన నాల్లు తరాలలో 
ఉన్న మంచి లక్షణాలతో రూపొందిన సంకరరకాలు. ఈ పట్టు పురుగుల జనకతరాల లక్షణాలు 
ఈ కింద వివరించడమె ంది. | 


L చనా తరం: 
1. గుడ్డు కి 
వీటికి లేత పసుపు కర్పరం ఉంటుంది. వీటిలో సిరోహజిరాన్‌ (SIrంhazeran) 
తక్కువగా ఉంటుంది. 


2. డీంభకం (Larva): 

ఇది సాధారణంగా తెలుపు రంగులో గుండటి శరీర ఆకృతితో ఉంటుంది. నిర్మోచన 
(క్రియలో తెలుపు రంగులోనూ, పండినపుడు (Ripe) అంటే స్పిన్నింగ్‌ దశలో (Spinning 
stage) నీలి రంగులోనూ ఉంటుంది. ఈ డింభకాలు చాలా తొందరగా పెరుగుతాయి. 
డింభక దశ చాలా తక్కువ కాలం ఉంటుంది. డంభకం మూడు నిర్మోచనాలు పూర్తి చేస్తుంది. 


ఇవి గాలి, ఉష్ణోగత తేమ తేడాలను గుర్తించవు. ఇవి మస్కాంర్టిన్‌ (Muscardine) వ్యాధిని 
తట్టుకోలేవు. . 


3, పట్టు గూళ్ళు (Cocoons) : 
ఇవి బంగారు, తెలుపు, పసుపు, ఊదా రంగులలో ఉంటాయి. ఇవి అండాకారంలోనూ 

(Oval shape), అప్పుడప్పుడు కదురు (Spindle) ఆకారంలోనూ ఉంటాయి. ఈ గూళ్లలో 

దారం చాలా పాడవుగా ఉంటుంది. దారం బాగా తీయవచ్చు. (6004 reelability). ఇవి 


యునివోల్లిన్‌, బెవోల్లిన్‌, పాలివోలిన్‌ (౮౧1౪701606, Bivoltine and polyvoltine) 
రకాలు. 


జవకతరాలు - వాటి విస్తరణ ' 151 





a వ ఆ. 


పటం 7.1. జబకతరాలు. కా పట్టు గట్టు 


11. యూరోపియన్‌ తరం ; 
1 గుడ్డు: 
ఇవి పెద్దవిగా, బరువుగా ఉంటాయి, కమరహి తంగా పొదగబడతాయి (Hatching). 


2. డంభకం ః 

శరీరం చాలా పాడవుగ్కా “పెద్దదిగా చేతి శరీరంపై కొద్దిగా డింభక గుర్తులు 
(Larval markings) ఉంటాయి. గవి నిర్మోచన దశలో పసుపు రంగులోనూ, పండినపుడు 
ఎరుపు రంగులోనూ ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా ((పత్యేకంగా చివరి దశ పురుగులు) 
పెరుగుతాయ. కాని డింభకాలు అతిగా ఆకులను తింటాయి. ఇవి అనారోగ్య వాతావరణాని y 
గుర్తిస్తాయి. వీటిని పెంచటం చాలా కష్టం. వీటికి సె బిన్‌. = మస్కా (6021006, 
Muscardine), ౮- వెరస్‌ వ్యాధులు వస్తాయి. 


వె, పట్టు గూళ్ళు 8 

ఇవి పాడవుగా అండాకారంలో తెలుపు లేదా లేత పసుపు రంగులో టప ఈ 
గూళ్లలో ఖాలీ పట్టుగూడు బరువు అధికంగా ఉంటుంది. పెంపకంలో ద్వంద్వ గూళ్ళు. 
(Double cocoons) తక్కువగా ఏర్పడతాయి. ఈ గూళ్ళలో సిరిసిన్‌ (5౭61౧) ఎక్కువగా 
ఉండి దారం తీయటం చాలా సులువుగా ఉంటుంది. ఇవి యునివోల్లివ్‌ రకం గూళ్లు. 


111. జపాన్‌ తరం: 
i. గుడ్డు శి 

ఇవి అనేక రంగులతో ఉండే ని దావస్థకు లోనుకాని గుడ్డు. ఇందులో అనేక తెల్లని 
కుళ్ళిన గుడ్డు ఏర్పడతాయి. వర్షకదశ (Pigment stage) తర్వాత అనేక గుడ్డు చనిపోతాయి. 


2. ఉంభకం 

సాధారణంగా డంభక గుర్తులు, -క్వెల్‌ (Quail) ఉంటాయి. శరీరం నలుపు రంగులో 
ఉంటుంది. డింభకం నిర్మోచన దశలో పసుపు రంగులోనూ, పండిన దశలో ఎరుపుగానూ 
ఉంటుంది. ఈ పురుగులు కొంచెం నెమ్మదిగా పెరుగుతాయి. కాబట్టే ఈ దశ ఎక్కువ 


152 పట్టు పర్మిశమ 


రోజులు కొనసాగుతుంది. పురుగులు ఆకులను నెమ్మదిగా తింబాయి. ఆకుల నాణ్యతను 
గుర్తించవు. వీటిలో NF - రకం వెరస్‌ వ్యాక, వస్తుంది. 


3. పట్టుగూళ్చూ ః 

ఇవి ముద్గరాకారం (Dumbell shape) లేదా కదురు ఆకారంలో, తెలుపు లేదా గడ్డి 
రంగులో ఉంటాయి. కాయలలో దారం మందంగా, తక్కువ పాడవుగా ఉంటుంది. న్‌; 
తరంలో ద్వంద్వ గూళ్లు అధికం. ఇవి యునివోల్టిన్‌ , బెవోల్టిన్‌ రకం గూళ్ళు. 


IV. ఉన్షపాంత తరం! 
క్షే (గ్రుడ్డు ః 

ఇవి చిన్నవిగా, పణం బరువులో ఉంటాయి. గుడ్ల కర్పరం మెరుస్తూ (Lustrous) 
ఉంటుంది. 


2 డింభకం ఓ 

ఇవి చిన్నవిగా, పొడవుగా, దృఢమైన శరీరంతో ఉంటాయి. ఈ దశ శుద్ద మెసూర్‌ 
తరంలో తప్ప మిగిలిన వాటిలో తొందరంగా పూర్తవుతుంది... వీటిలో య. వ్యాధి 
వస్తుంది. 
త్‌. పట్టు గూళ్లు : లం 

ఇవి కదురు ఆకారంలో, పసుపు/ఆకుపచ్చ bon ఈ గూళ్ళలో 


ఎక్కువ *ఫ్టాస్‌ (1055) వల్ల ఖాలీ పట్టుగూడు బరువు తక్కువ ఉంటుంది. . ఈ కాయల్లో 
దారం పలుచగా ఉంటుంది. ఇవి పాలివోల్లిన్‌ రకం గూళ్ళు. 


ప్రశ్నలు 


ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
పట్టు పురుగుల వర్గీకరణ దేని ఆధారంగా జరిగింది. 


పట్లు పురుగుల జనకతరాలను తెలపండి ?. 


శ 


పట్లు పురుగు జనకతరాల, పట్టుగూళ్ళ పటాలను గీయండి ? గ్య 


ప్‌ 


I 
1 
2. వోల్లినిజమ్‌ (పకారం పట్టు పురుగుల రకాలెన్ని ? 
3 
4 


చు 


క. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 
పట్టు పురుగు జనకతరాల గురించి వివరించండి. 


8. 
గుడ్డ సాంకేతిక రంగ; 





పట్టు పరిశ్రమకు పట్టు పురుగుల గుడ్డు (5౭615) వెనె ఎముక వంటివి. నాణ్యమైన గుడ్ల 
ఉత్పత్తి పట్టు పరిశ్రమ (పగతికి తోడ్పడుతుంది. పట్టు పురుగు గుడ్ల నాణ్యతకు, గుడ్ల గూళ్లకు 
(Seed cocoons) మధ్య సంబంధం ఉంది. అందువల్ల గుడ్ల గూళ్త ఉత్పత్తి, ఎంపీక చేసిన 
రెతులవద్ద సాంకేతిక నిపుణుల సహకారంతో జరుగుతుంది. తీర్వాత గుడ్డ గూళ్లను బాగా 
పరీక్షించి "గుడ్లను (Layings) ఉత్పత్తి చేయాలి. ఇందువల్ల రోగరహిత లేయింగ్‌ ఉత్పత్తికి 
(Disease free layings - DFL's) అవకాశం ఉంది. ఈ రకం లేయింగ్‌ ను (గెయినేజ్‌ లో 
ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే గూళ్లను (00600119) “గుడ్ల లేదా విత్తనపు గూళ్లు” (5664 
Cocoons) అంటారు. పూర్వం మనదేశంలో గుడ్డ ఉత్పత్తి కేవలం దేశీయ మల్లీవోల్టీన్‌ 
రకంతో (Indigenous multivoltine) జరిగేది. 1920లో దేశీయ, విదేశీ బెవోల్టీన్‌ లతో 
సంకర గుడ్ల (Hybrid eggs) ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ఉత్పత్తి [పోతా వికరంగా లేదు. 
1970 లో అధిక ఉత్పత్తినిచ్చే బె బెవోల్టీన్‌ రకాలను ఆః పెట్టారు. 


ప్రస్తుతం. మూడు రకాల సంకర రకాలున్నాయి. 


అవి- _సాంప్రదాయ ' రకం (లోకల్‌ మల్టివోల్లీన్‌ ౫ పాత బెవోల్టీన్‌ ) ; అభివృద్ది 
వినిమయాలు (Improved crosses) లోకల్‌ మల్రీవోల్లీన్‌ x కొత్త బెవోల్టీన్‌ ; బెవోల్లీ 
వినిమయాలు (బైవోల్టీన్‌ * బెవోల్టీన్‌), వీటినుంచి వాణిజ్య ఉత్పత్తి వేస్తున్నారు. "అయితే 
ఎక్కువ పట్టు "ఉత్పత్తి మాతం. అభివృద్ది వినిమయాల (Improved crosses) నుంచి 
జరుగుతుంది. ఈ గుడ్ల ఉత్పత్తికి మల్టీవోల్టీన్‌, బెవోల్టీన్‌ పితృ తరాలను “శుద్ద తరాలుగా” 
(Pure races) గా “కాపాడాలి. ఇద “ఒక మంచి విత్తన సంఘం క Seed 
Organisation) వలన వీలవుతుంది. . గుడ్ల ఉత్పత్తిలో. ఉన్న అంశాలు (బీడర్స్‌ నిలవ 
(Breeder's stock) ; బేసిక్‌ విత్తన ఉత్పత్తి (Base seed multiplication), పారిశ్రామిక 
గుడ ఉత్పత్తి (Industrial seed production), ప పట్టు పరిశ్రమ పరిశోధనా సంస్థలలో కల 
బీడర్‌ ఎ నిలవ నుంచి బేసిక్‌ విత్తన ఉత్పత్తి కోసం గుడ్లను అందిస్తారు. బేసిక్‌ విత్తన ఉత్పత్తిలో 
Ps; వ స్‌. అనే వరుసల్లో జరుగుతుంది. అయితే మూడు వరుసల్లో (కా, న ఆల్‌ 
మంచిది. పట్టు పర్మిశమ అభివృద్ది చెందిన దేశాల్లో ఈ పద్దతిని రర. ఇందులో 
(పపితామహుల “విత్తనాలు P, (Great Grand parent కతతరే పతామహుల విత్తనాలు P, 
(Grand parent seed) పభుత్వ ఆధీనంలో ఉంటాయి. గ నుంచి విత్తనాలను కౌ కు 
పంపిస్తారు. వీటినుంచి పారిశ్రామికంగా విత్తన ఉత్పత్తికి గ నుంచి P, కు విత్తనాలను తీసుకు 
వస్తారు. క సంస్థలు ప్రభుత్వ, (ప్రభుత్వేతర సంస్థలు. ' ఇందులో P, సంస్థలు ఎంపిక చేసిన 


ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు.. 


154 


పట్టిక 8.1. బేసిక్‌ విత్తన వినిమయావికి ఆదర్శాలు ః 











[కమ 
సంఖ్య P, 
గుడ్డు / లేయింగ్‌ 400 
పాదగబడే శాతం 90% 
ఎఫెక్టివ్‌ రేట్‌ ఆఫ్‌ రేరింగ్‌ 90% 
(ERR) _ 
| ప్యూపా ఏర్పడే శాతం 95% 
| ఒక పట్టుకాయ బరువు Lim. 
పట్టు నిష్పత్తి 13%' 


మలీవోలీన్‌ 
లు యు 
P 2 P J 
350 300 
90% 90% 
75% 65% 
90% 90% 
Lor. Lon. 
13% 


12% 


ఆధారం = Appropriate Sericulture Tech., ICTE’ RTS, 1987. 


గుడ గూళ్ల పె పెంపకంపె పె [ప్రాథమిక పరీక్షలు ః క 


ళం 


p 2 కతాలో ఉత్పత్తి చేసిన ల్‌ గుడ్లను ఎంపిక చేసిన (ప్రాంతంలో రె రెతులకు పట్టు 
పురుగుల పెంపకానికి ఇస్తారు. ప్రభుత్వం ఈ (పాంతాలను విత్తన గుడ్ల [ప్రాంతాలుగా (Seed 
area) గుర్తిస్తుంది. ఈ రెతులను ఎంపికయిన విత్తన గూళ్త పెంపకదారులు (Selected seed - 
rearers) అంటారు. వీరు (పభుత్వ పట్టుపరి శమ ఆదేశాలకు, అవసరాలకు అనుగుణంగా 
దారి ఆజమాయిషిలో పట్టు wars పెంచి మంచి గూళ్లను ఉత్పత్తి చేయాలీ. ఇందుకే 


వీరికి పారిశ్రామిక పట్టు గూళ్త్లకంకే 13 - 2 రెట్టు అధిక ధర గిట్టుబాటు అవుతుంది. విత్తన గుడ్ల 


(పాంతాలనుంచి గూళ్లను కొనేబపుడు ఈ కింది అంశాలు గమనించాలి. 


1. ఇవి పట్టు పర్మిశమ నిపుణుల త! సెంచినవీ, రోగరహి తమూ అని విర్దారించిన్నవె 


ఉండాలో 


2. గూళ్లను కొనేముందు బీర్తనాళ పరీక్ష (646 examination) చేయాలి. 


3. ఈ గూళ్లు ఆరోగ్యంగా రోగరహితంగా ఉండాలి. వ్యాధిపోకిన గూళ్లను పూర్తిగా 
నిరాకరించాలి. 
గూళ్లలో కొద్దిమాతం పెబిన్‌ వ్యాధి ఉన్నపుడు వాటిని కొనగూడదు. 
జీవమున్న వ్యూపాల శాతం 90 ఉండాలి. 
చనిపోయిన గూళ్లను మార్కెట్‌ లోనే తొలగించాలి. 
జనక తరం పేర్లు తెలియని గూళ్లు కొనగూడదు. 
నిర్ణయించిన ఉత్పత్తిని మించిన పంట ఉత్పత్తులను కొనాలి. 


0 5 క షష 


ఆధిక ప్యూపా బరువుకల గూళ్లను కొవగూడదు. 
10. తర్వాత (ప్రమాణాలను అనుసరించి ధర నిర్ణయించాలి. 


గుడ్డ పాంకేతిక రంగం 155 


ఎంపిక చేసిన పట్టుగూళ్ల ఎఫెక్టీవ్‌ రేట్‌ ఆఫ్‌ నేరింగ్‌ (Effective Rate of Rearing - 
ERR), ప్యూపా బరువు, “పట్టుగూడు బరువు, పట్టు నివృత్తి చెడన గూళ్ల శాతం, మంచి గూళ్త 
శాతం, దారం పాడవు, మందం (5 పట్టు గూళ్లవి), వస్‌ ప్‌ మొదలగు వాటివి లెక్కకట్లాలి. పట్టు 
గూళ్త ఆకారం, రంగు, పరిమాణం స రకంగా ఉండాలి. ఈ అంశాలకు అవసరమైన వాటిని 
పట్టేక 8.1లో తెల్పడమె ౦ది. 


పట్టు గూ ధరను విర్ణయించటం ః క 
ధర నిర్ణయించే" రోజున 100 లేయింగ్‌ ఎకు 30 కిలోల బెవోల్టీన్‌, మల్లీవోలీన్‌వి వి 20 


కిలోలుండాలి్‌ పట్టుగూళ్ల సంఖ్య కిలోకు 550-700 బెవోల్టీన్‌, ; 350- 1100 మల్లీవోల్టీన్‌ వి 
ఉండాలి. 


ధర వరయవధానం 3 
2) (ప్రమాణ పేట్టుగూక్త వoఖs (Standard cocoons) : 
బెవోల్టీనో కిలోకి 650; మల్చీవోల్చీన్‌ కిలోకి 1000. 
పే ప్రమాణ ధర (Standard rate) : ఇది సమయామకూలంగా (ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 
0) _రెతు తెచ్చిన గూళ్త సంఖ్య కీలో ఒక్కింటికి 
[ప్రమాణ ధర ౫ కిలోకే (పమాణ గూళ్ళు స సంఖ్య 
కిలో గూళ్లధర = 
చతు తెచ్చిన గూళ్ళ స సంఖ్య కేలో ఒక్కింటికి 
మాదిరి లెక్క ః ల * సట 3 
రెతు తెచ్చిన డె బెవోల్లీన్‌ గూళ్లు 36 కిలోలు. ఇవి కిలో ఒక్కింటికి 640 గూళ్ళు 
తూగాయి. (పభుత్వం నిర్ణయించిన ధర 120 రూపాయలు / కిలో అయినట్లయితే రెతుకు 


రావలసిన డబు ల) లెక్కికట్టండి. 
పమాణ గూళ్లు - 650/ కిలో 


(ప్రభుత్వం న్నిర్ణయించివ ధర కిలోకు = 120 రూపాయలు 
రెతు తెచ్చిన గూళ్ల సంఖ్య కిలోకు = 640. 
[ప్రమాణ ధర ౫ [ప్రమాణ గూళ్ల సంఖ్య కిలోకు 
కిలో ధర = p ] 
రెతు తెచ్చిన గూళ్ల సంఖ్య కిలోకు 
120 x 650 
= ss 


78000 
= 64 = 12187 


కిలో ధర రూ. 12187 పెసలు 


-రెతు తెచ్చిన మొత్తం గూళ్లు 36 కిలోలు 


156  వట్టు పరిశ్రమ 


అయితే రూ. 121.87 * 36 కిలోలు = రూ. 4387.32 పెసలు 


రితుకు రావల్సిన మొత్తం పెకం రూ. 4387.32 పైసలు 


పట్టు గూ రవాణా; 

. విత్తనం గూళ్లను చిన్న వెదురు బుట్టలు లేదా రంధాల స్టైలో చాలా వదులుగా నింపి 
రవాణా చేయాలి. “గూళ్లను బాగా కుదించి నింపితే శ్వాసక్రియ, ఇతర శరీర ధర్మాలవల్ల వేడెక్కి 
ప్యూపాలు చనిపోతాయి. గూళ్లను లేత ఎండలో (ఉదయం లేదా సాయం్మతం) రవాణా 
చేయాలి. ఎక్కువ దూరం రవాణా చేసినపుడు వీటికి 24-26° ఉష్ణో| గత, 70-80 శాతం సాపేక్ష 
తేమ ఉండాలి. 


(గెయినేజ్‌ తయారీ 1 
గుడ్డగూళ్లను (గైయినేజ్‌ కు రవాణా చేయటానికి ముందుగా - భవనాన్ని, పరికరాలను 
శు భంచేసి చి వం ఫార్మలిన్‌ తో రోగకారక [క్రిమి నిర్మూలన అరూరి: 


గుడ్తగూళ్లను పరీక్షించటం : థి 


మొదటగా గూళ్లనుంచి వివిధ రకాల చెడిన గూళ్లను వేరు చేయాలి. ఇందులో ద్వంద | 
గూళ్లు, రంధాల గూళ్తు, వెలుపల, బయట మరకలు ఉన్న గూల్టు మొనదేలిన గూళ్లు, పలుచని 


గూళు, సరిగా ఏర్పడని గూళ్టు అధిక ఫ్టాస్‌ (1095) గూళ్లు, మధ్యలో పలుచగా జండే గూళ్లు. 
ఉంటాయి. (పటం 8.1). 


00. 


మశకకల  మొననవలన... కులుబని 





ఫరిణా పేక్చడని  అధికఫ్మాప్‌  మధ్వలళోపబచని 
పటం:8.1. వివిధ రకాల చెడివ గూళ్ళు 


చెడిన గూళ బరువు... 
న్‌. కపట క x 100 
మొత్తం గూళ బరువు 
గా 
లేదా 


చెడిన గూళ్ల సంఖ్య 
= x 100 
మొత్తం గూళ్ల సంఖ్య. 
యా 


గుడ్ల సాంకేతిక రంగం 157 


మంచి గూళ్ల బరువు 
2. మంచి గూళ్ల శతం = ౫100. 
మొత్తం గూళ్ల బరువు 


లేదా. 
మంచి గూళ్త సంఖ్య 
x 100 
"మొత్తం గూళ స శ్ల సంఖ్య 


ప్యూపా బరువును, పట్టుగూడు బరువును సున్నితపు త్రాసుతో కనుక్కోవాలి. వీటి ఆధారంగా 
పట్టు నివృత్తిని లెక్కించాలి. 


ఖాళీ పట్లుగూడు బరువు 

కి. పయ విప్పుతా 100; 
పట్టుగూడు బరువు 

4. దారం పొడవును ఎపువెట్టి (Epprouvette) తో కనుక్కోవాలి. భారతదేశపు మల్టీవోల్టీన్‌ 

శుద్ద రకంలో 300-400 మీటర్లు, మల్టీవోల్టీన్‌ సంకర రకాలలో 400-500 మీటర్లు, కోత్త రకం 

సంకరాలలో 600-800 మీటర్లు, కాశ్మీర్‌ = హా బీడ్‌ లలో 800-1200 మీటర్లు క 

దారం పాడవును ఎ(పువెల్టి చుట్టుకొలతల ఆధారంగా లెక్క_కట్టాలి. 


ఒక ఎ(పువెట్టి చుట్టు కొలత = దై మీటర్లు లేదా 1.125 మీ. 
లేదా 


.400 వప్రువెట్టి చుట్టు కొలతలు = 450 మీటర్లు. 


రీలింగ్‌ చేసిన దారం బరువు (క 
ర్‌. డినియర్‌ = x 9000. 
దారం పొడవు 
6. వ్యూపా పరీక్ష శ 


దీనికోసం [పతీ క. 20 ప్యూపాలను తీసుకొని పెబిన్‌ వ్యాధికోసం పరీక్ష 
చేయాలి. ప్యూపా రెక్కల దిగువగా ఉదర తలంపై చిన్న గాటు చేస. కఠతలెఠ వతాలి. 
దీనినుంచి మధ్యాంతర నాళం (Mid - gut) వెలుపలికి వస్తుంది. దీనిని కత్తిరించి మాల్‌ 
(కషింగ్‌ పరికరంలో వేసి, కొన్ని చుక్కల పాటబాషీయం హె (డాక్సెడు ce కూడా చేర్చి 
బాగా మెత్తగా నూరాలి. దీనినుంచి ఒక. చుక్కను గాజుపలకపె వేసి కవర్‌ స్లీస్‌నుంచ(Mounting) 
సూక్ష్మదర్శేనిలో గమనించాలి (600 ' రెట్లు ' మాగ్నిఫికేషన్‌ ). పరీక్షించిన ! 20 ప్యూపాలలో ఒక్క 
ప్యూపాలో సెబిన్‌ కన్పించినా ఆ చెతునుంచి తెచ్చిన గూళ్లను మొత్తం నిరాకరించాలి. 


7 త ;రితం చేయబడిన ఎక్టోషన్‌ పరీక్ష (Accelerated or Forced Eclosion Test): 

కొన్ని గూళ్లను తీసుకొని 3౮-329 ఉష్టోోగతలో ఉంచాలి. దీనివల్ల ఎక్షోషన్‌ తొందరగా 
జరిగి 2-3 రోజులలో మాత్‌లు వెలువడుతాయి. వీటిని మాత్‌ పరీక్ష శేయాలి. దీనివల్ల 
వ్యాధిని ముందుగా గుర్తించటానికి వీలుకలిగి నష్టం జరగదు. దీనిలో వ్యాధి గుర్తించనపుడు 
మామూలు పరిస్థితులలో మొట్టమొదట వెలువడిన మాత్‌ లను కూడా పరీక్షించాలి. 


158 | పట్టు పరిశ్రమ 


పట్టుగూళ్లను కత్తిరించి లెంగికంగా వేరు చేయటం: 

పట్లుగూళ్లను కత్తిరించి _లెంగికంగా వేరుచేసి ఉంచినపుడు ఎక్షోషన్‌ (1260109100) శాతం 
పెరుగుతుంది. " బెవోల్టీన్‌ గూడు చాలా మందంగా ఉండటంవల్ల వెలువడుట లేదా ఎక్టోషన్‌ 
సులభం అవుతుంది. “ మళ్టీవోల్టీన్‌ గూళ్లు పలుచగా ఉండటంవల్ల కత్తిరించినపుడు ఫ్యూపాకు 
నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ గూళ్ళు పలుచగా అల్హిబడీ ఉంటాయి. గూశ్లను 
లెంగిక పరంగా వేరుచేసి సంకర గుడ్లను ఉత్పత్తి చేస్తారు. ఇందులో ప్యూపాలను, మాత్‌ లను 
'లెంగికంగా వేరుచేయటం బాగా (ప్రాచుర్యం పాందింది. (స్తీ ప్యూపా పెద్ద పరిమాణంతో, వెడల్పు 
'ఉదరం, ఉదర తలంలో ఎనిమిదవ ఖండితం మధ్య '&' గుర్తుతో టల పథి. పురుష ప్యూపా 
చిన్నదిగా మొనదేలిన ఉదరంతో, ఉదర భాగంలో తొ మ్మిదవ ఖండతం దగ్గర చుక్క గుర్తుతో 
ఉంటుంది. ఇక మాత్‌లలో పురుష మాత్‌లు చిన్నవిగా, ఇర్లుకెన ఉదరంతో, పెద్ద స్పర్శ 
శృంగంతో చాలా చురుకుగా ఉంటాయి. స్తే కీటకాలు పెద్దగా వెడల్పు ఉదరంతో చిన్న 
స్పర్శశృంగంతో ఉంటాయి. 












సరికి ఇక రింగ ల 
కళఠకదళకఠళళ 
16౧౧౦౦౦౮౧౫ oleic 
“౯6౦౧౧౦౦౧౮౧ ౦౮౪౧౦ 
౮ారల౧ ౧౦౯౦౦౦ ౦౮౧ 
డర కరర రర లక 
నద 0౮0౧9౧౧౧౧౮ 
౮ అ€౦౧౦౧౧౭౬ ౯౮౫౦౧ 
LO] 21212 (౧౦౦౧౦౮౦౦౮౦ 


A 


పటం:8.2. A, కత్తిరించిన గూళ్లు క. ప్యూపాలు 





విత్తనపు పట్టుగూళ్లను నిలవ చేయటం; 

గూళ్లను సరీయె న పద్దతిలో నిలవ చేయాలి. లేనబుతే మాత్‌లు వెలువడబం, అండ 
నోక్లేపణం (Emergence, Oviposition) మొదలెన ప్రశ్రీయలు సరిగా జరగవు. ఈ గూళ్లను 
ఒకే పారలో బాగా గాలి వీచే గదిలో వెలుతురు, చేకటి వచ్చేటట్టు నిలవ కేయాలి. గదిలోని 
హానికర వాయువులు, దుమ్మును వెలుపలికి పంపటానికి ఎగ్జాస్ట్‌ పంకాలను (Exhaust fans) 
ఉంచాలి. ఒక గదిలో ఒకే జాతిని నిలవ చేయాలి. “ప్యూపాలను ముడతల కాగితం 
(Corrugated paper) లేదా ఊక (Husk) పె ఒక సెంటీమిటర్‌ దూరంలో ఉంచాలి. 
పట్టు కాయల లేదా ప్యూపాల నిలవకు 60 ౫ 90 సెం.మీ. కర తల్బులను వాడాలి. _లెంగికంగా 
వేరు చేసిన గూళ్లను లేదా ప్యూపాలను వేరువేరుగా నిలవచేయాలి. దీనివలన ఒకే రకం పురుగుల 
మధ్యసంపర్కం. జరుగదు. ఈపద్దతి సంకరజాతి గుద్రఉత్పత్తికి బాగా తోడ్పడుతుంది. తల్చులపె 
రం్మధాలు చేసిన కాగితం లేదా గుడ్డను కప్పినపుడు విడుదలైన మాత్‌ లు విసర్జించిన మ్యూత్రేం 
ఇతర మాత్‌ లకు అంటదు. నిలవగదిలో 24°-26°C ఉష్ణో గత, 70-80% సాషే పక్ష తేమ ఉండాలి. 


పడ్డ సాంకేతిక రంగం 159 





పటం:8.8.  & పట్టుగూడు నుంచి మాత్‌ వెలువడటం క. పట్టుపురుగు మాత్‌లు 


కా 


160 పట్లు పరిశ్రమ 
లు 


అధిక ఉష్ణో గత, తక్కువ తేమ వలన ప్యూపాలు చనిపోవటం, తక్కువ మాత్‌ లు వెలువడబం 
జరుగుతుంది. నిలవ గదిని ఎప్ప టికీ చీకటిగా ఉంచి, న. రాకుండా స. తీసుకోవాలి. 


మాత్‌లు వెలువడటం Moth saa 


పట్టుపురుగుల తరం, ఉష్టోగతలను బట్టీ మాత్‌ ల లు స్పిన్నింగ్‌ లేదా అల్లిక దః 
నం. దసర తర్వాత 9-14 రో పలువడుతోయ (పటం 8.3 ము. సాధారణంగా 
మల్లీవోల్లీన్‌ తరాలు అన్నింటికంటే తొందరగా వెలువడుతాయి. వీటి తరవాత చైనా, జపాన్‌ 
బెవోల్టీన్‌ రకాలు వెలువడతాయి. మాత్‌లు వెలువడే దినాన్ని ప్యూపాలలో కన్పించిన 
'అభివ దిని అనుసరించి గుర్తించవచ్చు. ఇందుకు ముదురు రంగుగా మారిన నేత్రాలు, 
చలనాంగాలు, రెక్కల. విభాగాలు, ప్యూపా శరీరం నునుపెక్కటం -వంటీ లక్షణాలు 
తోడ్పడతాయి. ఈ విధంగా మాత్‌ లు వెలువడే రోజును గుర్తించి, ఆ రోజు తెల్లవారు జామున 4 
గంటలకు గదిలో ఎక్కువ వెలుతురును లెట్ల ద్వారా అందించాలి. మల్టీవోల్టీన్‌ మాత్‌ లు 
9-10 రోజులలోన్తూ, బెవోల్టీన్‌లు 11-12 రోజాలలోనూ వెలువడుతాయి. సాధారణంగా పురుష 
మాత్‌ లు ముందుగానూ, స్తీ స మాత్‌లు తర్వాత వెలువడతాయి. .లెట్టు S12 గంటల నుంచ 
మాత్‌ లు వెలువడటం (పారంభ మవుతుంది. ఈ విధంగా ఉదయం రి గంటల వరకు మాతం 
వెలువడుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా, వెలువడటం ఆగిపోతుంది. కాబట్టీ తిరిగి గదిని చీకటి 
చేయాలి. ఈ విధంగా 3-4 రోజులవరకు మాత్‌లు వెలువడతాయి. వెలువడిన కీటకాలను 
సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కూలీలచే ఏరించాలి.  మాత్‌లలో రెక్కలు సరిగా ఏర్పడని, 
సీరసితచిస; క్రమరహి త, చనిపోయిన మాత్‌ లను తీసి పె పె బిన్‌ కొరకు పరీక్షించి, ఆ వ్యాధి ఉంటే 
నిరాకరించాలి. ఆరోగ్యమై న స్తీ పురుష మాత్‌ లను ఏరి వేరువేరుగా తట్టలలో ఉంచాలి. 


మాత్‌లను సింక్రోనె వ్‌ చేయటం (Synchronization of moths) : 


సంకర జాతి గుడ్లను ఉత్పత్తి చేయటానికిగాను వివిధ రకాల జాతుల మాత్‌లు ఒకే రోజు 
ఏకకాలంలో వెలువడినపుడు, కావలి ఎన (స్తు పురుష మాత్‌ లతో సంకర చేయించవచ్చు. దీనినే 
“సి సిం క్రోనెజేషన్‌” (Synchronization) లేదా “మాత్‌లు వెలువడబాన్ని సర్దుబాటు 
చేయడం” (Adjustment of emergence of moths) అంటారు. పితృ తరాల 
పురుగులను [బషింగ్‌ (Brushing) చేసిన సమయం నుంచే సింక్రోనెజేషన్‌ చేసే ఆలోచన 
చేయాలి. పట్టుపురుగు జీవిత చరిత కాలం జాతిని కాలాన్ని అనుసరించి జరుగుతుంది. 
కాబట్టి (బషింగ్‌ సమయాన్ని సరిదిద్ది మాత్‌ లు వెలువడటాన్ని సింక్రోనెజ్‌ చేయాలి. ఎంపిక 
చేసిన జాతులలో ఒక రకంలో “మాత్‌లు రెండు రోజులు ఆలస్యంగా వెలువడటానికి 
వీలున్నపుడు ఆ గుడ్డను. రెండు రోజులు ముందుగా పాదిగించాలి (106౬026400). 
పట్టుకాయలను లేదా ప్యూపాలను (ఫ్రీజ్‌ లో నిలవ చేసి మాత్‌ వెలువడటాన్ని సరిదిద్దవచ్చు. 
దీనివల్ల మాత్‌ వెలువడటాన్ని పొడిగించవచ్చు. ఇదే మాదిరిగా మాత్‌లను కూడా నిలవ 
చేయవచ్చు. ప్యూపాలలో 2-3రోజుల వయస్సు ఉన్నవి, లేదా వెలువడే సమయం దగ్గరయినవి 
(ఫ్రిజ్‌లో నిలవచేయటానికి మంచి దశలు. నిలవ చేయటానికి సరియైన సమయం అనేది 
పురుగు దశపైన్నా లింగత్వం పెనా ఆధారపడి ఉంటుంది. పురుష ప్యూపాలను, మాత్‌ లను 7 
రోజుల వరకు, (స్తీ ప్యూపాలను, మాత్‌లను 2-3 రోజుల వరకు నిలవ "చేయవచ్చు. 
పట్టుగూళ్లను, ప్యూపాలను 5*౮ ఉష్ణ్రోగత, 65 శాతం తేమలో ఉంచాలి. మాత్‌ లను 50 
ఉష్ణ గత, 75-80 శాతం తేమలో శీతల నిలవ చేయాలి. 


గుడ్డ సాంకేతిక రంగం 161 


మాత్‌లను జత కట్టించటం (Pairing of moths) 

ఇందుకోసం ఆరోగ్యమైన మాత్‌ లను ఎంపిక చేయాలి. మొదటగా 90౫60 సెం.మి. 
కర తల్టులో కాగితాన్ని పరిచి (స్త్రీ పురుష మాత్‌ లను వేరువేరు తట్టలలో మ్యూత విసర్జన కోసం 
వదలాలి. వీటిని తిరిగి ఇంకొక తట్టలోకి మార్చాలి. అందులో 300-400 (స్తీ మాత్‌ లను 
తీసుకొని, 400-500 పురుష మాత్‌ లను ఇదే తట్టలో విడుదల చేయాలి. కేవలం 20-30 
నిమిషాలలో ఆరోగ్యమైన పురుగులు జతకడతాయి. జతకట్టుగా మిగిలిన మాత్‌ లను ఏరి ఇంకొక 
తట్టలో వేయాలి. జతకట్టిన మాత్‌ లను 90౫60 సెం.మీ. కొలతల తట్టలో సెల్యూల్‌ లను 
(06114165) పేర్చి ఒక్కక్క సెల్యూల్‌ లో ఒక జతను ఉంచాలి. వీటిని కదల్చకుండా చీకటి 
గదిలో ఉంచాలి. . జతకట్టించే సమయం మూడు గంటలు. ఈ వ్యవధిలో రెండు స్మలనాలు - 





162 _ పట్టు పరిశ్రమ 


ట్‌ 


మాత్‌లను విడదీయటం (Decoupling) ; 

సంపర్క సమయం అంటే 4-5 గంటల తరవాత మాత్‌ లను విడదీయాలి. ఇందుకు 
పురుష మాత్‌ ను మధ్య వేలుతోనూ బొటన వేలుతోనూ పట్టుకొని, చూపుడువేలుతో (స్తీ 
మాత్‌ ను కొద్దిగా అదిమిపట్టి పురుష మాత్‌ ను మెల్లిగా లాగి వేరు చేయాలి. 


పురుష మాత్‌లను రెండవసారి జతకట్టించటం ః 

సరియైన పద్దతిలో నిలవచేసిన పురుషమాత్‌ ఎనిమిదిసార్లు (స్తీ మాత్‌ తో జతకడుతుంది. 
కాని సంపర్కాలు పెరిగినకొద్దీ గుడ్ల ఫలదీకరణ శాతం తగ్గుతుంది. కాబట్టీ మూడు సార్టు 
సంపర్కానికి వాడవచ్చు. దీసీకోసం పురుష మాత్‌లను 5 - 7.50. ఉష్ణోగతలో 4-5 రోజులు 
నిలవ చేయటానికి వీలవుతుంది. నిలవ చేసేటపుడు గుంపుగా కాకుండా ఒకే వరుసలో పలుచగా 
పేర్చాలి. రెండవసారి జతకట్టించటానికి 15-20 నిమిషాలు ముందుగా మాత్‌ లను వెలుపలికి తీసి 
గది ఉస్ణో[గతకు తేవాలి. 


(ప్రశ్నలు 


ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 

గుడ్ల (ప్రాంతాలు అంకే ఏమిటి ? 

విత్తన గూళ్లలో ఉండవల్సిన లక్షణాలను తెలపండి. 
పట్టుగూళ్ల ధర నిర్ణయించుటకు సూతం తెలపండి. 
మీకు తెల్సిన నాలుగు చెడిపోయిన గూళ్లను తెలపండి. 
పట్టు విష్పత్తిని కనుకోవటానికి సూతం ఏమిటి ? 
దారం పొడవును కొలవటానికి ఉపయోగించే పరికరం ఏది ? 
ప్యూపా పరీక్ష ఉద్దేశమేమిటి ? 

స్త్రీ పురుష ప్యూపాల పటాలను గీయండి. 

గూళ్ల నిలవలో కావల్సిన ఉష్టో గత, తేమలను తెలపండి. 
సింక్రోనెజేషన్‌ అంటే ఏమిటి ? 

.. మాత్‌ లను జతకట్టించే సమయం తెలపండి. 

పురుష మాత్‌ లను ఏ విధంగా నిలవ చేయాలి ? 


అ ౦౫౨౫౩౨౩౭౮౮ శ లట [గై లై 


ba pal ha 
Wr © 


1. ఈ కింది వాటిపె పె వ్యాసాలు రాయండి. 
1. గుడ్లగూళ్ల పెంపకంపె వె (ప్రాథమిక పరీక్షల గురించి రాయండి. 


2. మార్కెట్‌కి రైతు 52 కిలోల మల్టీవోల్టీన్‌ గూళ్ళను తెచ్చాడు. ఈ గూళ్లు కిలో 
ఒక్కింటికి 900 తూగాయి. అయినా" తే కిలో పట్టుగూళ్ల ధరను నిర్ణయించి ెతుకు 
' రావలసిన మొత్తం డబ్బును లెక్క కట్టుండే. 


8. _రెతు తెచ్చిన మొత్తం 39 కిలోలలో 2 కిలోలు చెడిన గూళ్ళు ఉన్నాయి. అయితే చెడిన, 
'మంచి గూళ్ల శాతాలను కనుక్కోండి. 


గుడ్డ సాంకేతిక రంగం ' 163 


4. ఈకింది విలువలతో పట్టు నిష్పత్తిని కనుక్కోండి. 


పట్టుగూడు బరువు ; ప్యూపాబరువు ; ఖాళీ పట్టుగూడు బరువు 
a. 5.2 (గా 4a (గౌ త 
b. అకు 3.2 (గా 12 (గా. 
Cc. 4.1 (గా ఆరక గా 
d. 3.6|గా 2.3 (గ్రా వాడాలా 
6. నఖ 1 4 (గా 1.2 గా 


విత్తనపు గూళ్ల నిలవను గురించి రాయండి. 

మాత్‌ లు వెలువడటం గురించి పటాలతో వివరించండి. 
మాత్‌ ల సింక్రోనెజేషన్‌ గురించి వివరించండి. 
ఈ కింది వాటి గురించి క్లుప్తంగా రాయండి. 


2) పట్టు గూళ్ల రవాణా b) ప్యూపా పరీక్ష 6) జతకట్టించటం 


ళ్‌. స్‌ స్నా డ్‌ బ్బ కాగ 

స్‌ wren? ణం... ధిమి స 

న ఈజీ స న్‌ = ఇ2ర్తిషొంశ్తౌలు 
ఈ లా 


గా 
భో 
fs 
డొ = . ఆలూ లే 


fy Fl Peper T ' శ్ర గా! స్లో గ 
sy టప fan య న: న్న? న. యే నూ! శ Ha గల్‌ Pe nee MEd HEA BCS) 


| గయినేజ్‌ ముఖ ఉదేకంలం - వొణంత ఉన రోగరహి తమై న గుడ్లను ఉత్పత్తి చేయటం. 
' భి ధి ల (ఏ 


ఎందుకంట సబ్బు పర్మిశముకు సూలం ఠోగరహితమై న గుడ్డు. గుడ్ల ఉత్పత్తిలో తగిన జాగత్తలు 
తీసుకొని గుడ్డకు స్పిన్‌ వ్యాది Pebrine disease) లేదని నిర్దారించిన తర్వాతనే వాటిని 
రతులకు తండా! ఎందుకంశే 'సెదిన్‌ వ్యాధి వంశపారంపర్యంగా వ్యాప్తి చెందుతుంది. 
(గెయినేజ్‌ లో పనులను చేసబ్బటానికే ముందుగా గదులను, పరికరాలను శ్చుభంగా కడిగి 
ఆరబెట్టాలి. పరికరాలను, గదిని 2- 4 తేర ఫౌర్మాలిన్‌ (దవంతో శుభం చేయాలి. దీనివళ్లి 


పూార్తిన్హాయిలో రోగకారక (క్రిమి నిళ్మూలన జరుగుతుంది. 


అండనసికేపణం లేదా గుర వ ష్‌ 'పెట్టుటం (Egg laying or oviposition): 


ఇందులో శెండు సద్దతుణు ఉన్నాయి. అవి ఏకాంతంగా గుడ్డు పెట్టటం, మిశ్రమంగా 
నులు సెల్టంం (ఏం నా sgg laying and mixed egg laying) * మొదటి పద్దతిలో 
(A) « పాశ్ళ్‌ _ పద్దతి న. method) (చెన్నా జపాన్‌ లో పాటిస్తారు”, b) సెల్యూలార్‌ 


లా (గ్‌ పద్ద (Celular bag inethod) (యూరోపియన్‌ దేశాల్లో ఆచరిస్తారు) అనే రెండు 


పద్దతులు ఉన్నాయి. ల కూడా రెండుసద్దతులు ఉన్నాయి. అవి (&) బల్ల 
పరుప్పు కాడ పద్దతి (Flat card method) (0) విడిగుడ్డ పద్దతి (Loose formed method). 


య 


యు బల్లపరుప్పు కొర్టు పద్ధతి $ 
ఇందులో ఎంపిక చేసిన మాత్‌ లను కొన్నింటిని కాగితంపై ఉంచినప్లు తే గుడ్డను 


పిక చేసి 
పెడతాయి. . ఈ పదతిలో అదికంగా మాత్‌లను ఒకేసారి గుడ్డు పట్టించటం వీలుకాదు. 
ఎెందుకంకే (పతీ కార్డులో పర్ణ మాత్‌ లతో మాతం గుడ్డు పెట్టించటానికి అవకకర ఉంటుంది. 


కారుమె గుడు పెటేన (పతీ వా లను పరీక చేయటానికి పేలుంది. దీనివల వ్యాధిసోకిన గుడను 
Cha og) జై (A రా రా 
తొలగించవచ్చు. 





పలుం;9.1. (ఓ) అండ సిన్తేసణం (౨) సట్టుపురుగు లేయింగ్‌ 


గుడ్ల ఉత్పత్తి - ఆర్థికాంశాలు 165 


B. విడిగుద్ర పద్దతి ః 

జతేకట్టిరచిన తర్వాత (స్త మాత్‌ లను గుడ్డ కాగితంపై ఉంచి సెల్యూల్‌ను (ప్రతీ మాత్‌ పె 
కప్పి వేయాలి. గుడ్డు పెట్టు సమయంలో గది "ఉష్ణ గత 24°C + 1°C, తేమ 75-80 శాతం 
ఉండాలి. సెల్యూల్‌ను కప్పడం వల్ల చీకటి ఏర్పడి అధిక ఫలదీకరణం జరుగుతుంది. 
మాత్‌ లను ఉంచిన తట్టులను కదల్చకుండా జ్యాగత్తగా ఒకదానిపై ఒక తట్టును దొంతరలుగా 
పేర్చాలి. గదిని మూసి “పూర్తి చీకటిలో ఉంచాలి. వీటిని 24 గంటల వరకు కదల కూడదు. 
*మల్టీవోల్లీన్‌ పురుగులు 400-500, బెవోల్టీన్‌ పురుగులు 500-600 గుడ్డు పెడతాయి. 


మాత్‌ పరీక్ష (Moth examination) : 

షె బిన్‌ ఆనువంగిక వ్యాధి కాబట్టి గుడ్లను ధృవీకరించటానికి ముందుగా పరీక్షించాలి. 

దీని కోసం గుడ్డు పెట్టిన మాత్‌ లను స్‌సుక్షో వాలి. పాడి మాత్‌ పరీక్షలో (Dry- “moth 
examina tion) మఖ. తపు 60-70°C వద్ద 5 గంటలు ఉంచాలి. ఉషో గత తక్కు.వెనా 
ఎక్కుువెనా పెబిన్‌ వ్యాధిని గుర్తించటం పీలుకాతు. ఈ రకం పరీక్షలో పెటబిన్‌ స్పోరులు 
స్పష్టంగా కన్పిస్తాయి. ఈ పద్దతిని ని|దావస్థకు వెళ్లే గుడ్డకు ఆచరించాలి. రెతులకు విడుదల 
చేసే గుడ్లకోసం మాత్‌ లు గుడ్డు పెట్టగానే తాజాగా “ఉన్నపుడే పరీక్ష చేయాలి. మాత్‌ పరీక్షలో 
రెండు రకాలున్నాయి. 


“kh ఒక్కొక్క మాత్‌ను పరీక్షించటం ; 

ఇది చాలా మంచి పద్దతి. ఇందులో (పతీ మాత్‌ను పరీక్షించి పె బిన్‌ వ్యాధి ఉన్నదీ 
లేనిది తెలుసుకుంటారు. క పద్దతిని (ప్రత్యుత్పత్తి గుడ్డకు ఆచరిసారు. ఈ పద్దతిలో ఎక్కువ 
మంది పనివాళ్లు, ఎక్కువ సమయం పడతాయి. 


2. ఒక్కసారే ఎక్కువ మాత్‌లను పరీక్ష చేయటం (Mass moth examination) : 

ఈ పద్దతిని గుడ్ల ఉత్పత్తి పరిశ్రమలో ఆచరిస్తారు. ఈ గుడ్ల నుండీ తయారెన పట్టు 
గూళ్ళను పట్టు ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇందులో 10-30 మాత్‌ లను కలిపి నూరి ఒకేసారి. 
పరీక్షిస్తారు. 

మాత్‌ లను తీసుకొని మాత్‌ |కషింగ్‌ పరికరంలో వేసి బాగా మెత్తగా నూరాలి. తర్వాత ఒక 
చుక్క పొటాషియం హా(డాక్సిడును కలపాలి. దీనిలోని (ద్రవాన్ని గాజుపలకపై తీసుకొని 
కవర్‌ స్టిస్‌ వేసి పరీక్షకు సిద్దం చేయాలి. దీనిని సూక్ష్మదర్శినిలో 40 ౫ మరియు 15 ౫ కటకాల 
ద్వారా చూడాలి. దీనివల్ల సూక్ష్మదర్శినిలో మాగ్నిఫికేషన్‌ (Magnification) 600 By 
అవుతుంది. ఈ దశలో మాత్రమే సెబిన్‌ స్పోరులు కనిపిస్తాయి. 

పెబిన్‌ స్పోర్టు మెరుస్తూ అండాకారంలో ఉంటాయి. వీటికి రంగు లేదు... అయినా 
(ప్రకాశిస్తాయి. సూక్ష్మదర్శినిలో కాంతిని తగ్గించి చూసినళ్లు తే స్పోరులను గుర్తించటం చాలా 
సులభం. పరీక్షించిన మాత్‌ లలో పెబిన్‌ వ్యాధి లక్షణాలు కన్పించినస్హై తే మొత్తం గూళ్లను, గుడ్ల 
బ్యాచను పూర్తిగా తొలగించాలి. 


మంచి గుడ్ర లక్షణాలు క 

గుడ్డు పెట్టిన తర్వాత మంచి గుడ్లను లేదా లేయింగ్‌ ఎను గుర్తించి రెతులకు అందించాలి. 
ఒక స్తీ షార్‌ పట్టిన మొత్తం గుడ్లను లేయింగ్‌ అంటారు. ఒకొక్క కేయింగ్‌ లో 300 
_ గుడ్డకు తక్కు_వెతే వాటిని తొలగించాలి. ఫలదీకరణ శాతం తక్కువ ఉన్న గుడ్లను లెక్కించ 
కూడదు. గుడ్డు ఒకదాని పక్కన ఒకటీ ఉండాలి. ఒకదానిపై ఇంకొక గుద్దు ఉండ కూడదు. 
మంచి గుడ్డలో గుడ్లు అధికంగా, సమానంగా లేదా కాగితంపె ఒకే విధంగా పెట్టబడతాయి. వ్యాధి 
రహిత గుడ్లను “మంచి గుడ్డు” (౧౦0d layings) అంటారు. 


166 పట్టు పరిశ్రమ 


ఉపరితలంసె రోగకారక (క్రిమి నిర్మూలన (Surface sterilization) : 


క్‌ పరీక్షలో పెబిన్‌ వ్యాధి లేదని గుర్తించిన తర్వాత ఈ మంచి గుడ్లకు ఉపరితలంపై 
రోగకారక క్రిమి నిర్మూలనే చేయాలి. గుడ్ల కార్డులో మాత్‌లు సరిగా పెట్టని లేయింగ్‌ ను 
పూర్తిగా తొలగించాలి. (ప్రతీ కాగితంపై లేయింగో ఎ సరిగా ఉన్నదీ లేనిదీ గుర్తించిన తర్వాత 
వీటిని 2 శాతం ఫార్మాలిన్‌ (ద్రవంలో 5-10 నిమిషాలు ఉంచాలి. 


పట్టు పురుగులు గుడ్లను పెక్టేటపుడు గుడ్ల ఉపరితలంపై మూతం మరకలు, పాలుసులు, 
సూక్ష్మక్రిములు ఉంటాయి. కాబట్టే వీటిని పూర్తిగా తొలగించటానికి ఫార్మాలిన్‌ లో ముంచటం 
మంచిది. దీనినే “గుడ్డ | ల! (Egg processing)” అంటారు. లేయింగ్‌ ఎలో మంచి 
వాటిని గుర్తించి, చెడిన గుడ్డను తొలగించటానికి చేపస్టు చర్యలను “గుడ్లను వేరు చేయటరి 
(Egg sorting) అంటోరు. 


ఫార్మాలిన్‌ లో ముంచిన గుడ్లను కొంత సమయం తర్వాత తీసి మంచినీటిలో కడగాలి. 
గుడ్డు బాగాకడిగి ఫార్మాలిన్‌ వాసన లేకుండా చేయాలి. తర్వాత లేయింగ్‌ ఎను నీడకు 
ఆరబెట్టాలి. మల్రీవోల్లీన్‌ గుడ్డు పెట్టిన 10-11 రోజుల తర్వాత పొదగబడతాయి. బెవోల్టీన్‌ 
గుడ్డు ని దావస్థకు 45. గరటలలో వెళ్తుంది. వీటికి 15-20 గంటల లోపు ఆమ్లచికిత్స వేస్తే 
10-11 రోజులలో పాదిగించుటకు వీలవుతుంది. 


విడిగుడ్డను తయారు చేయటం (Loose egg preparation) : 


pre గుడ్ల ఉత్పత్తికోసం ఈ పద్దతి చాలా మంచిది. ఇందులో గుడ్ల నాణ్యత చాలా 
బాగుంటుంది... ఈ పద్దతిలో (పతీ గుడ్డును వేరువేరుగా లేదా విడిగా ఎంపీక చేయటంతో 
చెడినగుడ్డు ఉండటానికీ” అవకాశం లేదు. అంతేకాకుండా తూకంపైె గుడ్ల ధరను 
నిర్ణయించటానికి వీలుంది. వీటిని నిలవచేయటం, రవాణా చేయడం చాలా ళళం. అయితే 
రవాణాలో బాగా కదలటంవల్ల పాదుగుదలలో నష్టం జరుగుతుంది. ముఖ్యమైన అనుకూలనం 
ఏమిటంకు బరువు ప్రకారం గుడ్డ సంఖ్య తెలుస్తుంది. కాబట్టి ఎఫెక్టివ్‌ రేట్‌ ఆఫ్‌ రేరింగ్‌ 
(Effective rate of rearing - ERR) లెక్కకట్టటానికి వీలవుతుందే. 


దీనికోసం “మరాంటి మొక్క దుంప నుంచి తయారు నే చిక్కని గంజిని (Arrow 
root or Maranta starch) 100-120 |గాములు తీసుకొని ఒక లీటరు నీటీలో కలిపి బాగా 
ఉడకబెట్టి ముద్దగా చేయాలి. తర్వాత చల్లార్చాలి. ఈ జిగురును గుడ్డు పెట్టించే కాగితం లేదా 
బట్టుపె Cloth) పలుచగా రాయాలి. ఆరిన ఆరాక ఈ కాగితం లేదా బట్టను కర తల్టులో 
చకైగా చేర్చాలి. మూత విసర్ణన చేసిన 30-200 స్తీ మాత్‌ లను తట్టలో విడుదల చేయాలి. 
ఈ తల్టలను కదల్చకుండా చీకటే గదిలో 1-2 రోజులుంచాలి. మరుసటి దినం తీసి మాత్‌లను 
పెబిన్‌ (Pebrine) వ్యాధికోసం పరీక్షించాలి. గుడ్డు ఆరోగ్యమై నవని గుర్తించిన తర్వాత 
కాగితాన్ని లేదా బట్టను నీటిలో 15 నిమిషాలుంచాలి. గుడ్డను నెమ్మదిగా తుడుస్తూ కాగితంనుంచి 
వేరు చేయాలి. తర్వాత నీటిని వడపోసి గుడ్డను సేకరించాలి. వీటిని 0.5 శాతం బీచింగ్‌ 
(దావణంలో 5-10 నిమిషాలుంచాలి. దీనివలన గుడ్లపె ఉండే జిగురు పూర్తిగా తొలగిపోయి 
గుడ్డు ముద్దలు కాకుండా ఉంటాయి. గుడ్లను వీటిలో కడిగి గది ఉమ్ణోగత వద్ద 1.06-1.09 
తారతమ్య సాందత (Specific gravity) ఉండే లవణ |దావణంలో పోయాలి. ఈ 
పద్దతిలో మంచి గుడ్డు అడుగుకు చేరి చెడిన గుడ్డు సిటి పెకి తేలతాయి. తేలినవాటిని 
తొలగించాలి. గుడ్డను సేకరించి నీటిలో కడగాలి. “నీటిని 2 శాతం ఫార్మాలిన్‌ లో 5-10 
నిమిషాలుంచి, నీటిలో కడిగి నీడకు ఆరబెట్టాలి. ఆమ్ల చికిత్స అవసరమై తే చేయాలి. గుడ్లను 


గుడ్ల ఉత్పత్తి - ఆర్డికాంశాలు 167 


“సీక్రరించి విడీ గుడ్డ డబ్బాలో పోయాలి (పటం 9.2). యూనిట్‌లో 20,000 గుడ్డుంటాయి. 
వీటి బరువును రికార్డు చేయాలి. మల్టీవోల్టీన్‌ గూళ్ళు ఒక కిలో, బెవోల్టీన్‌ గూళ్ళు 0.7 కిలోలు 


కలిసి 55 [గాముల మళీ x బెవోల్టీన్‌ సంకర గుడ్ల నిస్తాయి. గుడ్లను డబ్బాలో పోసి సీలువేసి 
చీటీని అతికించాలి. 


గుడ్డు తయారెన తర్వాత (గుడ్డ కాగితం, విడీగుడ్త డబ్బా) దానిపె పె (గైయినేజ్‌ పేరు, గుడ్ల 
సంఖ్య లేదా బరువు, గుడ్డు పెట్టిన దినం, మాత్‌ పరీక్ష జరిపీన నిపుణుని సంతకం, హె బిడ్‌ 
రకాలకు సంబందించిన వివరాలు ఉండాలి. వీటిని “రెతులకు అందించాలి. 





పటం*9.2. విడిగుడ డబ్బా 
| య 


గుడ్డు పెట్టడంపె తేమ, ఉష్ణోగతల (ప్రభావం ః 


రట 


గుడ్డుపెస్టు గదిలో 24°C + 1°C ఉమ్మైగత, 80 శాతం తేమ ఉండాలీ. తేమ 
తక్కువెనపుడు గుడ్డు పెస్టుటపుడు, స్రీ మాత్‌ బీజవాహిక (0₹161ష60 నుంచి అండ నిక్తేపణ 
(Oviposition) సమయంలో (సవించబడిన జిగురు (అనుబంధ (గంధులనుంచి 
విడుదలవుతుంది) తొందరగా ఆరి గుడ్డు కిందికి జారవు. కాబట్టి అండనిన్టేపణం ఆగిపోతుంది. 
దీనివల్ల గుడ్డ సంఖ? బాగా తగ్గిపోతుంది. కాబట్టే సరియైన తేమ ఉండేటట్లు చూడాలి. 
ఇందుకుగాను విద్యుత్తుతో నడిచే “తేమగా ఉంచే యంత్రాలను” (Humidifiers), 'తడిపీన 
గోనె సంచులను, మట్టి బెడ్‌ లను తయారు చేసుకోవాలి. ఉష్టోగత ఎక్కు.వెనపుడు గుడ్ల, 
విడుదల సమయంలో జిగురు తొందరగా ఆరి గుడ్డు పెట్టటం జరుగదు. ఉమ్టగత బాగా 
తక్కు.వెనపుడు జిగురు తొందరగా ఆరదు. కాబట్టి ఉష్టోగ్రత, తేమ తగినంతగా ఉండాలి. 
దీనివలన గుడ్డ సంఖ్య కరగటానికి అవకాశం తపా. 


గుడ్డ ఉత్పత్తిలోని వాణిజ్యాన్ని లెక్కకట్టటం ! 

పట్టుపురుగు గుడ్ల ఉత్పత్తిలో విత్తన గూళ్ళ కొనుగోలుకు ఎక్కువ ఖర్చవుతుంది. ఈ 
ఉత్పత్తి వాణిజ్యంలో 60 శాతం విత్తన గూళ్ళ కొనుగోలుకు అవుతుంది. అయితే మంచి విత్తనం 
గూళ్ల వలన నాణ్యమై న Bm ఎను ఉత్పత్తి చేయటానికి అవకాశం ఉంది. ఈ లేయింగ్స్‌ 
ధరను లెక్కించటానికి విత్తన గూళ్ళ ధర, (గెయినేజ్‌ స్థాపన ఖర్చులు, కూలీల వేతనాలు, 
తరుగుదల ధర, వడ్డీ రసాయనాలు, కిరాయిలు, విద్యుచ్చక్తి న చేసన గుడ్డ సంఖ్య 
(DFL’s) లను పరిగణించాలి. 


168 


పట్లు పరిశ్రం 


(గైయినేజ్‌లో 25.0 లక్షల .లేయింగ్‌్స్‌కు అయ్యే ఉత్పత్తి ధరను లెక్కకట్టుటం, 


అంకెలు లక్షలలో చూవబిడీన 














(క్రమ వివరాలు మల్రీవోల్టీన్‌ _బెవోల్టీన్‌ 
సంఖ్య 
I. విత్తన గూళ్ళు ధర 
1. కొన్న విత్తన గూళ్ళు. 83. 00 41. 50 
2. చెడిన గూళ్ళు (20 శాతం) 17. 00 8. 50. 
3. మంచి గూళ్ళు 66. 00 33. 00 
4. మొత్తం విత్తన గూళ్ళ నుంచి లేయింగ్‌ శాతం 30 శాతం 
ర్‌. మొత్తం ఉత్పత్తి చేసిన లేయింగ్స్‌ 25.0 
క _మల్టీవోల్టీన్‌ గూళ్ళ ధర 
(2) రూ.60/- 1000 గూళ్ళకు. రూ. 4.98 
స్త బెవోల్టీన్‌ గూళ్ళ ధర 
(2) రూ. 80/ 700 గూళ కు రూ. 4.73 
8. విత్తనం గూళ్ళ మొత్తం ధర 9.71 
9. రం(ధాల గూళ్ళ నుంచి వసూలు 
a) బెవోల్టీన్‌ 1.333 కిలోలు @. రూ.80- కిలోకు 
"మొత్తం రూ. 106 రూ. 1.06 
b) మల్టీవోల్టీన్‌ 1.383 కిలోలు అ రూ.80/- కిలోకు 
మొత్తం రూ. 1.06 రూ. 1.06 
విత్తన గూళ్ళ మొత్తం ధర రూ. 7.55 
A) నంచి ఖర్చులు 
శ) కూలీల వేతనాణ్లు రూ. 2.37 
b) గుడ్ల కాగితాల ధర రూ. 0.20 
6) రపోయనాల ఖర్చులు రూ. 0.20 
గు అబ్జైలు రూ. 0.86 
ల) జూళ్ళ రవాణా రూ. 0.30 
ఇతర ఖర్చులు రూ.. 0.12 
మొతం రూ. 3.5ర్‌ 





గుడ్ల ఉత్పత్తి - ఆర్టికాంశాలు 169 
B) అసంచిత ఇరు ఎలు 
b) మూల ధన పెట్టుబడికి వడ్డీ 10% (| fs OE 
మొత్తం రూ. 0.45 
మొత్తం గుడ్డ / లేయింగ్స్‌ థర తూ L158 
100 సంకర లేయింగ్‌ 3 డై ధర ఇ రూ కీఠశిఫి 
ఒక్క లేయింగ్‌ ధర రూ శరర పెసలు. 





(పశ్చ ద్‌ 


@ 
ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 


అండ నిక్లేపణలోని రకాలను తెలపండి. 
మాత్‌ పరీక్షలో రకాలను తెలపండి. 
మాత్‌ పరీక ఉద్దేశ్యం ఏమిటి ? 
ఆ BD 
మంచి గుడ్డు లేదా లేయింగ్‌ ౧) అంట్‌ ఏమిటి. * 
గుడ్ల (ప్రాసెసింగ్‌ అంకే ఏమిటి ? 
విడ గుడ్డ తయారీలో లవణ తారతమ్య సొర్మ డట ఎవమంలాటి శ 
విడిగుడ తయారీలో బీచింగ్‌ (దావణం పాత ఏమటీ ? 
అండ నికేపణ సమయంలో తేమ, ఉష్ణోగతలు ఎంతుండాని ‘ 
యు క్క 
గుడ్ల ధరలో ఏ అంశాలను పరిగణించాలి. 
విడిగుడ్లలో ఒక యూనిట్‌ కు ఎన్ని గుడ్డుంటాయి ? 


అయనరల ల బ (౮ [౪ 


వ 
ధం 


F=f 
tl 
9 


ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి, 
మంచి లేయింగ్స్‌ తయారీలో మాత్‌ పరీక్ష ఏ విధంగా తోడ్పడుతుంది ? 
2. ఈ కింది వాటికి శ్తుప్రంగా సమాధానం రాయండి, 

8) ఉపరితల రోగకారక (క్రిమి నిర్మూలన. 

0) బల్ల పరుపు కార్డు పద్దతి. 

6) మంచి గుడ్డ లకణాలు. 

oe) అమ్‌ 

3. విడి గుడ్డ తయారీని వివరించండి. 
4. (గెయినేజ్‌ లో 25.0 లక్షల లేయింగ్స్‌ ఉత్పత్త ధరను లెక్క.కబ్బంది. 

| ; ల్‌ ఉల ప 


10. 
ఆమ్లచికిత్స 


(Acid Treatment) 


కీటకాలలో నిద్రావస్థ (Diapause) అనేది అననుకూల పరిస్థితుల నుంచి రక్షణ కోసం 
వాటిలో ఉండే ఒక పద్దతి. అలాగే పట్టుపురుగులు కూడా శీతాకాలంలో ని దావస్థలో 
ఉంటాయి. ఈ నిదావస్థ లక్షణాన్ని శరీరధర్మాలపరింగా, (ప్రక ఏతిపరంగా, జన్యువుల ఆధారంగా 
(కమబద్దం' చేయవచ్చు. ఈ ఆమ్ల చికిత్సతో గుడ్డు అభివృద్దిలో జరిగే కొన్ని శరీర ధర్మాలను 
ఆపడంవల్ల కొన్ని చర్యలు ఆగిపోయి కొన్ని “కొత్త తేవరసాయన చర్యలు కొనసాగడం 
ఆగిపోతుంది. 


వటునురుగు గుడ్లను నిదావస్థ ఆధారంగా రెండు సమూహాలుగా చేయవచ్చు. 


1. ని దావస్థకులోనుకాని గుడ్డు (Non hibernating eggs): 

వీటి అభివృద్ది సాధారణ లేదా (పకృతి పరమైన స్థితిలో గుడ్డు పెట్టిన తర్వాత 20 
గంటల నుంచి జరుగుతుంది. ఈ రకం గుడ్డు పాదగబడి (Hatch) 10 రోజులలో లార్వాలు 
వెలువడతాయి. 

ఉదా : మల్టీచోల్లిన్‌ గుడ్డు. 


2. నిద్రావస్టకులోనయ్యే గుడ్డు (Hibernating eggs) : 
ఇందులో గుడ్ల పరిస్థితి విరుద్దంగా ఉంటుంది. ఇవి గుడ్డు పెట్టిన తర్వాత 20 గం.ల 
నుంచి |పకృతిపరమె న స్థితిలో అభివృద్ది జరుగదు. ఇవి ఒక రకమైన స్థితి-ని దావస్థకు 
au రా (ca) స డు a (క) డు 
(Diapause or Hibernation) లోనవుతాయి. 
ఉదా : యునివోల్లిన్‌ , బెవోల్లీన్‌ గుడ్డు. 


ని దావస్థ గుడ్లను ఆమ్హచికిత్స చేసి గుడ్డు పెట్టిన తర్వాత 10 రోజుల నుంచి ఒక 
సంవత్సరం వరకు ఎప్పుడెనా పొదిగించవచ్చు. ఇదే కాకుండా వివిధ రకాల భౌతిక రసాయనిక 
(పేరకాలు (Physical and chemical stimulants) వాడీ క ఎ(తిమంగా గుడ్లను పొదిగించ 
వచ్చు. 


భౌతిక ప్రేరకాలు రసాయన ్రేరకాలు 

అతి తక్కువ ఉష్ణో గత హై డోక్టోరిక్‌ ఆమ్హం (HC]) 
వేడీ నీటిలో ముంచటం నెటిక్‌ ఆమ్లం (HNO,) 
అధికస్థాయి విద్యుత్తు, పేరకం సల్య్యూరిక్‌ ఆమ్లం ([౧50ర్టి 
(బ్రష్‌ లేదా ఈకతో రుద్దటం అక్వా - రిజియ 

అధిక వాతావరణ వత్తిడి ఎసిటిక్‌ ఆమ్లం 
_త్మల్జా హె ఫీ సని కదలికలు సోడియం కోరెట్‌ 

లు డా య 


సూర్యరశ్మికి గుడ్లను బహిర్గతం చేయటం హై (డాజన్‌ పెరాక్సెడ్‌ 


ఆము చికిత్స 171 


ఆల్హా వయొలెట్‌ కిరణాలు/అ(ల్టా షార్ట్‌వేవ్స్‌ ఎంజెములు చికిత్స 
ఆక్సిజన్‌కు బహిర్గతం చేయటం ఓజోన్‌ చికిత్స 


ఇందులో మొట్టమొదటి పద్దతిని ఇప్పుడు ఎక్కువగా ఆచరిస్తున్నారు. 


ఆమ్హం ఎంపిక, ఆమ్హ |దావణం తయారీ ః 

ఆమ్లచికిత్సలో మంచి ఫలితాలకోసం సేంద్రియ ఆమ్లాలకంకే (Organic acids), 
ఘాళశైన అకర్బన ఆమ్లాలు మంచివి. ఇందులో నెటిక్‌ ఆమ్లం, సలూ రిక్‌ ఆమ్లం బాగా అధిక 
ఘూలు న (దావణాలు కాబట్టి వీటిని ఉపయోగించటం కొంచెం కష్టం. (ప్రస్తుతం హై (డోక్టోరిక్‌ 
ఆమ్లాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. 

చిక్కని హై (డోక్షోరిక్‌ ఆమ్లానికి నీటిని కలిపి కావాల్సిన తారతమ్యసాం[ద్రత (56456 
eravity) ఉండే (దావణాన్ని తయారు చేయాలి. (దావణం తగిన విధంగా ఉన్నదీ లేనిదీ 
హా (డోమీటర్‌ (Hydrometer) తో తెలుసుకోవాలి. jp 


పట్టిక 10.1. ఒక లీటరు ఆమ్లాన్ని తయారుచేయటానికి అవసరమైన పట్టిక 


(వరిమాణం మిల్లీలీబ్వర్ధలో) 





1.110 HCI 


1.075 HCl 





ఉన్న Hal 1.100 HCI 


తారతమ్య సాంద్రత ఆమం 

1.150 "ఈ 
1.155 710 
1.160 688 
1.165 667 
1.170 647 
1.175 629 

611 


1.180 


తీసుకోవలసిన చిక్కని 10] = 
(కావలసిన తారతమ్య సాందత - 1.00) ౫ (కావలి)న HCI మి.లీ) 
(ఉన్న తారతమ్య సాంద్రత - 1.00) . 
1.00 నీటీ తారతమ్య సాంద్రత 
ఈ సూతం ద్వారా వచ్చిన విలువకు కావల్సిన నీటిని కలపాలి. 


మూదిరి లెక్క ః మార్కెటులో లభించిన HG! 11160 “తారతమ్య సాంద్రత) తో 1.075 
తారతమ్య సాంద్రత కల 15 రీటర్ల 1౮01ను తయ్యారు. చేయండి. 


పట్టు పరిశ్రమ 


_ (4.075 - 1.00) x 15000 
“— 6160 - 1.00) 


_0.075x 15000 1 


0.160 = 160 = 7031 మి.లీ. ఆమ్లం. 


= 7030 మి.లీ HC1 కు 7969 మి.లీ నీటిని కలిపినల్లతే 15 లీటర్ల 


1.075 తారతమ్య సాందతకల ఆమ్ల. దావణం అవుతుంది. 


పట్టుపురుగు గుడ్డకు ఫార్మాలిన్‌ చికిత్స: 


(పొఢ జ్ర కీటకం గుడ్డను పెస్టటపుడు దాని అనుబంధ (గ్రంధుల (సావకాలు గుడ్డు 
ఒక పలుచని జిగురు పారనేర్సరుస్తాయి. ఈ జిగురు, గుడ్డు. కాగితంపై బాగా అంటుకోవబానీకే 
తోడ్పడుతుంది, ఈ గుడ్డ కాగితాలను ఆమ్ల చికిత్స చేసేనపు డు ఆమ్హం జీగురును కరిగించటం 
వల్ల గుడ్డు ఆమ్ల ద్రవంలో స్వేచ్చగా విడుదలవటాోనికి వీలవుతుంది. కాబట్టి ఆమ్లచికిత్సకు 
ముందుగా గుడ్లను 2 శాతం ఫార్మాలిన్‌ [దావణంలో 15 నిమిషాలుంచాలి. “దీనివలన గుడ్డు 
కాగితానికి ష్‌. అంటుకొని నష్టం జరుగదు. అంతేకాకుండా దీనివల్ల ఉపరితలంపై రోగకారక 
(కమి నిర్మూలన (Surface sterilization) కూడ జరుగుతుంది. గుడ్డ కాగితాన్ని 
ఫార్మాలిన్‌ లో ముంచి, ఆ తర్వాత నీటిలో కడగాలి. నీటిలో కడగటం వల్ల ఫార్మాలిన్‌ 
(ద్రావణం వాసన పోతుంది. ఇందుకుగాను కావల్సిన ఫార్మాలిన్‌ ను లెక్కకట్టాలి. 


ఫార్మాలిన్‌ ద్రావణం తయారుచేసే విధానం ః మార్కెట్టులో లభించే ఫార్మాలిన్‌ (ద్రావణం 
36-38 79 ఉంటుంది. 


A) ఒక్ష భాగం ఫార్మాలిన్‌కు కలపవల్సిన నీటి పాళ్లను లెక్కకట్టటం : 


మార్కెటులో లభించే ఫార్మాలిన్‌. శాతం - కావలి న శాతం 


కావల్సిన శాతం 


ఉదాహరణ ః మార్కెట్టులో లభించే 36 శాతం ఫార్మాలిన్‌ తో రెండు శాతం (ద్రావణం తయారు 
చేయండి. 


36-2 _34_ 
ఇ 2 = 17 


ఒక్క భాగం ఫార్మాలిన్‌ కు 17 భాగాల నీరు కలపాలి (1:17). 


1000 
కాబట్టి ఒక లీటరు = ౧7 + 1 = 55్‌లర్‌ర్‌ మిల్లిలీటర్ల ఫార్మాలిన్‌ 


(దావణానికి 944.45 మిల్రీలీలుర్ర నీరు కలపాలి. దీనివల్ల 'ఒక లీటరు పరిమాణంలో 
2 శాతం ఫార్మాలిన్‌ తయారవుతుంది. 


ఆమ చికిత్స ii” 
రా 


B) కావల్సిన ఫార్మాలిన్‌ శాతాన్ని తయారు చేయటం ః 


కావాల్సిన ఫార్మాలిన్‌ శాతం ౫ కావాల్సిన ఘనపరిమాణం (మిలీ లీటర్లు) 
న్‌ మార్కెట్టులో లభించే ఫార్మాలిన్‌ శాతం | 


ఉదాహరణ : మార్కెట్టులో లభించే 36 శాతం ఫార్మాలిన్‌ తో ఒక లీటరు 2 శాతం (దావణం 
లెక్కకల్టుండి. 

2x100 200 

36 ౩౫ = 

కాబట్టే 55.55 మిల్లీ లీటర్ల ఫార్మాలిన్‌కు 944.45 మిల్లీలీటర్ల నీరు కలిపితే ఒక లీటరు 
పరిమాణంలో 2 శాతం ఫార్మాలిన్‌ [దావణం తయారవుతుంది. 





గుడ్డ వయన్సు = ఆమ ము చికిత్స శి 
సరియై న వయస్సులో ఆమ్ల చికిత్స మంచి ఫలితాలనిస్తుంది. లేకపోతే (కమరహి తంగా 
పాదగబడతాయి. 


సంపర్కం తర్వాత (స్తీ మాత్‌ గుడ్లను విడుదల చేస్తుంది. గుడ్డు పెట్టిన రెండు 
గంటల తర్వాత .శకకణం కేంద్రకం ప్రభం కేందకంలో సంయోగం చెంది ఫలదీకరణాన్ని 
పూర్తి చేస్తుంది. ఇది బాహ్య ఫలదీకరణం. గుడ్డు పెట్టిన 3-10 గంటల తర్వాత విదళనం 
జరిగి పిండపొర (Blastoderm) 10-15 గంటలలో ఏర్పడుతుంది. ఈ అభివృద్ది అంతా గుడ్డు 
చెట్టేటపుడు, నిలవలో 25°C ఉష్ణ గత, సాపేక్ష తేమ 75 £5 శాతం ఉన్నపుడు జరుగుతుంది. 


అప్పుడే పెట్టిన తాజా గుడ్డు పాలిన పసుపు లేదా ముదురు పసుపు రంగులో ఉంటాయి. 
ఫలదీకరణం చెందీవ, నిదావస్థలో ఉన్న గుడ్లలో కొంత అభివృద్ది తర్వాత గుడ్డు 
నెమ్మదిగా గోధుమ రంగుకి మారుతాయి. దీనికి కారణం సిరోజా కణాలలో వంత. 
cells) “ఒమ్మో[కోమ్‌” (Ommochrome) అనే వర్ణకం కనిపించటం. ఇది ని దావస్థలో 
మొదటి దశ. | 

ఆమ్లచికిత్స ఈ మొదటీ దశకు ముందుగా నిర్వహి ంచాలి. గుడ్డ వయస్సు 1-10 గంటుధి 
లోపు ఆమ్హ చికిత్స చేయకూడదు. దీనివలన చాలా గుడ్లు చనిపోవటం, కమరహిత్లంగా 
పాదగబడటం జరుగుతాయి. చికిత్సను 15 గంటల తర్వాత చేయవచ్చు. గుడ్డు" షెట్టిన 
20-24 గంట్లల మధ్య ఆమ్ల చికిత్స మంచి ఫలితాలనిస్తుంది. ఈ సమయానికి పిండం దీజుకణ 
పట్టిక దశను (ఆటలు band stage) చేరుతుంది. ఈ "దశలో గుడ్డులో బాహ్యంగా టీ మార్పులు 
కన్సి ంచవు. గుడ్లను 48 గంటల తర్వాత ఆమ్ల చికిత్స చేసిని తే (క్రమరహి.తంగా పాదగ 
బడతాయి. ఆమ్ల చికిత్సలో 3 రోజుల తర్వాత క్ఞ్వీలం 10 శాతం న్‌డ్డు పాదుగబడతాయి. 


ఆము చికిత్స = రకాలు 
ఇందులో రెండు రకాలున్నాయి. 

అవి (1 వేడి ఆమ్ల చికిత్స (HOt acid treatment) 
(2) శీతల ఆమ్ల చికిత్స (౮014 acid treatment) 


వీటితో నిదావస్థ గుడ్డకు, చికిత్స చేసి అవసరానికనుగుణంగా వివియోగించ్చునోవటానికి అవకాశం 
కలుగుతుంది. 


174 'పట్టు పరిశ్రమ 


బీలే ఆమ చికిత్స: 

ఈ చర్యలో గుడ్డను 1.075 తారతమ్య సాయదత కల HCl లో 46°C (115° F) వద్ద 
4-7 నిమిషాలపాటు తాలి ఈ పద్దతిలో ఆమ్లం తారతమ్య సాంద్రత సరిగా క. 
మొదట ఆమ్లం తారతమ్య సాంద్రతను గది ఉమ గత! వద్ద సరిచేయాలి. HC1 ను నేరుగా వేడి 
చేయకూడదు. ఇంద్లుకె (ప్రత్యేకమైన ఆమ్ల చికిత్స 'తాబ్టని (Acid treatment bath) 
తీసుకోవాలి. వీటితో ఆమ్లాన్ని పరోక్షంగా "వేడి చేయటానికే వీలవుతుంది. ఆమ్లాన్ని గాజు 
తొబ్దలో తీసుకొని ఆమ్ల చికిత్స తొబ్బలో ఉంచాలి. ఆమ్లం ఉష్ణోగత 46°C చేరగానే గుడ్లను 
నేరుగా ముంచాలి. గుడ్డను ముంచే సమయం వివిధ తీరాల గుడ్డకు వివిధ రకాలుగా వచు 
దీనికి ముందుగా గుడ్లను 2% ఫార్మాలిన్‌ లో 15 నిమిషాలుంచాలి. 


తరం ముంచే సమయం (నిమిషాలలో) 
యూరోపియన్‌ రకం 6-7 
జపాన్‌ రకం DT 
చెనా రకం 4-5 


_బెవోల్టీన్‌ రకాలు 


KA చెనారకం 4-5 
NB. త్ర 
NN6D 4-5 
౮౮1 స్‌ 4-5 
CA2 by 4-5 
NBD, జపాన్‌ రకం. 5-6 
NB, శ 5-6 
PCN పసుపు బెవోల్టీన్‌ 4-5 
చికిత్స తర్వాత గుడ్లను నీటిలో వేసి ఆమ్లం ఆనవాలు లేకుండా కడగాలి. ఈ చికిత్సను 20 
గంటల వయస్సు “దాటిన గుడ్డకు చేయా లి. తక్కువ వయస్సు ఉన్న గుడ్డు చికిత్సను 
తట్టుకోలేవు. 


2. శీతల ఆమ్ల చికిత్స: 

దీనినే గడి ఉష్ణోగత వద్ద ఆమ్ల చికిత్స (Room temperature - acid treatment) 
అని కూడా అంటారు. ఇందులో ఆమ్లాన్ని వేడి చేయటం ఉండదు. గది ఉష్ణో గత 23-30౮ 
లో ఈ (ప్రక్రియ చేయవచ్చు. ఈ చికిత్సను గుడ్డు పెట్టిన 15 గంటల తర్వాత చేయాలి. 
లేదా 20-24 గంటల మధ్యన చేయటం మంచిది. ఇందులో (పధమపిండ దశకు చికిత్స 
చేసారు. ఇందులో గుడ్డు కాగితం నుంచి రాలిపోవటం, చెడిన గుడ్డు ముడతలు పడటంవల్ల 
వాటిని తొలగించవచ్చు. దీనిలో HC1' తారతమ్య సాంద్రత 1.110, 15°C వద్ద లేదా 
1.105 - 1.109 తారతమ్య సాంద్రతను గది ఉష్టోగత వద్ద ఉంచవచ్చు. మొదట గుడ్లను 2% 


ఆమ్ల చికిత్స 175 


ఫార్మాలిన్‌ లో ముంచి ఆరబెట్టి, తర్వాత చికిత్సచేసి నీటితో కడిగి ఆమ్లం ఆనవాలు లేకుండా 
_ వేయాలి. 


పట్టిక ౩ 10.2. మార్పు చేసిన శీతల ఆమ్ల చికిత్స పద్దతి 
య © 


(గుడ్డను ముంచే నమయిం నిమిషాలలో) 





HCl ఆమ్హ ఉష్ణోగత 
తారతమ్య సాంద్రత 
25°C వద్ద 


| 100 | 90-100 | 70-100 | 60-100 | 40-80 |30-60 
| 90-100 | 60-100 | 60-100 | 40-80 | 30-60 | 2040 |20-30 
40-100 3060 |30-50 |2040 |20 10-20 |10 


ఆధారం : ఇండేయన్‌ సిల్క్‌ 1987 


విడగుడ్డ ఆమను చికిత్సః ౮ 
ఇందులో విడీగుడ్లను బ్లీచింగ్‌ పౌడర్‌ తో కడిగి ఆరబెట్టి రంధాలున్న ప్లాస్టిక్‌ తొాబ్టలో 
తీసుకొని ఆమ్లచికిత్స చేయాలి. మిగిలిన పద్దతి అంతా పెన తెల్సిన మాదిరిగానే ఉంబుంది. - 
చికిత్స తర్వాత పలుచటి మెత్తటి గుడ్డపె గుడ్లను ఆరబెట్టాలి. 


ఆమ్హ చికిత్సను నిలిపి వేయటం: 

సాధారణంగా ఆమ్ల చికిత్సను నిలుపరాదు. తప్పనిసరి పరిస్థితులలో గుడ్లను కేవలం 5. 
రోజుల వరకు 5°C వద్ద 7 రోజుల వరకు 2.5°C వద్ద గీతల నిలవ చేయాలి. ఈ రకం గుడ్ల 
నిల్వ గుడ్డ వయస్సు 16-22 గంటలున్నపుడు ఆచరించాలి. దీనికి ముందుగా గుడ్లను 15°C 
వద్ద 2 గంటలుంచాలి. తర్వాత పెన తెల్పిన విధంగా నిలవ చేయాలి. తిరిగి ఆమ్ల చికిత్స 
చేయటానికి ముందుగా 15°C - 25౮ ఉష్ణోగతలో 2 గంటల వ్యవధిలో గది ఉష్టోగతకు 
తీసుకురావాలి. దీనివలన గుడ్డు చెడవు. గుడ్ల నిల్వలో వివిధ ఉష్టో గతలవద్ద 75 + 5 శాతం 
సాపేక్ష తేమ ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. 


ఆమ్హ చికిత్స చేసిన గుడ్డను శీతల నిలవ చేయటం ః 

ని దావస్థకు లోనయ్యే గుడ్డకు ఆమ్ల చికిత్స చేసి వాటిని న్ని దావస్థకు లోనుకాకుండా 
ఆపివేయడం జరుగుతుంది. ఈ గుడ్లను 5%౮ వద్ద మూడు వారాల వరకు గీతల నిలవ 
చేయవచ్చు. ఇంతకు మించి ఎక్కువ రోజుల నిలవను పిండం తట్టుకోలేదు. 


నిద్రావస్థ గుడ్డకు శీతల నిలవ తరవాత ఆమ్ల చికిత్స (A614 treatment for diapause 
eggs after chilling ): 

ఇందులో సాధారణంగా జరిగే న్నిదావస్టను కొంచెం తగ్గించటానికి వీలవుతుంది. 
ఇందులో ఎక్కువకాలం, తక్కువకాలం శీతల నిలవచేసి ఆమ్ల చికిత్స చేసి గుడ్లను సరియైన 
.. విధంగా వాడుకోవచ్చు. 


176 పట్టు పరిశ్రమ 


1. ఎక్కువ కాలం శీతల నిలవ (Long term chilling) : ని. 

దీనిలో గుడ్తను శీతల నిలవలో 40-50 రోజులుంచాలి. గుడ్లను మొదటగా 25” వద్ద 
70-80 శాతం సాపేక్ష తేమలో 40-50 గంటలుంచాలి. గుడ్డు ఎరుపు గోధుమ రంగులోకి మారి 
పిండం గరొళు దశకు చేరుతుంది. ఇప్పుడు వీటిని 15°C ఉష్ణో గత వద్ద 6 గంటలు, ఆ తర్వాత 
5౮ ఉష్ణోగతలో 40-50 రోజులు ఉంచాలి. ఈ నిల్వలలో తేమ 70-80 శాతముండాలి. దీని 
వల్ల అన్ని గుడ్డు నిదావస్టకు చేరతాయి. ఆమ్ల చికిత్సకు ముందుగా గుడ్లను గది ఉష్టోగతల్‌' 
3-6 గంటలుంచాలి. దీనివలన గుడ్డు ఒకేసారి ఉష్ణ్మోగత మార్పును తట్టుకోగలగటానికి 
వీలవుతుంది. 

గుడ్డు పాదుగుటను 60 రోజులకన్నా ఎక్కువగా పాడిగించుటకు 40-50 గం-ల 
వయస్సులో 25°C ఉష్ణో గత, 70-80 శాతం తేమలో ఉన్నవాటిని 5°C శీతల మరియు 70-80 
శాతం తేమలో 40 రోజులపాటు ఉంచాలి. తర్వాత వీటిని 20-30 రోజులవరకు 2.5°C 
ఉష్ణోగతలో ఉంచాలి. ఆ తర్వాత మామూలు ఉష్ణ్మోగతలో 3-6 గంటలుంచి ఆమ్ల చికిత్స 
చేయాలి. 


2. తక్కువ కాలం కీల నిలవ (Short term chilling): 

గుడ్డు పెట్టటపుడు 25°C ఉష్ణో[ గత, 70-80 శాతం తేమ ఉండాలి. ఈ స్థితిలో పెట్టేన 
గుడ్డను 30-35 గంటలు ఉంచినళ్లైతే పిండం గరిటె దశను చేరుతుంది. ఈ దశలో గుడ్లను 
15°C ఉష్టో[గతలో 6 గంటలుంచాలి. దీనివల్ల గుడ్డు ఎ(రబడతాయి. తర్వాత 50౮ ఉష్ణో గత, 
70-80 శాతం తేమ వద్ద 25-35 రోజులుంచాలి. ఆమ్ల చికిత్సకు ముందుగా గుడ్లను గది 
ఉష్ణోగతలో 3-6 గంటలు ఉంచి తర్వాత ఆమ్ల చికిత్స చేయాలి. = 

ఎక్కువ కాలంగాన్కీ తక్కువ కాలంగానీ శీతల నిలవ చేసిన గుడ్లను వేడి ఆమ్ల చికిత్స 
చేయాలి. అందుకుగాను 15°C ఉష్షోగత వద్ద 1.100 తారతమ్య సాందతకల 101 ను 48°C 
ఉష్టోగతకు వేడిచేసి ఆమ్ల చికిత్స చేయాలి. ఆమ్ల చికిత్స విధానం, సమయం, రోగకారక (క్రిమి 
నిర్మూలన, నీటిలో కడగటం మొదలెన అంశాలన్నీ ముందుగా వివరించినట్టుగా చేయాలి. 


గుడ్డు పొదగటం (Incubation of eggs) : - 

గుడ్డకు సరియైన వాతావరణ పరిస్థితులను (ఉష్ణోగత, తేమ) కల్పించి గుడ్లన్నీ 
సక్రమంగా పాదగబడ, డింభకాలు వెలువడటానికి ఈ పాదగడం అన్నది ఉద్దేశింపబడిందిె. 
పాదగటానికి ఉపయోగించే గదిలో ఉష్ణోగ్రత, తేమ, వేడినుండి రక్షణ, సరియైన గాలి, వెలుతురు 
మొదలెనవన్ని సరిగా ఉండాలి. బెవోల్టీన్‌, యునీవోల్టీన్‌ గుడ్లను శీతల నిలవనుండి తీయగానే 
పాదుగుట (ప్రక్రియ మొదలవుతుంది. మల్టీవోల్టీన్‌ గుడ్లలో గుడ్డు పెట్టిన సమయం నుంచే 
పాదుగుట చర్య (ప్రారంభమవుతుంది. ఈ పొదుగుట చర్య వోల్లినిజమ్‌ (Voltinism), 
డింభకాల ఆరోగ్యం, పట్టు గూళ్ళ ఉత్పత్తిపై అధిక (ప్రభావాన్ని చూపిస్తుంది. 

బెవోల్టీన్‌ గుడ్డు వసంత రుతువులో పాదిగించుటకుగాను శీతల నిలవనుండి తీయగానే 
17° - 26° ౮ ఉష్టోగత, 75-80 శాతం తేమ ఉండేటట్టు చూడాలి. ఈ (ప్రక్రియను 10 రోజుల 
వరకు ఉమ్టో[గతను నెమ్మదిగా పెంచుతూ పొడిగించాలి. చివరి రోజు అంకే 10వ రోజు “నీలి 
రంగు దశా (316 egg stage) కు చేరి 11వ రోజున డింభకాలు వెలువడుతాయి. ఇక 
ఆకురాలు కాలంలో గుడ్డను పొదిగించుటకు శీతల నిలవనుంచి బయటికి తీసిన తర్వాత 
మొదటి నాలుగు రోజులు 25°C ఉష్ణోగత, 70-80 శాతం తేమలో ; చివరి 5-6 రోజులు 


26-217°C ఉష్టో గతలో 80-85 శాతం తేమలో ఉంచాలి. ఇవి కూడా 11వ రోజున పగిలి 
ఉంభకాలు వెలువడుతాయి. 


దో 


ఆమ చికిత్స 177 
cc 


మల్టీవోల్లీన్‌ గుడ్రపె పై ఉమ్టగత, తేమ [ప్రభావం అంతగా ఉండదు. అయినా గుడ్డను 26°C 
_ఉష్టో! గతలో పొదిగించుటి మంచిది. తేమ శాతం 80-90 వరకు ఉండాలి. 
గుడ్డు నీలిరంగు దశకు చేరగానే అన్ని రకాల గుడ్లను నల్లటి పెట్టలో (Black box) 
పెట్టినప్పైతే ఎక్కువ గుడ్డు పాదిగించటానికి వీలుంటుంది. పాదగబెట్టే దశలో తేమ 
తక్కువేయితే గుడ్డను తడిపిన స్పాంజ్‌ ముక్కలుంచిన కర తట్టలో ఉంచి పెనుంచి పారాఫిన్‌ 
కాగితం కప్పాలి. 'సడ్డకు సహజంగా వెలుతురు లాభం చేస్తుంది. 'ఇందుకుగాను ఏ 6 గంటల కాంతి 
_ పాదగబడే గుడ్డకు 'అవసరముంట్లుంది. ఈ విధంగా. ఉష్ణోగత, తేమ, కాంతులను గుడ్డు 
పాదగబడే సమయంలో సక్రమంగా అందించినళక్లైతే ఎక్కువ శాతం పొదిగిన గుడ్డను 
పొందటానికి వీలుంటుంది. 


_ గ్రెయినేజ్‌ రిజివ్చర్లు (Grainage records) : 


గైయినేజ్‌ ( (గుడ్డ ఉత్పత్తి కేందం) లో గుడ్ల ఉత్పత్తికి సంబంధించిన అన్ని వివరాలు 

ఉండాలి. దీనివల్ల సరియై నీ యాజమాన్యం, నాణ్యతక్షల వ్యాధిరహిత గుడ్డు (0౯5 - 
Disease Free” Layings) ఉత్పత్తి చేయటానికి వీలుంది. (గెయినేజ్‌లో ఈ కింద 
వివరించిన రిజిష్టర్లుండాలి. 


1. డెరి (Dairy) : ఇందులో రోజూ చేసిన, చేయబోయే పని వివరాలు, డబ్బు లావాదేవీలు, 
వాతావరణ వివరాలు మొదలెనవి ఉండాలి. 


2. గుడ్డ పట్టుగూళ్ల రిజిష్టరు (5664 600001 7౪151) : ఇందులో గుడ్డ గూళ్ల జనకతరం, 
పంట ఉత్పత్తి పట్టు నాణ్యత వివరాలు, చెడిన గూళ్ల శాతం వివరాలుండాలి. విత్తన గూళ్లు 
అమ్మినవారి వివరాలు, (పతీసారి కొన్న గూళ్ల ధర, బరువు వివరాలుండాలి, 


3. గుడ్డ ఉత్పత్తి రిజిపరు (Egg production register) : ఇందులో మాత్‌ లు వెలువడే 
దినం, ఆరోజు కావాలి న లేదా వినియోగించిన కూలీల వివరాలు, వేతనాలు, గుడ్ల. ఉత్పత్తికి 
వినియోగించిన లోకల్‌ రకం మరియు విదేశీ రకం (Local race and Foreign race) 
మాత్‌ ల వివరాలు, గుడ్ల (12710865) వివరాలు, ' మాత్‌ పరీక్ష వివరాలు, న్మిదావస్థ గుడ్డు, 
నిదావస్థకు లోనుకాని గుడ్డు, గీతల నిలవ గుడ్డు మొదలెన వాటి వివరాలుండాలి. వీటివల్ల 
నాణ్యతకల గుడ్లను ఉత్పత్తి పయటానికి గుడ్డకు 'సరియె న ధర నిర్ణయించటానికి వీలవుతుంది. 


4. సాధారణ రిజిష్టరు ః ఇందులో ఆస్థి వివరాలు, భూమి శిస్తు, నీటి శిస్తు, పనిముట్లు, పరికరాల 
వివరాలు రాయాలి. 


(పశ ఎలు 
ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
ఆమ చికిత్స ఉద్దేశ్యం తెలపండి. 
రా యలు 
ఆమ్హ చికిత్సకు వాడే కొన్ని రసాయన (చేరకాలను తెలపండి. 
ఆమ్ల [దావణం తయారు చేయటానికి సూతం ఏమిటి ? 
ఆమ్ల చికిత్సలో ఫార్మాలిన్‌ ఉపయోగం తెలపండి. 


లు Fe 


178 


అ ౦0౫ రా ల 


రా 0M hh (ల 





పటు పరి! శమ 
చు 


ఏ వయస్సు గుడ్డకు ఆమ్ల చికిత్స చేయాలి ? 
గా oe) 
ఒమ్ము(క్రోమ అధే ఏమిటీ ? 
ఆమ చికిత్సలోని రకాలను తెలపండి. 
గుడ్డు పాదుగుటకు కావల్సిన వాతావరణ పరిస్థితులు ప 
(గెయినేజ్‌ రిబిష్టర్ణను తెలపండి. 
గుడ్డులో పిండపార ఎప్పుడు ఏర్పడుతుంది ? 


ఈ కింది వాటికీ వ్యాసాలు రాయండి. 


ఆమ్హ చికిత్స ఉద్దేశ్యం తెల్సి, మార్కెట్టులో దొరికే 0౮1 తో 1.075 తారతమ్య 
సారద్రత కల 22 లీటర్ల (దావణం తయారు చేయండి. 


ఆమ్ల చికిత్సలో ఫార్యాలిన్‌ చికిత్స ఆవశ్యకత ఏమిటి ? మార్కెట్టులో లభించే 38 
శతం ఫార్మాలిన్‌ తో 25 లీటర్ల రెండు శాతం |దావణం తయారు చేయండి. 


ఆమ్ల చికిత్స రకాలను తెల్పి, వేడి ఆమ్ల చికిత్సను తెలపండి. 

ని దావస్థ గుడ్డ నీత్రలనిలవ తరా త ఆమ్ల చికిత్సా విధానం తెలపండి. 
“గుడ్డు పాదగటంి గురించి వివరించండి. 

(గెయినేజ్‌ రిజిష్టర్హ గురించి తెలపండి. 


ఇ. 
2. 


చ. 


10. 
Wi. 
12. 
13. 
14. 
15. 
16. 


షల 
18. 


సంప్రదింపు (గ్రంథాలు 
Mulberry Cultivation Sericulture Manual-—-1 
FAO, United Nations, Rome, 1987. 


Non-Mulberry Silks Sericulture Manual — 4 
FAO, United Nations, Rome, 1987. 


Hand Book of Practical Sericulture by Ullal & Narsimhanna, 
CSB, Bombay, 1981. 


Appropriate Sericulture Techniques by Manjeet S. Jolly, ICTRTS,. 
Mysore, 1987. 


Hand Book on Agriculture, ICAR, New Delhi, 1992. 


Text Book of Tropical Sericulture, Japan Overseas Co- borat on 
Volunteers, Japan, 1975. 


Plant Propagation, Mahlstede & Haber, New York, , 1966. 


Principle of Agronomy, 
by Mudaliar, Central Art Press, Madras, 1959. 


Genetic resources of Mulberry and Utilisation, by Sengupta ర్‌ 
Dandin, CSRTI, Mysore, 1989. 


Sericulture Instructional cum Practiéal Manual, Vol-]1 & IV, 
NCERT, New Delhi, 1989. 


Horticulture Instructional cum Practical Manual, Vol-II1, NCERT, 
New Delhi, 1989. 


Manuals on Fertilizers & Manures ; Water Management ; Soil & 


its Properties ; Weeds & Weed Control, NCERT, New Delhi, 1985. 


Soil Conservation in India, Farm Bulletin - 58, Ministry of Food 
and Agriculture, New Delhi, 1960. 


A Practical Guide to Mulberry Silk Cocoon Production in Tropics, 
by Krishnaswami & Sriramulu - Sericulture Consultants, 
Bangalore, 1994. 


Hand Book on Pest and Disease Control of Mulberry and Silkworm, 
ESCAP, United Nations, Thailand, 1990. 


Principles and Techniques of Silkworm Breeding, United Nations, 
New York, 1992. క 


Bulletins on Sericulture, C.S.B., Bangalore. 


Silk in India, Statistical Biennial, C.S.B., Bangalore, 1992. 


దితీయ భాగం 





A. పట్టుపురుగుల సెంసకం 


(SILKWORM REARING) 





క 
పట్టుపరి శమ స్వభావం = (వాముఖ్యత 
(Nature and importance of Sericulture) 


పట్టుపరిశమ వ్యవసాయాధార కుటీరపరి.శమ. భారతదేశం మనుగడ సర్వం 
వ్యవసాయాధారం అనేది నిర్వివాదాంశం. అందులోనూ (గ్రామీణ భారతదేశం సంపూర్హంగా 
వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ష్‌. జనాభా, నిరుద్యోగం, అనిశ్చిత వాతావరణ 
పరిస్థితులు, తరుగుతున వనరులు, తలసరి భూవిస్తీర్ణం మొదలెన అంశాలు (పజ్వరిల్లుతున్న ఈ 
రోజులలో పట్టుపరి| శమ దేశంలోని పల్లె పజలకు ఆర్థిక (పగతిని కలిపిస్తూ స్వయంజఉపాధిని 
కలుగజేస్తూంది. ఈ పరిశ్రమలో ఉత్పత్తి అయిన పట్టును (Silk) రెండు "సమూహాలుగా 
గుర్తించారు. అవి (1) మల్చరీపట్టు (2) ఇతర పట్టురకాలు. మొదట రకంలో పురుగులు 
మల్చరీ ఆకులను తిని పట్టును ఉత్పత్తి చేసాయి. ఈ పురుగులను 400 సంవత్సరాల [కితం 
నుంచే మచ్చిక చేసి పెంచుతున్నారు. (ప్రపంచ పట్టు ఉత్పత్తిలో 95 శాతం ఈ రకవే. ఈ 
మల్ఫరీ అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో పెరిగి, "పట్టుకు అధిక పాచుర్యాన్ని చేకూర్చింది. 
రెండవ రకంలో మచ్చిక చేయని లేదా వన్యరకాలెన (Wild types) పట్టుపురుగులున్నాయి. 
కీటీనుంచి ఉత్పత్తి అయ్యే పట్టు చాలా తక్కువ. ఇవి అన్నీ సహజ వాతావరణ పరిస్టితులలో 
వివిధ రకాలెన ఆటంకాలను, ఇబ్బందులను ఎదుర్కొని పట్టును ఉత్పత్తి చేస్తాయి. క. రకం 
పట్టు కొన్ని (ప్రత్యేక (ప్రాంతాలకు మా(తమే పరిమితమై ఉత. 


పట్టుపరి,శమ స్వభావం జు ప్రాముఖ్యత 

పట్టుపరిశమ వ్యవసాయ పరిశమకు సంబంధించింది. ఉష్ష దేశాలలో ఉన్న నిరుద్యోగ 
సమస్యను తగ్గించటానికి ఈ పరిశ్రమ బాగా ఉపయోగపడుతుంద్‌. ఇందులో అనేక రకాల 
* కూలీలు, సారోకేతిక నిపుణులు అవసరం. ఈ పరిశమ (గామీణ వాతావరణానికి అన్ని విధాల 
అనుకూలించి, సమాజంలోని బీదవర్గాలకు ఎక్కువగా వ వారి సామాజిక, ఆర్టిక 
స్థితిగతులను మెరుగుపరుస్తూ, (గామీణ 'పునర్నిర్మాణంలో స హకరిస్తూంది. ఎందుకంకు దీనిలో 
ఒక కుటుంబం. అంతా పురుగుల పెంపకంలో పాల్గొనవచ్చు. కుటుంబంలోని ముసలివారు, 
వికలాంగులు, చదువురానివారు, స్త్రీలు చురుకుగా పట్టుపురుగుల పెంపకంలోనూ, ఆకుల, 
తోటల పెంపకంలోనూ, దారం తీసే (Reeling) పరిశమలలోనూ పాల్గొనటానికి అవకాశం 
ఉంది. ఒక హెక్టారు మల్చరీ వల్ల 12 - 13 కూలీలు సంవత్సరమంతా ప్రజ యాజ పాందవచ్చు. 
ఈ పరిశ్రమలోని 4005 పనిదినాల్లో 2116 పని దినాలు (తక్కువ పనిఉండే దినాలు 53 శాతం) 
(స్త్రీలకు తోడ్పడతాయి. 

పట్టు వస్తాలు (511 fabrics) భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలనుంచి 
వాడుకలో “ఉన్నాయి. వేదాలలో ఉన్న లక్ష్మీ సూక్తంలో “శుభవ(స్తోత్తరీయా” అన పత 
(పయోగమూ, అలాగే లక్ష్మీ(స్తో తంలో “శేతాంబరధరే దేవీనానాలంకార భూషితే” అన్న 
పెద ప్రయోగమూ కనబడతాయి. మన ఇతిహాసాలలో, వేదాలలో మల్ఫరీ (పాముఖ్యత 
bas బుగ్వేదంలో “యుర్న” అనే పదం 'సిల్కుగా, “మానున్‌ ర్మట్‌” అంటే 

సీల్కుచే నేయబడిన గుడ్డ అనే పదజాలం 140 బి.సి. లోనే ఉన్నట్లు గుర్తించారు. దీనిని బట్టి 

ఆ రోజులలో వివిధ పట్టు వస్త విశేషాలు వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. 


పట్టుపరి శమ. 


మన దేశంలో పెద్ద పండుగలు, శుభకార్యాలు, పర్వదినాలు, వివాహాది సందర్భాలలో ప పట్టు 
వస్త్రాలు ధరించే సాంప్రదాయం ఉంది. భారతదేశ పట్టువ[స్తాలు నాణ్యతలో (పపంచ ప్రసిద్ది 
గాంచాయి. ఇందులో ఘనమెన అలంకరణతో కూడిన బనారస్‌, సూరత్‌ పట్టు వస్త్రాలు 
(Banaras and Surat Silks), మృదువెన కర్ణాటక పట్టురకాలు, గుజరాత్‌ లోని న్‌! అండ్‌ 
డె (Tie and dye) , పటోలా (Patola) వ(స్తాలు, ఒరిస్సాలోని ఇకట్‌ ఎ (Ikats) వస్త్రాలు, 
సున్నితమైన కాశ్మీర్‌ వృస్తాలు, బంధేజ్‌ శుద్ద పట్టువ(స్తాలు (9206406), కాంచీపురం, 
తంజావూరు, తమిళనాడు రకాల పట్టు వ(స్తాలు ఉన్నాయి. 


పబ్టుపరిశ్రమ పరిధి = పరిముతులు (5006 and limitations) : 

ఈ పరిశమలో మల్చరీ తోటను సాగుచేసి ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా వేసి 
పెంచుతారు. భారతదేశంలో ఈ పరిశ్రమకు సాంప్రదాయ రా ష్టాల్‌న కర్ణాటక, జమ్ము-కాశ్మీర్‌ 
పశ్చిమబెంగాల్‌ , తమిళనాడు, ఆంధప్రదేశ్‌ లు అధిక |పాచుర్యం హాతేదా యే ఇతర రా|బ్టాలాన 
కేరళ మహారాష్ట గుజరాత్‌, ఉత్తర[పదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, ఒరిస్సాలలో కూడా ఈ పరి శవ. 
ఉంది, 

ఈ పర్మిశమ సమాజంలోని ధనిక వర్గాలనుంచి ధనాన్ని పేదవర్త్లాలకు చేరవేయటానిః 
లోడ్పడుతుంది. పట్టు వస్తాలు ఎక్కువగా ధనిక వర్గాలవారు ధరిస్తారు. ఈ పర్మిశమలో వివి 
రకాల ఉత్పత్తులు, పనులు వల్ల జీవనాధారం దొరుకుతుంది. దీనివల్ల .గుడ్ల ఉత్పత్తిదారులు 
ఛెతులు లేదా పట్టుపురుగులు పెంచే రెతులు, పట్టుదారం తీసేవారు (Reelers), మెలిపెస్టేవార 
(Twisters), నేతపనివారు (Weavers), వృధా పట్టు ఉత్పత్తులను తయారు చేసేవారు 
వర్తకులు (Traders), దళారీలు మొదలైన వారు లాభం పాందుతున్నారు. (పతీ 60 |గాముల 
లేదా మీటరు మృదుమైన పట్టు వ(స్తాన్ని అమ్మగా వచ్చే మొత్తం లాభాన్ని, వివిధ వర్గాలకు 
పటం 1.1 లో విధంగా పంచడం జరుగుతోంది. 





“వటం ;1.1. 'వేట్టుపరిశమలొ ఆదాయం పంపిణీ 


ఇందులో అధిక భాగం పట్టుకాయల: ఉత్ప త్తిదారునికీ (56.8%), తర్వాత వర్తకుని! 
(16.6%), నేతపనివారికి (10.7%), మెలిపెళ్టేవారికి (9.1%), పట్టుదారం తీసేపారికి (6.8% 
పంచబడుతోంది. దీనివల్ల భారతదేశ శంలో పట్టుపరి శమ ఇతర వాణిజ్య పంటలలాగే అథి! 
(ప్రాచుర్యం పొందింది, వ్యవసాయ ఆధారపంటల లో రోజులలో పంట ఉత్పత్తులు 


సాధించేది పట్టుపరి శమ మ్మాతమే. ఈ పరి్శిశమ వల్ల రష్ట మిలియన్‌ వ్యక్తులకు పూర్తిస్థాయి 


పచ్దుపరి[ శమ స ;భావం _ (ప్రాముఖ్యత 3 


లోనూ పార్ట్‌టైమ్‌ స్థాయిలోనూ ఉపాధి లభిస్తోంది. ఇందులో ఎక్కువగా [గామీణ [పాంతాలలో 
నివసించే షెడ్యూల్‌ తెగలు, జాతులవారు, వెనుకబడిన తరగతుల వారు ఉన్నారు. 

పట్టు ఉత్పత్తులకు ఉండే డిమాండును అనుసరించి మల్బరీ సాగు విస్తీర్ణాన్ని ఇంకా 
ఎక్కువ చేసి, పట్టుకాయలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఇంకా ఎక్కువ నాణ్యతకల బె బెవోల్లీన్‌ 
గూళ్ళను ఉత్పత్తిచేయాలని (పభుత్వం నిర్ణయించింది. మల్బరీ సాగులోనూ, పురుగుల 
పెంపకంలోనూ అనేక కొత్త మెలకువలను ఆధునిక పద్దతులను కేంద పట్టు మండలి 
(Central Silk Board) ఆచరించి అదిక ఉత్పత్తులను సాధించటానికి వీలుందని “పరిశోధనల 
ద్వారా తెలుసుకొని, వాటి అమల్నుకె అనేక చర్యలు, చేపల్టింది.' 


మనదేశంలో మల్చరీని వివిధ శీతోన్లస్థితులలో పెంచుతున్నారు. మల రీని ఎరనేలలు, 
నల్లనేలలు, లాటరెట్‌, లాటరిక్‌ ' నేలలు. నదుల వండరి నేలలు మొదలెన వాటిలో 
పెంచుతున్నారు. "ఆమ్ల, కార నేలలను అనువుగా మార్చి మల్చరీని పెంచాలి. ఈ మల్బరీ 
పొదల వల్లనే నేల కొట్టుకు పోవటం తగ్గుతుంది. పనికిరాని బంజరు భూములలో కూడా 
మల్చరీని వృక్షాలుగా పెంచి జీవావరణవ్యవస్థను పెంపొందించవచ్చు. మన రాష్టంలో మల్బరీ 
రాయలసీమలో అధిక [ప్రాచుర్యం పొందింది. (ప్రస్తుతం మల్ఫరీని వర్దాధారంగానుు సాగునీటి 
పంటగానూ పెంచుతున్నారు. ఈ సాగుపద్దతులకు అనువుగా అధిక దిగుబడినిచ్చే మల్చరీ 
సంకర రకాలు కేంద్ర. పట్టుపరిశమ పరిశోధన-శిక్షణా సంస్థ (Central Sericulture 
Research and Training Institute) లో ఉన్నాయి. ఇప్ప టీకి దాదాపుగా 565 మల్చరీ 
సంకర రకాలు ఉన్నాయి. వీటీలో మన దేశ భౌమ్య పరిస్థితులకు అనుగుణంగా ఆయా 
(ప్రాంతాలను అనుసరించి కావలసిన రకాలను డ్రభుత్వశఖలి “ద్వారా అందజేయడం జరుగు 
తోంది, 

పట్టుపర్మిశమలో నాలుగు రకాల దశలు ఉన్నాయి. అవి మల్బరీ పెంపకం, పట్టు 
పురుగుల పెంపకం, దారం తీయటం, నేయటం. మల్చరీని సాగునీటిలో పెంచుతారు. ఇది 
బాగా దృఢంగా పెరిగే మొక్క కాబట్టి వర్షాధారంగా కూడా పెంచవచ్చు. సాగునీటి మల్చరీకి అర 
ఎకరం, వర్షాధార మల్చరీకి ఒక ఎకరం" భూమి ఉంకే రెతు మంచి జీవనోపాధిని 
పాందగలుగుతాడు. కొందరు _రెతులు మల్చరీని కొబ్బరి, టీ, కాఫీ, , రబ్బరు తోటలలో అంతర 
పంటగా పెంచుతున్నారు. ఇంకా కొందరు భూమి లేకపోయినా ఆకులను కొని పట్టుపురుగుల 
పెంపకం చేస్తున్నారు. ఇతర 'పంటలతో పోల్చినపుడు ఈ పర్మిశమలో పెట్టుబడి చాలా 
తక్కువ. సాగునీచి మల్చరీకి ఎకరానికి 8-10 వేలు, వర్షాధార మల్బరీకి సన ప 
ఉంటాయి. మల్బరీ నాటిన ఆరు నెలల్లో కోతకు వస్తుంది. “వీటితో పట్టుపురుగులను పెంచారి. 
ఇక తర్వాత (ప్రతీ 45 రోజులకు ఒకసారి ఆకుకోత. చేయవచ్చు. [కమ పద్దతిలో పురుగుల 
పెంపకం చేసి మంచి లాభాలు ఆర్జించటానికి ఈ పరిశమలో అనేక జకాతు ఉన్నాయి. ఈ 
పరి|శమను స్థాపించటానికి (పభుత్వం ఐ.ఆర్‌.డి.పీ / గశైైజమ్‌ (IRDP / TRISEM) 
స్రీమలను (ప్రవేశపెట్టింది. అంతే కాకుండా నాబార్డ్‌ (NABARD), ఐ.డి.బి.ఐ (1099531), 
వాణిజ్య, సహకార బ్యాంకులు కూడా పెట్టుబడులను అందిస్తున్నాయి. ఇంకా మన రాష్టంలో 
రెండు విదేశీ సహాయ పథకాలు కూడా అమలు జరుగుతున్నాయి. అవి 


(1) జాతీయ పట్టుపరిశ్రమ పథకం 
(2) ఇండో - స్విస్‌ పథకం 


ఈ పర్శిశమకు సరియైన నేల, పురుగుల "పెంపకానికి గది, పరికరాలు అవసరం. రీలింగ్‌ 
పరిశమకు అధిక పెట్టుబడి కావాలి. ఈ పరిశమలో న విషయం కూలీలు. వత్త 


హ్ష్‌ యాన న 


కరత వల్ల సష్ట్రం రావడానికి అవకాశం ఉంది. పురుగుల పెంపకం ఆరోగ మైన వాతావరణంలో 
శేయారి. కలుషిత వాతావరణం పట్టుకాయల (6060015) నాణ్యతకు నష్టం కలుగచేస్తుంది. 


వివిధ రకాల వరాలు త విస్తరణ 


(పకృతిలో నాలుగు రకాల పట్టుపరుగులు వాణిజ్య పరంగా మానవునికి తోడ్పడు 
సన్నాయి. వీటిలో మొత్తం (పపంచ పట్టు ఉత్పత్తిలో 95 శాతం మల్ఫరీ పట్టు. మిగిలిన 
మూడు వన్య రకాలు. ఇవి ఎరి (91), మూగ (34482), టసార్‌ లేదా దసలి (72527) పట్టు 
పురుగులు. ఇవి కాకుండా ఆసియా, ఆఫ్రికా (ప్రాంతాలలో కొన్ని తెగలవారు 400-500 రకాల 
మల్బరీ పట్టుకాని వాటిని పెంపకం చేస్తున్నారు. వివిధరకాలెన పట్టుపురుగుల గురించి కింద 
తెల్పడమైంది. 


1. మల్బరీ పట్టు (Mulberry Silk) : 

బాంబిక్స్‌ మోరి (Bombyx mor) అనే పట్టుపురుగులు మోరస్‌ (Morus) జాతికి 
చెందిన ఆకులను తిని పట్టును ఉత్పత్తి చేస్తాయి. ఇవి బెవోల్లిన్‌ రకాలు. ఈ పురుగులను 
4000 సంవత్సరాలకు పూర్వమే మచ్చిక చేయడం జరిగింది. “వీటిని గదులలో పెంచుతారు. 
ఈ పురుగులు తెంపులు లేని పాడవెన పట్టుదారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ పట్టుకు 
వాణిజ్యపరంగా ఎక్కువ పేరుంది. ది లేతపసుపు లేదా స్వచ్చమైన తెలుపు రంగులో 
ఉంటుంది. 


2, టసార్‌ లేదా దసలి పట్టు (TAasar silk) : 

ఈ పురుగులలో ఆంధీరియోా DO (Antheraea mylitta) మద్ది ఆకులను 
(Terminalia); ఆంధీరియా [పోయిలి (A proylea) ఓక్‌ (Oak- గలం. serrata) 
ఆకులను తిని (ప్రత్యేకమైన పట్టును ఉత్పత్తి చేస్తాయి. ఇవి యూని లేదా బెవోల్టీన్‌ రకాలు. 
వీటిని రీలింగ్‌ చేసి దారం తీయవచ్చు. ఈ రకం పురుగులు మన రాష్ట్రంలోని గోదావరి 
(పాంతంలోని జిల్లాలకు పరిమితమై ఉన్నాయి. ఈ కాయలు అన్ని పట్టు కాయలకంటే చాలా 
పెద్దవిగా ఉండి 7- 14 (గః బరువు + ఉంటాయి. వీటిలో 1000-1200 మీటర్ల దారం ఉంటుంది. 
పట్టుకాయకు ధృఢమైన కాడ ఉంటుంది. పట్టుకాయలు పసుపు, లేతపసుపు, య టాం. 
బూడిద వర్ణాలలో ఉంటాయి. ఈ పట్టు ఇతర “దేశాలలో కూడా అధిక [ప్రాచుర్యం పొందింది. 


ఏ. మూగ పట్టు (Muga silk) : 

మూగపట్లు పురుగులు- ఆంధీరియీో అస్ఫామెన్సిన్‌ (Antheraea assamensis} 
సోమ్‌ (500), sea బాంబినినా (Machilus bombycina) సావాలు (508214), 
లిటియా (1169262) జాతి మొక్కల ఆకులను తింటాయి. మన దేశంలో అస్సాం, 
మేఘాలయ, అరుణాచల్‌ (ప్రదేశ్‌, (తిపుర, నాగాలాండ్‌, మణిపూర్‌, ఉత్తర బెంగాల్‌ ర్మాష్టాల్గో ఈ 
మొక్కలు ఉన్నాయి. ఏటీ పబ్దుకాయలు బంగారు పసుపు వర్ణంలో లేదా లేత పసుపు తెలుపుగా 
మెరుస్తూ ఉంటాయి. వీటిలో దారం తెంపులు లేకుండా 500-800 మీ పాడవు ఉంటుంది. 


4. ఎరి పట్టు (Eri silk) : 

ఎరి పట్టుపురుగులు-ఫిలోసామియ రిసిని (Philosamia ricini) ఆముదం ఆకులను 
(Ricinus communis) తించాయి. మన దేశంలో అస్సాం, (త్రిపుర, పశ్చిమబెంగాల్‌ , 
బీహార్‌, వేఘాలయ, అరుణాచల్‌ (పదేశ్‌, మణిపూర్‌ లలో . గుబ్బలా పెనా, బంజరు భూములలోనూ 


పట్టుపరి.శమ స్వభావం - (ప్రాముఖ్యత ర్‌ 


ఈ మొక్కలను పెంచుతారు. పట్టుకాయలు వివిధ పరిమాణంలో, రంగుల్లో ఉంటాయి. 
వీటిలో దారం తెంపులతో ఉంటురది. దారం మందం అసమానంగా ఉంటుంది. మాత్‌లు 
వెలువడిన తర్వాత కాయలను రీలింగ్‌ చేస్తారు. ఈ పట్టును సాధారణంగా డం కలిపే 
నేతకు వాడతారు. ఎరిపట్టు తెలుపు లేదా ఇటుక ఎరుపు రంగులో, కొద్ది మెరుపుతో ఉంటుంది. 


ర్‌. ఎనాఫె పట్టు (Anaphe silk) : 

ఇది దక్షిణ మధ్య ఆ(ఫికా లలో ఉండే ఎనాఫె జాతికి చెందిన వనస్యమైన పట్టుపురుగుల 
నుంచి లభిస్తుంది. ఈ పట్టును బట్టల తయారీకి, ఎం[బాయిడరీ పనులకు వినియోగిస్తారు. 
ఈ పట్టుపురుగులు బహుపోషకాలు (Polyphagous). ఈ పురుగులు తినే మొక్కలలో 22 
రకాలను గుర్తించారు. అందులో అల్‌బిజ్టియ ఫస్టిజియోటా, న [టగకాంత, 
కార్డియమిల్లసిి టామరిండస్‌ ఇండికస్‌, సైనొమెట 'అలెగ్జాం[డి, జిజిఫస్‌ జుజుబా అల్‌బిజ్జియ 
ఇం ఫ్రాక్టా "అనేవి కొన్ని రకాల మొక్కలు. పట్టుపురుగులు ఆకుపచ్చగా ఉంటాయి. EX 
పట్టుకాయలను 12-100 వరకు పురుగులు కలిసి అల్జుతాయి. కాయలు గోధుమరంగులో 
10-15 సెం.మీ పాడవు, 5-12 సెం.మీ మందం, 10-21 సెం.మీ వెడల్పుగా ఉంటాయి. ఎక్కువ 
పురుగులు కలిసి అల్లిన కాయ 3.5 కిలోల వరకు ఉంటుంది. దీనిని అల్లటానికి ౩-4 నెలలు 
పడుతుంది. వీటిని రీలింగ్‌ చేయలేము. ఈ పట్టు మల్ఫరీ పట్లు మాదిరిగానే ఉంటుందే. 


6. ఫగారపణట్టు (Fagara silk) : | 

ఇది అట్టాకన్‌ అబ్లాస్‌ (Attacus atlas) మరియు ఇతర అనుబంధ (పజాతులచే 
తయారవుతుంది. ఈ పురుగులు ఇండియా - ఆస్టేలియా భూభాగంలోనూ, చెనా సూడాన్‌ అ 
లోనూ ఉన్నాయి. ఈష పట్టు లేత గోధుమ రంగులో ఉంటుంది. కాయలు 6 సెం.మీ. “పాడవుగా 
కాడతో ఉంటాయి. 


కోన్‌ పట్టు (Coan silk) : 

ఈ పట్టు వచిపాన &టన్‌ (Pachypasa otus) పురుగులచే తయారవుతుంది. ఇవి 
మధ్యధరా (పాంతంలో ఉన్నాయి. ఇవి పెన్‌, సెప్రస్‌, జునిఫెర్‌, ఓక్‌ వృక్షాల పె ఆధార 
పడతాయి. ఇవి తెల్లని పట్టుకాయ లను అల్జుతాయి. 


8. (క్రీకుల పట్టు (Cricula silk): . 

ఈ |కికుల పట్టుపురుగు డింభకాలు బహు పోషకాలు. ఇవి 10 రకాల ఆకులను 
తింటాయి. అందులో అనకార్హియమ్‌ ఆక)ండెంబీల్‌, కోరియ అర్మోరియ్య కౌమ్మైభ్రియ థపెరా 
మొదలైనవి ఉన్నాయి. ఇవి కేషన్‌ గంజ్‌ (పాంతంలో (బీహార్‌ ) మామిడీపె పె ఆగస్తు. డిసెంబర్‌ 
మాసాల్లో కనిపిస్తాయి. వీటి కాయలు 2.12 (గా. బరువు ఉంటాయి. 


9, ఆలి ప" పటు (Mussel silk) : 

es కాకుండా మలస్క_వర్ల్గ జీవియైె న ఆల్భిప్రు నుంచి లభిస్తుంది. ఈ 
క పిన్సా స్మా మోసా Pinna squamosa) అనే + ఆల్చిప్ప (సవిస్తుంది. ఈ ఆల్బిప్పలు 
ఇటలీ, డాల్మాబీయన్‌ తీరాల్లో కనిపిస్తాయి. ఇవి లంగరు చేయటానికి ధృఢమై న, గోధుమ 
వర్ణంలో ఉండే దారాన్ని సవిస్తాయి. "దీనినుంచి తీసిన పట్టును “ఫ్‌ ఊల్‌” (Fish wool) 
అంటారు. ఇది ఎక్కువగా టొరంటొ, ఇటలీలలో లభిస్తుంది. 


10. సాలీడు పట్టు (Spider silk) : 
ఇది మృదువుగా, దృఢంగా స్థి స్థితిస్తాపకతతో ఉంటుంది. దీనిని (సవించేది మడగాస్కర్‌ 
(ప్రజాతి కీటకాలెన నిఫ్‌ల మడగాన్క- రెనో న్‌ (Nephila madagascarensis), మిరాండ 


6 . పట్టు పరిశ్రమ 


ఆర్తెనియ (Miranda aurentia), ఇపిరా (Epeira). దాదాపుగా ఒక డజను పురుగులు 
కలిస్‌ ఏర్పరచిన దారాన్ని 4-5 నెలలకొకసారి రీలింగ్‌ చేస్తారు. 

(పపంచంలో 29 దేశాలలో పట్టు పర్మిశమ ఉంది. ఇందులో జపాన్‌, చెనా రమ్యా, 
కొరియా, ఇండియా దేశాలు మొదటి హ్‌ స్థానాల్లోనూ ఉన్నాయి. పట్టు పరిశమలో అధిక 
శాతం (90 శాతం) మల్చరీ పట్టు ఆక్రమించింది. “దిని తర్వాత దసలి, ఏరి మూగ రకాలు 
తర్వాత ఇతర పట్టులక్తు స్థానం "ఉంది. భారతదేశంలో 1981 లెక్కల |పకారం 6,29,143 
(గ్రామాల్లోన్నూ 19809. 90 లెక్కల (ప్రకారం 59, 528 (గామాల్లొనూ పట్టుపరి[శమలు.ఉన్నాయి. 








కమ వివరాలు ప్రగతి. 
సంఖ్య 1988-89 1889-90 

1. మల్ఫరీ (హెక్టారులు - లక్షలలో) 2.557 2810 

2. ముడి పట్టు ఉత్పత్తి (మెటిక్‌ టన్నులు) 
a. టర 9683 10905 
b. దసలి 358 465 
c. ఎరి 565 589 
d. మూగ 45 ర్‌? 

3. ఎగుమతులు (విలువ - కోట్లలో) _ 330.54 400.1 





ఆధారం * సీల్‌ ఇన్‌ ఇండియా 1992 (CSB) 


మనదేశంలో కర్ణాటక, ఆంధప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, జమ్ము-కాశ్మీర్‌ 
రాష్ట్రాలు దేశంలోని మొత్తం పట్టులో 98 శాతం మల్ఫరీ పట్టును ఉత్పత్తి చేసాయి. ఎరి ముడి 
పట్టు అస్సాం, బీహార్‌, మేఘాలయ, మణీపూర్‌ లు “అత్యధికంగా ఉత్పత్తి చేస్తాయి. 
మూగపట్టు కేవలం అసాంలోనే ఉంది. దసలిపట్లు బీహార్‌, ఆంధప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో 
ఉంది. 

ఆం ధ|పదేక్‌ లో 1981 లెక్కల[పకారం 29,281 Gs 1989-90 కేంద పట్టు 
మండలి లెక్కల (ప్రకారం 9377 (గామాలలోనూ పట్టుపరి శమ కొనసాగుతోంది. దీనివల్లనే 
దేశంలో కర్ణాటక రాష్ట్రం తర్వాత రెండవ స్థానంలో ఆంధ్రపదేశ్‌ నిలిచింది. ఈ పరిశమలో 
1989-90 "సంపత్సరంలో 14,460 షెడ్యూల్డు కులాలవారు 9,512 షెడ్యూల్డు తెగలవారు, 
99,486 ఇతరులు ఉపొధిపాందారు. భారతదేశంలో 1990-91 లో మల్ఫరీని 1,09,236 
హెక్టార్లలో వర్షాధారంగాను, 2,03,873 హెక్టార్లలో సాగునీటి పంటగా పెంచారు. ఇందులో మన 
రాష్ట్ర ంలో 7,63,118 హెక్టార్లలో సాగునీటితో మల్చరీ పెంపకం చేసారు. వీటితో 249.20 లక్షల 
గుడ్లను పెంచి 32,262 టన్నుల పట్టుగూళ్ళను ఉత్పత్తి చేసారు 


వాణిజ్య (పాముఖ 

-ఈ పరిశ్రమ _ పట్టుపురుగులు ఉత్పత్తి చేసిన పట్టుగూళ్ల వల్ల అనేక మందికి వివిధ 
స్థాయిలలో ఉపాధి లభిస్తోంది. ఈ పర్మిశమలో (1) పట్టుగూళ్ళ ఉత్పత్తి (2) ముడిపట్లు 
(Raw Silk) తయారీ (3) ఉప ఉత్పత్తుల వినియోగం అనే మూడు అంశాలు ఉన్నాయి. ఇవి 
కాకుండా (ప్రయివేటు. రంగంలో గుడ్డ ఉత్పత్తి కేం్యద్ర౦న్థాపించి కూడా అధికస్టాయి ఉత్పత్తితో 
అనేక మందికి ఉపాధి కలిపించవచ్చు. పట్టుపరి.శమలో వివిధ స్థాయిల్లో ఆదాయ వివరాలను, 


పట్టుపరి. శమ స్వభావం ఆ (పాముఖ్యత 7 


లబ్దిదారులకు సంబంధించిన వివరాలను పట్టిక 1.1 లో చూపించడమై ౦ది. ఈ పర్మిశమలో 
ఉన్న అన్ని అంశాలు ఒకదానితో ఒకటి పరస్సృర సంబంధం కలిగి ఉన్నాయి. దీనివల్ల ఒక 
స్థాయిలో జరిగిన పారపాట్టు ఇంకొక స్థాయిలో నష్టాన్ని కలుగచేస్తాయి. కాబట్టి (పతీ స్థాయిలో 
జాగ్రత్తగా పనులను నిర్వహించిన తే అధిక లాభం పాందవచ్చు. ఈ పరిశ్రమలో తకు్క్క_వ 
పెట్టుబడితో మంచి లాభాలను పొందటానికి వీలుంది. 1989-90 లెక్కల  [పకారం 
భారతదేశంలో 10,31,439 కుటుంబాలు ఈ పరిశ్రమ వల్ల లాభం పొందుతున్నాయి. ఈ 
పరిశ్రమలో 1990-91 సంవత్సరంలో దేశంమొత్తంలో 1,16 672 టన్నుల రీలింగ్‌ కు పనికివచ్చే 
మల్ఫరీ పట్టుగూళ్ళ ఉత్పత్తి జరిగింది. (ఇందులో ఆంధప్రదేశ్‌ ఉత్పత్తి 32,262 టన్నులు. 

ఈ గూళ్ళనుంచి 11,487 టన్నుల మరే పట్టు, 3,953 టన్నుల వృధాపట్టు ఉత్పత్తి 
అయ్యాయి. దీనిలో ఆంధప్రదేశ్‌ లో 3,194 టన్నుల ముడిపట్టు, 1,140 టన్నుల వృధాపట్టు 
ఉత్పత్తి జరిగింది. దసలిపట్టుగూళ్ళు దేశం మొత్తంలో 4.70 లక్షల *కహన్‌ లు (Kahan), 

వీటినుంచి 484 టన్నుల ముడిపట్టు, 170 టన్నుల వృధాపట్టు ఉత్పత్తి జరిగింది. మన 
రాష్ట్రంలో 0.03 లక్షల కహన్‌ ల పట్టుగూళ్ళు, వీటిద్వారా ఒక్కక్క టన్ను ముడపట్లు, 
వృధాపట్టు ఉత్పత్తి జరిగింది. ఎరిపట్టుగూళ్ళు మన దేశంలో 1019 లక్షలు, వీటినుంచి 624 
టన్నుల ముడిపట్టు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 44 టన్నులు వృధాపట్లు. ఇక మూగ 
ఉత్పత్తులలో 4195. 71 లక్షల పట్టుగూళ్ళు, వీటితో 70 టన్నుల ముడిపట్టు, ౩ టన్నుల 
వృధాపట్టు ఉత్పత్తి అయ్యాయి. ఈ విధంగా మొత్తం వన్యరకాలెన పురుగులనుంచి 1178 
టన్నుల ముడిపట్టు, మల్ఫరీ ద్వారా 11,487 టన్నుల ముడీపట్టు మొత్తం కలిపి 12,665 
టన్నుల ముడిపట్టు ఉత్పత్తి జరిగింది. ఈ మల్బరీ, దసలి, మ్మిశమ పట్టులను, వృధాపట్టులను = 
ఎగుమతిచేయడం ద్వారా మనదేశానికి 440.58 కోట్ల ఆదాయం లభించింది. 


పట్టిక ః 1.1 మల బీ మిశ్రమ పట్టు సరుకుల ఎగుమతుల లాభాల విలువలు (1990-90) 
వివరాలు - లక్షలలో 


కమ 
అఖ్య యు రా 


1. | చీరలు ' 3809454 612.36 

















స్క్మార్‌్‌లు, స్టోల్‌ లు 2 481.30 | 14.73 
౬ . 
(Scarves, 560165) 

3. | దుస్తుల బట్టలు 16,090.98 293.29 

4. |రెడీమెడ్‌ దుస్తులు 10,494.42 4.91 

5. | కార్పెట్లు 4,987.88 3.17 

6. శైలు - 0.09 

7. | ఇతర్మతా 4470.55 | Srl 


మొత్తం 


రూ||.41,719.67 రూ|| 965.57 


* ఒక కహన్‌కు బీహార్‌లో 1280 కాయలు. ' ఒరిస్సాలో 1600, మధ్యప్రదేశ్‌లో 1000 
కాయలుగా పరిగణిస్తారు. 


రి పట్టు పరిశ్రమ 


ఇవే కాకుండా స్పన్‌ పట్టు యార్‌ 185 టన్నులు, నోయిల్‌ యార్న్‌ (Noil yarn) 
124 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. పట్టు వస్తాల తయారీలో మల్ఫరీ పట్టు 1723 లక్షల 
చదరపు మీటర్లు, వన్యరకాల మల్బరీ 141 లక్షల చ.మీ., స్పన్‌పట్టు యార్న్‌, నోయిల్‌ 
యార్చ్‌ 19 లక్షల చ.మీ ఉత్పత్తి అయ్యాయి. ఈ విధంగా పట్టుపరిశమలో వ(స్తాల తయారీ, 
వ్ర క ఉత్పత్తులే కాకుండా, పొలంలో మిగిలిన మల్బరీ కష్టలు, ప్యూపాలు, చెడిన గూళ్ళు, 
ఫాస్‌, రీలింగు చేయగా మిగిలిన ప్యూపాలు, రీలింగు నీళ్ళు, మల్బరీ ఫలాలు, మల్చరీ మొక్కాలి 
ఆకులు, వేళ్ళు ఒకలటుమిటి పట్టుపరి శమలో అన్నికూడా తిరిగి వినియోగించి లాభం 
పొందటానికి వీలుంది. ఈ రకమైన లాభాలు ఇతర్మతా ఏ పంటలనుంచీ పొందబానికి 
వీలులేదు. కాబట్టి మానవ ఆర్డిక స్థితిగతులను పెంపొందించటానికి ఈ పర్మిశమ అధికంగా 
తోడ్పడుతోందని నిస్సందేహంగా చెప్పవచ్చు. 


(పశ్చలు 


1. ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 


(జీ 
గా 


మీకు తెల్సిన (పసిద్ది చెందిన పట్టువ|స్తాల పేర్లను తెలపండి. 

పట్టుపరి శ్రమలో ఆదాయ పంపిణీ వివరాలను తెలపండి. 

పట్టుపరి[శమలో లబ్దిదారులను తెలపండి. 

CSB ;CSRE&T అంట్‌ ఏమిటి ? 

పట్టు పరిశ్రమను స్థాపించటానికి [పభుత్వ స్కీములు ఏమిటి ? 

మన రాష్ట్రంలో పట్టు పరిశమలో అమలులో ఉన్న విదేశీ సహాయ పథకాలు ఏవి ? 
మీకు తెల్సిన వివిధ పట్టుపురుగుల శాస్త్రీయ నామాలు ఏమిటి ? 

మల్చర్హీ దసలి పట్టుపురుగుల శాస్తీయనామాలు ఏమిటి ? 

మీకు తెల్సిన వివిధ పట్టు సరుకులకు తెలపండి ? 

“ఇష్‌ ఊల్‌” అంక ఏమిటి ? 


SEO LOOT IO స ON 


(డీ 
ణు 


నె 


ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 
పట్టు పరిశమ స ఎ్రభావంా పాముఖ్యత గురించి వివరించండి. 
పట్టుప రశమలో ఉండే అవకాశాలు, దాని పరిధి గురించి రాయండి. 
వివిధ రకాల పట్టుపురుగుల గురించి రాయండి. 
పట్టు పరిశ్రమ వాణిజ్య (ప్రాముఖ్యతను వివరించండి. 


be చ చ 


యతి 
పట్టుపురుగుల పెంపకగృహం, పరికరాలు 


ఈ 





మన దేశంలో పట్టుపురుగుల పెంపకం సంవత్సరం పొడవునా జరుగుతుంది. సమశీతోష్ట 
(పాంతాలలో (Temperate) (కాశ్మీర్‌, పంజాబ్‌, ఉత్తర్శపదేశ్‌ లోని డె హడూన్‌ ) పురుగుల 
పెంపకం రెండుసార్జ్డు (వసంతరుతువు, ఆకురాలేకాలం) లేదా మూడుసార్జ్లు (వసంతరుతువు, 
(గీష్మరుతువు, ఆకురాలేకాలం) చేస్తారు. సంవత్సరంలో కాలాన్ని అనుసరించి, మల్చరీ ఆకు 
ఉత్పత్తి ఆధారంగా పెంపకం చేస్తారు. ఉప్లమండల (పాంతంలో (కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ , 
ఆంధప్రదేశ్‌, తమిళనాడు) పురుగుల పెంపకం సంవత్సరం పొడవునా “కన్తారు. దీనివల్ల 5-6 
పంటలు వస్తాయి. పురుగుల పెంపకం ఆరోగ్యంగా కొనసాగటానికి పెంపకం సమయంలో 
యాజమాన్య పద్దతులను, సాంకేతిక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. 


1. మల్ఫరీ పెరుగుదల, ఆకు ఉత్పత్తి: 

టలో మల్ఫరీ పెరుగుదల, ఆకు ఉత్పత్తిపె పట్టుపురుగుల పెంపకం ఆధార 
పడుతుంది. మల్చరీ ఆరోగ్యంగా మొగ్గలు వేస్తూ ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేసే సమయం 
పురుగుల పెంపకానికి అన్నువెన కాలం. “మల్బరీ పెరుగుదల, ఆకు ఉత్పత్తి అంశాలు పొలంలో 
ఆచరించే వివిధ వ్యవసాయ పనులపె అంటే నీటిపారుదల, ఎరువుల వాడకం, కలుపుతీత, 
(పూనింగ్‌ లపై ఆధారపడి ఉంబాయి.. పట్టుపురుగుల గుడ్ల సంఖ్యను తోటలో ఆకు ఉత్పత్తి 
ఆధారంగా నిర్ణయించాలి. ఇందుకుగాను ఆకు ఉత్పత్తిని 'అంచనావేయాలి. హెక్టారు మల్బరీ 
తోటలో :సరియె న పరిస్థితులలో 20,000 నుంచి 25,000 కిలోల ఆకు ఉత్పత్తి అవుతుంది. 
సాగునీటి మల్చరీలో ఈ వ ఇంకొక 5,000 కిలోల ఎక్కువ ఉంటుంది. ఈ ఉత్పత్తి 
పరిమాణం ఆధారంగా (బ్రష్‌ చేయవలసిన గుడ్ల పరిమాణం లేదా సంఖ్యను నిర్ణయించాలి. వివిధ 
రకాల పురుగుల పెంపకానికి ఈ . కింద తెల్సిన విధంగా ఆకు అవసరం ఉంటుంది. అయితే 
పెంపకం సమయంలో ఆకు తక్కువ కాకుండా ముందే జాగత్తగా ఉండాలి. 








వ్యాధిరహిత లేయింగ్‌ రకం కావల్సిన ఆకు (కిలోలు) 
100 మల్లివోల్టీన్‌ x బెవోల్టీన్‌ 700 
100 బైచోల్లిన్‌ ౫ బెవోల్లీన్‌ 800 





2. కూలీలు; 

ఈ పర్మిశమలో యాతిక పరికరాలు చాలా తక్కువ. కాబట్టి కూలీల అవసరం 
ఉంటుంది. భారతదేశంలో ఈ పరిశమ ఎక్కువగా. (గామీణ (ప్రజలకు * జీవనాధారం కాబట్టి 
పెంపకంలో యజమాని, కుటుంబ సభ్యులు మొత్తం కూలీకి వినియోగించబడతారు, అతత 
గుడ్డసంఖ్య పెరిగినపుడు ఈరకం వినియోగం వల్ల లాభం ఉండదు. అందువల్ల పురుగుల 


10 పట్టు పరిశ్రమ 


సెంపకందారుడు తప్పనిసరిగా వేతనంపై కూలీలను నియమించుకోవాలి. చాకీదశలో కూలీల 
అవసరం చాలా తక్కువ. చివరి దశలో ఆకు కోతక్కు పడక శుభతకు, పురుగులను అల్లిక 
పరికరంపె వేయటానికి తప్పనిసరిగా కూలీలు అవసరం. వ్యవసాయపనులలో కోతల సమయం, 
పురుగు పెంపకానికి ఆటంకం కలగకుండా ముందే జా(గత్త పడాలి. మనదేశంలో కూలీలకు 
రోజుకు 4-5 గంటల పని ఉంటుంది. ఈ పని దినాలను .ఇ0కా తగ్గించటానికి సాంకేతిక 
పద్దతులను ఆచరించాలి. పట్టుపరిశమలో బాగా అభివృద్ది చెందిన, దేశాలలో (జపాన్‌) 
కూలీలకు కేవలం మూడు గంటల పని ఉంటుంది. ఏదిఏమె నా పెంపకం సమయంలో కూలీల 
ఆవశ్యకతను, సంఖ్యను అంచనావేసి, “తర్వాత నియమించినపుడు పెంపకం సజావుగా 
కొనసాగుతుంది. 


8. పెంపకం చేయవలసిన పట్టుపురుగు రకాలు ; 

. పట్టుపురుగులను వోల్లినిజం (Voltinism) ఆధారంగా యునివోల్టీన్‌ (UnNIvంltine) 
సంవత్సరానికి ఒక పంట, బెవోల్టీన్‌ (BiVంltin౭)-రెండు పంటలు ; మల్టీవోల్టీన్‌ 
(Multivoltine) నాలుగు లేదా ఎక్కువ పంటలుగా విభజించారు. కర్ణాటకలో “మె సూర్‌” 
రకాన్ని లోకల్‌ గుడ్ల గూళ్ళ ఉత్పత్తికోసం పెంపకం చేస్తారు. దీనినుంచి (స్తీమాత్‌ను తీసుకొని 
వాణిజ్యగూళ్ళ ఉత్పత్తికి సంకరగుడ్తను ఉత్పత్తి చేస్తారు. బెంగాల్‌ లో విస్టారి 0౧9౬9 అనే 
మల్టీవోల్టీన్‌ రకాన్ని, కాశ్మీర్‌ లో బెవోల్టీన్‌ సంకరాలను పెంచుతున్నారు. పెన తెల్పిన వాబిలో 
అన్నిటికంటే బెవోల్టీన్‌ రకాలు మంచివి. వీటికి సరియైన పెంపకం పరిస్థితులను కల్పించి 
మంచి లాభాలను ఆర్జించవచ్చు. 


పట్టిక : 2.1 వివిధ రకాల జాతుల పట్టుకాయల వాణిజ్య లక్షణాలు ; 
లు | | లు : య్‌ | 


రెండిట్టా | శుభ్రత | రాబడి 
పట్టుగూడు | (కిలో 
బరువు (గ్రా) లలో) 


ఎక్కువ 






2. | మల్టీవోల్టీన్‌ | 
| శుద్ద లోకల్‌ | 
రకం 


| తక్కువ | ఎక్కువ 


3. | బెవోల్టీన్‌ * | 
| బెవోల్టీన్‌ 


సంకరం 


వాణిజ్య గూళ్ళ ఉత్పత్తికి రెతులు ఎక్కువగా సంకరరకాలను 'వాడతారు. ఇందులో 
లోకల్‌ (స్తీ పురుగు ౫ బెవోల్టీన్‌ (స్తీపురుగు ; బెవోల్టీన్‌ (స్తీపురుగు ౫ బెవోల్లీన్‌ పురుషపురుగు 
రకాలు ఉన్నాయి. కర్ణాటకలో నంది బెవోల్టీన్‌ రకం అధికపాచుర్యం పొందింది. 


పట్టుపురుగుల పెంపక గృహం, పరికరాలు 11 


4. పెంపకగదికి సౌకర్యాలు ః 
8) ఎంపకః 

పట్టుపురుగుల పెంపకానికి సరియైన ఉష్ణోగత, తేమ కావాలి. వీటిలో ఎక్కువ 
తేడాలను పురుగులు తట్టుకోలేవు. కాబట్టే ఈ వాతావరణ పరిస్థితులను సక్రమంగా అందించ 
టానికి పెంపకగ్భహం నిర్మించి, గూళ్ళ ఉత్పత్తిని అధికంగా పాఠదాలి. పురుగు పెంపకంలో 
మూడురకాల పద్దతులున్నాయి. అవి (1) షెల్‌ పెంపకం (2) కొమ్మ పెంపకం (3) మిద్దె పద్దతి. 
వీటిలో మొదటి పద్దతిలో తక్కువ స్థ సలంలో ఎక్కువ పురుగులను పెంచటానికీ వీలవుతుంది. 
మనదేశంలో చెతులు పెంపకగృహాన్ని లేదా గదిని నిర్మించే స్థితిలో లేరు. తాము నివసిస్తున్న 
గృహంలో గదిని పెంపకానికి అనువుగా మారుసారు లేదా అనువెన స్థలంలో పెంపకం చేస్తారు. 

పెంపకగ్భహం చుట్టు ఆరోగ్యకరమె న పరిస్థితులుండటం అన్నింటీకంకు ముఖ్యం. 
గృహంకోసం ఎంపిక చేసిన స్థలం తాలూకు పరిసరాలలో మురికి నీటిగుంటలు, దట్టంగా పెరిగిన 
వృక్షాలు, ఎతెన మేడలు ఉండకూడదు. గృహంపై సూర్యరశ్మి (ప్రభావం తక్కువ ఉండాలి. 
గృహం చుట్టు నీరు నిలిచినప్టైతే ఆ నీరు దూరంగా (పవహి ంచేబిట్లు చేయాలి లేదా గృహం 
ఎత్తును కొంచెం. పెంచాలి. గృహంలో తేమను తగ్గించటానికి కిటికీల సంఖ్యను పెంచి, 
స్వచ్చమైన గాలి ప్రవేశించటానికి అవకాశం కలిగించాలి. పక్కనున్న చెరువు లేదా నది 
దిక్కునుంచి వీచేగాలి గదిలో తేమను పెంచినపుడు, ఆ _వెపున ఎత్తైన చెట్లను పెంచి లేదా గోడను 
నిర్మించి నేరుగా లోనికి వీచే గాలిని అడ్డగించాలి. ఒకవేళ గదిలో గాలి కొరత ఏర్పడినపుడు. గృహ 
పరిసరాలలోని చెట్లను కొన్నింటిని నర్‌కి వేయాలి. పెంపకం గదిలో అధిక వేడి, అధిక చల్లదనం 
నిరోధించటానికి చెట్లను పెంచాలి. మధ్యహ్నం గదిలోనికి ఎండ రాకుండా చర్యలు తీసుకోవాలి. 
గదిలో ఉష్ణో గత ఒక్కసారిగా పెరిగినా తగ్గినా పురుగుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ 
నష్టాన్ని అరికష్టే చర్యలు చేపట్టాలి. 


b) నిర్మాణం: 

పురుగులపెంపకం చక్కగా ఉండటానికి హరా కార ఉత్తరం- దక్షిణం దిశలలో 
ఉండాలి. గదిద్వారం ఉత్తరంలో ఉన్నపుడు చల్లని పిల్లగాలులు గదిలోకి (పవేశిస్తాయి. గదికి 
కీటీకీలు దక్షిణంలో ఉండాలి. ' దీని వల్ల తగినంత వెలుతురు వస్తుంది. గది పార్శ్వాలు తూర్పు 
పడమరలో ఉండాలి. ఈ దిశలు గది నిర్మాణానికి వీలులేనపుడు ఉత్తరం-పడమర ఎదురుగా, 
దక్షం-తూర్పు వెనుకకు ఉండటట్టు నిర్మిచాలి. తూర్నువెపు ముఖద్వారం ఉండాలి, 
పడమరలో ముఖద్వారం ఉండటం వల్ల సాయంకాలం ఎండ తీ వత కారణంగా గది వేడెక్కి, 
ఆకులు తొందరగా వాడీపోతాయి. కాబట్టే ఈ దిశ పెంపకానికి లాభంకన్నా నాన్ని 
కలిగిస్తుంది. తూర్పు లేదా పడమర ముఖద్వారంతో గది నిర్మిస్తే, చుట్టూ వెడల్పయిన వరండా, 
నీడనిచ్చే వృక్షాలు ఉండాలి. _ పెంపకం సమయంలో గదిలో పడమర దిశలో పురుగులను, 
ఆకులను ఉంచకూడదు. ద్వారానికి ఎదురుదిశలో కిటికీలను అమర్చి గాలిరావబానికి అవకాశం 
కలిపించాలి. 

పెన తెల్పిన విధంగా ఏ పద్దతిలో గృహం నిర్మించినా గదిచుట్టు పెకప్పుకల వరండా, 
సల వృక్షాలు ఉండాలి. దీనివల్ల ఎండ(ప్రభావం తగ్గుతుంది. 


నిర్మాణంలో గుర్తుంచుకోవలసిన అంశాలు 
1) గది వెడల్పు పాడవుకంకు తక్కువగా, 15-18 అడుగులకు ఎక్కువ ఉండరాదు. గది 
ఎక్కువ విశాలంగా ఉంకే ఉష్ణో| గతను [కమపరచటానికి ఇబ్బంది ఏర్పడుతుంది. గది 
చాలా చిన్నదెతే గాలి ఆడక, విషవాయువులు బయటకి వెళ్లటానికి తక్కువ అవకాశం 
ఉంటుంది. గది పాడవు పంచాల్సినపుడు వెడల్పు పెంచకూడదు. 





A* ము౦దు దృశ్యం 


౧52 


కు 
ర్‌ 4 క్‌ 
౧? 
క్లో శ వాత ద్వారం 
an చే ఎర్త్‌ క్‌ 
u 
శ | 
గరి 
[3 3 మీ ః 
శి జ్ర ఫ్ర 
| : 1 
ఉం చ ణీ 
HERE 


పటం ? 2.1. పెంపకం గృహాల నమూనా 


B: (గంండు ఇకను 





పట్టుపురుగుల పెంపక గృహం, పరికరాలు 13 
(౫) 


2) గదిలోనికి గాలి వీచటానికి కిటికీలను అమర్చాలి. వీటికి అదనంగా వెంటిలేటర్హను కూడా 
అమర్చితే మంచిది. ఊజీ ఈగసు అరికట్టటానికి వీటికి సన్నటి ఇనుప తీగ లేదా నైలాన్‌ 
వలిను బిగించాలి. 

3) వరండాలు 4-6 అడుగుల వెడల్పు ఉండాలి. పెకప్పు ఉష్ణవాహకం కానిదె, వెంటీలేటర్లతో 
కూడి ఉండాలి. ఉష్షపదేశాలలో మట్టిగోడల మ అంతు కప్పాలి. లేదా తాటి 
ఆకులను పెకప్పుకు వాడాలి. పెకప్పుకు జింక్‌ రేకులు పనికిరావు. పెకప్పు 
వీలయినంత . ఎత్తుగా ఉండటం అన్ని విధాల మంచిది. 


పెన వివరించిన పనులను కొత్తగా గృహనిర్మాణం చేపట్టిన వారికి, ఆర్జికస్తోమత కలవారికి 
వీలవుతుంది. మనదేశంలో (గామీణరెతులు ఆర్దికంగా చాలావెనుకబడి ఉన్నారు. పీరు (పతేకంగా 
గృహనిర్మాణం చేయలేరు. అయితే చై పురుగుల పెంపకానికి, అవసరమై న పసుఅన్నిరటుక్‌ అనువుగా, 
నివాసం ఉన్న గృహాన్ని వీలయినంత తక్కువ ఖర్చుతో మార్చాలి. గది నిర్మాణంలో 
పాటించవలసిన కొన్ని నియమాలు - 


చేయవలసినవి చేయకూడనివి 
1. గదిలోకి సరియె న ఉష్ణో! గత తేమ, గారి 1. గదిలోకి నేరుగా సూర్యరశ్మి, అధిక తేమ, 
రావడానికి అవకాశం ఉండాలి. గారి రాకూడదు. 
2. పరిసరాలలో ఆరోగ్యమైన వాతావరణం 2. గృహం చుట్టు మురికినీరు, చెత్త నిలవలు 
ఉండాలి. ఉండకూడదు. 
శ. గదిలోనికి పరోక్షంగా వెలుతురు 3. గది చాలా ఇరుకుగా ఉండకూడదు. 


రావడానికి వరండా ఉండాలి. 
4. ఊబీ ఈగను అరికల్టుటానికి ద్వారానికి, 
కిటికీలకు, వెంటిలేటర్హకు వలను బిగించాలి. 
ర్‌, పెకప్పు ఉవ్షవాహకం కానిదె ఉండాలి. 


నమూనా పంపక గ ఎహాం (Model rearing house) : 
లోపలికి కంల రర గృహం చుట్టు 0.35-0.40 మీ వెడల్పు అరుగు ఉండాలి. 





ల్‌ జ్‌ జగ్‌ 
దీళండరే 
rrr ra TT 
Aw ట్ర జంబక గది డ్య 
వి 
3 4-86 మీ | ; 
లో డ్ర్‌ స్లో 
A గ ర్త 
( Fas లాడ ల 
06 AE ete 0 
భు చ % 
త  జిరండా కిటికి 
~ మె 6౪1 మీ 
| 
ప్త బ్ధోశ్చేరి 


పదం ః 2.2. పెంపక గృవాం (30డు స్టాండ్డు పద 


14 పట్టు పరిశ్రమ 


మెట్లు కదలించటానికి వీలుగా నిర్మించినక్టైతే ర్యాతివేళల్లో వాటిని తొలగించి, ఎలుకలు 
రాకుండా నిరోధించవచ్చు. . గృహానికి 2.45 మీ. వరండా, కిటికీలు, ద్వారం ఉండాలి. దీనివల్ల 
గాలి, వెలుతురు తగినంత (ప్రవేశించటానికి అవకాశం ఉంటుంది. గృహం పెకప్సు సిమెంటు లేదా 
పెంకులతో నిర్మిచాలి. దీనికి తగినవిధంగా కర లేదా కార్డ్‌బోర్డుతో ఫాల్ప్‌స్‌లింగ్‌ 3.65 మీ. 
ఎత్తులో (False 6611108) ఏర్పాటు చేయాలి. 

పెంపక గృహాన్ని నాలుగు భాగాలు చేయాలి. ఒక గదిలో అధిక ఉమ్ణాగత, తేమ 
ఉండాలి. ఈ గదిని చాకీ పురుగుల పెంపకానికి వాడాలి. పట్టుపరి[శమ బాగా అభివృద్ది చెందిన 
దేశాలలో (జపాన్‌, దక్షిణకొరియా) పెంపకం గదులను ప్లాస్టిక్‌ తో నిర్మిస్తారు. ఈ విధమైన 
నిర్మాణం కాశ్మీర్‌ (పాంతానికి ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఉన్ల పాంతాల లో ఈ 
రకం నిర్మాణం మంచిది కాదు.. పెంపక గృహాన్ని మట్టి గోడలతో నిర్మించి పై కప్పుగా తౌటిీ 
ఆకులను వేయాలి. ఇది ఉప్ప పాంతాలకు మంచిది. ఈ గదులకు 6 అడుగుల వరండాను 
చుట్టూ ఏర్పరచాలి. అప్పుడు చల్లనిగాలి వలన పురుగులు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ 
కింద వివిధ రకాలెన "పంపక గృహాల పటాలను, వానులను తెల్పడమై ౦ది. 





m - కక 
న్‌్‌ 
ఈ. 





B. (గండువ్లాను 
లా 


పటం : 2.3. రెండు గోడలు, మంగళూరు పెంకులు కల గృహం 





16 పట్టు ప 
పట్టు పరిశ్రమ 





పటం : 2.5, మట్టిగోడలు పెంకుల కప్పుఉన్న గృహం 


పట్టుపురుగుల పెంపక గృహం, పరికరాలు 17 





పటం 1 2.6 మట్టిగోడలు, తాటిఆకు కప్పుకల గృవాం 


18 





పట్టు పరిశ్రమ | 





పట్టుపురుగుల పెంపక గృహం, పరికరాలు 





2. సపొంరు ప్పాను 


పటం ః 2.8 ప్లాంకుగోడలుు తాటిఆకు కప్పు ఉన్న గృహం. 


19 


బంపకపరికరాలు (Rearing equipment ) 


పెంపక' గదిలో స్థలాన్ని వృధా చేయకూడదు. అందులో పెంపక స్టాండు, తట్బలను. 
అమర్చాలి. పెంపక పనులను ఆచరించటానికి తగిన పరికరాలు, పనిముట్లు" కావాలి, డ్‌ 
శు భత తర్వాత వ్యర్ణపదార్దాలను గదినుండి తొందరగా తొలగించాలి. గదిలో ఎల్లప్పుడు శుభత. 
పాటించటం చాలా అవసరం. పెంపకానికి అవస సరమైన వివిధ పరికరాలను, పనిముట్లను ఈ. 
కింద తెల ఎడమైంది. 


7 645్‌.! 
పెంటీ 


0.15మీ 


యయ 
శా 
1 
త్‌ 
ia 
| 
న 
aL 
|= 
అ 
| 


1 చ మీలా 





KOM 
రంయక 





పటం:2.9. పెంపక పరికరాలు 


1. పెంపక లేదా రేరింగు స్టాండు (Rearing stand) : 
దీనిని క్మర లేదా వెదురుతో తయారు చేస్తారు. ఇది 2.25 మీ. ఎత్తు 1.5 మీ. పాడవు, 
0.65 మీ. వెడల్పు ఉంటుంది. దీనిలో 10-12 షెల్చులు (Shelves). 0.15 మీ. 
దూరదూరంగా ఉంటాయి. వీటిలో పెంపక తట్టలను అమర్చాలి. 'ఒక్కాక్కు నమూనా పెంపక 
గ హానికి ఆరు న్హాండులు అవసరమవుతాయి. ' 


2. నిళ్ల దిమ్మె (Ant wells): 
. “నీమలవల్ల పురుగులకు ఎక్కువ నష్టం కలుగుతుంది. వీటిని అరికట్ట టానికి ఈ నీళ్ళ 
. దిమ్మెలసె పెంపక స్టాండును నిలబెట్టాలి. ఇందు కోసం ప్లాస్టిక్‌ లేదా “ఎనామిల్‌ పళ్ళెం 


| పట్టుపురుగుల పెంపక గృహం, పరికరాలు 21 


(20 సెం.మీ-వెడల్పు, 4-5 సెం.మీ*లోతు) ను స్టాండు అకక పెట్టే నీరుపోయాలి. ' ఇంకొక 
పద్దతిలో సిమెంటు దిమ్మెలను 21 ౫ 21 ౫ డ్ర్‌ సెం.మీ*కొరితలతో, “నీరు నిల్చుటకు వీలుగా. 
శ సెం.మీ. గాడితో తయారు చేయించాలి. ఇవి వీలుకాకపోతే కిరోసిన్‌ లో ముంచిన గుడ్డ 
ముక్కను లేదా గమేగ్టిన్‌ పొడిని స్టాండు కాళ్ళవద్ద వేసి చీమలను అరికట్టాలి. 


8. పెంపక తట్టలు (Rearing trays) : 

"పెంపక “తట్టలు సులభంగా వీలెనంత దూరానికి తీసుకు వెళ్ళటానికి వీలుగా ఉండాలి. 
' వీటిని తయారు చేయటానికి వాడే మ బట్టి, వీటే ఆకారం, పరిమాణాలను బట్టీ అనేక 
రకాలు ఉన్నాయి. య. 

వీటి తయారీకి ఎక్కువ డబ్బులు వెచ్చించకూడదు. ఎందుకం'కే రెతులు ఆర్టికన్టోమత 
“లేనివారే. అయితే పూర్తిగా చవకబారు రకంగా తయారుచేస్తే తొందరగా హడపోతాయి. Ee 
దృష్ట్యా వెదురు కరతో తట్టలను తయారు చేయించాలి. ఇవి ఎక్కువ కాలం పనికి వస్తాయి. 
అంతే కాకుండా చవకగా, తేలికగా ఉంటాయి. ఇవి గుండంగా 138 సెం.మీ * వ్యాసంతో, 6.5 


ree మెం లోతుగా ఉండాలి. 
ff ! 21|.q ఏం: &— 





| శ 
ము నం... 


జ! [111/1 మొ 


య 7 “యది | 
ఇ Haid 
rere 


_ పటం : 2.10. చాకీపురుగుల పెంపక పెట్ట 


L) 


22 “పటు ఫ్లు పర్మిశమ 


చాకీపురుగులను పెంచటానికి 1.2౫ 0. 9 ౫ 0.12 మీ-కొలత కర పెస్టైలను తయారు 
చేయించాలి. 100 వ్యాధి రహీత లేయింగ్స్‌ను పెంచటానికి రెండు తట్టులు కావాలి. వీటిని ఒక 
దానిపై ఇంకొకటి స్టాండుపె పేర్చి పెంపకం చేయాలి. 


4, చాకీపురుగుల పంపక తట్టలు (Chawki rearing trays) : 

ఇవి ద్రీర్ణచతుర| సాకారంలో వాడుకకు అనువుగా ఉండాలి. ఇవి 0.9 ౫ 0.7 మీ-కొలతతో 
7.5 - 15 సెం.మీ*లోతుగా ఉండాలి. పెంపకంలో 800-1000 లేయింగ్‌్‌ను రెండవ ఇన్‌ స్టార్‌ 
వరకు పెంచటానికి ఈ రకం తట్టులు 80 కావాలి (పటం 2.10). 









నా! 0 252. 


ఇ 


పటం : 2.11. పెంపక పరికరాలు 


" పట్టుపురుగుల పెంపక గృహం, పరికరాలు 23 


క్‌, పొరఫిన్‌కాగితం (Paraffin paper): 
| ఇది మందమైన (క్రాఫ్ట్‌ కాగితం. దీనిపె పారాఫీన్‌ వాక్‌ ను ర్‌కొ ౮ [దవీభవన స్థానంలో 
“(Melting point) పూతపూస్తారు. దీనిని చాకీపురుగుల పెంపకంలో ఆకు వాడపోకుండా, 
తేమ నష్టం రాకుండా వినియోగించాలి. 


ఈసా ఎంజ్‌ముక్కూలు (Foam rubber strips) : 
ఆధునిక పెంపకంలో ఇవి చాలా అవసరం. పాడఎన స్తా జ్‌ ముక్క.లను (25x25 
సెం.మీమందం) నీటిలో ముంచి పురుగుల బెడ్‌ చుట్లు చాకీపెంపకంలో అమర్శ్భాలి. దీనివల్ల 
' పురుగులకు కావల్సిన తేమ లభిస్తుంది. వీటికి బదులుగా వార్తాపతికను మడిచి వీచేలో ముంచి 
కూడా వాడవచ్చు. 


7. చాప్‌ స్టిక్స్‌ (Chop sticks) : 
వీటిని వెదురుతో 17.5-22 సెం.మీ *పాడవుగాా సన్నగా కోసుగా తయారు చేయించాలి. 
_ వీటిని చాకీపురుగులను పట్టుకోవటానికి వాడాలి. అందువల్ల పురుగులకు గాయం అవదు. 
(పటం 2.11 మీ. వ 


8 ఈకలు (Feathers): 
తెల్లని పాడవెన కోడీ ఈకలు పెంపకంలో ఉపయోగపడతాయి. వీటిని (బిషింగ్‌ 
చేయటానికి వాడాలి. చాకీ పెంపకంలో పట్టుపురుగుల బెడ్‌ శుభతకు కూడా వాడాలి. 
_ వీబివలన పురుగులకు గాయం కాదు (పటం 2.11 B). 


9. ఆకు కత్తిరించే పీట, కత్తి, చాపలు (Chopping board, knife and mats) : 
పట్టుపురుగులకు మేత వేసే ఆకును సారైన పద్దతిలో కత్తిరించటానికి కృర్రపీట, కత్తి 
కావాలి. కృరపీట 91.5 ౫ 91.5 సెం.మీ*కొలతలతో 7.6 సెం.మీ మందంగా ఉండాలి. కత్తి 
_ 0.3-0.5 మీ-పాడవు, 3.8 సెం.మీ వెడల్పు ఉండాలి. ఇలాంటివి రెండు కత్తులు కావాలి. 
(పటం 2.110). . 
కత్తిరించిన ఆకును ఎత్తటానికి చాపలు అవసరం. దీనికి అనువుగా చాపల పరిమాణం 
ఉండాలి. చాకీపురుగులకు ఆకు ఎత్తటానికి ఎనామిల్‌ పాత కూడా కావాలి. 


10. ఆకు నిలవతొట్ట (Leaf chamber) ; 

ఇందులో ఆకును తాజాగా నిలవచేయవచ్చు. దీనిని 7.5 ౫ 5.1 సెం.మీ కొలతల 
కరతో సెట్టలాగా నిర్మించాలి. దీని పార్శ్వాలు, అడుగులో 3.2 ౫ 1.3 సెం.మీ*కొలతల కర 
ముక్కలను బిగించాలి (పటం 2.12)* ఈ విధంగా నిర్మించిన తొబ్బై పాడవు 152 సెం.మీ; 
ఎత్తు వెడల్పు 90 సెం.మీ. ఉండాలి. దీనికి అన్ని వేపులా గోనెసంచిని కట్టి నీచీతో తడపాలి. 
ఇందులోని చల్లదనానికి నిలవచేసిన ఆకు చెడిపోదు. వాతావరణం వేడిగా. ఉన్నపుడు, 
ఎండాకాలంలోనూ తరచుగా నీరు చల్లి గోనెసంచిని తడిగా ఉంచాలి. . 

కోసిన ఆకును పెంపక గదిలో ఒక మూలలో పోసిన తే ఎండిపోతుంది. అంతే 
కాకుండా ఆకుల కుప్పలో ఉషో గత పెరిగి ఆకులలో కిణ్వన. చర్యవల్ల పోషకవిలువలు 
నష్టమవుతాయి. ఆకును తొబ్బలో నిలవచేయటం వల్ల పోషకవిలువల నష్టం ఉండదు. 
అందువల్ల పురుగులకు ఆకును వేతగా వాడే వీలుంటుంది. 

గదిలో దుమ్ము, ధూళివల్ల ఆకుల నాణ్యత చెడటానికి, వ్యాధికారక సూక్ష్మ కములు గదిలో 
కుప్పగా పోసిన ఆకుల ద్వారా పురుగులకు వ్యాధులు రావటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆకు 
నిలవ తహ్ననిసరి. ఆకునిలవ కోసం నేలలోపాతిన మటికుండలు. 1పిజ్‌ లను కూడా వాడవచు*. 


24 పట్లు పరి,శమ 



















వివ ౫ 7. రసం.యు 


మ ITTY EI! 
Ey 5 వ్‌ జక శో 


న :f} | ॥| 










పటం $ 2.12. ఆకునిలవతొట్ట 


tl; శుభం చేయటానికి వలలు (Cleaning nets): 
పురుగులకు వేసిన ఆకుల్లో కొంత తినగా మిగిలింది తబ్బలోనే ఉంబుంది. 
మిగిలిన ఆకు, మలం బెడ్‌లో పేరుకుపోయి పురుగులకు నష్టం కలుగుతుంది. కాబట్టి దీవిని 
తొలగించాలి. పడక మందం పెరిగితే ఉష్ణో గత, విషవాయువులు కూడా పెరుగుతాయి. 
కర్ణాటక, బెంగాల్‌లో పురుగులను చేతితో ఒక తజ్జనుంచి ఇంకో దాంట్లోకి మారుస్తారు. 
ఈ పద్దతిలో చాకీపురుగులను ఏరటం కష్టం, ఇంకా పురుగులకు గాయమవబానికి అవకాశం 


అందుచేత జెడ్‌ శుభతకు వలలను వాడాలి. వలను నూలు లేదా Sa 
పబుల 


ఈ విదంగా 


ఉంటుంది. 
దారంతో తయారు చేస్తారు. వీటిలో వివిధ పరిమాణంలో ఉండే వలలు ఉన్నాయి 


2.13). వలరంధాలుపురుగుల పరిమాణానికి సరిపోవటంవళల్ల బెడ్‌ శుభతవీలవుతుంది. వీటిలో 
చిన్న వలను (2 మి.మీ? సెజు మొదటి, రెండవ దశ పురుగులకు, మధ్య రకం వలను (10 
మి.మీ “సెజు మూడవ దశకు, పెద్ద వలను (20 మి.మీ? సైజు) చివరిదశ పురుగులకు వాడాలి. : 






లకక వడిన mine MELT ERT LEO 
es tap ems Pl = జజ 4క,నో mn లు! 
తట ఉం. ఇ వత 289) నయా నంగ కనా ఇ లాలో. 


వ 

























ల! 
m 


F bE ( Hp పడన ( . 
fad | Bade haga | టాటా CLT TEST Tela 

వి ఇ! | MTT 101, ee ae wp Dut 
నననగననకం పినిన కంక నకి PTH 
కతత: 5455 53 నిం 
ర్‌ నాం i ieee a 1 1 &. జగ ల్లు npn మో తోం గ CL, 
; “౮ కకం కకక కకక 1 వనీ కం సక Biante నన! వలళలదససన నం. 
న # శ్‌ bed TUTTE TN CELE LETT wal 
a Te wn నాము 2 కషం 3 ఇ వక. 502 5 చ లితి( Ca sietdnry టం, 
గా! TE. ade, io wa a mp Th ey WRIA Brann Gert 
7! PTT Tt Mate rm risenete Renee సన కతళ కనన క 
MP PPITTITOTTE నటకల ధవనం లి mies tie 
లో న శల శ్ర సారే వళళ కలే?! for hepa puke Ld Terre 
శతకన కిక LL aarti BIR వలన నన?? వ; సనదవంచు న గదద ద్‌ ళు 
గ ర్ట HEY: ! > ' LE జి సల్ల wap: mr 
lM weiss, 


కనకం 
గా? 


కనవకథ 
Ann భా క 








న! 






a we సథ 





"బడ్డది -20మిమీ షుభ్వశకం- [మి.మీ 


= పట్టుపురుగుల పెంపక గృహం, పరికరాలు 25 


112. అల్లిక పరికరాలు (0402302869) ౩ - 


ఇ) 
వీటిని పట్టుపురుగులు పూర్తిగా పెరిగిన తర్వాత పట్టుగూళ్లను అల్లటానికీ వాడాలి. 


వీటిలో అధిక (ప్రాచుర్యం పొందినవి-“చందికలు'. చంద్రిక 1.8 ౫ 1.2 మీ. కొలతలో 
ఉంటుంది. దీనికి ఒక వెపు 4.5 సెం.మీ. వెడల్పు రిబ్బను వలయాలుగా కుడతారు. 
వలయాల మధ్య 4-5 సెం.మీ. దూరం ఉండాలి. ఇది దీర్ణచతుర సాకారంలో ఉన్న వెదురు 
చాప (పటం 2.14) దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి. 


Te pr ఇట ఆ -- 


1 
2) 
చ 
4) 


వ్‌ 
6) 


| |-2మీ టా! 


యం. లు తుండు. i టలు. లాక్‌ ఇ లం జాలక న్‌ నా 
Fo కొ MEE క [| a బా ః. 





. fz న చవల న! 
jz / శః art ర్‌ం 5 
Time NM UE 
: | న కిన్‌ ఇక్‌ 
జ గనం ॥ ఎల్‌ 


ef ONES TERT 
AR pa fps క ప 3 యగు 


వీటిని (పతీ [గ్రామంలో మేదరివాళ తో తయారు చేయించవచ్చు. 
వీటిని నిలవ చేయటానికి, చాపను ఇతర పనులకు వాడటానికి వీలుంది. 


వీటేనుంచి గాలి అటు ఇటు వీచబానికి అవకాశం ఉంది కాబట్టి అల్లిక దశలో పురుగులు 
ఐసర్టించిన మలం తొందరగా గల్టపడి గూళ్ళకు అంటదు. 


వీటీని ఒక (పాంతం నుంచి ఇంకొక |పాంతానికి తరలించటం సులభం. 
వీటిని రోగకారక (క్రిమి నిర్మూలన చేయటం చాలా సులభం. 
ఇవి చవకగా లభిస్తాయి, తేలికగా ఉంటాయి. 


దా 





సక్‌ 
ర్వ 


శన) 












hl 


వా: 
పో 1 సళ కరో 
మా Ne 


స” 
> me 
శీ. 
న 


శం 
a] 







fa 


ar 
ms? 










సనా 


ల బు 3 





EN 





ST క్‌ టా టీ 
సా న ఈగ 


మని 
నా 


నో? 






న 















సో 


వాతో! 
|] rm) 
జక కాన న ల్‌ో 
సస par గాడు! య a Hr yg 

- Fee ర ఇహ. 








తాతని ఇ 


గ్‌ 


శ 
శ 


భి 
| 





రు 


పటుం:2.14.. A. చందిక B. కర్ర సాండు 


. 26 | పట్టు పరిశ్రమ 


ఇవి కాకుండా సెంటీపిడ్‌ రకం, బాటిల్‌ (బమ్‌ రకం, తిరిగే అల్లిక పరికరం మొదలెన 
ఇతర రకాల అల్లిక పరికరాలు కూడా ఉన్నాయి. అవి ఎండుగడ్డితో చేసినవి. ఇందులో తిరిగే 
అల్లిక పరికరం తప్ప మిగలిన వాటిని తయారు చేయటం సులభం. 


13. కర స్టాండు i 
పురుగులకు మేతవేసేటపుడు తట్టులను ఈ స్టాండుపెన పట్టాలి. దీనివల్ల పురుగులను 
గమనించటానికి, వేతవేయటానికి వీలుంటుంది. ఇది 0.95 మీ ఎత్తు ఉండాలి. 


14. పొదాలను శుభం చేయటానికి తట్ట (Foot cleaning tray) : 

పట్టుపురుగులు చాలా సున్నితమై నవి. గదిలోనికి దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు చేరి 
పురుగులకు హాని చేస్తాయి. దీనిని అరికట్టబానికి గదిలోకి వెళ్ళే పనివాళ్ళ సంఖ్యను బాగా 
తగ్గించాలి, అంతేకాకుండా లోనికి వెళ్ళేటపుడు పాదాలను, చేతులనుఫార్మాలిన్‌తో శుభం 
చేసుకోవాలి. ఇందుకు 1.1 ౫ 0.5 * 0.1 మీ-కొలతలున్న తట్ట కావాలి. -దీని అడుగున 
రేకును బిగించాలి. ఇందులో సరిపడే కొలతలున్న గోనె సంచిని లేదా స్పాంజ్‌ ముక్కను 
ఉంచాలి. దీనిపై "రెండుశాతం ఫార్మాలిన్‌ (దావణం పోయాలి (పటం 2.15). గదిలోకి 
వెళ్ళేటపుడు పాదాలను ఈ (దావణంలో ఉంచి ఫభం చేసుకోవాలి. దీనివల్ల నాలు 
గదిలోకి [ప్రవేశించే అవకాశం లేదు. 


ఇం పట్టా 





పటం $2.15. పాదాలను శుభం చేయటానికి ఉపయోగించే తట్ట 


15. ఇతర పని సౌ 


పంపక గదిలో స ఉష్ణోగతను. వ. ధర్మామీటరు, హై(గోమీటరు 
కావాలి. 

పెంపక గదిలో ఉష్ణాన్ని పెంచటానికి బొగ్గుల కుంపటిని వాడాలి. దీనితో చిన్న 
మంటపెట్టి ఎర్రగా కాలిన బొగ్గులతో కొద్దికొద్దిగా గది ఉష్ణోగతను పెంచాలి. దీనికి బదులుగా 
కరెంటు పాయ్యి లేదా రూమ్‌ హీ టర్లను కూడా వాడవచ్చు. 

బేసిన్‌ స్టాండు, బేసిన్‌ రోగకారక కీమ్‌ నిర్మూలనకు అవసరం. స్టాండు ఇనుపరాడ్‌ తో 
తయారు చేయించాలి. ఇది 90 సెం.మీ ఎత్తు, 45 సెం.మీ* “వెడల్పు జ్‌! దీనికి మూడు 
కాళ్ళు ఉంటాయి (పటం 2.16). పెవెపు 30.5 సెం.మీ* "వ్యాసం కల రింగుపై పింగాణి బేసిన్‌ ను 
ఉంచాలి. దీనిలొ 2 శాతం ఫార్మాలీన్‌. ద్రవాన్ని పోసి పెంపక గదిలోనికి వెళ్ళే మనుషుల 
చేతులను పభం చేసుకోవడానికి వాడాలి. 

(స్పేయర్‌ను పెంపక గదిలో రోగకారక ,కిమి నిర్మూలనకు, ఆకు నిలవతొట్టికీ నీరు 
చల్లటానికి, ఎండాకాలంలో కప్పుపె నీరు చల్లటానికి వాడాలి. 

గదిలో తేమను పెంచటానికి తేమగా ఉంచే యం[తాలు (Humidifiers), రోగ 
నిర్దారణ చేయటానికి మాత్‌ | కషింగ్‌ పరికరం, సూక్ష్మదర్శిని, సైడ్డు కావాలి. ముక నట వ్య 
రవాణా చేసే సటపుడు వెదురు బుట్టలు; దుమ్ము, ధూళి, మలాన్ని ఎత్తటానికీ చెత్తబుల్దులు కావాలి. 


పట్టుపురుగుల పెంపక గ వాం, పరికరాలు 


స య సస ల 
వ్‌ , 


ఎః 


క 


య 














రట. “టా TY 

ల 3 Pa? Pp లి. లట 

ల Dat FT ళ Ste: A eh: 

శ రయ పం 

పం డం ఖై 
య్‌ 








బీకరు, బకెట్లు కావాల్రి. 


లు ళం 
బరువును త్రూ వేయటానికి (తాను రోగకారక క్రిమి నిర్మూలన స 
కప్పుకోవటూనిక 'మాస్స్‌_” (Mask) అవ 


16. రసాయనాలు (01౭16213) ; 
పెంపక గృహంలో ఆరోగ్యమె న పరిస్థితులు అధిక జ్ర 


మైన పరిస్థి తృృత్తికి తోత్సడతాయి. సూక 
(కిముల నిర్మూలనకు ఫార్మా ల్‌ డిహైడ్‌, పారాఫార్మా ల్‌ డహైడ్‌, బ్లీచింగ్‌ పౌడర్‌, సోడీయి 
హై పోక్టొరెట్‌, సున్నంపాొడి మొద్ధలైనవి అవసరం. చ్రస్తులు అభం చేసుకోవడానికి పారా, 
డెట్టాల్‌, [కిసాల్‌, స్వా బి నీరు కావాలి. ప్రరుగుల వ్యాధులను అరికల్టుటానిక్రి శేష్టక్తుక్ర్యక్ష్‌ నీ 
(Reshamket Oushadh), ఊజిసెడ్‌ (Uzicide) , చెనామట 


(China clay) 3 రే 
“(అయి , డ్రైథేన్‌ M 45 + కొప్టాన్‌ లను ముందు. 


27, 


28 


శ 


a pe 
RN FE 


అయనారాల తలగ (| 


పట్టు పరిశ్రమ 
ప్రశ్నలు 


ఈ కింది ఆంశాలకు లఘుటీక రాయండి. 
వాణిజ్య పట్టుకాంయల ఉత్పత్తికి వాడే సంకర గుడ్ల రకాల పేర్లను తెలపండి. 


నే 


పట్టుపురుగుల పెంపక గదికి మంచి దిశ ఏది ? 


నో 


పట్టుపురుగుల పెంపక గదికి వరండా వల్ల లాభమేమిటి ? 


పట్టుపురుగుల పంపక నిర్మాణంలో పాటించవలసిన నియమాలను తెలపండి. 
మీకు తెల్సిన నాలుగు పట్టుపురుగుల పెంపక గృహాల పేర్లను రాయండి. 
| గ్‌ 1 యా ' 


. ఏవేని రెండు పట్టుపురుగుల పెంపక గృహాల పటాలను గీయండి. 


మీకు తెలి ఎన పెంపక పరికరాలను తెలపండి. 
పట్టుపురుగుల పెంపకంలో నీళ్ళదిమ్మె ఉపయోగం ఏమిటి ? 


పొారఫిన్‌ కాగితం ఉపయోగం ఏమిటి ? 


పట్టుపురుగుల పెంపకంలో వలల ఉపయోగం ఏమిటి ? 
కాకి 


చాప్‌స్టిక్‌, నీళ్ళదీిమ్మె, చం[దిక పటాలను గీయండి. 
లు % 
పురుగుల పెంపకంలో వినియోగించే రసాయనాలు ఏమిటి ? 


eA 
et 


కింది వాటికి వ్యాసాలు రాయండి. 


yg 


ట్రైపురుగుల పెంపకగది నిర్మాణానికీ కావాలి ఎన సౌకర్యాలను వివరించండి. 
ఉం 


పురుగుల “పెంపకంలో వెదురు తట్టు చం|దిక, పెంపకస్టాండుల ఉపయోగాన్ని 
అతో వివరించండి. 


ట్‌ ట్ర 


ల్లు 
టు 
Sy 


వ్‌ 


పట్టుపురుగుల చుంపకంలో ఆకు నిలవతాళ్సై వలలు, అల్లిక పరికరాల ఉపయోగాన్ని 
పటాలతో వివరించండీ. 


గ 


| 


పెంపక పరికరాలను తెల్సి ఆకు నిలవతొళ్ణి, చం దికలను గురించి రాయండి. 


ఉక్తో 


పట్టుపురుగుల పెంపకంలో రసాయనాలు, పాదాలను శుభం చేయటానికి తట్టల 
ఉపయోగాన్ని వివ వివరించండీ. 


తి. 
పట్టుపురుగుల పంపకాసికి 


అనువెన గ క్ష ఎ తయారుచేయటం 


పట్టుపురుగులు చాలా సున్నితమై నవి. a అనేకరకాల వ్యాధులు రావలానికి ఎక్కువ . 
అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పురుగుల పెంపకాన్ని జాగత్తగా చేయాలి. వాతావరణంలోని 
దుమ్ము ధూళిలో ఉన్న అనేక హానికరమై న సూక్ష్మజీవులు -- ముఖ్యంగా వె వెరస్‌లు, 
(పోటోజూవన్‌ లు, బాక్టీరియమ్‌లు పట్టుపురుగులకు వ్యాధిని కలిగిస్తాయి. పురుగులకు 
అవసరమై న వాతావరణ పరిస్థితులు ఈ సూక్ష్మజీవుల అభివృద్దికి కూడా తోడ్పడతాయి. 
పురుగులకు ఒకసారి వ్యాధి నకితే అది చాలా వేగంగా (ప్రబలుతుంది. కాబట్టి వ్యాధులను 
అరికల్దటానికి మంచి ఆరోగ్యవంతమైన పరిస్థితులు, శుభమైన వాతావరణం. అవసరం. 
దీనికోసం పెంపక పరికరాలను, పెంపక గృహాన్ని సుభ్రం చేయాలి. తర్వాత పీబీని వివిధ రకాల 
రోగకారక (క్రిమి నిర్మూలన (దావకాలతో కడగాలి. 


శుభం చేయటం (Cleaning) : 

రోగకారక (క్రిముల నిర్మూలనకు ముందుగా గదిని, పరికరాలను పభం చేయాలి. 
పెంపక గృహంలోని పనికిరాని పరికరాలను, దుమ్ము ధూళిని, రాళ్ళురప్పలను, గృహం 
పరిసరాలలోని చెత్తా చెదారాన్ని పూర్తిగా తొలగించాలి. తర్వాత చీపురుతో శుభంగా ఊడ్చాలి. 
పరిసరాలలో మురికి నీరు నిలిచినల్లుతే కాలవలు తీసి నీటిని దూరంగా తరలించాలి. ఈ 
మురికినీరు సూక్ష్మ క్రిములకు నిలయం. శు భంచేసిన తర్వాత తేమ ఉన్న (ప్రదేశంలో 
సున్నంపాడి లేదా బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లాలి. గృహం పరిసరాలను మంచిగా ఊడ్చి పేడనీరును 
బాగా చల్లాలి. తర్వాత పెంపక గృహం గోడలను, పరికరాలను చక్కూగా శుభం చేయాలి. 
గోడలకు కల పగుళ్ళను, నేలలో రం[ధాలను బంకమట్టితో న జ. గృహంలోని 
పరికరాల దుమ్ము ధూళిని చనిపోయిన ఉంభకాలను, “పురుగులను, పుూ్యూపాలను పూర్తిగా 
తొలగించి బాగా శుభంగా నీటితో కడిగి ఎండబెట్టాలి. 


రోగకారక (క్రిమి నిర్మూలన (Disinfection) : 

వ్యాధులను కలిగించే (క్రిములను చంపడాన్ని, వ్యాధులు రాకుండా నిరోధించటాన్ని 
“రోగకారక[క్రిమి నిర్మూలని అంటారు. ఈ చర్య పట్టుపురుగుల పెంపకంలో అతి ముఖ్యమైంది... 
వివిధ రసాయనిక [ ద్రవాలను, రోగకారక (క్రిమి నిర్మూలన (దావకాలను వాడి ఈ నిర్మూలనను 
సాధారణ పద్దతిలో సమర్దవంతంగా చేయవచ్చు. ఈ (దావకాలను ఎంపిక చేయటానికి అనేక 
అంశాలను పరిశీలించాలి. అంతే (దావణరి (ప్రభావం వివిధ సూక్ష్మజీవులపై ఏవిధంగా 
ఉంటుంది, పనిచేసే సమర్హత, వాడుకకు సులభతరమా లేదా, వాడే విధానం, మానవులకు, ఇతర 
జంతువులకు హానికరమా సులభంగా లభ్యమవుతుందా, చవకగా దొరుకుతుందా, భవనాలను 
పరికరాలను పాడుచేయకుండా ఉంటుందా=ఈ విషయాలన్నీ గమనించి, తగిన వాటీని ఎంపి 
చేయాలి. ఈ పరిశ్రమలో సాధారణంగా వాడుకలో ఉన్నరోగకారక | క్రిమి, నిర్మూలన [ద్రవాలు 


30 పట్టు పరిశ్రమ 
క 


ఫార్మాలిన్‌ 
పారాఫార్మాల్‌డ్‌హైడ్‌ 
బ్రీచింగ్‌ పొడర్‌ 
సోడియం హెపోకోరెట్‌ 
(a (a 
సున్నపుపాడి 
ఈ [దవాలు సమర్రవంతముగా పనిచేయటం అన్నది వాటి సాంద్రత, సరియైన అతత తేమ, 
చల్లిన (పదేశాలపై మై 'ఊయుకుతుతది. 


రోగకారక (క్రిములను పెంపకగది, పెంపక పరికరాలనుంచి వి నిర్మూలించటానికి ముందుగా, 
వాటిని ఈ కింది విధంగా సిద్దం చేసుకోవాలి. 

1) చనిపోయిన డింభకాలను, పూపాలను, పట్టుకాయలను, కాగితం ముక్కలను, ఇతర 

_ దుమ్ము,ధూళిని సేకరించి తగులబె ట్లారి. 

2) శేరింగు పనిముట్లను గదినుంచి వెలుపలికి bs 5 శాతం బ్లీచింగ్‌ పొడి లేదా 0.5 
శాతం నోడీరకుం. హై పోక్సోరెబ్‌ (దావణంతో కడగాలి. పెంపక స్టాండు, చందికలను 
బాగా శుభంచేసి, చనీపోయిన డింభకాలను, ఫ్లాజ్‌ (గౌ1055 - పట్టుగూడులో (ప్రాథమిక 
పార). తొలగించి బాగా కడగాలి, 

3) పెంపకగది గోడలను, గచ్చును బాగా నీటితో కడిగి తర్వాత బ్రీచింగ్‌ పొడితో శుభం 
చేయాలి. 


4) పెంపక పరికరాలను ఎండలో ఆరబెట్టాలి. 
5) గదిలోని పగుళ్ళను, రంధాలను పూర్తిగా మూసివేయాలి. 
6) చివరగా గదిలోని కిటికీలను ద్వారాన్ని మూయాలి. పరికరాలను, గదిని నీళ్ళతోనే 


కాకుండా రోగకారక కమి నిర్మూలన (దవంతో కడగాలి. పరికరాలు ఎండకు బాగా ఆరిన 
తర్వాత పురుగులు పేంచటానికీ ముందు గదిలోనికి తీసుకురావాలి. 


రోగకారక క్రిమి నిర్మూలన పద్దతులు ః $ 


ఇందులో రెండు పద్దతులు డేన్నాయి. అవి భౌతిక, రసాయనిక పద్దతులు. భౌతిక 
పద్దతిలో నిటి ఆవిర్లు లేదా మరిగే నీటీని వాడతారు. రసాయనిక పద్దతిలో వివిధ రకాల 
రసాయనాలను. చల్లుతారు. భౌతికపద్దతి కేవలం కరతో, లోహంతో నిర్మించే పరికరాలకు 
మా(తం సరిపోతుంది. కాని ఎక్కువ విస్తీర్ణానికి పెంపకగదికి పనికిరాదు. 


1. పెంపక పరికదాలను రోగకారక (క్రిమి నిర్మూలన దవంతో కడగటం ! 

పెంపక పరికరాలలో పెంపక తల్బులు, ఆకు మేతకు వాడే నారద బేసిన్‌, నీళ్ళదిమ్మెలు 
మొదలెన వాటిని నేరుగా 0.5 శాతం సోడీయం 3 హై పోక్స్‌రెట్‌ లేదా 5 శాతం బ్లీచింగ్‌ పొడి కలిపిన 
(దావణంలో 10 నిమిషాలు ముంచి, ఎండకు "ఆరబెట్టాలి. శుభపరచే అతు; గోనెసంచి, 
టవల్‌్‌, స్పాంజ్‌ ముక్కలను 2 శాతం ఫార్మాలిన్‌ [దావణంలో ముంచి ఆరబెట్టాలి. ఇక పెద్ద 
పరికరాలు అంటే స్టాండు, ఆకు నిలవతొస్పై, చం[దికలు మొదలెన వాటిపై 2 శాతం ఫార్మాలిన్‌ 
లేదా ర్‌ శాతం బ్లీచింగ్‌ పొడర్‌ (దవాన్ని (స్పేయర్‌ ఉపయోగించి చల్లాలి. షక (సే చేయలేని 
(దావణంలో ముంచలేని పరికరాలను పొగవేసి శుభం చేయాలి. 

పట్టుపరిశమ రెతులు సాధారణంగా వెదురు తల్బలకు పేడ పూతపూస్తారు. అందువల్ల 
అవి ఎక్కువ కాలం మను క అయితే ఇందుకుగాను పేడలో 5 శాతం బ్రీచింగ్‌ పాడి లేదా 


పట్టుపురుగుల పెంపకానికి ఆన్గువెన గృహాన్ని తయారుచేయటం 31 


2 శాతం ఫార్మాలిన్‌ ను కలిపి వాడితే ఇంకా మంచిది. ఇంకొక పద్దతిలో మెంతి గింజలను 
నానబెట్టి, వార్తాపతికలను, పేపర్ణను చిన్నముక్కలుగా తుంచి, అన్నీ మెత్తగా నూరి తట్టులకు 
పూయాలి. చం దికలకు అంటుకొన్న ఫ్లాజ్‌ పోగులను జగ్రత్తగా చిన్న మంటతో “లేదా 
కొవ్వొాత్తితో కాల్చి శుభం చేయాలి. 


2. పెంపక గదిని రోగకారక క్రిమి నిర్మూలన (దవంతో కడగటం: 0 

పెంపక గదిని గాలి చొరకుండా మూసిన తర్వాత 2 శాతం ఫార్మాలిన్‌ (స్పే చేయాలి. 
ఈ చర్యలో గోడలు, గచ్చు, పెంపక పరికరాలు పూర్తిగా తడిచేటట్టు అంతా సమానంగా (సే 
చేయాలి. పెంపక గదిలో 25° 6 ఉమ్టోగత ఉండేటట్టు చూసీనక్సై త ఫార్మాలిన్‌ పాగగా మారి 
తొందరగా గదంతా ఆ|కమించుకొంటుంది. ఒకవేళ ఉష్ణో గత తక్కువెనష్టే తే ఫార్మాలిన్‌ 
(ప్రభావం తగ్గుతుంది. వ స నిర్మూలన్మాక్రియ వృధా అవుతుంది. “కాబట్టే ఉమ్షై[గతను 
పెంచాలి. ఫార్మాలిన్‌ (స్పే చేయటానికి ఉదయం 11 గంటలు తగిన సమయం. పగటి 
సమయం పెరిగే కొద్దీ నిర్మూలనా (ప్రభావం పెరుగుతుంది. (స్పే చేసిన తర్వాత గదిని కనీసం 
ఒక రోజు'కీరకు మూసి ఉంచాలి. .వెరస్‌ [కమి నిర్మూలనకు రె శాతం ఫార్మాలిన్‌ లో 0.5 శాతం 
సున్నంపాడి కలిపి వాడితే మంచి ఫలితం కనిపి స్తుంది. ముక్కులోని శ్లేష్మస్తరం, కళ్ళు బాగా 
దురదపుట్టి నీరు కారతాయి కాబట్టీ ఫార్మారిన్‌ (స్పే చేసేటపుడు ముక్కు, కళ్ళు కప్పివేసే 
మాస్క్‌ను ముఖానికి తగిలించుకోవాలి. రోగకారక క్రిమి నిర్మూలనకు బ్లీచింగ్‌ పౌడర్‌, సోడియం 
'హ్లైపోక్టోరెట్‌ లను కూడా వాడవచ్చు. దీనికోసం బ్లీచింగ్‌ పొడిని వీటిలో కరిగించి 5 శాతం. 
(ద్రావణం 0 తయారుచేయాలి, దీనిని బాగా చిలికించి పెన పేరుకొన ఏ గాలిత [ద్రవాన్ని (54967 
natent) తీసుకొని (స్పే చేయాలి. బ్లీచింగ్‌ పాడర్‌ తాజాది లేదా సరిగా ప్యాక్‌ చేసిన 
డబ్బానుంచి తీసుకోవాలి. సరిగా నిలువ శేయని పౌడర్‌ లో క్లోరిన్‌ అస్థిరత్యంగా ఉంటుంది. 
కాబట్టీ నిర్మూలన (ప్రభావం తగ్గుతుంది. పట్టుపురుగులకు సెచోప్లాజమిక్‌ పాలిహై |డాసిస్‌ 
వెరస్‌, న్యూక్లియర్‌ పాలిహై|డ్రాసీన్‌ వె వెరస్‌, ప్లాచరీ వెరస్‌లు, శిలీంద్ర వ్యాధి- = మస్కా ర్దిన్‌, 
బీన్‌: లు సోకినపుడు బ్లీచింగ్‌ పౌడరు బాగా పనిచేస్తుంది." 


ఫారా లిన్‌ (ద్రవాన్ని తయారుచేసే స్యూతం $ 
ఈ (దవాన్ని తయారు చేయటానికి రెండు సూత్రాలు ఉన్నాయి. అవి 
1. కావాల్సిన ఫార్మాలిన్‌ సాంద్రత 


వ లభించే ఫార్మాలిన్‌ సాంద్రత - కావాల్సిన ఫార్మాలి లిన్‌ సాంద్రత 


కావాల్సిన ఫౌర్మాలిన్‌ సాంద్రత 
2. కావాలి న ఫార్మాలిన్‌ పరిమాణం 


కావాలి సన సాం|దత ౫ కావాలి సన [దావణ పరిమాణం 
వాణీజ 2 అభించే ఫార్మాలిన్‌ సాంద్రత 


"పెంపకగది వెశాల్యాన్ని అనుసరించి కావాల్సిన ఫార్మాలిన్‌ (దవాన్ని తయారుచేయాలి. 
గది వెశాల్యం 100 అడుగులు ఉంకే ఒక లీటరు ఫార్మాలిన్‌ కావాలి. అయితే 1000 
అడుగులకు ఆరు లీటర్లు, పరికరాలకు ఇంకో రెండు లీటర్ల ఫార్మాలిన్‌ కావాలి. పెన తెల్పిన 
మొదటి స్నూతంతో, వచ్చిన విలువ నీటికి ఒక భాగం' ఫార్మాలిన్‌ ను కలిపితే కావాల్సిన 
సాయ్యదతకల [దవం తయారవుతుంది. రెండవ సూతంతో కావాల్సిన ఫార్మాలిన్‌ తెలుస్తుంది. 


2 పట్లు ట్లు పరిశ్రమ 


వాణీజ్యంగా లభించే ఫార్మాలిన్‌ 36-40 శాతం ఉంటుంది. ఫార్మాలిన్‌తో పాటు 0.2 శాతం 
సాందతకల తడిపే వాహకం (Wetting agent), డిటర్జెంట్‌ లాంటివి. (టీపాల్‌, ఎడిబాండ్‌, 
సనాన్‌ ౫. కలిపి చల్లితే అధిక కః ఉంటుంది. వీటి, వల్ల (దావణం విస్తరణ, తీక్షణత 
పెరుగుతాయి. _ 
నమూనా లెక్క: థి 


రాజయ్య పెంపక గృహం 6 మీ ౫ 10 మీ (వెడల్పు * పాడవు),4మీ. ఎత్తు ఉంది, 
దీనికి కావాల్సిన 2 శాతం ఫార్మారిన్‌న్కు వాణిజ్య ఫార్మాలిన్‌ను లెక్కకట్టుండి. 


పెంపకగది వైశాల్యం 100 చ.మీ కు 5.73 లీటర్ల 2 శాతం ఫార్మాలిన్‌ కావాలి, కాబట్ట 
దీనిననుసరించి ఈ (కింది విధంగా లెక్కకట్టవచ్చు. 


ఓ గచ్చు విస్తీర్ణం = పాడవు ౫ వెడల్పు 

2. రెండు గోడల విస్తీర్ణం = పొడవు ౫ (పతీ గోడ ఎత్తు ౫ 2 

3. ఇంకో రెండు గోడల విసీరం = వెడలు? ౫ (పతీ గోడ ఎత్తు ౫2 
౬ oJ ఆప 

4. పె కప్పు = పొడవు ౫ వెడల్పు 


కాబటి 6 ౫ 10౫ 4 కొలతల గది విసీరాని వ ఈ కింది విధంగా లెక్కకటాలి. 
టం చిరా €ఎ 


1. గచ్చు విస్తీర్ణం . =6౫10మీ =60మీ? లేదా(20'%౩౩.3') =1666' చ.అ 
2. రెండుగోడల విస్తీర్ణం = 6 ౫ 4౫ 2 మీ = 48 మీ£ి లేదా (20౫ 10.3౫42) = 412 చ.అ 


3. రెండుగోడల విస్తీర్ణం = 10౫ 4౫ 2 మీ = 80మీ? తేదా(33.3' ౫ 10.3' x2) = 685.9 చ.అ 


4. సెకప్పువిస్త్రరం =6౫10మీ =60మీ2 లేదా (20౫333) = 666 చ.అ 
మొత్తం విస్తీర్తం = 248 చ.మీ లేదా 2429.9 చ.అ 
248 x 5.73 


కావలసిన 2 శాతం ఫార్మాలిన్‌ (దావణం = = 14.21 లీటర్లు 


100 


గదిని రోగకారకక్రిమి నిర్మూలన చేయటానికి 14.21 లీటర్ల 2 శాతం ఫార్మాలిన్‌ కావాలి. 
దీనికి అదనంగా ఇంతే (దావణం, పరికరాలను శుభం చేయడానికి అవసరముంటుంది. 


. కావలసిన మొత్తం 2 శాతం క్‌ ఒక్‌, 42 అంటు 29 లీటర్లు. 


మొదటిపద్దతి : క 
కావలసిన 29 లీటర్ల, 2 శాతం |దావణానికి కావలసిన వాణిజ్యంగా లభించే ఫార్మాలిన్‌ను 
40-2 # 
లెక్కకల్దబానికి మొదటి సూతంలో విలువలను (పతిక్షేప్రంచగా = = =7=19 


పట్టుపురుగుల పెంపకానికి అనువెన గృహాన్ని తయారుచేయటం 33 


ఒక లీటరు వాణిజ్యంగా లభించే ఫార్మాలిన్‌ కు 19 లీటర్ల నీటీని కలిపితే 20 లీబర్ల, 
2 శాతం ఫార్మాలిన్‌ అవుతుంది. అయితే 29 లీటర్ల 2 శాతం ఫార్మాలిన్‌ కోసం = = = 1.45 
లీటర్లు 

కాబట్టి 1.45 లీటర్ల వాణిజ్య ఫార్మాలిన్‌ తో గదిని (6 ౫ 10౫% 4 మీ, పరికరాలను. 
రోగకారక (క్రిమి నిర్మూలన చేయవచ్చు. 


ధెండవపద్దతి ః 
రెండవ సూత్రంలో విలువలను ప్రతిక్టేపించగా 


1 
అ 20 ఐం = 50 మి.లీ వాణిజ్యంగా లభించే ఫార్మాలిన్‌. 


పెంపకగదికి, పరికరాలకు మొత్తం 29 లీటర్ల (దావణం కావాలి. 


2x29 5 


3 = = 1.45 లీటర్లు. 





కాబటి = 
(an) 


కావలసిన వాణిజ్య ఫార్మాలిన్‌ '= 1.45 లీటర్లు. 


పాౌగవేయటం oa 


(దవాన్ని వాయురూపంలో వినియోగించి ఆ సీ (కేమి నిర్మూలన చేయబాన్ని 
“పాగవేయటం' లేదా “పాగపెట్టటం' అంటారు. పూర్తిగా మూసిన గదిలో ఈ పద్దతి అమలు 
పరిస్తే చాలా సమర్దవంతంగా అర. ఈ ఈ పద్దతిలో ఒకేసారిగా పెంపక గృహం, సెలపక 
నామా గిని రోగకారక[కిమినిర్మూలన చేయవచ్చు. ఈ పద్దతి న ఫా ఫార్మాలిన్‌ ను 
ఉపయోగించవచ్చు. గది _వెశాల్యాన్ని అనుసరించి తాపాల ను ఫార్మాలిన్‌ ను లెక్కకల్టి దాని! 
4-5 రెట్లు నీరు కలపాలి. దీనిని ఒక వెడల్పాటి పాత్రలో పోసి బొగ్గుల కుంపటిపై లేద 
ఎలక్ట్రిక్‌ స్ట సర్‌ పె పెట్టి వేడిచేయాలి. వేడైన తర్వాత నెమ్మదిగా (ద్రావణం వాయువుగా మారి గది 
మొత్తం నెమ్మదిగా. ఆ(క్రమించుకొంటుంది. వేడిచేసేటపుడు (దావణానికి మంటలు 
అంటుకోకుండా జ్మాగత్తపడాలి. (ద్రావణం నేరుగా మండితే దాని (పభావం ఉండదు. ఈ 
పద్దతిలో 4-5 సారు పాగవేయాలి. ఈ చర్యలో గది ఉష్ణోగత 20°C లకు ఎక్కువ, తేమ 
70 శాతం లేదా ఎక్కువ ఉండాలి. లోహంతో చేసిన పరికరాలను ఈ పద్దతిలో చాలా లేకంగా 
శుభం చేయవచ్చు. ఈ పద్దతికి పారాఫార్మాల్‌ డిహైడ్‌ ను కూడా వాడవచ్చు. దినిని: వేడ 
ఫార్మాలిన్‌ వెలువడుతుంది. అయితే 10 క్యుబిక్‌ మీటర్ల . వైశాల్యాన్ని Ee చేయటానికే 
60 (గా || హారాహర్మాలర వూ డ్‌ అవసరముంటుంది. 


రోగకారక (క్రిమి నిర్మూలన కార్యక్రమం తర్వాత పెంపక గదిని ఒక రోజువరకు మూసి 
ఉంచాలి... పెంపకగదిని వాడటానికి 1-2 రోజుల ముందు కిటికీలు, ద్వారం తెరచి స్వచ్చమైన 
గాలి లోపలకు రావటూనికి వీలు కలిపించాలి. 


ఆరోగ్యకరమైన పరిస్టితులను నేలకొల్పటం: : 
పెంపకగ్భహం స్వరిసరాలలోనూ, లోపల ఆరోగ్యకరమై.న పరిస్థితులు నెలకొన్నపుడు 
వ్యాధికారక సూక్ష్మజీవులు లోనికి రాకుండా నిరోధించబడి, వ్యాధులు రావు. పురుగుల పెంపకం 


34 పట్టు పరిశ్రమ 
సమయంలో గదిలోనికి కేవలం కొంతమంది కూలీలను మామే రానివ్వాలి. వీరు లోపలికి 
వచ్చేటపుడు చేతులు, కాళ్ళు శుభం చేసుకోవాలి. రోగకారక (క్రీములను నిర్మూలించే 
(దావకాలెన ఫార్మాలిన్‌, డెట్టాల్‌, (క్రీసాల్‌లను నీటితో కలిపి, చేతులు ప్మభం చేయటానికి 
వాడాలి. పాదాలను శుభం చేయటానికి రేకు తట్బలో గోనెసంచిని ఫార్మాలిన్‌ (దావణంతో 
తడిపివేయాలి. ఈ గోనెసంచిపై బ్లీచింగ్‌ పౌడర్‌ను లేదా అప్పుడే తయారు చేసిన సున్నంపాడిని 
కూడ చల్లి పెంపకగది ద్వారం ముందు ఉంచాలి. గదిలోకి వెళ్ళేటప్పుడు పాదాలను ఈ 
గోనెసంచితో తుడుచుకోవాలి. ఇక గృహం చుట్టూ సున్నంపాొడి చల్లాలి. 
పురుగుల పెంపకంలో చనిపోయిన పురుగులను, వ్యాధిసోకిన వాటిని సేకరించి ఒక 
ప్యాతలో వేయాలి. వీటిని తర్వాత తగులబెట్టాలి. ఎనామిల్‌ బేసిన్‌లో ఒక శాతం ఫార్మాలిన్‌ 
పోసి స్టాండుపై ఉంచి గది ద్వారం వద్ద ఉంచాలి. ఇది చేతులను శుభం చేసుకోవటానికి 
"వాడాలి. పెంపక గృహానికి దూరంగా పెంటకుప్పను ఏర్పాటు చేయాలి. పురుగుల బెడ్‌ 
శుభ్రం చేసేటపుడు మలం గృహంలో పడకుండా జ్మాగతగా ఉండాలి. బెడ్‌ శుభత పూర్తి 
“కాగానే గదిని శుభం చేసి కాళ్ళు చేతులను శుభంగా కడుక్కోవాలి. గదిలోని పగుళ్ళు, 
_ఈంధాలలో వ్యాధిసోకిన మలం పడకుండా చూడాలి... ఎప్పటికప్పుడు రం(ధాలను, పగుళ్ళను 
గమనించాలి. పురుగుల బెడ్‌ను కేవలం వలతో మాత్రమే శుభం చేయాలి. ఒకవేళ వ్యాధి 
ఎక్కువయితే పురుగులను రోగకారకక్రిమి నిర్మూలనా |ద్రావకంతో కడిగిన తల్టులలోనికి 
మార్చాలి. పెంపక పరికరాలను ఇంకొకరి వద్దనుంచి అరువు తేకూడదు. ' దీనొవల్ల ఒక గది 
నుంచి ఇంకొక గదికి సూక్ష్మక్రిములు చేరటానికి అవకాశం ఉండి. ఒకసారి వాడిన కాగితాలను, 
_ పారాఫీన్‌ పేపరును ఇంకొకసారి వాడకూడదు. ఒకేసారి రెండు పెంపకాలు చేయకూడదు. 


పె విధంగా చేయటం వల్ల వ్యాధికారక (క్రిములను సమర్ధంగా అరికట్టి మంచి ఫలితాలను 
పొందవచ్చు. 


ప్రశ్నలు 


ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
రోగకారక [కిమి నిర్మూలన అంకే ఏమిటి ? 
మీకు తెల్సిన కొన్ని రోగకారక క్రిమి నిర్మూలన (ద్రవాలను తెలపండి. 
భౌతిక పద్దతిలో రోగకారక (క్రిమి నిర్మూలన అంటే ఏమిటి ? 
ఫార్మాలిన్‌ (స్పే చేయటానికి తగిన సమయం ఏది ?. 
ఫార్మాలిన్‌ ద్రావణాన్ని తయారు చేయటానికి సూతం తెలపండి. 
.గది శుభతకు 2 లీటర్ల ౩ శాతం ఫార్మాలిన్‌ను తయారు చేయండి. 
*“పాగవేయలురి అంకే ఏమిటి ? 

. పొగవేసే (ప్రక్రియలో ఉష్ణో గత, తేమ ఎంత ఉండాలి ? 

' పాదాలను తుడుచుకొనే తట్టులో కల రసాయనం ఏది ? 


అరు ఇ రల సి రు టి గో 


(ry 
ప 


పట్టుపురుగులకు వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జా గత్తలేవి ? 
చం దికలపెకల పట్టుదారం పోగులను ఎలా తొలగించాలి ? 
(స్వే చేసేటపుడు మాస్క్‌ను ఎందుకు ఉపయోగించాలి ? 


= a 
వలి [౯ 


' పట్టుపురుగుల పెంపకానికి అనువైన గృహాన్ని తయారుచేయటం 35 


1. 
1. 
2. 
స్స 


.ఈ కింది (ప్రశ్నలకు వ్యాసాలు రాయండి. 


రోగకారక (క్రిమి, నిర్మూలనను గురించి తెలపండి. 
రోగకారక (క్రిమి, నిర్మూలనా పద్దతులను వివరించండి. 


సోమయ్య “పెంపక' గృహం 4౫6 మీ (వెడల్పు ౫ పొడవు), 4 మీ. ఎత్తు ఉంది. 


దీనికోసం 2 శాతం ఫార్మాలిన్‌ ను తయారు చేయండీ. 


. _పాగవేసే పద్దతిని వివరించండి. 


పెంపకగదిలో ఆరోగ్య పరిస్థితులను ఎట్లా నెలకొల్పాలి! 
| క్షువ ధా 


Wasi aside thai యూ ప 


 . పట్టుపురుగులను కొన్ని శతాబ్దాల |క్రీతమే మచ్చిక చేయటం వల్ల పురుగులు చాలా 
సున్నితంగా ఉండి వాతావరణ పరిస్థితుల లో చిన్న మార్పులను కూడా తట్టుకోలేవు. వాణిజ్య 
"పరంగా పట్టుకాయల ఉత్పత్తిలో చక్కటి వాతావరణ పరిస్థితుల (ప్రభావం ఎక్కువగా ఉండి 
మేలు రకమైన పట్టుకాయలు, నాణ్యమైన పట్టు ఉత్పత్తి అవుతాయి. పట్టుకాయల ఉత్ప్సత్తిపె 
(ప్రభావాన్ని చూపించే వాతావరణ పరిస్థితులలో ఉమో గత, పెంపక గృహంలోని తేమ, ఆకుల 
పరిమాణం- నాణ్యత, పెంపక పద్దతుల లో ఆకువేత, శుభం చేయబం, స్థలావకాశం అనేవి 
ముఖ్యమె నవి. పట్టుపురుగుల (ప్రవర్తనపె జరిగిన అనేక పరిశోధనల వల్ల తెలిసింది ఏమిటం'కు 
పురుగులు అభివృద్ది చెందేకొద్దీ వాతావరణ పరిస్థితులు మారటం అవసరం. చెడు వాతావరణ 
పరిస్థితులు పురుగుల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. పై విషయాలను ద ఎష్టలో ఉంచుకొని 
ఆధునిక సాంకేతిక పెంపక పద్దతులను కేంద పట్టుపరిశమ రూపొందించింది. వీటిని ఆచరించి 
మేలెన పట్టుకాయలను, అధిక నాణ్యతకల పట్టును ఉత్పత్తి చేయవచ్చు. 


ఉషో (గ త (Temperature) : 
౯ 


పట్టుపురుగుల పెరుగుదల పె ఉష్ణ్రోగత (ప్రముఖపాత్ర వహిస్తుంది. పట్టుపురుగులు శీతల 
రక్త జంతువులు. కాబట్టి శరీరధర్మాలపై ఉష్టోగత అధిక ప్రభావం (ప్రదర్శిస్తుంది. ఉష్టో[ గత 
"పెరిగినపుడు జీవన చర్యలన్నీ తొందరగా వేగంగా జరుగుతాయి. ఉష్ణోగత తగ్గినపుడు చర్యల 
వేగం కూడా తగ్గుతుంది. పట్టుపురుగుల శరీర ధర్మాలలో జీవక్రియల రేటు, ఎంద్రెముల 
చర్యలు, పోషక పదార్థాల మార్పిడి, జీర్ణ కీయ, శోషణం, విసర్జన, నాడీపేరణ, హార్మోనుల 
చర్యలు మొదలెనవి అన్నీ వాతావరణ ఉష్టోగతచే (ప్రభావితం అవుతాయి.  ఉషమ్టోగత 
పెరిగినపుడు పురుగుల. పెరుగుదల వేగంగా జరిగి ఉంభకదశ కాలం తగ్గుతుంది. తక్కువ 
ఉష్ణోగతలో పెరుగుదల అతి నెమ్మదిగా జరిగి డింభకదశ కాలం అధికంగా పొడిగించబడుతుంది, 
పట్టుపురుగుల పెరుగుదలకు సరియై న ఉష్టోగత 230౮-286౮ మధ్య ఉంటుంది. పురుగులు 
15-40°C ఉష్ణోగతలో కూడా పెరుగుతాయి. ఉష్టోగత 30౮ కు పెరిగినపుడు పురుగుల 
ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఉష్టో గత పూర్తిగా తగ్గినపుడు అంక 200౮ కు తక్కువెనపుడు 
శరీరధర్మాలు బాగా తగ్గి, పెరుగుదల అధికంగా మందగిస్తుంది. ఈ (ప్రభావం చాకీపురుగులపె 
ఎక్కువగా కనిపిస్తుంది. పురుగులు పెరగక, నీరసించటం వల్ల వ్యాధులు వస్తాయి. చాకీపురుగులు 
అధిక ఉష్ణో గత, తేమ తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగి ఏపుగా పెరుగుతాయి. ఈ తొలిదశ 
పురుగులు అధిక ఉష్ణ్మోగతలో చురుకుగా మల్చరీని తిని ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ 
పురుగులు పెరిగినకొద్దీ పరిస్థితులను తట్టుకొనే విధంగా అభివృద్ధిచెంది చివరి దశలలో వాతావరణ 
పరిస్థితులలో మార్పులు సంభవించినా నష్టపోవు. అంతే కాకుండా తొలిదశలో పురుగులలో కల 
వ్యాధి నిరోధక శక్తి తరవాత దశలలో వాటి జీవించే రేటును (Survival Tate) అభివృద్ధి చేస్తూ 
నాణ్యతకల పట్టుగూళ్ళ ఉత్పత్తి జరిగేలాగా చేస్తుంది. 


- పట్టుపురుగుల పెంపకానికి కావలసిన వాతావరణ పరిస్థితులు క్‌ 37 


పట్టుపురుగుల పెరుగుదలకు, ఉష్ణోగతకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్ట. 
_ ఉష్ణోగత అధికంగా పెరగకుండా ) తగ్గకుండా చర్యలు తీసుకొని నష్టం రాకుండా కాపాడాలి, 
- వివిధ దశలలో పట్టుపురుగుల పెంపకానికి కావల్సిన ఉష్టోగ్రతలు ఈ "క్రింది విధంగా ఉండాలి. 


పురుగుల వయస్సు ౨ ఉష్ణోగ్రతి౦ ల. 
1 దశ లేదా ఇన్‌ స్టార్‌ 26-28 
[1 దశ 26-28 
III దశ 24-26 
IV దశ. re; 
V దళ 23-24 


E పెన తెల్పిన విధంగా ఉష్ణో గతలను సెంపకగదిలో (పతీ ఇన్‌ స్టార్‌ కు (105627) 
. పొటీంచినపుడు, పురుగులకు తగినన్ని నాణ్యతకల మల్బరీ ఆకులను "మేతకు వేయాలి. 
' దీనివల్ల పురుగులు అధికంగా పెరుగుతాయి. మేత తక్కువగా వేసినపుడు ఉష్ణో గతను కొంచెం 
| తగ్గించటం మంచిది. పురుగులకు మొదటి దశలో ఎక్కువ ఉష్ణోగత కావాలి. దశలు లేదా 
పురుగుల వయస్సు పెరిగే కొద్దీ ఉష్ణో గతను కొద్దికొద్దిగా తగ్గించాలి. పెంపకగదిలో ఉష్టో గతను 
_ ధర్మామీటరుతో కొలవాలి. (పతీ దశలో ఉష్ణ గతను (ప్రతీదినం గమనించటం మంచిది. 


“ఉషో మ గతన్నుక్రమపర్భటం (Regulation of temperature) : 

lee ఉమ్టగత ఎల్లకాలం ఒకే రకంగా ఉండదు. ఇది కాలాన్ని అనుసరించి 
మారుతుంది. అంతేకాకుండా వాతావరణంలో అధిక మార్పులు కూడా ఉమ్ణగత మార్పుకు 
కారణాలవుతాయి. సకాలంలో వర్ణాలు కురిసినపుడు పురుగుల పెంపకం ఆగష్టు మాసం నుంచి 
5 1పారంభమవుతుంది. సాధారణంగా వర్షాకాలంలో, శీతాకాలంలో గది ఉష్ణో గత తక్కువవుతుంది. 
. దీనివల్ల పెంపకం కష్టమవుతుంది కాబట్టే పెంపకగదిని ఎలక్ట్రిక్‌ హీటర్‌ లేదా బొగ్గుల కుంపటితో 
వేడెక్కించి a గతను పెంచాలి: “దీనికి ఎలక్షిక్‌ హీటర్‌ మంచిది.. ఎందుకంటే దీనితో 
పాగరాదు. కొని హీటర్లు ,రితులకు అందుబాబులో ఉండవు. అంతేకాకుండా కొన్ని (గామాలలో 
.. రెతుల గృహంలో విద్యుత్తు ఉండదు. కాబట్టీ ఇందుకోసం బొగ్గుల కుంపటిని వాడాలి. బొగ్గుల 
_ కుంపటినీ పెంపకగది బయటనే ఎరగా వేడీగా తయారుచేసిన తర్వాత గదిలోకి తీసుకురావాలి. 
దీనినుండి పొగరాకుండా చర్యలు న. కుంపటిటో బాగా ఎర్రగా కాలిన బొగ్గులపె 
కొంచెం బూడిద ఉంకే అధిక ఉష్షం ఒకే రకంగా విస్తరిస్తుంది. పెంపక గదిలో ఎట్బే 
పరిస్థితులలో. కూడ కరలను తగులబెల్టురాదు. దీనివల్ల గదిలో కార్బన్‌ -డె -డె-ఆక్సెడు, ఇతర 
వాయువులు "ఎరిగి పురుగులకు హాని 'కలుగుతుంది. రాతి సమయంలో గది కిటికీలను, 
ద్వారాలను పూర్తిగా మూసి ఉంచాలి. పగటి సమయం పెరిగిన కొద్దీ ఎండపెరిగినపుడు నెమ్మదిగా 
గదిని తెరవాలి. ఎండాకాలంలో ఉమ్టోగత చాలా అధికంగా పేరుగుతుంది. ఈ కాలంలో 
ఉమ్టో గతను పురుగుల పెరుగుదలకు అనుకూలమై నంత వరకు తగ్గించటం చాలా కష్టం.' రాతి 
. సమయంలో ద్వారం, కిటికీలను తెరచి ఉంచాలి. "ఎండ తీ వత పేరగటం గమనించి కిటికీలను, 
స్‌ ద్వారంను మూసివేయాలి. ఇంకా తప్పని పరిస్థితులలో ద్వారానికి, కిటీకీలకు గోనెసంచులను 
= కట్టీ (స్పేయరుతో నీటిని చల్లి గది "ఉష్ణ గ్రత తగ్గించాలి లేదా ఎయిర్‌కూలర్‌ను' కూడా 


శిరి పట్టు పరి|శమ 


a 


వాడవచ్చు. ఉష్టగతలో. హెచ్చుతగ్గులను అన్ని కాలాల్లో ఎయిర్‌ కండిషనర్‌ తో [కమపరన 
వచ్చు. కానీ ఇవన్నీ _రెతుకు అందుబాటులో ఉండవు. rr 


తేమ (midi) : 

తేమకూడా పట్టుపురుగుల పెంపకంపై అధికంగా (ప్రభావాన్ని చూపుతుంది. అయితే 
సరియైన ఉష్టోగతలో, తేమలో పెంచిన పురుగులు నాణ్యత కల పట్టుకాయలను ఉత్పత్తి 
చేస్తాయి. తేమ నేరుగా పురుగుల శరీరధర్మాలపె |పభావాని ్న చూపిస్తుంది. తేమ ఎక్కు.వెనపుడు 
జీవ కీయలు వేగంగా కొనసాగి డింభకం పెరుగుదల కాలం తగ్గుతుంది. తేమ శాతం పెరిగినపుడు 
(80-90%) రక్తం pH విలువ బాగా తగ్గుతుంది. కార్బన్‌ & ఆక్సెడు విడుదల పెరుగుతుంది. 
తేమ తక్కు.వెతే డింభక దశ ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఉష్టోగత, తేమల సరియైన 
కలయిక పట్టుపురుగుల పెరుగుదలను వృద్ధి చేస్తుంది. తేమ (ప్రభావం (పత్యక్షంగా, పరోక్షంగా 
ఉంటుంది. (ప్రత్యక్ష [పభావం పురుగుల శరీర ధర్మాలపెనా, పరోక్ష (ప్రభావం మల్బరీ 
ఆకుల నా ఉంటుంది, " | 

పురుగుల పెరుగుదలకు 75 శాతం తేమ చక్కగా తోట్పీడుతుంది. తొలిదశ పురుగులు, 
ఎక్కువ తేమను తట్టుకొని, శరీరంలోని నీటిని ఏ మాతం నష్టపోకుండా పెరుగుతాయి. 
చివరిదశ పురుగులు ఇందుకు విరుద్దంగా ఉంటాయి. ఇవి ఎక్కువ తేమను తట్టుకోలేవు. తేమ 
సరిగా లేనపుడు ఆకులు బాగా వాడిపోయి పురుగులు తినటానికి పనికిరావు. కాబట్టి పురుగులలో 
పోషణలోపం కనిపిస్తుంది. గదిలోని గాలిలో ఎక్కువ తేమ ఉన్నపుడు సూక్ష్మ కీములు పెరిగి 
వురుగులకు వ్యాధులను కల్గించి పంటకు నష్టం చేస్తాయి. పురుగుల పెంపకం స కమంగా 
కొనసాగి మంచి ఉత్పత్తులను సాధించటానికి కింద తెల్పిన తేమ శాతాలను గదిలో నెలక్‌ప్పై టానికి 
చర్యలు చేపట్టాలి. టు 


అ మదా కామా నను వనునానుననానాగా నాను రు తా నామన కా ననున నాననా జా మమదదనా నామాని పము జుజా బబు ననన లాం యమన వయటలు 


పురుగుల వయస్సు = తేమ శాతం —™ 
[. దశ జ్‌ . 
11 దశ 85 
III దశ ౭8 
IV దశ . 75 
V దశ 70. 





se 

త్‌లిదశ పురుగులకు ఎక్కువ తేమ అవసరం కాబట్టి పురుగులను మూతకల పెజ్టలలో 
పెంపకం చేయటం మంచిది. ఎందుకంకే ఉష్టోగత ఎక్కువగా ఉన్నపుడు ఆకులు వడలి 
పోతాయి. అయితే పురుగులకు ఎక్కువసార్లు ఆకు వేయటం మంచిదికాదు. అధిక తేమ, 
ఉమ్టో గతలలో చాకీపురుగులు చాలా ఆరోగ్యంగా వేగంగా పెరుగుతాయి... దీనిని ఆధారం 
చేసుకొని చాకీపురుగుల పెంపకాన్ని అధిక తేమ, ఉష్ణోగతలలో పెంచి, మంచి ఫలితాలను 
సాధించవచ్చు. "- చివరిదశ పురుగుల పెంపకం పాడి వాతావరణంలో జరుగుతుంది. గదిలో 
ఎక్కువ మల్చరీకొమ్ములుండటం వల్ల తేమ పెరిగి ఆకులు తొందరగా  వడలిపోవు, 
అంతేకాకుండా గదిలో కూడా తేమ విస్తరిస్తుంది. ఎక్కువ తేమను చివరిదశ పురుగులు 


... పట్టుపురుగుల పెంపకానికి కావలసిన వాతావరణ పరిస్థితులు. న 39. 


. భరించవు. తేమ శాతం 90 దాటినా ఉష్ణో గత 20-28౮ ఉన్నపుడు కూడా పురుగులు బాగా 
పెరుగుతాయి. ఈ దశ పురుగులు తక్కువ ఉష్ణ గత, తేమ శాతంలో చక్కగా పెరుగుతాయి. 

. తేమ పరోక్ష (ప్రభావం వల్ల పురుగుల బెడ్‌లో ఉన్న ఆకులు వడలిపోతాయి. ఎండ 
స్త్‌ ఎక్కువగా ఉన్న రోపాలో ఆకులు తొందరగా ఎండీపోయి, పురుగులకు ఆహారంగా పనికిరావు. 
దీనివల్ల పురుగుల పెరుగుదల తగ్గి ఆకు వ ప్రధా అవుతుంది. ఈ రకమై న పరిస్థితులలో పెరిగిన 
చాక్తీ పురుగులు బాగా నీదసించి ప్యాధులు (ప్రబలటానికి అవకాశం ఉంది. ఇక చేవరి దశలో తేమ 
అధికంగా పెరిగినపుడు బెడ్‌ లో తేమ సెరిగి వ్యాధులు సంభవిస్తాయి. అందువల్ల (పతీ దశలో 
ఒక (పత్యేకమైన తేమ. బెడ్‌ లో ఉండేటట్లు చూడాలి. 


తేమను [క్రమపరచటం ః 
న వాతావరణంలో తేమ ఎల్లప్పుడు ఒకే రకంగా ఉండదు, దినం అంతా కూడా తేమ ఒకే 
రకంగా ఉండదు. అంతేకాకుండా వివిధ కాలాల్లో వ్‌ఎధ స్థాయిల్లో ఉంటుంది... తేమను (కమ 
పరచటానికి చాకీ దశలో పారఫిన్‌ కాగితాన్ని ఉపయోగీంచి పెంపకం బెడ్‌లో తే తేమను పెంచాలి. 
అవసరమై నపుడు నీటితో తడిపిన స్పాంజ్‌ ముక్కలను లేదా ఉండలా చుట్టి, తడిపిన. 
వార్తాపతికను బెడ్‌చుట్టు అమర్చి తేమను పెంచాలి. నిర్మోచన సమయంలో తేమను 
76 శాతానికి తగ్గించటం ల్ల నిర్మోచనం. ఒకే రకంగా ఉంటుంది. 'లేకపోతే పురుగులు వల 
క్రిందనే జరడపోయి కమరహీ తంగా పెరిగి వ్యాధులకు లోనవుతాయి. అంతేకాకుండా బెట్‌ 
శు భతకు ఎక్కువ సమయం, ఎక్కువ కూలీల అవసరం, పురుగుల సంఖ్య తగ్గడం 
జరుగుతాయి. ' పెంపకంలో పారాఫీన్‌ కాగితం తొలగించటం వల్ల ఆకులు తొందరగా 
వాడిపోతాయి. ఆకు మేత సమయంలో ఎక్కువ తేమ పల్ల పుకు ఎక్కువ సమయం 
తాజాగా ఉండీ మేతకాలం పాడిగించబడుతుంది. జపాన్‌ వంటి. దేశాల్లో చివరిదశ పురుగుల 
"పెంపకంలో తేమను పెంచటానికి నేలపె పె నీళ్ళు చల్టుతారు. ఉష్షదేశాల్లో పురుగులకు అవసరమైన 
ఉమ్టో[గతకు * ఎక్కు గ్యావెతే తేమ మాతం పెరగకూడదు. ఎందుకంటే తేమ ఉష్టోగత రెండూ 
"పెరిగినప్పైతే చివరీదశ పురుగులకు ఎక్కువ హాని జరుగుతుంది. పెంపక గదిలోని ఆకులు 
ఎక్కువ “ఉష్ణోగత, తక్కువ తేమ వల్ల తొందరగా ఎండిపోతాయి. ఆకుల నిలవలో వాటిపై 
నీరు చల్లటం మంచిది. అంతేకానీ ఎక్కువ ఉష్టో గత ఉన్నపుడు కృత్రిమంగా తేమను 
పెంచటం ఆరోగ్యకరం కాదు, 


గాలి (AnD: ' 

ఇతర జంతువులలాగా పట్టుపురుగులకు వాటి శరీరధర్మకియలు చక్కగా కొనసాగ 
టానికి స్వచ్చమైన గాలి అవసరం. పట్టుపురుగుకు ఉండే 9 జతల శ్వాసరం(ధ్రాలు రకానికి 
ఆక్సీజన్‌ ను వాయునాళాల ద్వారా అందిస్తాయి. _ జీవక్రియలో విడుదలైన ౮6% తిరిగి 
వెలుపలకు తీసుకురాబడుతుంది. పెంపక గదిలో కార్సన్‌ డె డె ఆక్సెడు, సల్ఫర్‌ డె డె ఆక్సెడ్‌, 
కార్చన్‌ మోనాక్సెడ్‌, అమ్మోనియా, ఫార్మాల్‌ డహై హాడ్‌ వాయువులు ఉంటాయి. ఇవి కూలీలు 
లేదా రెతు శ్వాస్మక్రియలో, పట్టుపురుగులు, మల్చక్‌ ఆకులు, మలంలో కిణ్వనం వల్ల, బొగ్గులు 
కాల్చటం వల్ల ఏర్పడతాయి. సెప్పి వల్లనే గదిలోని గాలి కాలుష్యమవుతుంది. ఈ విధమై న 
విషపూరిత “వాతావరణం పట్టుపురుగుల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. పెంపకగదిలో 
. విషవాయువులు తగిన స్థాయికీ మించినట్లైతే పట్టుపురుగులు నీరసించి ఆహారం సరిగా 
(గహే ఇచవు. కాబట్ట గదీలోని విషవాయువు లను ఎప్పటికప్పుడు వెలుపలికి: తరలించటానికి 
తగిన ఏర్పాటు చేసి, స్పచ్చమైన గాలి లోపలికి రావటానికి అవకాశం కలిపించాలి. గదిలోని 
“వాయువుల స్థాయి ఈ కింది తెల్పిన విధంగా ఉంశు re హాని కలగదు. 


40. .. వ. చటరం 


12 శాతం కార్బన్‌ డె ఆక్సైడ్‌ . 
1 శాతం ఫార్మాల్‌ డీహైడ్‌ 
0.02 శాతం సల్ఫర్‌ డెఆక్సెడ్‌ 
0.1 శాతం అమ్మోనియా 


తొలిదశ పురుగుల ౮6% ను తట్టుకొన్నా, ఇతర 'విషవాయువులను తట్టుకోలేవు, పెన 
తెలిపిన వాయువులు తాలిదళలోకంటే చివరిదశలో ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. సల ర్‌ డె డ్రె 
ఆక్సైడ్‌ పట్టుకాయలో పార్‌ ల (Prothetely) ని కలిగిస్తుంది. [పాథిటిలి అంటే కీటకాల 
జీవితచరి। తలో డింభకానిక్తి పూ ప్యూపాకు. మధ్య ఉండే దశ. దీని వల్ల కాయల నాణ్యత బాగా తగ్గి 
RE (Reeling) అనువుగా . ఉండవు. పెంపకగదిలో tae 0.1 శాతం) 
అన్నపుడు రీలింగు చర్యలో సిరిసిన్‌ (Sericin) కరగదు. 


గాలిఎ (కమప పరచటం ః 


గదిలోకి గాలి సక్రమంగా వీచటానికి తగిన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల గదిలోని 
విషవాయువుల సాంద్రత బాగా తగ్గుతుంది. పట్టుపురుగులకు హాని కల్గించే శ్రీమిసంహారక 
మందులు, రోగకారక (కేమి నిర్మూలన [దవాలు, పాదరస రసాయనాలు, డి.డి.టే, బి. హస్‌ 
ఇతర వ్యవసాయరసాయన పదార్థాలు, పాగాకు మొద్దలెన వాటిని పెంపక గృహాలలో ఉంచ. 
కూడదు. చాకీపురుగులు వీటి వరి తొందరగా (పభావితమవుతాయి. కాబట్టే ఈ విషయంలో 
తగిన జ్మాగత్తలు తీసుకోవాలి. చివరి దశలో గాలి (ప్రవాహం సెకనుకు ఒక "మీటరు ఉన్నపుడు 
పురుగులు చనిపోవటం తగ్గి ఆహారం తినటం, జీర్ణ క్రియ, శరీరబరువు, పట్టుకాయల బరువు, 
పూూూపాల శాతం పెరుగుతాయి. తొలిదశ పురుగుల పెంపకంలో (పతీ చేత సమయంలో 
పారాఫీన్‌ కాగితాని స తొలగించి, తాజా గాలి (ప్రసరించ టానికి అవకాశం కలిగించాలి. 


పెంపక గదిలో ఉష్ణ్ట్రోగతను, తేమను [కమపరచటంలో గాలి (పముఖపాత వహిస్తుంది. 
ఇందుకుగాను కృ(తిమంగా గాలిని గదిలోనికి పంపించి అధిక ఉష్టోగతను, తేమను తగ్గించటానికి 
వీలవుతుంది. . | 


కాంతి లెదా వెలుతురు igh): 


సంర లు తక్కువ కాంతిని ఇష్టపడతాయి. ఇవి పూర్తి చికటిని లేదా ఎకువ 
వెలుతురును ఇష్టపడవు. పూర్తి చీకటిలో డింభక దశకాలం తగ్గుతుంది. ఎక్కువ కాంతిలో . 
బర్మువెన పట్టుకాయలు తయారవుతాయి. చీకటిలో ఉన్న పురుగులకంకేు వెలుతురులో "పెరిగిన 
పురుగులకు “ఆకలి (Appetite) ఎక్కువ. వెలుతురు సమయంలో డింభకాలు బెడ్‌ పెకి త్ర్యరగా 
పాకుతాయి. అదే చీకటిలో అయితే పురుగులు కదలవు. ఏది ఏమె మై నా పురుగులను పూర్తి 
చీకటి లేదా పూర్తి వెలుతురులో పెంచటం మంచిది కాదు. పట్టుపురుగుల మసక -దీకటిీని 
(15-26 లక్‌ క్‌) ఎక్కువ ఇష్టపడతాయి. పెంపకం అధిక కాంతి లేదా చీకటిలో జరిగితే 
పెరుగుదల, నిర్మోచనం సక్రమంగా ఉండవు. పురుగులకు రోజుకు 16 గంబలు కాంతి, మిగిలిన 
సమయం చీకటి అవసరం. కాబట్టి పురుగుల పెంపకాన్ని దిసంలో తక్కువ కాంతిలో, మిగిలిన " 
సమయం చీకటిలో (రాత్రి) ఉండేటట్లు పెంచినట్టెతే . అ "పెరిగి నాచ్యాతగల 
పట్టుకాయల, బు పై ఉత్పత్తి అలుగుతుంది! 


పట్టుపురుగుల "పెంపకానికి కావలసిన. వాతావరణ పరిస్థితులు 41. 


(పశ్చలు 


ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 


లన 


ట్టుపురుగుల పెంపకానీకి కావలసిన వాతావరణ పరిస్థితి అంశాలను తెలపండి. 
పట్టుపురుగులకు కావలసిన తేమ, ఉష్ణాగతలను తెలపండి ? 

గదిలో ఉష్టోగతను ఎట్లా [కమపరుస్తారు ? 

తేమను [కమపరచటం వల్ల లాభాలేవి ? 

పెంపక్ష గదిలో కల విషవాయువులు ఏవి ? 

పురుగులపై సల్చర్‌ డె ఆక్సెడ్‌ (పభావం తెలపండి ? 

పెంపక గదిలో గాలి (ప్రవాహం ఎంత ఉండాలి ? 

పెంపకగదిలో పురుగులకు కావలసిన కాంతి ఎంత ? 


ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 
పెంపక గదిలో పురుగులకు కావలసిన వాతావరణ పరిస్థితులను గురించి తెలపండి. 
పెంపకానికి అనువుగా వాతావరణ పరిస్థితులను ఏ విధంగా [కమపర్చాలి ? 


ద్‌, 
పొదగటం, (బ్రషింగ్‌ 
(Hatching and Brushing) 


పట్టుపురుగుల పెంపకంలో గుడ్ల నాణ్యత అధిక పాత వహిస్తుంది. (గ్రెయినేజ్‌ నుంచి 
తెచ్చిన గుడ్లను సరియైన పద్దతిలో “సాదిగించాలి. ఈ (ష్మకియ వల్ల అధిక శాతం గుడ్డు 
పొదగబడీ . పరుగులు “వెలువడతాయి. కాబట్టే పెంపకంలో పురుగుల సంఖ్య. పాొదిగించే 
_ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. దీనికోసం సరియైన పద్దతులను ఆచరించినప్పై తే ఎక్కువ 
పురుగులు గుడ్లనుంచి విడుదలవుతాయి. 


రారా గుడ్డను పాదిగించలుం 
ఇందులో గుడ్డులోని పిండాలు అన్నీ ఒకేసారి అభివ ఎద్ది చెంది, ఒకేసారి పాదగబడటానికి 
అవసరమై న వాతావరణ పరిస్థితులను కృతిమంగా కలిపిస్తారు. "దీని వల్ల ముందు తరంలో 
వోల్లినిజం (Voltinism) లక్షణం, డింభకం అభివృద్ది, పెరుగుదల, పట్టుకాయల నాణ్యత, 
ఉత్పత్తి అధికమవుతాయి. అందువల్ల గుడ్లను అవసరమైన. సీతలనిలవ చికిత్సా (Cold 
preservation treatment), ఆమ్ల “నికిత! ఎ (Acid treatment) చేసి క తమంగా గుడ్లు 
పొదగబడటానికి తయారుచేసే, ఆ తరవాత సరియై న పద్దతిలో మళీ ఇ కో ఎ(తిమంగా పాదిగించాలి. 
' గుడ్లను పాదిగించే గది పెస్టై పుభంగా 'ఉండాలీ. ఈ సమయంలో రోగకారక క్రిమి 
నిర్మూలన (ద్రవాలను, ఇతర పరికరాలను అందుబాటులో ఉంచాలి. ఈ చర్య లో ఉష్ణోగతను 
పెంచటానికి తగ్గించటానికి కావలసిన పరికరాలను సేకరించి, తగిన rE ముందే 
అమర్చుకోవాలి. గుడ్ల కాగితాలు (288 sheets), గుడ్ల పెట్టలు మొదలైన వాటీని పెంపక 
గృహంలో సరియైన ఉష్టగత, తేమను బహిర్గతం (expose) చేయబానికి' అవసరమై న 
ఏర్పాబ్లు చేయాలి. గుడ్లను పాదిగింఛలానికి 80-85 శాతం తేమ కావాలి. నిదావస్టకు పోని 
గుడ్డకు, ఆమ్ల చికిత్స తర్వాత తొందరగా పాదిగించటానికి 24-250 ఉషమ్ణో! గత ఉండాలి. 


శీతాకాలంలో నిలవ చేసిన గుడ్డను శీతల నిలవనుంచి తీయగానే, అప్పుడే పొదిగించటానికి 
వీలుకాదు. వీటిని మొదటగా 24-25°C శష్టో గతకు నెమ్మదిగా తీసుకురావాలి. మొబ్బమొదటగా 
గుడ్లను 15°C ఉష్ణ్మోగతలో మూడు రోజులుంచి తర్వాత మామూలుగా పాదిగించే ఉమ్లో గత 
24-250 లో ఉంచాలి. ఈ మాధ్యమిక చర్య వల్ల ఒక్కసారిగా మారిన ఉష్టో గత (2.5°C 
నుండీ 24- 25°C) వల్ల గుద్దకు నష్టం కలగదు. అంతేకాకుండా పండం అభివృద్ధి ఒకేరకంగా 
ఉంటుంది. ఆమ్లచర్య తర్వాత శీతల నిలవ చేసిన గుడ్లను (పొదిగే కాలం పోడీగించటానికి) 


165°C వద్ద 12 గంటలుంచి,. తర్వాత మామూలు పాదిగే ఉమోగత. 24-25° ౮ లోనికి 
తీసుకురావాలి. 


పొదిగే కాలం ముగింపుకు దగ్గరయిన కొద్దీ గుడ్డు నీలిరంగు దశకు లేదా పిన్‌ హెడ్‌ దశకు 
మారతాయి. ఈ దశలో గుడ్లను “నల్లటి పెళ్టెలో ‘Black b0x) ఉంచటం- వల్ల గుక్లన్నీ 
ఒకేసారి సాదగబడతాయి (పటం 5.1) 


పొదగటం, (బషింగ్‌ .త్వీరై, 





పటం ః 5.1. గుడ్డను పాదిగించటావికి ఉపయోగించే పెట్టు 


గుడ్లను కృతిమంగా పాదిగించే చర్య మొదలయిన తర్వాత అనుకోని కారణాల వల్ల, 
పొదిగించటాన్ని పొడిగించటం కొంతవరకు వీలవుతుంది. అపుడు కృత్రిమంగా పొదిగించటం 
2-3 రోజులయితే, 5౮ శీతల నిలవలో గుడ్తను వారం రోజులుంచాలి. నీలిరంగు దశలో గుడ్లను 
పాదగకుండా ఆపటానికి 5°C ఉష్ణోగ్రతలో వారం రోజులుంచవచ్చు. గుడ్డు పొదిగిన తర్వాత 
డఉంభకాలను పొదిగిన గుడ్లనుంచి వేరుపరచే చర్యను ఆపటూనికీ ఉంభకాలను 7.5-10°C వద్ద 
శీతల నిలవలో మూడు రోజుల ఉంచవచ్చు. గీతల నిలవలో తేమ 75 శాతానికి తగ్గకూడదు. 


నిలిగుడ్డు దశ (Blue egg stage) : 
సరియె న ఉష్ణో గత, తేమలో పాదిగించిన గుడ్డలో పిండం. 7-8 కో (గుడ్డు 
పగులుటకు 48 గంటల ముందు) అభివృద్ది చెంది, త (Pin head) లేదా తల వర్తక 
విధానం (Head pigmentation) దశకు “తేరుతుంది. ఇక గుద్దు పగులుటకు 24 మో 
_ ముందు నీలిరంగుకు మారుతుంది. (పటం 5.2) . 





తల పర్షక ఇిఢావం 


పటం 85.2. sae ద్ది వల 


గుడ్డను నల్హటి డబా బ్బాలో పె పెట్టం (Black boss of eggs) : 


గుడ్డు నీలిరంగు దశకు చేరగానే నల్లటి డబ్బాలో లేదా నల్లటి కాగితం లేదా నల్లని బట్టను 
చుట్టి పెట్టటం వల్ల గుడ్డన్నీ సమానంగా పొదగబడటానికి తయారవుతాయి. ఈ “పద్దతి “వల్ల 
ముం పరిపక్వం ' చెందిన పిండం పొదగకుండా నిరోదంచబడి, నెమ్మదిగా" పరగి పపం 


=. పట్టు పరిశ్రమ 


కూడా ముందుగా పరిపక్వం చెందిన పిండం దశకు చేరుతుంది. దీనివల్ల గుడ్లన్నీ నీలిరంగు 
దశకు చేరతాయి. మరుసటి దినం ఉదయం 8-9 గంటల మధ్య గుడ్లను డబ్బానుంచి తీసి 
వెలుతురుకు బహి గ్గతం (Expose) చేయాలి. కాంతి చర్య వల్ల డురేపించబడి 90-95 శాతం 
గుడ్డు ఒకటీ రెండు గంటల సమయంలో పగిలి డంభకాలు లు చరాలు 

. కృతిమంగా గుడ్డను పాదిగించిన తర్వాత పగిలే దశను (12660108) పొడిగించటానికి 
5° వద్ద వారం రోజాలు నీతలనిలవ చేయాలి. పొదిగిన తర్వాత గుడ్డు అన్నీ పగలకుండా 
మొదటిరోజు కేవలం 50-60 శాతం మా(తమే . డింభకాలు వెలువడిన తే (బషింగ్‌ను 
(Brushing) మరుసటి రోజు చేయాలి. అవసరమె తే డింభకాలను" ఈకతో గుడ్ల 
పెంకులనుంచి వేరుచేసి టిష్యూ కాగితంలో ఉంచి, 10౮ వద్ద గీతల నిలవలో ఉంచాలి. 
తరవాత రోజు పొదిగిన పురుగులతో, నిలవ చేసిన పురుగులను కలిపి పెంపకం' చేయాలి. 
నీలిరంగు దశలో గుడ్లను 5ొ౮ శీతల నిలవలో 2-3 రోజులుంచవచు . గుడ్డు అన్నీ పాదుగుబకు 
క ఎ(తిమంగా పొదిగించే గదిలో, 24 గంటలు ముందుగా 26°C ఉష గతలో ఉంచాలి. 

పట్టుపురుగుల గుడ్డు (లేయింగ్స్‌) కాగితంపై లేదా విడిగా లభిస్తాయి. ఈ గుడ్డు 
నుంచి వెలువడిన డేంభీకాలము వేరుచేసే పెంపకం చేస్తారు. గుడ్డు నుంచి వెలువడిన డంభకాలు 
నల్లగా, వెంటుకలతో చిన్న చీమల వలె కన్పిస్తాయి. కాబట్టే టిని చీమదశ (4005) లేదా 
కైగో (1౬6890) అంటారు. (పటం 5.3). డింభకాలను గుడ్డపేంకుల నుంచి వేరు చేయటానికి 
ఉదయం పూట మంచి సమయం. గుడ్డను తెల్లవారుజామున లేదా ఎండ ఎక్కువెన తర్వాత 


బహి ర్లతం చేసినమ్హైతే పాదుగుట సక్రమంగా 
ఉండదు. క్ర  తిమంగా పాదిగించే ఉష్ణ గత 
25°C లో, గుడ్డు పాదుగుటకు 1-2 
రోజాలు పడుతుంది. పగిలిన గుడ్లనుంచి 
ఉంభకాలను వేరు చేయటం ఆలస్యం 
చేయకూడదు. అయితే పాదుగుట 
సక్రమంగా లేనపుడు రెండు రోజుల 
తర్వాత (బషీంగ్‌ చేయాలి. ఎండవేళల్లో 
ఉంభకాలను (బషింగ్‌ కమతం 
ఆరోగ్యకరం కాదు. . అపుడే వెలువడిన 
ఉంభకాలను కూడా 7-10°C వద్ద ఒకరోజు యం ఈ 
నిలవ చేయవచ్చు. పటం:5.3. పొాదగటఎం 


ఈ 
I. పాదిగించుటలో ఉష్ణోగ్రత ప్రభావం: 

1. అధిక ఉష్టోగత వల్ల గుడ్డు తొందరగా పగులుతాయి. అయితే అధిక 'శాతం గుడ్డు 
చనిపోతాయి లేదా 'పాదగబడవు. గుద్దు నుంచి వెలువడిన పురుగులు చాలా నీరసించి. 
ఉంటాయి. వీటినుంచి నాసిరకం గూళ్ళు ఉత్పత్తి అవుతాయి. పంట దిగుబడి సరిగా 
ఉండదు. rr 

2. తక్కువ ఉమ్టోగత వల్ల పాదిగే సమయం పెరిగి అనేక గుడ్డు ale డింభకాలు 
(కమరహి తంగా పెలువడతాయి. 

3. బెవోల్టీన్‌ గుడ్లను (ఫిజ్‌నుంచి తీసినపుడు 15°C వద్ద మూడు రోజులు ఉంచాలి.. 


'కేకురొటే అధీక ఉష్ణోగతలోని మార్పులను గుడ్డు తట్టుకోలేవు. శీతలనిలవ ' గుడ్లను 
15°C వద్ద 12 గంటలు ఉంచాలి. 





పొదగటం, (బ షింగ్‌ 45 


1. తేమ (పభావం: 
1. (కమరహి తమైన తేమ వల్ల చాలా తక్కువ గుడ్డు పాదగబడతాయి. 
2. తేమ ఎక్కువెనపుడు వ్యాధులు వస్తాయి. 


పాదిగించుటకు కావల్సిన ఉష్ణో[గత్క తేమ 








పట్టుపురుగు రకం ఉష్ణోగత (౧౮). తేమశాతం 
యునివోల్టీన్‌ 24-26 75-80 
బెవోల్లీన్‌ _ 2426 75-80 
మస్టీన ప్రీర 21-24 75-80 





పాదగటం (Hatching) : 

గుడ్డులో అభివృద్ది చెంది, పిండం గుడ్డు నుంచి 'వెలుపడబాన్ని లేదా అభివృద్ది చెందిన . 
పట్టుపురుగు ఉంభకం గుద్దు నుంచి వెలువడటాన్ని “పాదగటంి అంటారు. గుద్దు నుంచి.. 
వెలువడిన డింభకాన్ని చీమదశ లేదా కెగో (Kego) అంటారు. 


పాదిగిన గుడ్డ శాతం (Hatching percentage) : 

పాదిగిసే గుడ్డకు, మొత్తం లేయింగ్స్‌లోని గుడ్డకు గల నిష్పత్తిని “పొదిగిన గుడ్డ శాతం' 
అంటారు. గుడ్డ శాతాన్ని లెక్కించటానికి (బ్రషింగ్‌ తర్వాత పొదిగిన, చెడిన లేదా ఫలదీకరణం 
చెందని గుడ్డను వేర్వేరుగా లెక్కించాలి. ఇందుకు రంగుపె పెన్నుతో గుడ్తపె చుక్కలు పెట్టి 
లెక్కించాలి; తర్వాత ఈ కింది సూతంతో వాటి శాతం కనుక్కోవాలి. 


మొత్తం పొదిగిన గుడ్రసంఖ్య 
మొతం గుడ సంఖ్య 
త్త Gg 


- చెడిన సుత సంఖ్య . 
చడన గుడ్డ శాతం 100 


క్‌ మొత్తం గుడ్ల డ్ర సంఖ్య స్త 


పొదిగిన గుడ్డ శాతం = 


మొత్తం గుడ్డ సంఖ్య = పొదిగిన గుడ్డు + చెడన గుడ్డు 


మాదిరి సమన్య * ఒక TM మొత్తం 515 గుడ్డు టా ఇందులో 503 గుడ్డు 
పాదిగినవి.- అయితే పొదిగిన, చెడిన గుడ్డ శాతాలను కనుక్కోండి. 


మొత్తం గుడ్డు = 515 
పొదిగిన గుడ్డు = ర్‌03 
చెడిన గుడు = మొతం గుడు - పొదిగిన గుడు 
స ద గా | ధా 
= 515 -5083 
= 12 
చెడిన గుడ్లు =12 
య 


46 పట్టు పరి శమ 


పొదిగిన గుడ్డ శాతం = అ ౫100 =97.66% 
us 515 


చెడిన గుడ శాతం = ea x 100 = 2.33% 
దొ 515 


ఉదాహరణ : ఒక లేయింగ్‌లో మొతం 450 గుడ్డు ఉన్నాయి. ఇందులో 18 గుడ్డు చెడినవి. 
అయితే మంచి గుడ్ల, చెడిన గుడ్ల శాతాలను కనుక్కోండి. 
మొత్తం గుడ్డు = 450 
చెడిన గుడ్డు = 18 
మంచి గుడ్డు = మొత్తం గుడ్డు - చెడిన గుడ్డు 
వు న , వ వ 
= 450-18 
= 432 


432 
మంచిగుడ్ర శాతం = 450 x 100 = 96% 


18 
రన గుడ్డ శాతం = 4౯0 x 100 = 4% 


ఉదాహరణ ౩ పెంపకగదిలో (బషింగ్‌ తర్వాత గుడ్లను లెక్కించగా పొదిగిన గుడ్డు 2360, చెడిన 
గుడు "75 ఉనాయి. అయితే మంచిగుడ, చెడిన గుడ శాతాలను కనుక్కోండి. 
గ 06 న క క ధా 

పొదిగిన గుడ్డు = 2360 
చెడిన గుడ్డు “ET 
మొతం గుడు = పొదిగిన గుడు + చెడిన గుడు 

వావ పో “ గొ Metre 

= 2360 + 75 
 _ =2435 
న్లో 


2360 
వ గుడ్ల శాతం = సంర గ 100 = 96.9% 


చెడిన గుడ్డ డ్ల శాతం = గహ x 100 = 3.1% 


బషింగ్‌ పద్దతులు అనుకూలనాలు 
9 


శ్‌ 


బ్రషింగ్‌, రాల? పగిలిన 'గుర్లనుంచి' “డంభకాన్ని. లేదా-కెగోను వేళు చేయటాన్ని 
“బిషింగ్‌” అంటారు. 


పట్టుపురుగుల గుడ్డు (లేయింగ్స్‌) 5 కాగితంపై లేదా విడిగా లభిస్తాయి. (బ్రషింగ్‌ ఈ 
రెండీంటిీకి “వేరువేరుగా ఉంటుంది. 


క విడిగుడ డ్రబమషింగ్‌ Brishing of loose తాత? 
ఈ + పద్దతిలో గుడ్లను విడిగుడ్ల పెట్టు నుంచి తీసి శుభమై | న తల్టులో పలుచగా, సమానంగా 
వ కరన్‌ షా లి. “పీలిరంగుదశలో వీటిని నల్లటీకొగితం లేదా డబ్బాలో సేర్చాలి. మరుసటి 


పొదగటం, (బ్రషింగ్‌ 





- 


పటం ః 5,4. విడిగుడ్డ బ్రషింగ్‌ 


48  _ పట్టుపరి[మ 


రోజు నల్ల కాగితం తొలగించి గుడ్డకు తగులునట్టుగా పలుచటి, రంధాలుకల బట్టను లేదా 
వలను లేదా రంధాలు కల కాగితాన్ని కప్పాలి. ఈ కాగితం కేవలం గుడ్డ ఉపరితలాన్ని తాకీ 
ఉండాలి. గుడ్డు పగిలి డింభకాలను (బ్రషింగ్‌ చేసే సమయం ఆసన్నమై నపుడు, చిన్నగా 
కత్తిరించిన మల్చరీ ఆకులను వల లేదా కాగితంపై చల్లాలి. ఈ విధంగా చల్లిన మల్ఫరీ, 
పురుగుల ఆహారంకోసం కాదు, పురుగులు పగిలిన గుడ్లనుంచి వలపెకి పాకటానికి తోడ్పడతాయి. 
పురుగులన్నీ పెకి వచ్చిన తర్వాత వలను తీసి ఇంకొక కొత్త శుభమైన తట్టలోనికి పురుగులను 
మార్చాలి. "తర్వాత తెల్లని ఈకతో పురుగులను తట్టు we ఊడ్చి ఒకే రకంగా 
చతురస్రాకారంలో అమర్చాలి. (పటం 5.4. 


Il. గుడ్డ కౌగితానం ఎ బ్రషింగ్‌ చేయటం (Brushing of egg cards): 
యు దశ తర్వాత పొదిగిన (Hath) గుడ్లనుంచి డింభకాలు బయటికి రాకుండా 


తట్టుపె వెడల్పయిన కాగితాన్ని కప్పాలి. ఎందుకంళే బెవోల్టీన్‌ పురుగులు బయటికి, 
లు. 


పాకుతాయి.. అయితే మల్టివోల్టీన్‌ పురుగులు పాకవు. గుడ్ల ౩ కాగితంనుంచి డింభకాలను వేరు 
చేయటానికి లేదా బ్రషింగ్‌ చేయటానికి అనేక పద్దతులు ఉన్నాయి. 


1. ఊకపద్దతి (Husk method): | 

భారతదేశంలో ఈ పద్దతి బాగా (ప్రాచుర్యం పొందింది. ఈ పద్దతిలో గుడ్డునుంచి 
వెలువడిన డింభకాలపె : ఊకను "చల్లారి, Tee పె చిన్నగా కత్తిరించిన మల బరీ పతి వేయాలి. 
డింభకాలు నెమ్మదిగా " మల్చరీ ఆకుపెకి పాకుతాయి. తర్వాత 30 నిమిషాలకు పురుగులను 
శు భమై న తట్టులోనికి ఈకతో వేరు "చేయాలి. (పటం 5.5) 





పటం ౩ 5.5. ఈకతో [బషింగ్‌ చేయ టం 


పాదగటం, (ద పింగ్‌ 49 


2. కాగితం లేదా గుడ్డ లేదా వల పద్దతి ః 

ఈ పద్దతి విడి గుడ్డకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. గుడ్లపె కాగితం లేదా వలను 
పరవాలి. గుడ్డు పగలగానే డింభకాలు కాగితం కిందివెపుకు పాకుతాయి. కొంత సమయం" 
తర్వాత కాగితాన్ని శుభమైన తల్టులో దులిపి పురుగులను వేరుచేయాలి.. 


3. ఈక పద్దతి ః 

గుడ్డ పగలగానే చిన్నగా కత్తిరించిన మల్చరీ ఆకులను డీంభకాలపై చల్లాలి. తర్వాత గుడ్ల 
కాగితాన్ని పంపక తల్టలో ఏటవాలుగా పట్టుకొని తెల్లని ఈకతో పురుగులను బ్రషింగ్‌ చేయాలి. 
ఈ పద్దతి చాలా సులభమై అద తతత న. పద్దతి. "వళ్ల పురుగులకు గాయమవబానికి అవకాశం 
ఉంది. 


4. వల్క మేత వేసి వేరుచేయటం: 
ఇందులో మొదట ఊకను గుడ్డు పగలగానే పురుగులపై చల్లాలి. తర్వాత వాటిపై వలను 
గా కత్తిరించిన మల్చరీని చల్లాలి. ఒక 30 ని || లలో పురుగులు వలనుంచి ఏ మల్ఫరీ 
పెకి పాకుతాయి. తర్వాత పురుగులను వలతోసహా తీసి పఫభమైన తల్టులోనికి మార్చాలి. 
బషింగ్‌ తర్వాత పెంపకం బెడ్‌ను తెల్లని ఈకలో జాగా సరిచే వీ సమానంగా 
చాప్‌స్టీక్‌ ఎతో సర్దడం చేయాలి. రెండు Rs తర్వాత మేత ఇచ్చేముందు డింభకాలపె 
1 శాతం డెథేన్‌ M, కన కాష్టాన్‌ ను చల్దాలి. దీనివల్ల మస్కార్జిన్‌ వ్యాధిని నియంత్రించవచ్చు. 


(పశ్నలు 


1. ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
గుడ్లను పాదిగించటం (Incubation) అంక ఏమిటి ? 
గుడ్తను పొదిగించుటకు ఉష్ణో గత, తేమ ఎంత ఉండాలి ? 
నీలిరంగు దశ అంహే ఏమిటి ? 
పిన్‌ హాడ్‌ దశ అంటు ఏమిటి ? 
పట్లుపురుగు గుడ్డు పబం గీయండి. 
పట్టుపురుగు గుడ్డు నీలిరంగు దశ పటం గీయండి. 
గుడ్డను నలటి డబ్బాలో పెట్టటం వల్ల లాభమేమిటి 2 
గుడను నలటి డబ్బాలో ఎప్పుడుంచాలి ? 

(sag యా ? 
కెగో అంకే ఏమిటి ? 
పాదగటం (Hatching) అంటే ఏమిటి ? 
పొదిగిన గుడ్డ శాతం కనుక్కోవటానికి సూతం తెలపండి. 
|దిషింగ్‌ అంటే ఏమిటీ ? 
(బషింగ్‌ పద్దతులను తెలపండి. 
(బిషింగ్‌ లో ఈక ఉపయోగమేమిటి ? 


DO FI Or fe I 


= a a le 
స ల వం గ ౯ 


IL 


మ WwW ౨ [౫ 


శీ 
లః 


రి[శ్రమ 


ఈ కింది వాటికి వ్యాసొలు రాయండి. 
గుడ్డను పాదిగించటాన్ని (Incubation) గురించి వివరించండి. 
పాదిగించేటపుడు ఉష్టో గత, తేమ (ప్రభావం తెలపండి. 

_ నల్లిటి డబ్బాలో గుడ్డనుంచుట వల్ల లాభం ఏమిటి ? 


పెంపక గదిలో ఒక గుడ్డ కాగితంలో 18 లేయింగ్‌ లో (బషింగ్‌ తర్వాత లెక్కించగా 
7230 గుడ్డు ఉన్నాయి. “ఇందులో 75. గుడ్డు చెడినవి. అయితే మంచి గుడ్డ, చెడిన గుడ్ల 
శాతాలను కనుకో(.౦డి ? 


(బషింగ్‌ పద్దతులను తెలిపి, వివరించండి. 

ఈ కింది వాణికి సంక్షిప్త సమాధానాలు రాయండి. 

2) నీలిరంగు దశ : 

b) పాదగబం (Hatching) 

0౧) ఈక (బషింగ్‌ 

ఈ కింది వాటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. 
a) విడీగుడ్ల (బషింగ్‌ 

ర) నలబటిపెళు ఉపయోగం 

op) "> 
6) పొదిగిన గుడ్డ శాతం. 


6. 
చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం 
(Chawki or Young Age Silk Worm Rearing) 


' పట్టుపురుగు జీవిత చర్మితలో ఉన్న నాలుగు దశలలో డింభకదశ చాలా చురుకుగా 
ఆహారం తింటుంది. డింభకం గుడ్డునుంచి వెలువడి పట్టుకాయలు అల్లేవరకు దాదాపుగా. 26 
రోజులు పడుతుంది. డింభకదశలో తీసుకొన్న ఆహారం జీవితచరి[త తర్వాత దశలోనికీ 
(ప్యూపా) మారటానికి ముందుగా, పట్టుకాయను అల్లటానికి తోడ్పడుతుంది. డింభకదశలో 
పెరిగిన శరీర పరిమాణానికి అనుగుణంగా ఈ దశలో 'ఐదు ఇన్‌ స్టార్‌ లు, నాలుగు నిర్మోచనాలు 
లేదా కుబుస విసర్దనాలు (3404116408) ఉంటాయి. మొదటి మూడు ఇన్‌ స్టార్‌ లను (మూడవ 
నిర్మోచనం చివరి వరకు) తొలిదశ లేదా చాకీ పురుగులనీ, మిగిలిన దశలను లేదా ఇన్‌ స్టార్‌ లను 
చివరి దశ పురుగులనీ అంటారు. 


తొలిదశ పురుగుల పెంపక (పాముఖ [త (Importance of chawki rearing) : 

తొలిదశ, చివరి దశ పురుగుల పెంపకంలో సాంకేతికంగా వెతుకు తేడాలు ఉన్నాయి. 
పురుగుల పోషణ, ఆవరణ పరిస్తితులలో ఈ తేడాలు అధికం. తొలిదశ పురుగులు అధిక 
ఉష్టోగతను తేమను తట్టుకొని దారుఢ్యతతో బలంగాపెరుగుతాయి. చివరి దశ పురుగులు చల్లగా, 
పొడీ వాతావరణ పరిస్థితులలో ఆరోగ్యంగా పెరుగుతాయి. తొలిదశ పురుగులు. ఎక్కువ వీరు 
ఉండే లేత ఆకులను తింబాయి. చాకీ పురుగులు చాలా వేగంగా పెరుగుతాయి కాబట్టే వీటికి 
సరియైన పోషక విలువలు కల మల్ఫరీ ఆకును ఆహారంగా ఇవ్వాలి. సరిగా పెరగని, 'నాణ్యత. 
లేని ఆకుమేత వల్ల పురుగులకు వ్యాధులు సంభవిస్తాయి. పెగా పెరుగుదల తగ్గుతుంది. ఈ 
లక్షణాలు కటట... దశల పై (ప్రభావం చూపించి పంట దిగుబడిని. నష్టపరుస్తాయి. ఈ దశ 
పురుగులు రసభరితమె న ~TSucculent) లేత ఆకులను తింటాయి. "ఈ పురుగులు ఆహారం 
తినే సమయం, చివరి దశ పురుగులకంశే తక్కువగా ఉంటుంది. పురుగులు" (అన్ని దశలు) 
ఉంభక కాలంలో తినే మొత్తం ఆకులో కేవలం 6.33 శాతం తొలిదశ పురుగులు తింటాయి. 
అయినా 400 రెట్లు శరీరం బరువు, 300 రెట్లు శరీరం పరిమాణం, 500 రెట్లు పట్టుగంధులు 
పెరుగుదల చాకీ దశలో ఉంటుంది. ఈ పెరుగుదల మొదటి ఇన్‌ స్టార్‌ లో ఎక్కువగా 
ఉంటుంది. డింభకం పెరిగిన కొద్దీ అంటే దశలు పెరిగిన కొద్దీ పెరుగుదల తగ్గుతుంది. 
కీటకనాశనులు, రోగకారక! క్రిమి నిర్మూలనదవాలు, విషవాయువులు ఈ దశ పురుగులకు అధిక 
నష్టం కలిగిస్తాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈ పురుగులను (ప్రత్యేకంగా 
"పెంచటం మంచిది. 


వాతావరణ పరిస్థితులు = థి 

సహజంగా ఈ పురుగులు చాలా మృదువుగా, సున్నితంగా ఉంటాయి. వీటిపై వాతావరణ 
పరిస్థితుల [పభావం ఎక్కువగా . ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఉష్టో గత, తేమ, గాలి, 
వెలుతురు అనే . అంశాలు అధిక(పభావం (పదర్శించి, ఉంభకం పెరుగుదలను, చివరగా. 
పటుకాయల నాణ;తను (పభావితం చేసాయి. సె అంశాలే కాకుండా పెంపక సమయంలో 


చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం కడి 


పెంచే బెడ్‌ లోని ఆకులు ఎండటానికి కారణమవుతుంది. '.తొలిదడక పురుగులు తేమను 
తట్టుకొని ఆరోగ్యంగా పెరుగుతాయి. . ఎక్కువ తేమలో పెరుగుదల అధికంగా న | పొడీ 
వాతావరణంలో ఆకులు తొందరగా ఎండిపోయి, పురుగుల మేతకు పసికిరావు. పంచే జిడ్‌తో 
ఆకులు ఎండిపోవటం వల్ల పురుగులు ఆకులను తక్కువగా. ప క పుఠుగుల. 
పెరుగుదల తగ్గుతుంది. అంతేకాకుండా పెంపకం బెడ్‌లో ఆకు ప వృధాగా మిగులుతుంద. - లేత 
పురుగులలో పెరుగుదల ఆగిపోవటం వల్ల అవి నీరసించి, వ్యాధులకు. న. ముతా 
కాబట్టే తేమను 90 శాతం కంకు పెంచి " ఉష్టోగతను 26-280 ఉంచినపుడు స్తుకుగులు 
ఆరోగ్యంగా పెరుగుతాయి. పెంపకం గదిలో ఎప ప్పుడు తేమ ఎక్కువగా ఉవళు అకు నాడీపోదు. 
తద్వారా పురుగుల పెరుగుదలకు ఆటంకం ఉండదు. 





DANY TIE SHA RST LT it TITTLE Drs Pe 31s] 





పురుగుల వయస్సు సోపేక్ష తేమ శాతం 
₹-దశ జ్‌ 
11 దశ. 85 
mM దశ. 80 





URE Tr) Sms గా 


తేమను క్రమపరచటం: =. ర. .. 

వాతావరణంలో. తేమ శాతం ఏప్పుడు మారుతూ, అస్థిరత్వంగా. ఉంటుంది. కొబిట్టు, 
"పెంపక సమయంలో తేమను (కమపరచటం తప్పనిసరిగా ఆచరింవాలి. ఇం స వొల్ఫోన్‌ 
కాగితాన్ని పెంపక పడకలో వినియోగించి తేమను పెంచాలి. అంతేకాకుండా తడిపిన 0 
ముక్కలను లేదా వారష్మతికను బెడ్‌చుట్టూ ఉంచి తేమను పెంచవచ్చు. ఈ తేమను నీరో ్య్రచన 
సమయంలో 70 శాతానికి తగ్గించాలి. అందువల్ల పురుగుల పెరుగుదల ఒకే రకంగా ఉంటుంది. 
నిర్మోచన సమయంలో తేమ శాతం పెరిగినపుడు పురుగులు వలకిందనే ఉండి, (కమరహితమైన 
పెరుగుదలతో వ్యాధులకు లోనవుతాయి. కాబట్టి నిర్మోచన సమయంలో తేమను తగ్గించి 
రోగకారక క్రిమి నిర్మూలనదవాన్ని కూడా చల్లాలి. 'నిర్మోచన సమయంలో శారా. కాగితొన్ని 
తొలగిస్తే తేమ శాతం తగ్గుతుంది. మ క 


వ, గాలి -- 
న పురుగుల శ్వాసక్రియ వల్ల కార్బన్‌ డె డె షక్‌ దే. బెడ్‌లో. పుకు న. . 
కాకుండా కార్సన్‌. మోనాక్సెడ్‌, 'అమ్మోనియో, సల్ఫర్‌ డె టె ఆక్సిడులు క్ర ల కుంపటి 
వల్ల గదిలో విడుదలవుతాయి. కాబట్టి జాగత్తలు చేపట్ట స్వచ్చమైన గాలి విచేటల్టు సరియైన 
కిటేకీలను అమర్చాలి. లేకపోతే ఈ విషవాయువుల “ సార్మదత' ఎక్కువగా పెరిగి పురుగుల 
పెంపకం తగ్గుతుంది. గదిలో పురుగుల మందులు, రోగకారక [కమి నిర్మూలస (దదాలను ఉంచ 
గాలి క్రమపరచటం : 5 గాలివలన తేమ, ఉష్ణోగతలు సక్రమంగా ఉంటోయి. కాబట్టే క తిమంగా 
గాలిని es య ఉష్ణోగ్రతృలే తేమలను తగ్గించాలి. 
4. కౌంతె: 


పట్టుపురుగులు న తస ఇష్టపడతాయి. ఎక్కు.వవెలుతురు, PE గ్ర య "సై అపకొనికీ 
మంచిది కాదు. పురుగులకు రోజులో 16 గంటల వెలుతురు, 8 గంటల నకి మతటిద్‌: 


ర్‌ . వేట్టు పరి[శమ. 


మల బరీ ఆకు నాణ్యత ః క 
పట్టుపురుగుల పెరుగుదల మల్బరీ ఆకు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పట్టు 
పురుగులకు "మల్బరీ ఒక్క_కే ఆహారం. వీటికోసం క ఎ(తిమాహారం . తయారీ విధానాలు, 
పురుగులచె దాని [ప్రభావం ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉంది. పురుగులకు వేసే మల్బరీ ఆకు 
నాణ్యత గు పద్దతులపె, ఇతర అంశారిపె (నేల, (పూనింగ్‌, ఎరువులు, వర్షపాతం, 
నీటిపారుదల) ఆధారపడుతుంది. ఈ అంశాలన్నీ సరిగా ఉన్నపుడు మల్ఫరీ అధికంగా “పెరిగి 
(పోటీన్లు, పిండిపదార్థాల విలువలు ఎక్కువగా ఉంటాయి. ఆకులు అధిక రసభరితమై 
తినడానికీ రుచిగా ఉంటాయి. ఈ ఆకులను పురుగులు ఇష్టంగా తిని శరీరాన్ని పెంచుకొని 
on పట్టుగూళ్ళను ఉత్పత్తి చేస్తాయి. బురదనేలలో పరిగిన మల్చరీ ఆకులలో నీరు, 
ను ఎక్కువగా, ee పీచు పదార్ధం (Fibres) తక్కువగా ఉంటాయి. 
Bre ఆకులు చాలా నెమ్మదిగా పరిపక్వం చేందుతాయి. నేలలో కొంచెం ఇసుక లేదా 
గులకరాళ్ళు ఉంటే పెరిగిన మొక్కల ఆకులు తొందరగా ముదురుతాయి. వీటిలో తేమ, 
(ప్రోటీన్లు తక్కువగాను, పిండిపదార్థాలు, పీచు ఎక్కువగానూ ఉంటాయి. ఈ నేలలో పెరిగే 
_మల్చరీకి ఎరువులను ముఖ్యధాతువులతో కలిపి సమతుల్యంగా వేసి ఆకుల రసాయనిక, భౌతిక 
లక్షణాలను పెంచాలి. సరియైన వర్షపాతం లేదా నీటిపారుదల కల [పాంతాల నేలల్లో మల్బరీ 
ఆరోగ్యంగా ఏపుగా పెరుగుతుంది. రః రకం పరిస్థితులలో పెరిగిన మల ర ఆకులు అధిక పోషక 

పదార్థాలతో, మృదువుగా రసభరితమై ఉంటాయి 


వాతావరణంలో ఉష్ణో గత పగలు, రాతి సమయాల్లో అధికంగా ఉన్నపుడు ఆకు నాణ్యత 

భాగా ఉంటుంది. ఆకులలో రాతి సమయంలో తయారెన పోషకపదార్థాలను మొక్కు చాలా 
తక్కువ వినియోగించుకొంటుంది. కాబట్టి ఉదయాన్నే ఆకులలో హెచ్చు పోషక విలువ 
లుంటాయి. మంచి వాతావరణంలో, మంచి సాగు పద్దతిలో పెంచిన మల్బరీ ఆకుల నాణ్యత 
చక్కగా ఉంటుంది. ఈ ఆకులలో అధిక ప్రోటీన్లు, చక్కెరలు, పిండి పదార్థాలు, తేమ 
ఉంటాయి. ఆకులు చాలా మృదువుగా, రసభరితంగా ఉంటాయి. ఈ ఆకులను పట్టు 
పురుగులు చాలా సులువుగా జ్లీర్ణం చేసుకొని శోషణం జరుపుకొంటాయి. 


చాకీపురుగులకు లేత మ ృదువెన, రసభరిత ఆకులు కావాలి. వీటిలో ఎక్కువగా నీరు, 
(ప్రోటీన్లు, చక్కెరలు, తక్కువగా పిండిపదార్థాలు, పీచు ఉండాలి. అయితే ఎక్కువ లేత లేదా 
చిగురాకులు మేతకు పనికిరావు. ఆకుల “నాణ్యత ఎల్లకాలం. ఒకే రకంగా ఉండదు. ఇది 
వాతావరణాన్ని, సాగు పద్దతులను అమసరించి ఒక స్త నుంచి మరొక కాలానికీ మారు 
తుంటుంది. ఎండాకాలంలో ఆకులు తొందరగా పెరిగి వేగంగా పరిపక్వం చెందుతాయి. 
అయితే ఇవి తొందరగా వాడిపోతాయి. కాబట్టే పంపిక్ర సమయంలో ఈ ఆకులు వాడటం వల్ల 
ఎక్కువ సార్డు మేత వేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో మల్బరీ తోంచరగా పెరిగి, పరిపక్వం 
చెందిన ఆకులలో" ఎక్కువ తేమ ఉంటుంది. “కాబట్టి ఫురుకులను ఆకు తినటానికీ ఎక్కువ 
సమయం ఉంటుంది. ఆకులలో ఎక్కువ తేమ వల్ల పెంచే జెడ్‌ తో తేమ శాతం షెరుగుతుంది. 
కాబట్టి తేమను తగ్గించటానికి చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రెండవ ఇన్‌స్టార్‌ కు ఇచ్చే 
"ఆకును మొదటి ష్‌ స్టార్‌కు ఇవ్వాలి. ఇదే, విధంగా మూడవ ఇన్‌ స్టార్‌ కు, ఇచ్చే ఆకులను 
రెండవ ఇన్‌ స్టార్‌కు మేతగా ఇవ్వాలి. చలికాలంలో మల్బరీ నెమ్మదిగా పేరిగి (క్రమంగా పరిపక్వం 
చెందుతుంది" ఈ రకం ఆకులు మంచి నాణ్యతతో, తగినంత తేమతో ఉండటం వల్లి 
పురుగులు ఇష్టంగా తింటాయి. ఇవి వాడవు, పెంచే బెడ్‌లో తేమనిపెంచవు. ఈ లక్షణాలు 


అధిక పంట “దిగుబడికి తోడ్పడతాయి. మల్చరీ ఆకులు. ఉదయం లేదా లేత ఎండలో 
కోయడం మంచిది. 


చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం “కర 


మల్బరీ ఆకు ఎంపిక ః వ 

లేత పురుగులపై మల బరీ (ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆకు ఎంపికకు అధిక 
(ప్రాముఖ్యత ఉంది. ఆకులు చాలా మృదువుగా, ఎక్కువ నీటితో, (ప్రోటీన్లు, పిండి పదార్థాలతో 
ఉండాలి. ఆకులలోని నీటికి, చాకీపురుగుల పెరుగుదల-నిర్మోచనాలకు సంబంధం ఉంది. 
అందుచేత ఆకుల ఎంపిక జ్యాగత్తగా చేయాలి. దీనిలో రెండు రకాల ఆకు ఎంపిక పద్దతులు 
ఉన్నాయి. అవి 1) గ్లాసీ ఆకు పద్ధతి 2) వాయు రధాలు, మొగ్గ పద్దతి. 


1. గాసీ ఆకు పదతి (61059 leaf method) : 
గ సీ ఆకును గుర్తించటానికి మల్బరీ కొమ్మ పై భాగాన్ని చేతితో పట్టుకొని నెమ్మదిగా 
చేతిని పెకి జరపాలి. ఈ కదలికలో వెడల్పయిన ఆకు, బయటికి వస్తుంది. దీన్ని గ్లాసీ 
ఆకుగా సుర్తించాలి. ఇంకొక పద్దతిలో కొమ్మ అగ భాగాన్ని పట్టుకొని కొద్దిగా పక్కకు వంచాలి... 
వంచిన కొమ్మకు లంబంగా నిలబడిన ఆకును గ్లాసీ ఆకుగా గుర్తించాలి (పటం 6.1). ఈ ఆకు. 
చెద్దగా, లేత ఆకుపచ్చగా, మెరుస్తూ ఉంటుంది. = 


ఇక ఆకుల ఎంపికలో గ్లాస్‌ ఆకుకు దిగువన ఉన్న 4, 5 ఆకులను మొదటి ఇన్‌ స్టార్‌కు, 
క చుండి ఏడు ఆకులను రెండవ దశకు, 7-8 ఆకులను మూడవ ఇన్‌ స్టార్‌ కు మేతగా ఇవ్వాలి. 


2s వాయురం ధాలు మరియు మొగ్గ పద్దతి (Lenticel and bud method) : 

ఇందులో వాయురం ధాలు, అనుభంధ (AXillary) మొగ్గల రంగును "అనుసరించి 
ఆకును కోస్తారు. ఈ మొగ్గల రంగు కొమ్మపై నుంచి |క్రీందికీ ఉండే మొగ్గలలో మారుతుంది. - 
కొమ్మ లఅ(గంనుంచి కిందికి కల మొగ్గల రంగులు ఆకుపచ్చ, అగ గోధుమ రంగు (Apical 
brownish), చారల మొగ్గ (Striped bud), నాన్‌ అకంప్లిష్‌డ్‌ మొగ్గ (Non - accompli- 
shed bud) మరియు అకంప్లిష్‌డ్‌ మొగ్గ (Accomplished bud) ఉన్నాయి (పటం 6.2). 
కాండం మీద కణుపుల నుంచి పెరిగే మొగ్గల సంఖ్య ఆధారంగా, ఒక కణుపు నుంచి ఒక మొగ్గ 
వస్తే నాన్‌ ఆకంప్లిష్‌డ్‌ మొగ్గ అని, ఒకటి కంఠే ఎక్కువ మొగ్గలు వస్తే అకంప్రేష్‌డ్‌ మొగ్గ అని ' 
అంటారు. ఆకు కోతలో అగ గోధుమరంగు మొగ్గపెన ఉన్న ప(తవృంతం ఆధారంలో 
పసుపుపచ్చ వాయురంధాలు ఉన్నాయి. వీటి వద్ద ఉన్న ఆకును మొదటి ఇన్‌ స్టార్‌ కు, 
గోధుమరంగు వాయురం(ధాల నుండి అగ గోధుమరంగు మొగ్గ వరకు ఉన్న ఆకులను రెండవ 
ఇన్‌ స్టార్‌ కు, గోధుమరంగు వాయురంధాల నుంచి నాన్‌ అకంప్రిష్‌డ్‌ మొగ్గవరకు ఉన్న ' ఆకులను 
మూడవ ఇన్‌ స్టార్‌ కు మేతగా వాడాలి. . 


ఆకు నిలవ చేయటం? 
నాణమై న ఆకులను ఉత్పత్తి చేయడమే కాకుండా వాటిని పురుగులకు మేతగా. 
ఉపయోగించే వరకు జా! గత్తగా నిలవ చేయాలి. కోసిన తాజా రసభరితమై న ఆకులలో ఎక్కువ. 
మార్పులు జరుగుతాయి. ఎండ ఎక్కువుండే రోజులలో ఆకుల్లోని తేమ నశించి తినడానికీ 
రుచించవు. ఆకుల్లోని తేమ తగ్గిన కొద్దీ పురుగులు ఆకు తినటం తగ్గుతుంది. వాడిన ఆకులను 
పురుగులుతినవు. కాబట్టి పెంపకగదిలో సరియైన తేమ ఉండటానికీ చర్యలు చేపట్టాలి. తోటలో 


పట్టు పర్మిశమ , 


56 


FE, 





ee HE a: 


od 


Fy గ. [| 4 
res ళ్‌ A 
రూ రర జూ క 





EU 


PT 


ICE 





ర 


పటం:6.1. A,B,C జాసీ ఆకు ఎంపిక 


Min. - 
ఎ లిప్‌ 2 
స్‌ న్‌ా? 

జి | 


i శ న ఇత్నో lei 57 
చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం 







గజ నాయకరాల 
క్యా | She ణీ ఆకు. S| ఆకుపచ్చ యుప 
| రంగు ల శ 
oe 


అగు ఇరు మ కంగు 





పతర విల్వ తొప్టెపె నీటిని సే చేయ టం 


58 వై పరిశ్రమ 


ఆకు కోసేటపుడు, ఎక్కువ ఆకు అవసరమై నపుడు ఆకును బుట్టలలో వేయాలి, లేకపోతే 
వాడీపోతాయి. ఇందుకుగాను వెదురు బుట్టుకు తడి గోనె పట్టాను. కట్టి ఆకు సేకరించటం 
మంచిది. తరవాత పెంపకగదికి తీసుకొనివచ్చి ఆకునిలవతొళ్సెలోనికి ఆకును మార్చాలి. ఆకు 
నిలవలో ఎక్కువ తేమ, తక్కవ ఉష్ణో[ గత ఉండాలి. 'నిలవ చేసినే ఆకులను తరుచుగా 
తిరగవేసినళ్ట్ర తే ఉన్లం నష్టపోవడం వల్ల ఆకు చెడదు. అంతేకాకుండా కిణ్వనం చర్య జరుగదు. 
ఆకు నిలవకు కర: నిర్మితమై న తొప్టెకు తడిగోనె సంచిని కట్టి అందులో ఆకు వేయాలి. ఈ 
పద్దతి చాలా మంచిది. ఎక్కువ తేమ వల్ల ఆకులు nen "ఉంటాయి. సాధారణంగా 
నిలవ చేసిన ఆకులలో తేమ, (ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ తేమ పురుగులలో 
బీర్ల క్రియకు తోడ్పడుతుంది. ఆకు అధికంగా ఉన్నపుడు నేలపె వేసి తడిగోనె సంచిని కప్పాలి. 
ఎండాకాలంలో గోనెసంచిని తరచుగా తడపాలి (పటం 6.3). ఆకులను శుభమైన, తేమ 


(పదేశంలో నిలవ చేయాలి. లేత ఆకులను తడిగోనెసంచి కప్పిన బుల్టులు, డబ్బాలలోనూ, 
నేలలో పాతిన కుండలలోనూ నిలవ చేయాలి. 


మేత వేయటం (Feeding) : 


పట్టు పురుగులకు సరిపడేటంత ఆకును మేతగా వేయాలి. దీనివల్ల పురుగులు 
ఆరోగ్యంగా పెరుగుతాయి. ఒకేసారి అధికంగా ఆకులను మేతగా ఇవ్వడం ఆరోగ్యకరం కాదు. 


మేత వేయటంలో ముఖ్య ఉద్దేశ్యాలు- 
1. ఆకును పురుగులకు సరిపడేటంత వేయాలి. 
2. తిన్న ఆకును పురుగులు జీర్ణం చేసుకోవటానికి తగిన సమయం ఇవ్వాలి. 
3. తినేటపుడు బెడ్‌ లో ఎక్కువ ఆకులను ఉంచాలి. 
4. పెంచే బెడ్‌ను శుభంగా ఉంచాలి. 
5. ఆకును వృధా చేయకూడదు. 
6. _ పని మనుషులను, కూలీలను వృధాగా నియమించరాదు. 
విషయాలను అనుసరించి పురుగులకు ఆకు వేత వేయాలి. 


ఆకు మేతలో తొలిదశ పురుగులు ఆకును ఉపరితలం నుంచీ, చివరిదశ పురుగులు 


ఆకును అంచులనుంచీ తింటాయి. పట్టుపురుగు వ దశలో లేదా ఇన్‌ స్టార్‌లో ఆకు మేతలో 
ఏడు దశలు ఉన్నాయి. అవి 


1. మొదటి మేత దశ (First feeding stage) 

అధికలగా వేత తినే దశ (Sparse eating stage) 
మితంగా వేత తినే దశ (Moderate eating stage) 
చురుకుగా మేత తినే దశ (Actively eating stage) 
పూర్వ నిర్మోచన దశ (Premoulting stage) 

చివరి మేత తినే దశ (Last feeding stage) 
నిర్మోచన దశ (Moulting stage) 


ఇరాలాతి టట 


ఈ దశలన్నింటిలో పురుగులు ఎక్కువ ఆకలిగా ఉంటాయి. డింభకాలు మొదటి మేత 
తినే దశలో బాగా ఆకలిగానూ, అతిగా, మితంగా వేత తినే దశలో కొద్ది ఆకలితోనూ ఉంటాయి. 
చురుకుగా వేత తినే దశలో డీంభకాలు అధికంగా తింటాయి. పురుగులలో చివరి మేత తినే దశ 
వరకు ఆకలి నెమ్మదిగా పెరుగుతుంది. నిర్మోచన దశలో తివడం పూర్తిగా తగ్గి పురుగుల 


చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం 59 


నిర్మోచన దశలో తినడం పూర్తిగా ఆపివేసి, నిర్మోచనం చెందుతాయి. ఒక ఇన్‌స్టార్‌ 
(ప్రారంభంలో ఆకలి పూర్తిగా తగ్గి పురుగుల వయస్సు పెరిగిన కొద్దీ ఆకలి నెమ్మదిగా పెరిగి 
నిర్మోచనదశలో పూర్తిగా తగ్గుతుంది. డింభకాలు చురుకుగా ఉన్నపుడు అవి ఎక్కువ ఆకలిగా 
ఉన్నాయని (గ్రహించాలి. పురుగులు చురుకుగా లేనపుడు వాటికి ఆకలి లేదని గుర్తించాలి. 

పురుగులలో నిర్మోచనం పూర్తి కాగానే తుప్పు (115 రంగులో కనిపిస్తాయి. ఇవి చాలా 
ఆకలిగా ఉంటాయి. ఆకలి తగ్గిన కొద్దీ ఈ రంగు తగ్గుతుంది. తరవాత పురుగు ఖండితాలలో 
నీలిరంగు చారలు కన్పిస్తాయి. తరవాత ఇవి శరీరమంతా వ్యాపిస్తాయి. ఈ రంగుకూడా 
ఆకలిని సూచిస్తుంది. ఆకలి ఎక్కువెనపుడు తెలుపు రంగు నీలిరంగుతో కలుస్తుంది. 
నిర్మోచనానికి ముందు పురుగు లేత పసుపు (AMber) రంగుకు మారుతుంది. ఈ దశలో 
పురుగుల ఆకలి పూర్తిగా తగ్గుతుంది. 

పురుగుల పెరుగుదల ఒకే రకంగా ఉండటం, అన్ని పురుగులకు ఒకేసారి పోషణ 
అభించటం అన్నవి మేత వేయటంలో ముఖ్య ఉద్దేశాలు. ఇందులో పురుగులు ఆకు తినడానికి 
ఎక్కువ సమయం లభించి, ఆకు వృధాకాదు. అందువల్లనే ప్రతీ దశలో శరీరం. బరువు, 
పరిమాణం పెరుగుతాయి. . ఈ పురుగులు (పతీ ఇన్‌స్టార్‌ లో పెరిగిన బరువుకు రెండున్నర 
రెట్లు అధికంగా ఆకును తింటాయి. ఐదవ దశలో 4 రెట్లు ఎక్కువ ఆకును తింటాయి. 
పంక పురుగుల పెరుగుదలలో కాలాన్ని, జాతిని జస కర ue కనిపిస్తాయి. 
డఊంభకాల పెరుగుదల | 

..  పట్టుపురుగులలో పెరుగుదల చాలా అధికం. పురుగు డింభక దశ కొనసాగే 24-25 

రోజులలో (అంతే పాదిగిన రోజు నుంచి అల్లిక దశ వరకు) శరీర౦ బరువు 10,000 “రెట్లు 
"పెరుగుతుంది. ఈ రకమైన పెరుగుదలకు “కొత్తవి మంచివి అయిన పెంపక పద్దతులను 
ఆచరించాలి. సరియైన పద్ధతిలో పెంచిన పురుగు చివరిదశలో 4-5 (గా బరువుంటుంది. 


పట్టిక : 6.1 పటుపురుగులు ( మలివొల్లీన్‌) తిన్న, జీర్ణించుకొన్న ఆహార విలువలు 
జు లు లు లు భా , 
(1000 లార్వాలు), అంతర్గహణం 





దశ మేతగా అంతర్ష్హహ _అంతర్షవా అంతృర్గహా జీర్ణమైన జీర్ణక్రియ మొత్తం 








ఇచ్చిన ఇం అయిన ణంశాతం ణం అయి ఆకుల శాతం జీర్ణక్రియ 
ఆకు ఆకు విలువ. న మొత్తం విలువ శాతం 
(గా) (శ్రా శాతం (గ్రా 
1 59.8 144 244 006 772 54 0.08 
1 244 68 397 037 4583 510 048 
ui 900 4604 495 186 1923 — 400 1.90 
IV 5,333.0 2,419.7 45.4 1016 9612 — 397 1030 
V 35,150.0 19,610.5 55.7 87.55 7,655.1 39.1 8724 
మొ | 
త్తం 41,736.2 22,613.8 54.2 100.00 8,8616 392 10000 





ఆధారం : సింథటిక్‌ సెరికల్ఫర్‌. 


60 పట్టు పరీ! శమ 


పట్టుక $ 6.2. పురుగుల పెరుగుదల పరిమాణ వివరాలు 





దశ పాడవు |. లావు 





1 గుద్దునుంచి వెలువడిన డింభకానికి 2కే గుడ్డునుంచి వెలువడిన డింభకానికి 2 రెట్లు 
రెట్టు ఎక్కువ 
11 గుడ్డునుంచి వెలువడిన డింభకానికి గుడ్డునుంచి వెలువడిన డింభకానికి 4 రెట్లు 
4-5 రెటు 
పట్టిన నూ 
[11 గుడ్డునుంచి వెలువడిన డింభకానికి అ గుడ్డునుంచివెలువడిన న డింభకానికి 6 -7 
7-10 నెట్టు . చెట్లు 





వీటినుంచి నాణ్యమైన 1.75-2 (గా. బరువుగల పట్టుగూళ్ళు తయారవుతాయి. పురుగుల పెరుగు 
దల అంతాతినే ఆహారంపైనా, జీర్ణ కీయ, పోషణ 'లపైనా ఆధారపడతాయి. పురుగుల పెరుగుదల 
రేటు వాతావరణ పరిస్థితులపె కూడా ఆధారపడి ఉంటుంది. అంచు అధిక ఉష్ణో! గతలో 
పెరుగుదల వేగంగానూ, తక్కువ ఉష్ణోగతలో నెమ్మదిగానూ ఉంటుంది. డింభకం బరువు 
గుడ్డునుంచి వెలువడిన రోజునుంచి మొదటి ఇన్‌ స్టార్‌ లేదా దశవరకు 15 రెబ్లు, రెండవ దశలో 
75- 100 రెట్లు, మూడవ దశలో 500 రెట్లు, నాల్గవ దశలో 2 200 రెట్లు, 5 దశలో 10 000 
రెట్లు పెరుగుతుంది. గుడ్డునుంచి వెలువడీన డీంభకం ౩ మి.మి మ, . 003-0.0005 Ee 
తగవు ఉంటుంది. 


పట్టిక. : 6.3. పట్టుపురుగుల శరీరం బరువు, పరిమాణ విలువలు 








బరువు కొలిచిన దశ పెరిగిన బరువు గుడ్డునుంచి వెలువడిన డింభకంలో 
రెట్టు : పోల్చినపుడు పెరిగిన శరీర బరువు 
గుడ్డు పగిలిన తర్వాత 1 | వా 
2వ దశ నిర్మోచనం తర్వాత “10-15 బం స 10- 12 రెట్లు 
శవ దశ నిర్మోచనం తర్వాత 75-100 50-80 చెట్లు 
.4వదశనిర్మోచనంతర్వాత 50-500 300-400 శెబ్లు 
ర్‌ వ దశ, నిర్మోచనం తర్వాత 1800- 2200. 1500 -1800 రెట్లు 
బాగా పెరిగిన తర్వాత 8000- 10000 8000 - 9000 రెట్లు 





ఆధారం ల్‌ సింథటిక్‌ సెరికల్చల్‌. 


చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం 61 
పట్టిక : 6.4. పురుగులకు కావలపిన ఆకు వివరాలు 
ఇవ్వవలసిన ఆకు ఓ€కిలోలలో) 


వురుగుల వయను య |. మల్టి వోల్రీన్‌ ₹ కొత్త 'బెవోలీన్‌ 2౬ 


_బెవోల్టీన్‌ నంకరకం బవోల్టీన్‌ సంకరం 
| 2-25 కిలోలు ౨5-38 కిలోలు 
Il . 6-7.0 కిలోలు ౨. త.0-9 కిలోలు 


Ill . _ 25-30.0కిలోలు 35.0 - 45 కిలోలు 


చాకీపురుగులకు ఆకు మేతను తయారుచేయటం ః 

చాకీపురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టీ వీటికి తగిన పరిమాణానికి ఆకు 
కత్తిరించి వేయాలి. ఆకును కత్తిరించి మేత వేయటం వల్ల “పురుగులన్నింటికి సమానంగా మేత 
లభిస్తుంది (పటం: 6.4). అంతే కత్తిరించిన జఆకుతనురది కేకు నష్టమె అవి తొందరగా 
వాడీిపోతాయి.. కాబట్టీ ఆకు మేతలో నష్టం రాకుండా పెంచే బెడ్‌లో వారాఫ్‌ కాగితం, తడిపిన 
స్పాంజ్‌ ముక్కలు లేదా తడిపిన వారపష(తికలను వాడాలి. దీని వల్ల బెడ్‌లో తేమ పెరిగి ఆకు 
తొందరగా వాడిపోదు. శీతాకాలంలో కత్తిరించిన ఆకుల వల్ల పెంపకం బెడ్‌ తేమగా ఉంటుంది. 
వాతావరణం పొడిగా ఉన్నపుడు ఆకులు ముడతపడవు. అయినప్పటికీ కత్తిరించిన ఆకులు 
వృధా అవడమే కాకుండా కూలీల వేతనం కూడా వృధా అవుతుంది. [ 





కత్తిరించిన ఆకుఆకారాన్ని అనుసరించి మూడురకాల ఆకుకత్తిరించే (Leaf Chopping) 
పద్ధతులు ఉన్నాయి. అవి చతుర సాకారం, దీర్హ చతురసం, (తికోణాకారం. అన్నింటిలోకి 
చతుర సాకార పద్దతి మంచిది. పురుగుల శరీర పరిమాణానికి అనుగుణంగా ఆకును కత్తిరించాలి. 


పట్టిక ః 6.5. కత్తిరించే ఆకు పరిమాణం 


ఆకు పరిమాణం (సం.మీ2) 


దశ మొదటిరోజులలో అధికంగా మేతవేసే నిర్మోచన 
సమయంలో సమయంలో” 

I Wars OW Ts, "le. 

11 ౭204౦. 15 


mm. " 40 "ఆకును నాలుగు భాగాలు చేయాలి. 2.0. 


62 పట్టు పరిశ్రమ 
ఆకును కత్తిరించటూనికీ కర పీటను, కత్తిని వాడాలి. మొదట ఆకును ఒక దానిపై ఒకలీ 
వరుసగా పేర్చి కావాల్సిన పరిమాణంలో కత్తిరించాలి. కత్తిరించిన ఆకును శుభమైన చాపలలో 


ఎత్తి, వదులుగా విడిపోవటానికి చేతులతో కలపాలి. తరవాత కత్తిరించిన ఆకును తట్టలో 
పురుగులపె చల్లాలి. 


ఆకు మేత సమయాలు (Frequency of feeding) : 

చాకీ దశ పురుగులకు రోజుకు అంకే ఉదయం 6 గంటల నుంచి రాతి 9 గంటల 
లోపు 3-4.సార్టు ఆకు వేయాలి. ఉదయం 6 గం || లకు, మధ్యాహ్నం ఒంటి గంటకు, రాత్రి 
రిగం1! మొత్తం మూడు సార్గు, వేసవిలో అయితే ఉదయం 6 గం || లకు, 11 గం |! లకు, 
మధ్యాహ్నం 3 గంటలకు, 'రౌత్రి 8 గంటలకు మొత్తం నాలుగు సార్దు ఆకు వేయాలి. 
పురుగులు తినగా మిగిలిన ఆకును బెడ్‌ లోనే ఉంచటం మంచిది కాదు. మలంతో పొటుగా 
మిగిలిన ఆకును కూడా తొలగించాలి, 


పెంచే బెడ్‌ను శుభం చేయటం: 


పెంచే బెడ్‌లో పురుగులు తినగా మిగిలిన ఆకులను, విసర్జించిన మలంను 
తొలగించటాన్ని పడక శుభత అంటారు. సాధారణంగా పురుగులు తినే దానికీ ఎక్కువ 
ఆకులు పడకలో వేస్తారు. తినగా మిగిలిన ఆకులు, వాడినవి, తిన్న ఆకుల ఈనెలు, మలం 
అంతా బెడ్‌లో మిగులుతుంది. దీనివల్ల బెడ్‌ మందం పెరుగుతుంది. ఈ విధంగా ఉండటం 
మంచిదికాదు. పురుగులు తిన్న. ఆకులో 3/5 వంతును మలంగా విసర్జిస్తాయి. మిగిలిన 2/5 
వంతు మాతం శరీరంలోకి అంతర్గహణం చెందుతుంది. బెడ్‌లో మలం ఎక్కువెతే తేమ 
పెరిగి, కిణ్యనం చర్య వలన విష వాయువులు వెలువడటం, సూక్ష్మజీవులు విభజన చెందటం 
జరుగుతాయి. అందువల్ల పురుగుల ఆరోగ్యరీత్యా బెడ్‌ శుభంగా కావలసిన మందంలో ఉంచాలి, 


1. పెంచే బెడ్‌ శుభత సమయాలు $ 
ఇందుకోసం కూలీలను వినియోగించాలి. తరచుగా బెడ్‌ను శుభంచేయబం మంచిది 


కాదు. పభత సమయంలో కొన్ని ఇరుకు నష్టమవుతాయి. చాకీపురుగులకు బెడ్‌ శుభత 
ఈ కింది విధంగా చేయాలి. 


1 దక - ఒకసారి 
11 దశ - రెండుసార్లు (మొదటి నిర్మోచనం తరవాత, రెండవ నిర్మోచనం 
ముందు ఒక్కొక్కసారి) 
III ఈ -  మూడుసారు సు (నిర్మోచనం తరవాత, మధ్యలో ఒకసారి మూడవ 


నిర్మోచనం ముందు) 
2. బెడ్‌ శుభ్రత పద్దతులు ౩ ఇందులో మూడు పద్దతులు ఉన్నాయి. 


8. ఊకను ఉపయోగించి శుభం చేయటం 

పురుగులపె పలుచగా వరి ఊకను, సాధారణంగా రోజులో మొదటి మేతకు ముందు 
చల్లాలి. పురుగులు మెల్లగా ఊక పారనుంచి మల్బరీ ఆకుపెకి పాకుతాయి. ఇక కొన్ని గంటల 
తరవాత రెండవ విడత “కుత సమయంలో పడకను శుభం. చేయాలి. పురుగులను నెమ్మదిగా, 


'చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం = 63 


జా(గత్తగా ఈకతో ఊడ్చి క కొత్త తట్టలోనికి మార్చాలి. ఈ పద్దతిలో ఊక చల్లగానే “పగలు 
పెకి పాకుతాయి. 


ఊకను వాడటానికి ముందుగా దానిని చిన్నగా నలగొట్టాలి. ఎందుకరకే మామూలుగా 
లభించే ఊక, పురుగుకంకే చాలా పెద్దదిగా ఉంటుంది. ఊకను మొదట ఫార్మాలిన్‌ లో శుభం 
చేసి వాడటం మంచిది. ఊకతోపాలు దుమ్ము, ధూళి పెంచే బెడ్‌లో పడకుండా జాగత్త 
తీసుకోవాలి. 


b. వలతో శుభం చేయటం $ 


ఇందులో సరియైన రంధాలు ఉన్న వలను పురుగులపె మొదటి మేతకు ముందు 
తట్టులో పరవాలి. ఇక “రెండవ మేత ఇచ్చిన తరవాత పడకను "శుభం చేయాలి. ఇందులో 
కూలీల అవసరం ఉండదు. వలను తీసి నేరుగా శుభమైన తట్టలోనికి పురుగులను మార్చాలి. 
ఈ రకం ఫభతలో స్థలావకాశం (వఏ9261%8) చేయటం వీలుకాదు.  చాకీ పురుగులకు 
ఉపయోగించే వలల రంధ్రాలు 1 11 దశకు 2 మి, మిష 111 వ దశకు 10 మి.మీ? పరిమాణంలో 
ఉండాలి. 


౧. ఊకలో, వలతో శుభం చేయటం ! 


మొదటి వేతకు ముందు పురుగులపై ఊకను పలుచగా చల్లి దానిపై వలను పరచాలి. 
రెండవ మేత తరవాత వలను తీసి, ఇంకొక శుభమైన తల్టులోనికి పురుగులను మార్చాలి. ఈ 
పద్దతిలో ఇర్ఫు ఎక్కువ. ఇందులో స్థలావకాశం శ్రేయటానికి వీలుకాదు. 


స్రలావకాశం (Spacing): 


పట్టుపురుగులు. అతిగా పెరుగుతాయనడంలో సందేహం లేదు. వీటి డింభక కాలంలో 
శరీరం బరువు 10,000 రెట్లు, శరీరం పరిమాణం 7,000 నెట్లు పెరుగుతాయి. ఇందుకు తగిన 
విధంగా పురుగుల బరువు, పరిమాణం పెరిగిన కొద్దీ పెంపకం 'తట్టల సంఖ్యను పెంచి, పురుగుల 
మధ్య దూరం పెంచాలి. వత్తుగా ఉన్న పురుగుల తట్టలో “ఆహారం సరిపోదు. కాబట్టే 
పెరుగుదల సరిగా ఉండదు. దూరం పెంచినపుడు పెరుగుదల బాగుంటుంది. గుంపుగా ఉన్న 
పురుగుల తల్టులో విషవాయువులు, ఉష్ణం పెరిగి మలంలో కిణ్వనం జరుగుతుంది. ల్‌. 
తేమ, ఉమ గత చాలా ఎక్కువ కాబట్టి కీణ్యనం తప్పకుండా జరుగుతుంది. ' దీనివల్లనే 
పురుగులు సరిగా తినక, ఆరోగ్యంగా పెరగవు. అందువల్ల పురుగుల కొన్ని చిన్నవిగా, కొన్ని 
మామూలుగా కనిపిస్తాయి. వీటివల్ల వ్యాధులు సంభవిస్తాయి. . అంతేకాకుండా పట్టుకాయల 
లక్షణాలు కూడా నష్టమవుతాయి. సాధారణంగా మొదటి దశనుంచి మూడవ దశ వరకు రెండు 
లేదా మూడు రెట్లు తట్టలను పెంచినక్తై స్టైతే పురుగులు కరంగా ఉంటాయి. 


పురుగుల పెరుగుదల మొదటి దశలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి. తరుచుగా 
స్థలావకాశాన్ని ఎక్కువ చేయాలి. మొదటగా (బషింగ్‌ చేసిన ఒక రోజు తర్వాత, అటుపై 
రోజూ స్థలావకాశం చేయాలి... ఇక రెండవ దశనుంచి ఐదవ దశ వరకు పెంచే బెడ్‌ను న 
స సేటపుడు స్థలావకాశాన్ని ఎక్కువ చేయాలి. - మొత్తం దే (బషంగ్‌ నుంచి అల్లిక దశ వః 
80-100 రెటు ప్రకా పంచాలి. 


64 పట్టు పరీశ్రమ 


పట్టిక : 6.6. 50 లేయింగ్‌ ' ఎ 20,000 గుడ్రపెట్టకు వివిధ దశలలో కావలసిన న్థలావకాశం 





(మీ. అలో) 
పురుగుల రకం వయస్సు స్థలావకాశం ప్రారంభంలో చివరలో 
యునివోల్లీన్‌, I 0.2 1.0 
బెవోల్టీన్‌ II 1.0 2.0 

11] 20 “© 50 
మల్టీవోల్లీన్‌, iL అం 0.5 
బెవోల్టీన్‌ 11. WE అ తి ఎట్‌ 

11] 15 3.0 


సరో శ్రైననం (Moulting) 


పట్టుపురుగు డింభక కాలం 24-25 రోజులలో ఐదు ఇన్‌ స్టార్టు, నాలుగు నిర్మోచనాలు 
ఉన్నాయి. డింభకం దశలో శరీరం పెరుగుదలకు అనువుగా డింభకం చర్మాన్ని విడుస్తుంది. 
ఈ దశ పురుగు జీవితంలో చాలా సున్నితమై ౦ది. డింభక దశలో పాత చర్మాన్ని విడిచి కొత్త 
చర్మాన్ని ఏర్ప రచుకోవ టాన్ని నిర్మోచనం లేదా కుబుస విసర్హనం (Moulting) అంటారు. 
పట్టు పర్మిశమలో ఈ చర్యను సాధారణంగా “జ్వరం” అని పిలుస్తారు. ఉంభకదశలో పురుగు 
శరీరం బాగా లావెక్కుతుంది. అంతే కాకుండా మెరుస్తూ పసుపు వర్షంలో (Amber color) 
కనిపిస్తుంది. ఈ లక్షణాలు నిర్మోచన సమయం దగ్గరయిన కొద్దీ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 
దశలో. డీంభకం శరీరం పరిమాణంలో పెద్దదిగానూ తల చిన్నదిగా, నల్లగానూ ఉంటాయి. ఈ 
దశలో బెడ్‌ ను శుభం చేసి స్టలావకాశాన్ని' పెంచాలి. అంతేకాకుండా 'నిర్మో చనానికి కూర్చున్న 
పురుగులకు ఆకును ఇవ్వాల్సిన పరిమాణం కంకే కొంచెం చిన్నదిగా కత్తిరించి ఒకటి లేదా 
రెండు మేతలను ఇవ్వాలి. దీనివల్ల కొంచెం తేమ తగ్గి నిర్మోచనం ఒకే రకంగా సమానంగా 
పూర్తవుతుంది. అధిక తేమ ఉన్నపుడు బెడ్‌లో పలుచగా సున్నం పొడిని చల్లాలి. దీని వల్ల 
నిర్మోచనం పూర్తయిన ఉంభకాలు ఆహారం తినవు. . అందువల్లనే డింభకాల పరిపూోతర టే 
రకంగా ఉంటుంది. అన్ని లు Ma కూర్చున్నపుడు మేతను పూర్తిగా ఆపాలి ' 


మొదటి దశ శంస నిర్మో చనానికి 20 గంటలు, Il, [11 దశలకు ఒక రోజు 
సమయం పడుతుంది. నిర్మోచనం పూర్తి అయిన పురుగులు శరీర పరిమాణానికి విరుద్దంగా 
పెద్దతలతో, తుప్పు (Rust) రంగులో, కొద్దిగా మెరుస్తూ, ముడతలగల చర్మంతో పతయ 
పురుగులన్నీ నిర్మోచనం దాచిన తర్వాత వాటికి మేత ఇవ్వాలి. పురుగులన్నీ ఒకేసారి. 
నిర్మోచనానికి సిద్దం కాకపోతే సిద్దమైన వాటిని తీసి వేరే తబ్దలోనికి మార్చి రెండవ జట్టుగా 


ధ్‌ 
పెంచాలి. నిర్మోచనంలో పాడి Ss వల్లనే చర్మం తొందరగా విడిపోవబానికి అవకాశం 
ఉంది. 


చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం = 


పటిక $ 6.7. 
| | 


పురుగు 
జీవనదశ 


మొదటీ దశ 
ఆరంభంలో 
((బషీంగ్‌ 
చివర్లో 


రెండవ దశ. 
(పారంభంలో 





65 


స్ట దూరం వివరాలు 










| ర అడుగుల వ్యాసం గల 4 అడుగుల వ్యాసం గల | 43 అడుగుల వ్యాసం 





క 


తట లెతే 
రు ఛి 





న ఆ|కమిం 
చాల్సిన 
స్థల వెశౌల 
(పా.వె 


] 






TCC అరా 
2 1 x 15 అ, 2 1 ' 2౫౦2 అ. 
9 25 X83 అ 2 1 3౫4 అ. 
లేదా తట. 
శు 
పూర్తిగా 
ఆ[కమించ 
వచ్చు. 

2 2 ౫౩ అ. 2 క్షే వజ 4 అ. 
లేదా తట్ట తల్టుపూర్తిగా 
పూర్తిగా. ఆ[కమించ. 
ఆ|క్రమించవచు వచ్చు 

| 5d తట్ట పూర్తిగా 4 3 3x 4 అ. 
ఆ[కమించవచ్చు. తల్టుపూర్తిగా 
ఆ[కమించ 
వచ్చు 
తట్టపూర్తిగా 4 3 |3x4అ. 
ఆ|కమించవచు తబ్జపూర్తిగా 
ఆ|కమంచ 
వచ్చు 
తబ్బపూార్తిగా. ర a 6 3x 4అ. 
ఆ|కమించవచ్చు తట్టవూర్తిగా 
ఆ(కమించ 


వచు 
ఆధారం : Cవొడి బులెటీన్‌ 


66 


పట్టక ః 6.8 తొలిదశ పురుగుల పంపకం - ముఖ్యాంశాలు 
(ప్రతి వంద రోగంలేని లేయింగులకు) 





పురుగు ఉష్ణో గాలిలో ఆకూజు మొత్తం రోజుకు ప్రతి కావాల్సిన. దశ నిర్మోచన 
యొక్క (గత తేమ (ఫై.మ్‌) కావాల్సి వేయవ దశలో స్టలావ' కొన కాలం 





జీవన (డీ (శతం) న ఆకు ల్సిన పడక కాశం సాగే రోజులు. 
దశ ల పరిమా మేతల ను (చదరపు కాలం గంటలు 
సెం. అం (3 సంఖ్య శుభ్రం అడుగు రో “రో; 
గ్రేడు) జీలు) చేయా లలో). గం. గం. 
. ల్సిన 
పర్యా 
యాలు 
1 2 3. 4 ర్‌ 6 7 8 9 10 





మేలెన మలి వోల్డెన్‌ సంకర జాతులకు 
మొద ! 
టేది 27 80-90 0.5-2.0 2.25 3-4 1 414 312 0-20 
"రెం 
డోది 27 80-90 20-40 670 3-4 2 1545 212 1-00 
మూ 
డోది 26 80 40-60 25-30 3-4 3 4590 312 1-00 


బెవోల్టీన్‌ సంకర జాతులకు 


టీదటి 27 80-90 0.5-20 9295-3 3-4 న్నే 4-14 ౨-19 0-20 
"రెం 
డోది 27 80-90 20-40 8-9 3-4 2 15-45 2-12 1-00 


డోది 26 80 40-60 35-45 3-4 3 45-90 3-2 1-00 
ఆధారం : 058 బులెటీన్‌ 
తొలిదశ పురుగుల పెంపక పద్దతులు ః ఇందులో మూడురకాల పద్ధతులు ఉన్నాయి. అవి 


1) పారాఫిన్‌ కాగితం కప్పి, పెంచటం (Covered rearing with paraffin paper) 


2) పెస్టైలల్‌' పంచటం (Box rearing) 


3) కోఆపరేటివ్‌ పెంపకం (C0-ంperative rearing) 


చాక్తీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం 67 


1. పొరాఫి క్‌ కాగితం కప్పి పెంచటం ః 


ఇందులో పెంపకం తట్ట అడుగు భాగంలోనూ, పురుగులపై పెనా పారాఫిన్‌ కాగితాన్ని కప్పు 
పురుగులను పెంచాలి. ఈ కాగితం మంచి నాణ్యతతో, పెటోలు వ వాసన లేనిదె, ముడతలు 
లేకుండా పొడిగా ఉండాలి (పటం 6.5 B). మొదట తట్ట్బులో పారాఫిన్‌ కాగితాన్ని వేయాలి. 
దీనిపె పురుగులను పెంచటానికి బెడ్‌ తయారుచేయాలి. ఇంకొక కాగితాన్ని పురుగులపె 
వదులుగా కప్పాలి. ఈ రెండు కాగితాల మధ్యలో పెంచే బెడ్‌కు నాలుగు వేపులా తడిపిన 
స్పాంజ్‌ ముక్కలు లేదా తడి కాగితం ముక్కలను అమర్చి, కావలసిన తేమను పురుగులకు 


లభించేలా చేయాలి. ఇ 





A. గుడ్డు నుంచి వెలువడిన డింభకం (కెగోదశ) ౨. పారాఫిన్‌ కాగితం కప్పి పెంచటం 
కర పెట్టలలో పంపకం D. గుండ్రటి వెదురు తట్టు పంపకం 


పటం 1 6.5. తొలిదశ పురుగుల పడకలు 


68 పట్టు పరిశ్రమ. 
2, పెబ్బలలో పెంచటం ః 
ఇందులో పురుగులను కర పెస్టలలోపెంచాలి. ఈ పెట్టలు 10-15 సెం.మీ లోతుగా 


ఉంటాయి (పటం 6.5 C). Fy సెరపకం పెబట్టలను గురించి రెండవ అధ్యాయంలో 
వ. ంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. 


, మూత ఉన్న పెట్టెలలో పెంచటం | 
పారాఫిన్‌ కాగీతర' కప్పే జంకే పద్దతిలో మాదిరిగానే ఈ పద్దతిలో కూడా పెంచే బెడ్‌ను 
తయారు చేయాలి. దీనిపె మూతపెట్టి 'తట్టలను "బరిపక స్టాండులో అమర్చాలి. ఈ పద్దతిలో 
మూడవ దశ పురుగులకు తట్టలపె మూత అవసరం లేదు. పురుగులు నిర్మోచనానికి 


సిద్దమె నపుడు పారాఫిన్‌ కాగితం, , స్పాంజ్‌ ముక్కలు, మూతను తీసి పడక పొడిగా ఉండేటట్లు 
చేయాలి. 


b. మూత లేకుండా పెంపకం | 

దీనిలో కూడా పెన తెల్పిన పద్దతిలో పెంపకం బెడ్‌ను పలు తల్జులను 
ఒకదానిపె ఒకటి పేర్చి మొదటి. దశ పురుగులను పలచోల్కి రండవ మూడవ దశ పురుగులను 
పెంచటానికి తట్టల మధ్య 2-3 సెం.మీ దూరం ఉండాలి. దీనివల్ల గాలి ఆడుతుంది. 


పురుగులకు మేత వేయటానికి 30 నిముషాల ముందుగాను, నిర్మోచనానికి : ముదుగాను తబ్బలను 
పూర్తిగా వేరుచేయాలి. 





పటం : 6.6. గి. చాప్‌స్టిక్‌తో పెంచే బెడ్‌ను సరిచేయటం క. రెండవ దశ పురుగులు 


8. కోఆపరేటివ్‌ పెంపకం 


తొలిదశ పురుగుల పెంపకానికి సాంకేతిక మెలకువలు అవసరం. సాధారణంగా రెతులకు 
పెంపకానికి అవసరమైన సాంకేతిక మెలకువలు తెలియవు. అంతేకాకుండా ఈ పెంపకానికి 
కావాల్సిన పరికరాలు. అందుబాటులో ఉండవు. అయితే రెతులు అందరూ కలిసి సహకార 
పద్దతిలో పెంపకం చేపట్టినప్లైతే అధిక లాభాలు ఉంటాయి. పురుగుల పెంపకానికి అవసరమైన 
గదిలో తేమ, ఉమ గత జ లకు కమ పద్దతిలో ఆచరించి సాంకేతిక పద్దతిలో పురుగులను 
పెంచాలి. ఈ పద్దతిలో మల్చరీ ఆకులను ఒకే పాలం నుంచి సేకరించటం వల్ల వాటి నాణ్యత 
ఒకే రకంగా పతక, ఇందులో భాగస్వాములైన చె రెతులందరూ తమ నెపుణ్యాన్ని 


దర్శించటానికి మంచి అవకాశం ఉంటుంది. తద్వారా పురుగుల పెంపకం కూడా 
ఆరోగ్యకరంగా ఉంటుండి (పటం 6.7). అః సః 





చాకీ లేదా తొలిదశ పట్టుపురుగుల పెంపకం 69 





పటం 8 6.7. కోఆపరేటివ్‌ పెంపకం 


ఈ పెంపకంలో పురుగులను రెండవ నిర్మోచనం లేదా మూడవ నిర్మోచనం 
వరకుపెంచవచ్చు.. పెంపకం. తరవాత నాల్గవ దశ పురుగులను రెతులకు పంచాలి... ఈ. 
పెంపకంలో పురుగులు ఎక్కువ హారం “ఉంటాయి. పెంపకానికి అవసరమై న పరికరాలు, 
ఖర్చులు చాలా తక్కువ. ఈ పెంపకంలో 200-500 డబ్బాల గుడ్లను మూడవ నిర్మోచనం 
వరకు లేదా ఇంతకు రెట్టింపు గుడ్లను రెండవ నిర్మోచనం వరకు పెంచటానికి వీలవుతుంది. 
కోఆపరేటివ్‌ పెంపకం పట్టుపరి శ్రమ అధికంగా వ చెందిన జపాన్‌, చెనా, కొరియా 
దేశాలలో ఎక్కువ [ప్రాచుర్యం పాందింది. 


ప్రశ్నలు 
1. ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
చాకీ పెంపకం అలకే ఏమిటి 
తొలిదశ పురుగులకు కావాల్సిన వాతావరణ పరిస్థితుల స్థాయిని తెలిపండి. 
చాకీ పురుగులకు వేసే మల్బరీ ఆకు లకణాలు తెలపండి. 
మల్ఫరీ ఆకు ఎంపిక పద్దతులు ర్‌ 
మల్చరీ గ్లాస' ఆకు అకణాలు ఏమిటే ? 

గొ A గే 
మల్చరీ ఆకు నిల్వ పద్దతులను గురించి రాయండి. 
పట్టు పరిశ్రమలో (పాచుర్యం పొందిన ఆకు ఎంపిక పద్ధతి గత? 
పట్టు పురుగుల ఆకు మేతలో కల నాలుగు దశలను Mie 
క పురుగుల ఆకు మేత సమయాలు రాయండి. 
మల్బరీ ఆకు కత్తిరించే పద్దతులు ఏవి ? 


అ 060 ౫౫ రాల సట టు ౫ 


(ary 
ణా 


70 


11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 


Il. 


00. 


10. 
LL 
12. 


పట్టు పురు గుల బెడ్‌ శుభం చేయటం అంటే ఏమిటి ? 

చాకీ పురుగులకు బెడ్‌ శుభతకు వాడే వల పరిమాణం ఎంత ? 

పట్టు పురుగుల బెడ్‌ స తకు అనుసరించే పద్ధతులను తెలపండి. 
స్టలావకాశం అంకే ఏమిటి ? 
నిర్మోచనం అంటే ఏమిటి ? 
నిర్మోచనం పట్టు పురుగు లక్షణాలు తెలపండి. . 

(A) అమ 
నిర్మోచనం ముగిసిన పట్టు పురుగు లక్షణాలు తెలపండి. 
తొలిదశ పట్లు పురుగుల పెంపక పదతులను తెలపండి. 
6కు "= (టి 

కెగో అంకే ఏమిటి ? 
కోఆపరేటివ్‌ పెంపకంలో గల లాభాలు ఏమిటి ? 


ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 


చాకీ పురుగుల పెంపక | ప్రాముఖ్యతను తెలపండి. 
తొలిదశ పట్టు పురుగులకు కావలసిన వాతావరణ పరిస్థితులను గురించి వివరించండి. 
పళ్టు-పురుగుల పెంపకంలో మల్బరీ ఆకు నాణ్యత (ప్రాముఖ్యత ఏమిటి ? 
చాకి పురుగులకు కావల్సిన మల్చరీ ఆకు ఎంపిక పద్దతులను వివరించండి. 
మల్చరీ ఆకు నిలవ (పాముఖ్యతను వివరించండి. 
పట్టు పురుగుల మేత (ప్రాముఖ్యతను తెలపండి. 
“నాణ్యత కల మల్చరీ ఈ ఆకులు పట్టు గుం పెరుగుదలకు తోడ్పడతాయి 
చర్చించండి. 
పట్టు పురుగుల బెడ్‌ శభతా పద్ధతులను వివరించండి. 
స్థలావకాశం ఆవశ్యకతను ఏవరించండః 
నిర్మోచనం గురించి రాయండి. 
తొలిదశ పురుగుల పెంపక పద్ధతులను వివరించండి. 
ఈ కింది వాటిని గురించి సంక్షిప్తంగా రాయండి. 
ఇ) ఆకు వేత సమయాలు  . 9) కోఆపరేటివ్‌ పెంపకం... 


Eee మ ఏమ పాం మం సం పముతు మును : ల్‌ 








[ i 7. 
చివరిదశ. పట్టుపురుగుల ఎంపకం 
(Late age Silk worm rearing) 


ఈ దశలో పురుగులు అధికంగా ఆకు తింటాయి. పురుగులకు ఇచ్చే మొత్తం మేతలో 
90-95 శాతం ఆకును ఈ దశలో తింటాయి. ఈ ఆహారం పట్టు ఉత్పత్తికి, జీవక్రియలకు 
he Gm అంతేకాకుండా రాబోయే దశల (ప్యూపా, మాత్‌) ఆహార నిలవలకు కూడా 
ఈ దశలోనే సేకరించుకుంబాయి. కాబట్టే ఈ దశలో పురుగులకు నాణ్యమైన ఆకును మేతగా 
ఇవ్వాలి. తొలిదశ పురుగుల కంటే ఈ దశ పురుగుల పెంపకం సులభం. నాలుగు ఐదవ దశ 
పురుగుల పెంపకాన్ని ' “బవరిదశ పురుగుల పెంపకం” అంటారు. 


చివరి దశ పురుగుల పంపకం (ప్రాముఖ్యత ః క 

ఈ పురుగులు తొలిదశపురుగులులాగా సున్నితమె న నవి. వీటికి సరియైన ఉపో గత, తేమ 
కావాలి. ఈ దశలో పురుగు ఎక్కువ చురుకుగా తిని, శరీరాన్ని. పట్టు. నిల్వలను పెంచి 
రాబోయే రూపవ్మికియ దశలకు ఆహార నిలవలను కూడా పెంచుతుంది. "తక ఈ దశ 
పట్టుపురుగు జీవిత చరితలో ముఖ్యమైనది. ఇక వాణిజ్య ఉత్పత్తి దృష్ట్యా ఈ దశకు అధిక 
(ప్రాముఖ్యత ఉంది. ఈ దశలోనాణ మైన ఆకును తిని నాణ్యమైన కాయలను అల్లబానికి ' 
అవకాశం ఉంది. ఇవి తినే ఆకులలో తక్కువ తేమ ఉంటుంది. ఈ దశలో పురుగు శరీర 
పరిమాణం 29 రెబ్లు, శరీర బరువు 25 రెట్లు, పబ్బుగంధి బరువు 200 రెల్లు పెరుగుతుంది. 
జీవావరణ, వాతావరణ పరిస్థితులు ఈ దశలో తొలిదశ పురుగులకు భిన్నంగా ఉంటాయి. 
జీవావరణ పరిస్థితులు పెరుగుదలకు అధికంగా తోడ్పడు తాయి. కాబట్టి ఈ దశ పురుగుల 
పెంపకానికి ముఖ్యమై నది. 


వాతావరణ పరిస్ణితులు ః ఎ 

పురుగుల పెరుగుదలను ఈ అంశం అధికంగా (ప్రభావితం చేస్తుంది. ఇందులో ఉష్ణో గత, 
తేమ ఆకు మేతను (ప్రభావితం చేసాయి. మంచి పెరుగుదలకు, పట్లుగూళ్ళ ఉత్పత్తికి సరియైన 
వాతావరణ పరిస్టతులు తప్ప సరగ కోవాలో 


1. ఉష్ణోగత : - 

ఈ దశ పురుగులు తక్కువ ఉష్ణోగతలో పెరుగుతాయి. తొలిదశ పురుగులను తక్కువ 

ఉష్ణోగతలో (24°C), చివరి దశ పురుగులను అధిక ఉష్ణోగతలో (28౮) పెంచినపుడు 

డీంభకాలు మరణించే శాతం పెరుగుతుంది. ఉమ్టిగత పురుగుల శరీర ధర్మాలను (ప్రభావితం 

చేయటం వల్ల పట్టు ఉత్పత్తికి, పంటకు నష్టంరాదు. కాబట్ట ఉష్ణోగతలో అధిక తేడాలు 
౧ (ప) కాల | ౬ 

ఉండరాదు. 





"దశ ఉష్ణోగ్రత (0౮) 





Iv 24-25 
V 23-24 


మ మానని 


72 పట్టు పరి[శమ 


ఉష్ణోగ్రతను [కమపరచటం ;$ 

ఉమ గత 36°C చేరినప్టైతే పురుగులు జీవించటం, ప్యూపాలు ఏర్పడటం, పట్టుకాయల 
లక్షణాలు అధికంగా దెబ్బతింటాయి. ఉప్పదేశాలలో చివరిదశలో పురుగులకు కావల్సిన 
ఉషహ్ణాగతను ఏర్పరచటం చాలా కష్టం. అందువల్ల ఉష్టోగత పెరగకుండా చర్యలు చేపట్టాలి. 
పెంపకగది కప్పు జింక్‌ లేదా పెంకులయిన్య్ళ్జ తే వాటిపె సైరాల్‌ (Styrol) మొదలైన 
ఉప్పబంధకాలను వాడాలి (పటం 7.1). దీని వల్ల గది ఉష్ణోగత ఎక్కువ పెరగదు. ఈ 
ఉన్లబంధకం దొరకని పరిస్థితిలో తాత్కాలిక కప్పును వేయటం మంచిది. గది చుట్టూ 
వృక్షాలను పెంచి ఉష్టోగతను తగ్గించాలి. 'నీటికొరత లేనపుడు ఉష్ణం అధికంగాకల 
సమయాలలో గదిపె నీటేని చల్లాలి. సాధారణంగా స్థిరఉష్టో[ గతకంకు రోజూ సహజంగా లభించే 


ధా 


25° + 4°C ఉష్ణో గత పెంపకానికీ మంచిది. 


జంక్‌ కతు 





బాహా 
ఉష్టక్లన్సలళ 


3ెరీం 


(గోండు 


పటం : 7.1. పెంపక గదిలో ఉష్ణోగత విన్తరణ 


2, తేమ; 

ఈ దశ పురుగులు అధిక తేమను తట్టుకోలేవు. వీటికి నాల్వవ దశలో 75 శాతం, ఐదవ 
దశలో 70 శాతం సాపేక్ష తేమ మంచి పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆకు మేత, నిర్మోచన 
సమయాల్లొ తేమ శాతం భిన్నంగా ఉంటుంది. ఆకు మేతలో అధిక తేమ వల్ల ఆకులు 
చెడిపోకుండా తేటగా ఉండి పురుగులకు ఆకుళ్లు తినడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. 
నిర్మోచన చర్యలో తేమ కొంచెం తక్కువగా ఉండాలి. 


త. గాలి; 
పెంపక గదిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సెడ్‌, అమ్మోనియా, సల్ఫర్‌ డె 
ఆక్సెడ వాయువులు వెలువడతాయి. ఇవి కూలీలు, పట్టుపురుగులు, మల్చరీ ఆకులు, 


చివరిదశ పట్టు పురుగుల పెంపకం 73 


మలంలో కిణ్వనం వల్ల, బొగ్గుల కుంపటి వల్ల ఏర్పడతాయి. ఈ దశలో గదిలో గాలి లేనపుడు 
ఈ విషవాయువులు ఇంకా అధికంగా పెరిగి పురుగుల శరీరధర్మ చర్యలను నష్టపరుస్తాయి. దీని 
వల్లనే పురుగులు నీరసించి వ్యాధులు సంభవిస్తాయి. కాబట్టి స్వఛ్చమైన గాలి గదిలోనికి 
వీచునట్లు చర్యలు తీసుకోవాలి. గదిలో పెంపక పనులు పూర్తికాగానే శుభం చేసి గదిని మూసి 
వేయాలి. పురుగుల పెరుగుదలకు, గాలికి పరస్పర సంబంధం ఉంది. గదిలో కార్సన్‌ డె 
ఆక్పెడు ఒక శాతం పెరిగినా మంచిది కాదు. అధిక ఉష్ణోగతలో పురుగులు C0, ను అధికంగా 
విడుదల చేస్తాయి. అంతేకాకుండా గదిలో తేమ కూడా పెరుగుతుంది. ఈ నో పెంపకం 
గదిలో మంచివికాదు. ఈ దశలో గదిలోనికి సెకనుకు ఒక మీటరు గాలి వీచినపుడు పురుగులు 
చనిపోవటం తగ్గుతుంది. అంతేకాకుండా ఆకు మేత, జీర్ణ కీయ, శరీర బరువు, పట్టుగూళ్ళ 
బరువు పెరిగి మంచి ప్యూపాలు ఏర్పడతాయి. నాణ్యమై న పట్టుకాయలు ఉత్పత్తి అవుతాయి. 


4. కాంతి: 

గదిలో ఎల్లపుడు వెలుతురు ఉండటం మంచిది కాదు. దీనివల్ల పెరుగుదల నెమ్మదిగా 
జరుగుతుంది. అంతేకాకుండా పురుగులు ఐదవసారి కూడా నిర్మోచనం చెందబానికి అవకాశం 
ఉంది. డింభకం బరువు, పట్టుగూళ్ళ బరువు తగ్గుతుంది. అందువల్ల పెంపకంలో 16 గంటల 
వెలుతురు, 8 గంటల చీకటీ మంచిది.. 


మల్బరీ ఆకు నాణ్యత : 

పురుగుల పెరుగుదలకు వ్‌ ఆకుల pene గురించి ఆరవ అధ్యాయంలో 
విరించడమై నది. 

పురుగుల పెరుగుదల, తినే మల్బరీ ఆకుపై ఆధారపడి ఉంటుంది. ఈ దశ పురుగులకు 
కొమ్మలకు కిందుగా కల ఆకులు వేయాలి. ఈ ఆకులు మందంగా, అధిక (పోటీన్లతో, తక్కువ 
తేమతో ముదురు ఆకుపచ్చగా ఉంబాయి.. ఈ పురుగులకు పూర్తిగా లేత లేదా పూర్తిగా 
ముదురు ఆకులు పనికిరావు. ఈ పురుగులు దుమ్ము పట్టిన, ముడతలు పడన, తక్కువ 
'తేమకల, చెడిన. ఆకులను కూడా తింటాయి. వీటివల్ల పెరుగుదల చాలా నెమ్మదిగా కొనసాగి 
వ్యాధులు రావటానికి అవకాశం ఉంటుంది. పురుగులు ఈ రకం ఆకులను తిని అల్లిక దశకు 
' చేరినా నాణ్యత తక్కువ పట్టుకాయలను ల చేస్తాయి. కాబట్టే ఆకుల ఎంపికలో తగు 
జ్యా గత్త అవసరం. 

_ చివరి దశ మూడవ రోజునుంచి పట్టు (గంధులు చాలా అధికంగా, వేగంగా పెరుగుతాయి. 
అందువల్ల ఈ- దశ పురుగులకు మంచి నాణ్యతకల ఆకులను వేయటం (శ్రేయస్కరం. ఈ 
దశలో పురుగులు తినే ఆహారం ఎక్కువగా ఉండి జ్లీర్ణక్రియకూడా అధికంగా పెరుగుతుంది. 
అయితే తొలిదశ పురుగులితొ పోల్చినపుడు జ్లీర్ల క్రియ నిష్పత్తి చాలా తక్కువ. 

వసంత రుతువుతో రాతి సమయంలో వాతావరణ ఉష్ణ్టోగత బాగా తగ్గి పురుగులు 
నీరసించి ఆహారాన్ని సరిగా జ్లీర్ణంచేసుకోలేవు. కాబట్టే ఈ సమయంలో ఉష్ణో|గతను పంచాలి. 
అంతేకాకుండా రాతి సమయంలో మేత కంగా తగ్గించి, ఉదయం వేతను తగిన విధంగా 
"పెంచాలి. దీని వల్ల: పురుగులకు బ్లీర్ణ క్రియలో ఇబ్బంది ఉండదు. 

" ఆకులు ఆరయ కోయలం మంరికీ, ఈ దశలో ఆకులు ఎక్కువగా అవసరం. 
కాబట్టే కావాల్సిన ఆకును తక్కువ సమయంలో కోసీ తొందరగా పెంపక గదికి తరలించాలి 
ఈ ఆతులు చక్కగా నిలవ చేయాలి. . ఆకులలో పూర్తిగా ముదిరిన పసుపురంగు ఆకుల 
కోయరాదు. ఇవి నాణ్యత తక్కువ ఆకులు. మల్చరీని వరుసల పెంపకం చేసినపుడు, కొమ 
చివరను ఆకుకోతకు ఒక వారం ముందు, sr (Clipping) చేసి, కాండాలను, కొమ్మ, 


న! 


74 ప 


కత్తిరించి 1V, V దశ పురుగులకు వాడాలి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనివ; 
ఆకులు బాగా పరిపక్వం చెందుతాయి. 





పటం 8 7.2. శ] దశ పురుగులు 
=, పురుగులకు ఫార్మాలిన్‌ చల్లడం 


B. మేతవేయట్లం 


చివరిదశ పట్టు పురుగుల పెంపకం మ సజల 


ఈ దశ పురుగులకు ఆకు ఎంపికలో చాకీ పురుగులకు కోసిన ఆకుల తర్వాత కొమ్మపె 

కల ముదురు ఆకులను వేయాలి. అయితే నేలకు దగ్గరగా కల ఆకులను, బాగా ముదిరిన, 

పసుపు రంగు ఆకులను మేతగా వాడకూడదు. చివరిదశ పురుగులు ముదురు ఆకుపచ్చ 
రంగులో ముదిరిన ఆకులను తింటాయి. 


ఆకు నిలవ చేయటం | 0 

ఆకులను చల్లని, శుభమై న, తేమ (పదేశంలో నిలవ చేయాలి. దీనికోసం ఆకు నిలవ 
తొట్టె మంచిది. ఎండాకాలంలో సాధారణంగా ఆకులలో తేమ తక్కువగా ఉంటుంది. 
ఆకులను కోసిన తర్వాత నీరు వేగంగా ఇగిరి పోవటం వల్ల తేమ నష్టం ఇంకా పెరుగుతుంది. 
అందుకుగాను గదిలో తేమను పెంచితే ఆకు వడలదు. అయితే ఈ చర్య పురుగులకు 
హాని కలిగిస్తుంది. కాబట్టి సరియై నప ద్దతిలో ఆకు ' నిల్వచేసి తేమనష్టం లేకుండా చర్య 
తీసుకోవాలి. ఇందుకోసం నలప ఆకులో తరచుగా నిచిని చల్లి తేమ నషా షాని, పూరించాలి. 
అంతేకాకుండా ఆకు నిలవ తొట్టైకి కల గోనెసంచిని నీటితో తడపాలి లేదా తకు కుప్పలపె 
తడి గోనెసంచిని కప్పాలి. అయితే పురుగులకు మేత nee ఆకులకు నీరు లేకుండా 
జా! గత్త వహించాలి. 

ఆకు నిలవ పద్దతులను ఆరవ అధ్యాయంలో వివరించడమె నది. 


మేతవేయటం 


పట్టు పురుగులకు ఆకు మేత ప్రాముఖ్యత డింభకం పెరుగుదల గురించి ఆరవ 
అధ్యాయంలో తెల్పడమె సర 


పట్టక $ 7.1 పురుగుల పెరుగుదల పరిమాణ వివరాలు 





దశ హదు లావు 

I గుడ్డు నుఠరడ్‌ వెలువడిన దంభేకొనిక్ష గుడ్డునుండి వెలువడిన ఉరభ్రకాసని 
13 - 15 రెట్లు 10 - “13 రెట్లు 

Il గుడ్దునుండ పలువడన- డంలభకాసనికి గుడ్డునుండి వెలువడన ఉంభకానికి 
23 - 27 రెబ్లు 17-22 రెబ్లు 





చివరి దశ పురుగులకు ఆకుమేతను తయారుచేయటం ః 

ఈ దశ పురుగులకు పూర్తి ఆకును వేయాలి. వీటి ఆకు వేత అంశం ఆకు కోత 
పద్ధతులపై ఆధారసడి ఉంటుంది. ఆకు కోతను విడిగా లేదా కాండంతో సహా కత్తిరించాలి 
ఒకవేళ విడి ఆకులు కోసినపుడు మొత్తం ఆకును పురుగులకు-వేయాలి. వర్తాకాలంలో ey 
గది తేమ ఆధారంగా ఆకును రెండుగా కోసి వేతగా వేయాలి. కొమ్మ కోత పద్దతిలో పెం 
తట్టు పాడవుకు అనుగుణంగా కొమ్మలను కత్తిరించి వేయాలి. దీనివల్ల బెడ్‌ శుభత కు 
సులభమవుతుంది. 

నాలుగు; ఐదు దశలలో 50 లేయింగ్‌ 0) లేదా 20,000 గుడ్డకు అవసరమైన ఆకు 
వివరాలు ఈ కింది పట్టికలో ఉన్నాయి. 





76 పట్టు పరి| శమ 
పట్టిక;7.2. పురుగులకు కావాల్సిన ఆకు వివరాలు 
ఇవ్వవలసిన ఆకు (కిలోలలో,) 
పురుగుల వయస్సు మల్టీ వోల్టీన్‌ ౫ కొత్త బెవోల్రీన్‌ * బెవోల్టీన్‌ 
బెవోల్టీన్‌ సంకరం సంకరం 
Iv "5-85 కిలోలు 105 - 125 కిలోలు 
Vv 600 - 625 కిలోలు 700 - 725 కిలోలు 


న 
ఆకు మేత సమయాలు ః 

కాలాన్ని అనుసరించి పురుగులకు మేత వేయాలి. సాధారణంగా 1V, V దశ 
పురుగులకు రోజుకు నాలుగుసాద్డు వేతవేయాలి. అంటే ఉదయం 5 గం |, మధ్యాహ్నం 
11 గం |, సాయంతం 4 గం |, రాతి 10 గం || ఆకు మేత సమయాలు. వర్తాకాలంలో 
తక్కువ సార్లు, ఎండాకాలంలో ఎక్కువ సార్డు వేత వేయటుల. మంచిది, ఎంచ సు 
వర్దాకాలంలో అధిక తేమ వల్ల ఆకు చెడిపోదు. కాబట్టి వేత మేతకు మధ్య ఎక్కువ సమయం 
పడుతుంది. అదే ఎండాకాలంలో అయితే ఆకు ఎండిపోవలానికి ఎక్కువ అవకాశం ఉంది. 
అందువల్ల వేత ఎక్కు_వసార్దు వేసి, పురుగులకు ఆకు అందుబాటులో ఉండేలా చూడాలి. మేత 
సమయాలు పెంచినా, తగ్గించినా పురుగులకు ఇవ్వవలసిన ఆకు పరిమాణం (కిలోలలో) 
మించకూడదు. 


పురుగులను పెంచే బెడ్‌ను శుభం చేయటం : 

ఈ దశ పురుగుల పెంపకంలో రోజుకు ఒకసారి బెడ్‌ను శుభం చేయాలి. పెంపకాలలో 
. కొమ్మమేత, పూర్తి కొమ్మమేత విడి ఆకుకోత పద్దతిలో వీటీని పెంపక తబ్బకు సరియై న పొడవు 
కత్తిరించి పురుగులకు చేతగా వేయాలి. సాధారణంగా (పతీరోజు మొదటి మేత తర్వాత, రెండవ 


ర్న (1 Pr aw Ct 
HECHT; న్స్‌! గ 


కకం క్యు కావో లగ game 
Muna [మంలో లో 
కని MIE ర జ్‌ 
వచా YTS oT a 
aun ets TAZ Fall PRE 
నో Poe aN ఇ క్‌ 1 
యనక నానా షస గ లో ద్‌ 
pf a ET క 1h [శే 
Ht yy అ యా నగ 4 కే 1| ( 


/! శ 
ళ్‌ 
/ ళ్‌ 









/ లో 


పటం:7.3. వలతో బెడ్‌ శుభం చేయటం 


చివరిదశ పట్టు పురుగుల పేంపకం న 77 


మేతకు ముందు బెడ్‌ను శుభం చేయాలి. ఈ దశ పురుగులకు పెద్ద వలను (20 మి.మి2) 
శు భతకు వాడాలి. మొదటి మేతకు ముందుగా బెడ్‌ పె వలను పరచి మేత వేయాలి. పురుగులు 
వలపెకి పాకి ఆకులను తింటాయి. రెండవ మేతకు ముందుగా వలను జ్యాగత్తగా తీసి 
పురుగులను ఆకుతో సహా నెమ్మదిగా శుభమై న తల్టులోకి మార్చాలి (పటం 7.3). 

పెంచే బెడ్‌లో మిగిలిన ఆకులను, మలాన్ని తీసి పుభం చేయాలి. పడక శుభం 
చేసేటపుడు గదిలోనూ, పరిసరాలలోనూ చెత్త పడకుండా జొ గత్త పడాలి. పడక శుభత 
పద్దతులను 'ఆరవ అధ్యాయంలో తెల్చినాము.. 


స్థలావకాశం ; 

స్థలావకాశం పురుగుల అభివృద్దిలోనూూ, పట్టుకాయల ఉత్పత్తిలోనూ ముఖ్యప్మాత 
నిర్వహిస్తు స్తుంది. డింభక కాలంలో మొత్తం పురుగులు తినే ఆకులో 93 శాతం ఆకును చివరి దశ 
పురుగులు తింటాయి. పెంపక తట్టలో పురుగులు కిక్కిరిసి ఉన్నపుడు, గదిలోకి సరియైన 
గాలి (ప్రవేశం లేకపోవడం వల్ల బెడ్‌ లో విషవాయువులు ఎక్కువె పురుగులకు హాని కలుగుతుంది 
(పటం 7.4). అంతేకాకుండా పురుగులను చక్కగా, వత్తుగా పంచనపుడు అల్ఫ పోషణ, 
(కమరహి తమై న తక్కువ పెరుగుదల కనిపిస్తాయి. దీనివల్ల వ్యాధులు సోకి పట్టుగూళ్ళ దిగుబడి, 
నాణ్యత తగ్గుతుంది. అయితే స్థలావకాశం అధికమై తే ఆకు, వృధా ల్లవుతుంది. అంతేకాకుండా 
కాయలు, ఆక నిష్పత్తి పెరుగుతుంది. కాబట్టి "మంచి పెరుగుదలకు సరియైన స్థలావకాశం 
కల్పించి మేత ఇవ్వాలి (పటం 7.4 B). పురుగుల పెరుగుదలను అనుసరించి తగీన విధంగా. 
స్థలావకాశం చేయటం మంచిది. దీనివల్ల కూలీల ఖర్చులు కూడా తగ్గుతాయి. 





3 | పటం $ 7.4. నేలదూరం వివరాలు 


& సరిగాలేని స్థలదూరం 3. మంచి స్టలదూరం 


78 


పట్టక : Tiss నల దూరం వివరాలు 


oe 
es 


పరిశ్రమ 





3 అడుగుల వ్యాసం 
పురుగు 


4 అడుగుల వ్యాసం డ్డ అడుగుల వ్యాసం 








గల తట్లలెతే గల తట్టులెతే గల తట్టులెతే 
జీవన లా 
దశ కావాల్సిన ఆ(క్రమిం కావాల్సిన ఆక్రమిం కావాల్సిన ఆ[క్రమిం 
సంఖ్య చాల్సిన సంఖ్య చాల్సిన సంఖ్య చాల్సిన 
సల ఒవెశాల్యం స్ధల వెశాల్యం స్టల్వవేశాల్యం 
పా.వె). (జస) (వవ) - 
1 2 స్త్‌ 4 5 6 7 
నాలుగో దశ 10 తట్ట పూర్తిగా 8 తట్ల పూర్తిగా 6 తట్టు పూర్తిగా 
(ప్రారంభంలో 10 మ 8 ~ 6 : 
చివర్లో 20 క్‌ 15 53 12 33 
ఐదో దశ 
(ప్రారంభంలో 20) శ 15 వ్‌ 12 
చివర్లో 40 - 30 | 25 స 
ఆధారం : CSB. బులెటిన్‌ 
వు శ్రచనం: 


నిర్మోచనం (ప్రాముఖ్యతను, పురుగుల లక్షణాలను ఆరవ అధ్యాయంలో వివరించడమై నది. ' 





పటం: 7.5. పట్టుపురుగుల నిర్మోచనం . 


A. నిర్మోచనం ముందు క, నిర్మోచనం తరువాత 


చివరిదశ పట్లు పురుగుల పెంపకం |. 79 
చు 


నాల్గవ నిర్మోచనానికి (చివరిది) మొదటి మూడు నిర్మోచనాలకంకే ఎక్కువ సమయం 
అవసరం. సరియైన వాతావరణ పరిస్థితులలో నిర్మోచనానికి 30 గం! | సమయం పడుతుంది 
(పటం 7.5). “పురుగులు నిర్మోచన దశకు చేరినపుడు బెడ్‌ ను పలుచగా చేయాలి అంహే 
స్థలావకాశాన్ని పెంచాలి. దీనివల్ల పురుగులు తినగా మిగిలిన ఆకులు ఎండి బెడ్‌లో తేమ 
తగ్గుతుంది. పెంపక గదిలో కతు ఎక్కువెనపుడు చివరి మేత తర్వాత పలుచగా సున్నం పొడిని 
బెడ్‌పె చల్లాలి. దీనివల్ల పాడి వాతావరణం ఏర్పడి, నిర్మోచనం బాగా పూర్తవుతుంది... పెంచే 
బెడ్‌లో 90-95 శాతం పురుగులు నిర్మోచనానికి చేరగానే మేత ఆపి వేయాలి. పురుగులను 
కదల్బరాదు. అధిక శాతం (95 శాతం) నిర్మోచనం దాటగానే మేత వేయాలి. 


పట్టిక : 7.4. ఎదిగిన పురుగుల పెంపకంలోని ముఖ్యాంశాలు. 
( (వతి వంద లోగంలేని లేయింగులకుం 











పురుగు గాలిలో ఆకు మొత్తం రోజుకు (పతి దశలోనూ కావల్సిన దశ నిర్మోచన 

జీవన తేమ సెజు కావల్సిన వెయ్యాల్సిన బెడ్‌నిశ్నుభం స్టలావకాశం నసాగే కాలం 
దక ఆకు పరి చేతల సంఖ్య చెయ్యాల్సిన గదరపు కాలం 

మాణం పర్యాయాలు అడుగు 

(కిలోలలో) లలో) 
1 2 తః 4 5 ౦ 7 త్రి 9 

వేలెన మల్లీవోల్లీన్‌ సంకర జాతులు . a 
mr ee రోగం రోగం 

నాలు 70-75 పూర్తి 75-85 3-4 ఉదయం ఒక 90-180 412 1-6 
గోది ఆకు సారి 
హద దిగ | 600-625 3-4 (పతి రోజూ 180-360 6-12  — 


బె వోలర్లీన్‌ సంకర జాతులు 
నాలు 70-75 పూర్తి 105-125 33 (పతి రోజూ 90-180 4-12 1-6 
గోది ఆకు ఉదయంఒకసారి | 
ఐదోది 70 = 700-725 34 ప్రతిరోజూ 180360 612 -- 





ఆధారం * CSB బులెటిన్‌ 
చివరి దశ పురుగుల పెంపక పద్దతులు : 
ఇందులో మూడు రకాల పద్దత్తులు ఉన్నాయి. అవి 
షెల్స్‌ "పెంపకం (Shelf rearing) 
2. కొమ్మల పెంపకం (Shoot rearing) 
3. మిద్దె లేదా గట్టుపై పెంపకం (Floor rearing) 
1. షెల్స్‌ పెంపకం ; 
ఈ పద్ధతిలో పురుగులను వెదురు తబ్బలలో పెంచాలి. వీటిని ఒక దానిపై ఒకటీ వరు 
"పెంపక స్టాండులో పే పేర్చాలి. ఈ స్థాండులను రెండు వరుసలలో గోడలకు సమాంతరంగా 


80 పటు పరి|శ 
యు 


మధ్యలో స్థలాన్ని వదిలి అమర్చాలి. . అందువల్ల మేత Se బెడ్‌ శుభం చేయం 
సులువవుతాయి. క్‌ స్థాండులో బది తట్టలు అమర్చాలి. భారతదేశంలో గుండ 
వెదురు తల్దులు 1.2 - 1.4 క, వ్యాసం కల వాటీని “వాడతారు. ఈ పెంపక పద్దతిలో ఆకుల 


విడిగా కప రోజుకు 4-5 సారు మేత వేయాలి. వలతో బెడ్‌ శుభం చేయాలి. సరియ్వె 
స్టలావకాశం కలిగించాలి (పటం 7.6 A) 


అనుకూలనాలు | 
1. తక్కువ స్థలంలో ఎక్కువ పురుగులను పెంచవచ్చు. 
2. అన్ని పురుగులను తట్టలో పరీక్షించటం వీలవుతుంది. 
3. తగినంత గాలి, వెలుతురుకు అవకాశం ఉంది. 
(పతికూలనాలు': 
1. (ప్రతీరోజు బెడ్‌ శుభత తప్పకుండా చేయాలి కాబట్టి కూలీల. వ్యయం ఎక్కువ. 





పటం £ 7.6. చివరిదశ పురుగుల పెంపక పద్దతులు 


షెల్‌ ఎ పెంపకం B. కొమ్మల పెంపకం ౮. మిద్దె పెంపకం 


_ చివదిదశ పట్లు పురుగుల పెంపకం 81 
రు + | 


2. కమ్ముల పెంపకం 

ఈ పద్దతిలో తక్కువ ఖర్చుతో పురుగుల. పెంపకం వీలవుతుంది. కూలీల ఖర్చును 
నాల్లవ దశలో“ 60 శాతం, ఐదవ దశలో 50 శాతం తగ్గించవచ్చు. ఇందులో ఆకును కూడా 
పొదుపుగా వాడవచ్చు. ఆకు పాదుపు నాల్గవ దశలో 25 శాతం, ఐదవ దశలో 10 శాతం ఉంది. 
' ఇందులో పెంచే బెడ్‌ ఒక మీటరు వెడల్పు, గది పాడవును అనుసరించి వీలయినంత పొడవు 
ఉంటుంది. ఈ పద్దతిలో కేవలం ఒకే వరుసలో నేల నుండి 20 సెం.మీ. ఎత్తులో పురుగుల 
బెడ్‌ ను వేయాలి. ఒక్కొక్కసారి రెండు బెడ్‌ లను మిద్దెలుగా, మధ్యలో స్థలాన్ని వదిలి గదిలో 
అన్నువెన బెడ్‌ లను తయారు చేయాలి. ఈ పెంపక పద్దతిని గృహాంలోనూ ఆరుబయట కూడా 
ఆ చరించవచ్చు (పటం 7. 6 B). అయితే ఆతుతరుత సపెంపకొనికీ వాతావరణ పరిస్థితులు 

అనుకూలిం చవ. 

ఈ పెంపకంలో పెద్ద కొమ్మలను మల్పరీ పొదలనుండి కోసి నేరుగా బెడ్‌ మీద మేతగా 
చేయాలి. పెద్ద కొమ్మలను ఎతిటేగ కక్కు అనుకూలంగా కోయటం వలన పురుగులు ఆకులను 
తొంటూ పెకి హాకా ఈ పద్దతిలో ఆకులు పురుగులకు (తిమితీయంగా (Three 
dimension) విస్తరించి ఉంటాయి. వ పెంచే బెడ్‌లో అధికంగా గాలి (ప్రసరిస్తుంది. 
కాబట్టి సతత బెడ్‌లోని ఒక యూనిట్‌ విస్తీర్ణానికి 50 శాతం అధిక పురుగులు పెరగటానికి 
పిలవుతుంది. ఈ రకమై న పెంపకం షెల్స్‌, మిద్దె పద్దతులలో వీలుకాదు. బెడ్‌ సృభత చాలా 
సులభం. చివరి దశ పురుగులకు కేవలం ఒక్కసారి శుభత సరిపోతుంది. బెడ్‌ శుభం 
చేయటానికి బెడ్‌కు సమాంతరంగా దారాలను పరిచి వీటీపె మల్చరీ కొమ్మలను మేతగా. 
వేయాలి. తర్వాత చెండు మూడు వేతల అనంతరం పురుగులు అన్నీ కొత్త కొమ్మల పెకి 

పాకుతాయి. ఈ దశలో దారాల సాయంతో బెడ్‌ను మొత్తం ఒక చివరనుండి చుట్టాలి. పాత 
కొమ్మలు, మలం, ధూళి మొ || వాటిని తొలగించి తిరిగి బెడ్‌ను శుభంగా పరవాలి. 
ఆనుకూలనాలు 1 
. తక్కువ కూలీల ఖర్చు 
ఆకు పాదువు 
బెడ్‌ కు సరియైన గాలి లభిస్తుంది. 
. ఎక్కువ పురుగులను పెంచటానికి వీలవుతుంది. 
. బెడ్‌ పృభత చాలా సులభం. = 
. ఆకు తినడానికి (తిమితీయ రూపం తోడ్పడుతుంది. 
౩. మిద్దె పెంపకం : 

ఇందులో పెంచే బెడ్స్‌ స్ట సిరంగా ఉంటాయి. వీటీని ఒక దానిపె ఒకటిగా మిద్దెవలె 
(రెండు లేదా మూడు వరకు) స్థిరంగా ఏర్పరచి పురుగులను పెంచుతారు (పటం 7.6 0). “విటి 
పొడవు 5-7 మీటర్లు, వెడల్పు 115 మీ | ఉంటుంది. మిద్దె పొడవు పెంపక గదిని అనుసరించి 
సెంచబం లేదా తగ్గించటం చేయాలి. మిద్దెకు మిద్దెకు మధ్య 0.6-0.8 మీ || దూరం ఉండాలి. 
"మెంపకపనులను సులువుగా ఆచరించటానికీ మిద్దెల చుట్టు సరియైన స్థలం ఉండాలి. ఈ 
మిద్దెలు oo లేదా వెదురుతో చేస్తారు. పంపకంలో పురుగులకు విడ ఆకులు లేదా 

కొమ్మకోతను మేతగా వాడాలి. రోజుకు 3-4 సాధ్దు మేత వేయాలి. బెడ్‌ను వలతో శుభం 
చేయాలి. జెడ్‌ సభతను నాల్గవ దశలో రెండుసార్డు, ఐదవ దశలో మూడుసార్లు చేయాలి. 


సాక 


రా 


అనుకూలనాలు ః క 
1. వేతకు, బెడ్‌ ప్మభతకు తక్కువ సమయం అవసరముంటుంది. 
2౨. కూలీల ఖర్చు తక్కువ. 


82 


es 


ప్రశ్నలు 


1. ఈ కింది అంశాలకు అఘుటీక రాయండి. 


1 
2 
లె. 
4 
ర్‌ 


ఇ 0౦ ౫ రా 


10. 
11. 
12. 


చివరి దశ పెంపకం అంతే ఏమిటీ ? 
చివరి దశ పురుగులకు కావల్సిన ఉష్ణో గత, తేమ ఎంత ? 


చివరి దశ పురుగులకు వేయవల్సిన ఆకు లక్షణాలు తెలపండి. 


పురుగుల మేతకు ఆకు ఎప్పుడు కోయాలి ? 

చివరి దశ పురుగుల ఆకు వేత సమయాలు తెలపండి. 

బెడ్‌ స భతకు కావల్సిన వల పరిమాణం ఎంత ? న 
పట్టుపురుగుల డింభకం ఎన్నిసార్లు వల చెందుతుంది ? 

ఇన్‌ స్టార్‌ అంటే ఏమిటీ ? 

నాల్గవ నిర్మోచనానికి ఎంత సమయం కావాలి ? 

చివరిదశ పురుగుల పెంపక పద్దతులు తెలపండి. 

పురుగులకు హాని కల్షించే వాయువులు ఏవి ? 

చివరిదశ పురుగుల పెంపకానికి మంచి పద్దతిని తెలపండి. 


Il. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 


LE; 
జః 
3. 


ఇ og Rp 


చివరి దశ పురుగులకు కావల్సిన వాతావరణ పరిస్థితులను వివరించండి. 
చివరి దశ పురుగులకు కావల్సిన ఆకు నాణ్యతను తెలపండి. 


క (కంది వాలి గురించి సంక్షప్తంగా రాయండి. 


8) చివరి దశ పురుగుల పెంపక [ప్రాముఖ్యత 
b) ఆకు వేత సమయాలు 

చివరి దశ పెంపక పద్దతులను తెల్సి, షెల్ఫ్‌ పెంప వ. వివరించండి. 
కొమ్మల పెంపకాన్ని వివరించండి. 

మిద్దె పెంపకం గురించి తెలపండి ? 

రః (కింది వాటిపై పె సంక్షిప్తంగా రాయండి ? 
a) స్థలావకాశం 

b) ఆకు మేత తయారు పన 

0) బెడ్‌ శుభత 

ఈ (కింది వాటిని సంగ్రహంగా వివరించరడి, 
a) నిర్మోచనం 

b) ఆకు నిలవ చేయటం 

0) ఆకు మేత సమయాలు 


8. 
ఒకేసారి 300 రోగరహిత లేయింగ్‌ ను పెంపకం 


_ చేయటానికి కావలిసిన పరికరాలు, ఇ.ఆర్‌.ఆర్‌ 


_ (Equipment required for rearing 
300 DFL's in a single batch and ERR) 


పట్టుపురుగుల పెంపకానికి గృహాన్ని ఎంపిక చేసిన తర్వాత పరికరాలను సమకూర్చు 
కోవాలి. ఇందులో వివిధ రకాల పరికరాలు, వివిధ Sa లభించేవి ఉంటాయి. కాబటి 
పట్టుపరి శమ అధికారులను, ,రితులను సంప్రదించి, వివరాలు సేకరించి, నాణ్యత ధర, మన్నిక 
విషయాల ఆధారంగా ఎంపిక చేసికోవాలి. పెంపక గది వైశాల్యాన్ని అనుసరించి లేయింగ్‌ ను 
| లెక్కించి తదనుగుణంగా పరికరాల సంఖ్యను" నిర్ణయించాలి. సెంపకగదిలో ఏ మాతం కూడా 
స్థలాన్ని వృథాగా వదలకూడదు. దీనివల్ల “పెంపకం సులువు ఉండి, ఎక్కువ గూళ్ళ ఉత్పత్తికి 
అవకాశం కలుగుతుంది. పెంపకానికి అవసరమై న పరికరాలకు సంబంధించిన వివరాలు అంకే 
తయారీకి ఉపయోగించే పదార్దం, కొలతలు, ఆవశ్యకత గురించి రెండవ అధ్యాయంలో 
వివరించడమె నది, 'ఇందులో 300 రోగరహిత — ఒకేసారి (ఒకే బ్యాచ్‌ లో) పెంపకం. 
చేయడానికి” కరం పరికరాల సంఖ్య, రసాయనాలు తెల్పడమైనది. ఈ పరికరాలతో 
సరియెన విధంగా పెంపకం చేసి అధిక లాభాలను ఆర్జించటానికి అవకాశం ఉంది. అందువల్ల 
ఈ అధ్యాయంలో పరికరాలతోపాటు అదనంగా “ఎ ఫక్షన్‌ రేట్‌ ఆఫ్‌ ఫ్‌ రేరింగ్‌ (Effective Rate 
of Rearing - ERR)” ను లెక్కించడం కూడా వివరించాము. 


ఒకేసారిగా 300 రోగరహిత లేయింగ్‌ ఎను పెంపకం చేయటానికి కావలి న పరికరాలు 








(క్రమసంఖ్య పరికరాలు కావల్సిన సంఖ్య 
Es చాకీ పెంపక తట్టలు (క రవి, ద్వీర్హచతుర ప్రాకారం) 6 

2, వెదురు తట్టలు (గుండటివి) _ 90-96 

3: పరక స్టాండులు | ౦ 

4. నీళ్ళ దిమ్మెలు 36 

ద్‌. ఆకు నిల్వ తొట్టె 2 

చు 

6. ఆకు కోతకు కత్తులు pe a 2 
బ్‌: ఆకు కత్తిరించటానికి పీట bi 

8, చాప్‌ స్టిక్‌) 12 

ఇ ఓ 

9. ఆకు ఎత్తటానికి చాపలు 2 

10. వెదురు బుట్ట 5-10 

11. ఆకు మేత స్టాండు | గ. | 

12. బేసిన్‌, స్టాండు 1 


13. 
14. 
15. 
16. 
క్ష, 
18. 
19. 
20. 
21. 
22. 


23, 
24. 
25, 
26. 
27. 
28. 
29... 
30. 
(తేమనిలిపే యంతాలు 


బెడ్‌ శుభతకు వలలు (రకానికి ఒక్కటి) 
పాదాలను ఘభం చేయటానికి తట్టు 

మో ూ (గోమిటరు 

ధర్మామిటరు 

అల్లిక పరికరాలు - చంద్రికలు 

పార్ఫిన్‌ కాగితం 

స్పాంజ్‌ ముక్కులు 

బొగ్గుల కుంపటి లేదా [ కుంపటి 
(స్రేయర్‌ 

ఊజీ ఈగను అరికల్దలానికి వలలు 


చెత్త లేదా మలం బుట్టు 

(తాసు 

మాస్క్‌ 

సూక్ష్మదర్శిని . 

మాత్‌ [కషింగ్‌ పరికరం 

కొలత జాడీ, స్టెడులు 

బకెల్‌ 

ఈకలు, నల్లటి డబ్బా, హ్యూమిడి ఫయర్స్‌, 


రసాయనాలు: 


అరు ౫రాలా తిరు టై గ 


a pa 
WH m= © 


ఫార్మాల్‌ డహైడ్‌ 

బ్లీచింగ్‌ పౌడరు 

పారాఫార్మాల్‌ డహై డ 
బెంజొయిక్‌ ఆమ్లం 

ఊజిసెడ్‌ 

సున్నంపాడి 

శేషం కీట్‌ బాష్‌ (R. Kk. 0) 
డిమిలిన్‌ 

డెట్టాల్‌ లేదా |క్రిసాల్‌ 


చెనా మటి 
౧... న! 


గమేగ్టిన్‌ , 
కిరోసిన్‌ 


హీ tat టా ఉం 


90 
20 షీట్లు 
1కలో 
1 
వ 
కిటికీలు, ద్వారం 
ఆధారంగా కావాల్సిన 


పరిమాణం నిర్ణయించాలి 


ఒకేసారి 300 రొగరహీత లేయింగ్స్స్‌ను పెంపకం చేయటానికి కావలసిన పరికరాలు, ఇ.ఆర్‌. ఆర్‌ 85 


ఎఫెక్టివ్‌ రేట్‌ ఆఫ్‌ రేరింగ్‌ (Effective Rate of Rearing - ERR) : 
| పట్టుపురుగుల పెంపకంలో ఒక ఇన్‌ స్టార్‌ లోని మొత్తం ఉంభకాల సంఖ్యకు, ఉత్పత్తి 
అయిన పట్టుకాయల బరువుకు మధ్య నిష్పత్తిని "తెలియజేస్తుంది. దీనివల్ల పెంపకం స్థాయిని 
తెలుసుకోవచు ఎ- దీనిని లెక్కించే సూతం, సాధన ఈ | క్రింద వివరించాము. 


'ఫెక్టీన్‌ రేట్‌ ఆఫ్‌ కేరింగ్‌ (ERR) సతత పరంగానూ బరువు ఆధారంగానూ రెండు 
రకాలుగా SR 


నూత్రాలుః 
i. we అ రరర రురు 
స రుల (బ్రషింగ్‌ చేసిన డింభకాల సంఖ్య నట 

9 ప ఉత్పత్తి అయిన వతకాతపతకత 

we సంఖ్య ఆధారంగా = (బషింగ్‌ చేసిన ఉంభకాల సంఖ్య కల 
1. మాదిరి లక్క క 

పెంపకంలో ఉత్పత్తి అయిన గూళ్ళు సంఖ్య బరువు వివరాలు 
మంచిగూళ్ళు | _ UB 2020 కిలోలు 
పలుచని గూళ్ళు | 40 0.052 కిలోలు 
ద్వంద్వ గూళ్ళు ర్‌ 0.061 కిలోలు 
1504 2.133 కిలోలు 


మి ఎ చా అ యె చు ఉను చూ ఉనా చొ చా అను అనా దా అ ఆని భూ అజా అన య చా భవా చన అనా = ఉమ రపు అనా అలా చయ నా ఉను అనా చు అన చ కూ చని ఇన టక రాం ఇ 


(దిషింగ్‌ ననన లార్వాలు మొత్తం 1615. 
వంఖ్య ఆధారంగా ay ఫెక్టీన్‌ రేటే ఆఫ్‌ రేరింగ్‌ను తెక్టాంచటుం॥? 


' విలువలకు పిన తెల్పిన సూత్రంలో ప్రతిపాదించగా 


| 2504 
= సైగ « 100 = 93.12 


అంకేే (పతీ నా 9312 పట్టుగూళ్ళు ఉత్పత్తి అవుతాయి. 
బరువు ఆధారంగా ఇ.ఆర్‌.ఆర్‌. విలువలను సూ తంలో (ప్రతిపాదించగా 


a = ౫ 100 = 13.20 కిలోలు 


(బషింగ్‌ చేసిన 1615 డింభకాలకు 13.20 కిలోల గూళ్ళు ఉత్పత్తి అవుతాయి. 


86 పట్టు పరి శ్రమ 


|క| అం సమస్య: | 
ఈ కింది తెల్సిన వివరాలతో (ప్రతీ 100 లేయింగ్స్‌కు పట్టుగూళ్ళు ఉత్పత్తిని 
లెక్కించండి. 


ఇ.ఆర్‌.ఆర్‌ - 80 ; మూడవ ఇన్‌ స్టార్‌ లో పురుగుల సంఖ్య 310 


ఉత్పత్తి అయిన మొత్తం పట్టుగూళ్ళ సంఖ్య 


కృఠరలం కా ఇన్‌ స్టార్‌ పురుగుల సంఖ్య 


x 1 
క ఉత్పత్తి అయిన మొత్తం గూళ్ళు సంఖ్య 


మూడవ ఇన్‌ స్టార్‌ లో పురుగులసంఖ్య ౫ ERR 


100 


310% 80 


100 





100 DFL's కు = 248 x 100 = 24800 


ఒక్కక్క పట్టుగూడు బరువు = కర్‌ (గా. 

మొత్తం 248 గూళ్ళ బరువు 248 x 15 = 872 గా, 
మొత్తం 100 రోగరహి త లేయింగ్స్‌కు = 372 ౫ 100 = 37200 గా. 
- = 37.2కలోలు.... 


మొత్తం 100 రోగరహి త లేయింగ్‌ ఉత్పత్తి 
= ఒక్క లేయింగ్‌ నుండి ఉత్పత్తి అయిన గూళ్ళ బరువు ౫ 100 = 372 ౫ 100 = 37.2 కిలోలు. 


III. మాదిరి సమస్య ; ; 
మూడవ ఇన్‌ స్టార్‌ లో పురుగుల సంఖ్య 360, ఎఫెక్టివ్‌ శేట్‌ ఆఫ్‌ ఫ్‌ రేరింగ్‌ 92 అయినక్షై తే 
ఉత్పత్తి అయిన గూళ్ళ కనుక్కోండి. 


ఉత్పత్తి అయిన వెముత్తం నాన్నా సంఖ్య 
ఇ. క్త ఆర్‌ = 


పురుగుల సంఖ్య 


| పురుగుల సంఖ్య ౫ ఇ.ఆర్‌.ఆర్‌ 
ఉత్పత్తి అయిప' గూళ్ళు = 


100 


360x 92 


జ Rm = 331.2 


ఉత్పత్తి అయిన మొత్తం గూళ్ల సంఖ్య = 331. 


ఒకేసారి 300 రోగరహి త లేయింగ్స్‌ను పెంపకం చేయటానికి కావలసిన పరికరాలు, ఇ.ఆర్‌.ఆర్‌ 87 


(పశ్చలు 
1. ఈ కింది అంశాలకు అఘుటీక రాయండి. 
మీకు తెల్సిన కొన్ని పెంపక పరికరాలను తెలపండి. 
మీకు తెల్సిన కొన్ని రోగకారక నిర్మూలన ( రసాయనాలను తెలపండి. 
షః ఆర్‌ఆర్‌ అరే. ఏమిటే? 
ఇ.ఆర్‌ .ఆర్‌ను నిర్వచించండి. 
ఇ.ఆర్‌ .ఆర్‌ కనుక్కోవటానికి సూతం ఏమిటి ? 


WURDE 


If. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి, 
1 ఈ కేంద తెల్పిన వివరాలతో ఇ.ఆర్‌ .ఆర్‌ . కనుక్కోండి. 


సంఖ్య బరువు 
మంచగూళు స్స్‌ 1520 2350 కిలో 
- మరకల గూళ్ళు 20 0030కిలో. 
ద్వంద్వ గూళ్ళు లలు 0.038 కిలో. 


(బష్‌ చేసిన మొత్తం పురుగులు 1750. _ 
2. పెంపక పరికరాలను తెల్సి, వాటి ఆవశ్యకతను వివరించండి. 


0, ' 
అర్లేదశ మౌంటింగ్‌ 
(Spinning and Mounting) 


పట్టుపురుగు డింభక దశలో ఆహారం తిని ప్యూపాగా మారటానికి ముందుగా రక్షణకోసం 
పట్టుగూడును అల్టుతుంది. డింభకం చివరి (ఐదవ) దశ చివరి రోజులలో మల్బరీ ఆకులను 
తినడం ఆపి, పారదర్శకంగా మారి పరిపక్యం చెందుతుంది. తర్వాత ఉంభకం పట్టును (సవించి 

ట్టుకాయను అల్లటం (ప్రారంభిస్తుంది. పురుగుల పెంపకంలో లోపాలున్నా పరిపక్వం చెందిన 
వ. అననుకూల పరిస్టితులలో కూడా కాయలను అల్టుతాయి. అల్హైదశ వల్ల వ 
బాహ్య అలజడి నుంచి, సహజ శతువుల బారినుంచి తప్పించుకొని రూపవి,కే కియతో ఇ ప్యూపా అనే 
కీలక దశకు మారతాయి. అంతేకానీ మానవునికి తోడ్పడే ఉద్దేశ్యంతో పురుగులు న 
అల్లడం లేదు. మానవుడు పబ్బును, దాని విలువను గుర్తించి పురుగుల పెంపకం చేసి లాభాలను 
ఆర్టిస్తున్నాడు. అంతేకాకుండా పురుగులను ఆరోగ్యంగా పెంచి. నాణ్యమైన పజ్జుకాయల 
ఉత్పత్తిలో _ అధిక లాభాలను కూడా పొందవచ్చని (గబా ంచి ఆధునిక పద్దతు లను 
ఆ చరిస్తున్నాడు. 


పట్టుపురుగుల పరిపక్సత (Ripening of wంrms) : 
ఐదవ దశలో పురుగులు పూర్తిగా పెరిగిన తర్వాత ఆహారం తినడం ఆప, పట్టుగూళశ్తను 
అల్లి రూపవికియతో ప్యూపాగా మారటానికి సిద్ధమవుతాయి. ఉన పదేశాలలో రవ దశలో 
ఆకువేత 5-7 రోజులు (మల్రీవోల్టీన్‌ , బెవోల్టీన్‌ రకం), సమణీతోస్ల Ce 7-9 రోజూలు 
పడతాయి. పురుగులు ఆకును తీనటర్‌ ఆపీన తరవాత బీర్ణనాళం 1 పూర్తిగా ఖాళి అయి డింభకం 
పారదర్శకంగా (Translucent), పసుపురంగుకు మారుతుంది: ఈ దశలో పురుగులు 
పరిపక్వం చెందినవని గుర్తించాలి (పటం 9.1). పురుగుల పాడవు కొద్దిగా తగ్గి 4-5 ఖండితాల 
మధ్య అణిగినబ్న్లు SE కనిపిస్తుంది. ఈ దశలో పురుగులను అల్లిక పరికరంపే వేయలుం 
దా మౌంటిగ్‌ చేయటం మంచిది. ఈ పురుగులు ఆకలిని కోల్పోము, పట్టుగూత్యు 
అల్హుబకు సకియెన ఆధారం కోసం వెతుకుతూ తట్ట అంచుల వెంబడి పాకుతాయి. ఈ 
మయంలో పురుగులను ఏరి అల్లిక పరికరాలసె వేయాలి. దీనినే మౌంటింగ్‌ అంటారు. 
పకంలో పురుగులనీ ఒకేసారి పరిపక్వం చెందవని గుర్తుంచుకోవాలి. అధికశాతం పురుగులు 
పరిపక్వం. చెందే సమయానికి కొన్ని పురుగులు (ములదుగా పరిపక్కం చెందిసవి) అధికంగా 
రిపక్వం చెందుతాయి. ఈః పురుగులను ఏరే సమయానికి వీటిలోని పట్టు కొంత వృధా 
అవుతుంది. ఈ రకు న పురుగుల వల్ల ద్వంద్వ గూళ్ళు, (కమరహా త ఆకారంకల గూచ్చు, అధిక 
జ్‌ (Floss) గూళ్లు. ఏర్పడతాయి. పరిపక్వం చెందని పురుగులను మౌంటింగ్‌ చేసినపుడు, 
వి అంచులవెంబడీ పాకీ ఒకో సొరి కింద పడతాయి. అంతేకాకుండా ఈ రకవె మైన పురుగులు 
నాణ్యతలేని చిన్నగూళ్లను అల్జుతాయి. కాబట్టి పండిన. పురుగులను మామే ఏరి అల్లిక, 


పరికరంపై ఉంచాలి. . ఇక సుతు పరిపక్కదశకు చేరటానికి ముందుగా తగినన్ని అల్లిక 
పరికరాలను సేకరించి తయారుగా ఉంచాలి. 


ఫ్రై 


గి 


గి 


శ్‌! 


ట్ర J bn 


ye 


he 


° 3 


అల్లే దశ మౌంటీంగ్‌ 89 





పటం $ 9.1. పండిన పురుగులు 


ట్టు గంధథులు (Silk glands) : 

పట్టుపురుగులో ఒక జత పట్టు[గంథులు ఉంటాయి. ఇవి బహిస్త్వ్రచంనుంచి ఏర్పడినవి. 
ఈ నిర్మాణాలు ఓమ్ట్మగంథుల (Labial glands) మార్పు చెందిన రూపాలు," ఇని 
నాళాకారంగా స్తూపాకారంగా శాఖలను కల్షిన కేందక నిర్మాణాలతో ఉంటాయి. షి 
మధ్యాహారనాళానికి ఉదర, పార్యతలంలో ఉంటాయి. పూర్వభాగంలో ఈ |గంథుల నాళాలు 
కలిసి స్పిన్నరేబ్‌ (Spinneret) లోనికి తెరచుకొంటాయి. (పటం 9.2). పబ్బు గంధిని 
మూడు ముఖ్య భాగాలుగా విభజించవచ్చు. అవి పూర్వ, మధ్య, అంత్య భాగాలు. పూర్వభాగం 
రుజునాళం (Straight tube) వలె పూర్వాంతం నాళంలోనికి, పరాంతంలో మధ్య భాగంలోనికి 
తెరుచుకొంటుంది. పబ్బుగంథిలో అన్నిటీకంకే మధ్యభాగం పెద్దది. దీనిలో మూడు విభిన్న 
భాగాలు ఉంటాయి. అవి పూర్వ, మధ్య, పరాంతం. ఈ భాగాల విధులు భిన్నంగా ఉంటాయి. 
మధ్యబాగం (ప్రారంభంలో ఇరుకుగా ఉండి ఒకేసారిగా వెడల్పుగా ఎర్పడీ తంబుందు ఈ భాగం 
చాలా పెద్దది. ఇది చివరలో తిరిగి కోసుగా ఉంటుంది. గ్రంథిలో స పరాంతం వంగి మెలికలు 
తిరిగి చర్మీయ అంతరాంగ కండరాలు (DerMO-visceral muscles), వాయునాళాల 
(Tracheae)-మధ్యలో ఉంటుంది... రెండు పట్టుగంథుల పూర్వభాగాలు కలిసే [పాంతంలో 
ఒక జత ఫలిప్పి లేదా లొనెల్‌ [గంథులు (Filippis or Lyonnet glands) ఉంటాయి. 
వీటీ విధులు తెలియవు. 


పట్టు గంథి.కుడ్యంలో మూడు పారలు ఉంటాయి. అవి 


1. ట్యునికా |పొపీయ (Tunica propria) |గంథి కణాలతో ఉంటుంది, 

2. ట్యుసికా ఇన్‌టీమా (Tunica intima) (గ్రంథి కుహరాన్ని ఆవరిస్తుంది. ఇదె 
మందమై న అవభాసిని సవా తంగా ఉంటుంది, 

పట్టుపురుగు నాలుగు, ఐదవ డింభకదశలో పల్టు[గంథిలో సెకన్‌ (Fibroin), 
సిరిసిన్‌ (Sericin) అనే (పోటీన్లు (స్రవిస్తాయి. పబ్టు.గంథి పరాంతభాగం ఫె బోయిన్‌ ను 
(సవిస్తుంది. [గంథి మధ్య భాగం ఫెబోయిన్‌ నిలవకు, పరిపక్వానికి ఉపయోగప యతడు ఈ 
భాగం ఫె బోయిన్‌ చుట్టూ సిరిసిక్‌ను ఏర్పరుస్తుంది. సిరిసిన్‌లో సూడు మూ గాలు య. 
(గంథి మధ్యభాగం పరాంతం సిరిసిన్‌ * ను, మధ్యభాగం సిరిసిన్‌ 11 ను, పూర్వాంతం సరము. 
11% ను ఏర్పరుస్తాయి. సిరిసిన్‌ 111 పొర బాహ్యపార. పబ్బ్టు.గంథి పూర్వాంతం రెనిన్‌. కూజా 
(సవించదు. ఇది కేవలం నిల్వపట్టును వెలుపలికి (ప్రవహి ంపచేస్తుంది. 


90 న పట్లు పరి|శమ 





వటం $ 6.2. పట్టుగంథులు | 


| పట్టుకాయను అల్లే విధానం (Process of spinning) : 
| పరిపక్వం చెందిన పట్టుపురుగులను అల్లిక పరికరంపె వేసినపుడు, పబ్బు గంథులనుంచి 
పట్టును (సవించి గూడును అల్టుతుంది. దీనినే అల్లే విధానం అంబారు. 

పరిపక్వమై న పురుగులను అల్లిక పరికరంపె వేసిన తర్వాత, చివరి మలాన్ని ఘన, (దవ 
రూపంలో విసర్జిస్తాయి. ఈ మలం ఆకుపచ్చగా ఉంబుంది. వర్షాకాలంలో అధిక తేమ వల్ల 
మలంతో పొటు నీరును కూడా విసర్జిస్తాయి. ఈ విసర్హన తర్వాత అల్లటబం [పారంభమవు 
తుంది. అల్లిక దశలో డింభకం మొట్టమొదటగా పట్టు గంథులనుంచి పట్టును. చిన్న బిందువుగా 
స్పిన్నరేట్‌ ద్వారా విడుదల చేస్తుంది. దీనిని అల్లిక పరికరానికి అతికిస్తుంది. ఇది విడుదల 
కాగానే గాలికి గట్టిపడి 1.5-2.8 .డినియర్‌ కల (Denier.- 9000 మీ. పాడవున్న దారం 
బరువు) మంచి తంతువుగా మారుతుంది. పబ్బుపురుగు డింభకం అల్లిక పరికరానికి అతికించిన 
మొజ్బమొదబే పట్టు. బిందువును ఆధారం చేసుకొని గూడును అల్టుతుంది. అంటే ఇది 
పట్టుపురుగుకు లంగరులాగా ఉపయోగపడుతుంది. చ 


————————— లా. 


అల్లే దశ మౌంటింగ్‌ స 91 


తర్వాత డింభకం పూర్వాంతాన్ని 
అదే పనిగా అటు ఇటు కదిలిస్తూ 
పట్టు (గంథులనుంచి పట్టును 
వెలుపలికి (సవిస్తూ పట్టుదారాన్ని 


ఏర్పరుస్తుంది... ఈ వెలువడిన 
దారంతో ము మరియు త! 


ఆకారంలో గూడును అల్లిటం . 
(ప్రారంభిస్తుంది. పట్టుగూడు వెలుపలి 
పొరల అల్లిక "-" ఆకారంలోనూ 
లోపలి పారల అల్లిక "0" 
ఆకారంలోనూ ఉంటాయి. ఈ 
విధ౦గొ పట్టుపురుగు ఒక పొరప 
ఇంకొక పారను తన చుట్టు తానే 
అల్హుతూ దజట్జవ న పట్టుకాయను స్త ా 
ఏర్పరుస్తుంది [పటం 9.3) పటం:9.3- డింభకం అల్లిక దశ 





షట్టుగూళ్లలో (పాథమిక పారను (Primary web) సాజ్‌. (Floss) అంటారు. ఇది. 
తెంపులు లేకున్నా చిక్కుపడి రీలింగ్‌ చేయటానికి పనికిరాదు. యూని, బెవోల్టీన్‌ రకాలలో 
ఫ్లాజ్‌ పట్టుకాయ బరువులో రెండు శాతం, మల్టీవోల్టీన్‌ రకంలో 10 శాతం కంటే ఎక్కువగా 
లలి. 
డింభకం పట్టుకాయను పుస అల్లిన తర్వాత ముడుచుకుపోయి తనకు తానుగా 
గోస్సామర్‌ పార Cosme layer) లేదా పాలేడ్‌ పాఠలో (Palade layer) చుట్టుకొని 
పట్టుగూడు నుంచి విడిపోయి, ప్యూపా లేదా (క్రిసాలిస్‌గా (Chrysalis) మారుతుంది. ఈ 
చివరిపార డింభకం శరీరపార. ఇది పట్టుకాయలోని భాగం కాదు. ఇది రీలింగ్‌ కు పనికిరాదు. 
డింభకం పట్టుకాయ లను అల్లబానికి 9-3 రోజులు (మళ్చీవోల్టీన్‌ ), 3-4 రోజులు (యుని, 
బెవోల్టీన్‌ ) సమయం పడుతుంది. అల్లిక దశలలో పురుగులను కదల్పకూడదు. _ దీనివల్ల 
'అల్లికచర్య ఆగిపోవడం, దారం తెగడం ఉఇతుగుతుంద్‌! ఈ దశలో గాలి, వెలుతురు ప్రభావం 
అధికంగా ఉంటుంది.  వీటీవల్లనే తేమ తగ్గి ? పట్టుగూడు తొందరగా ఆరటానికి. అవకాశం 
ఉంటుంది. 


మౌంటింగ్‌ ః 
పరిపక్వం చెందిన డింభకాలను ఏరి అల్లిక పరికరంపె వేయటాన్ని మౌంటింగ్‌, 
అంటారు. పరిపక్వ పురుగులను ఏరటం అధిక (శ్రమతో కూడినపని. దీనికి మెలకువ కావాలి. 
పండిన పురుగులను కూలీలు. చేతితో ఏరి అల్లిక పరకరంపై వేస్తారు. అల్లిక పరికరాలలో వివిధ 
రకాలు ఉన్నాయి. వీటిలో “చందికలు" "అధిక (ప్రాచుర్యం ల... అల్లిక పరికరంపై 
పురుగులను వేసేటపుడు. ఎక్కువ దట్టంగా వేయటం వల్ల ద్వంద్వ గూళ్లు ఏర్పడతాయి 
కాబట్టి ఒక మోతాదులో వేయాలి. ఈ రకం మౌంటింగ్‌ వల్ల వ్యాధిసోకిన, సరిగా పెరగని 
వాటీని తొలగించటానికి వీలవుతుంది. 

మౌంటింగ్‌ లో సరియైన పద్ధతులను అవలంబించి, కూలీల వ్యయాన్ని తగ్గించా! 
ఇందులో వివిధ పద్దతులు ఉన్నాయి. ఆహా 


1. చేతితో ఏరటం ః పండిన పురుగులను చేతులతో ఏరి మౌంటీంగ్‌ చేయాలి. ఈ పద్దతి 
ఆరోగ్యమైన పురుగులు ఏరటానికి వీలవుతుంది. దీనిలో ఎక్కువ కూలీలు అవసరం. 


92 wn పట్టు పరిశ్రమ 


2, వల పద్దతి ః డింభకాలు పండిన తర్వాత వాటిపై మల్ఫరీ ఆకును, తిరిగి దీనిపై వలను 
కప్పాలి. పరపక్వం చెందని పురుగులు ఆకులు తినగా, పండీనవి వల పెకీ పాకుతాయి. ఈ 
దశలో వలతోసహో పురుగులను పెకెత్తి ఏరి, మౌంటీంగ్‌ చేయాలి. వల పెకి ape సంఖ్య 
పురుగులు (పాకితే, వలను తీసి అల్లికపరికరంపె వేయాలి. 


రకమ మ పద్దతి ఉడుత వలకు బదులుగా చిన్న మల్చరీ కొమ్మలను పె పంపక పడకపై 
వేయాలి, కొమ్మపెకి (పాకిన పరిపక్వ పురుగులను మౌంటింగ్‌ చేయాలి. 


4, పద్దతి కరః పద్దతిలో మొట్టమొదటగా పరిపక్వం చెందిన కొన్ని డింభకాలను 
చేతులలో ఏరి మగొంటింగ్‌ చేయాలి. ఇకపె 40 - 50 శాతం పురుగులు పక్యం చెందిన తర్వాత, 
వాటిపై మల్బరీ ఆకులను వేసి తిరిగే అల్లిక పరికరాలను లేదా వేలాడే అల్లిక పరికరాలను 
తల్టులపె మ పెంపకపడకకు చాలా దగ్గరగా ఉంచాలి. పండిన పురుగులు అల్లిక పరికరం పెకీ పాకిన 
తర్వాత్‌ వీటిని (వేలాడదీయాలి. ఈ రకంగా రెండు మూడు సార్టు హౌర్‌ చేయాలి. 
ఇందులో కూలీల ఖర్చు చాలా తక్కువ. 
_ మౌంబింగ్న్‌పె వాతావరణ పరిస్థితుల ప్రభావం ః 
అల్లిక దశలో పట్టుపుడుగులకు జ్యాగత్తగా సరియైన వాతావరణ పరిస్థితులను 
కల్పించాలి. ఈ దశ చాలా సున్నితమైనది. అల్లిక దశలో “వాతావరణ పరిస్థితుల ప్రభావం 
అధికంగా ఉంటుంది. విటిసె పట్టుగూళ్ళ రీలబిలిటి (Reelability = పట్టుకాయ దారం 
తీయడం), పబ్టుదారం న నాణ్యత ఆధారపడి ఉంటాయి. 


1. ఉష్ణోగత ః పురుగుల ఆరోగ్యానికి, మంచి గూళ్ల ఉత్పత్తికి 20.230 ఉష్ణోగత ఉండాలి, 
ఉష్ణో గత స్పారిగితే న నాణ్యత చెడిపోతుంది. తతత జ అల్లిక వేగం పెరిగి (కమరహీత గూళ్లు 
ఏర్పడతాయి. ఈ గూళ్ళు చాలా దట్టంగా ఉంటాయి. దారం మందం పెరుగుతుంది. 
ఉస్షాగత య అల్లిక నెమ్మదిగా సాగుతుంది. దీనివల్ల కాయల రంగు తగ్గి పాలిపోయి 
అల్లిక సరిగా లెనివి ఉత్పత్తి అవుతాయి. తక్కువ ఉమా గీతలో పురుగులు చాలా నెమ్మదిగా 
అల్లిక దశకు య. అల్లిక సమయంలో ఉష్టోగతలో అధికంగా హెచ్చు తగ్గుల వల్ల 
పట్టుగూళ్ళను సరిగా రీలింగు చేయటానికి వీలుకాదు. దీని వల్ల వ ధాపట్లు అధికమౌ తుంది. 


2, తేమ ః పురుగుల సరియైన ఆరోగ్యానికి, మంచి రీలబిలిటికి, నాణ్యత కల పట్టుదారం కోసం 
అల్రికదశలో తేమ తక్కువ ఉండాలి. ఈ దశలో తేమ 60-70 శాతం ఉండాలి. తేమ శాతం 
పెరిగినపుడు కోయిల పరిమాణం తగ్గుతుంది, 

తేమ, ఉమ్మ గతలు స్మ కమంగా, అధిక హెచ్చుతగ్గులు లేకుండా చూడాలి. తేమను 
తగ్గించలానికీ ఉష్టో[గతను "పంచలం మంచిది. అయితే 28°ర కు ఎక్కువగా ఉష్టో. గతను 
పెంచరాదు. ఈ స్థితిలో ఉష్ణో[గతను పెంచటం జపీ, వెలుతురును, తేమను తగ్గించాలి. గదిలో 
తేమ, ఉష్ణోగ్రత ఎక్కువగా జే పుడు కూడా వెలుతురును ఎక్కువ చేయాలి. 


8. వెలుతురు : అల్లిక దశలో సరియైన వెలుతురు వల్లనే పురుగు (సవించిన పట్టులోని తేమ. 
తొందరగా ఇగిరిపోతుంది. వెలుతురు బాగా తగ్గినపు డు పురుగుల ఆరోగ్యం నష్టమై , గూళ్ళు 
తేమగా తడిగా ఉంటాయి. అయితే ప్రత్యక్ష వెలుతురు మంచిదికాదు. 


స్టలావకాశం లేదా స్టలదూరం : 
సరియైన స్టీలదూరం వలన ద్వంద్వ గూళ్ల ఉత్పత్తి తగ్గుతుంది. చం(దికలపె 
మౌంటింగ్‌ చే సేటపుడు (పతీ 10 ౫ 10 సెం.మీ స్థలంలో 50 పురుగులుండాలి. అంటే ప్రత్‌ 


అల్లే దశ మౌంటింగ్‌ 93 


పురుగుకు. పురుగుకు దాదాపుగా రెండు చదరపు సెం.మీ: స్థలదూరం ఉంటుంది. ఒక్కోక్క 
చం ద్రికపె'(1.8 8x 125 కొలత) 1100 ఉంభకాలను మౌంటింగ్‌ చేయాలి (పటం 9.4). 





A 


పటం 9.4. మౌంటింగ్‌లో స్థలదూరం 
A, తక్కువ స్థ నసనలదూరం B. మంచి స్టలదూరం 


తిరిగే అల్లిక పరికరంలో కల చిన్న చిన్న గదులు మొత్తం 1560 ఉంటాయి. వీటిని. 
అన్నిటిని కలిప్‌ ఒక (ఫ్రేముగా. ఏర్పరచటం పలి టక్‌) అరం దానిలో 1560 పురుగులను. 
వేయటానికి వీలవుతుంది ఒక్కొక్క మౌంకేజ్‌ లో ఒక్కొక్క. వరుసలో 12 గదులు 
_ ఉంటాయి. ఏర్రుసలు ఎమత్తం 15. కాబట్ట మొత్తం 1560 చిన్నగదులేర్చడతాయి. అందువల్ల 
చం దికలోకన్నా ఈ పరికరంలో వలా (50 శాతం) పురుగులను మౌంటీంగ్‌ చేయటానికి 
వీలుంటుంది. 
పట్టుగూళ్ల అలికలో ఆచరించవలసిన న ముఖ్యాంశాలు : 

య. సరయైనే చం[దికలను వినియోగించాలి. దీని వల్ల పట్టుగూడు పరిమాణం, ఆకారం ఒకే 
రకంగా ఉంటుంది, . 

2. ఈ దశలో పాడీ వాతావరణం మంచి ఫలితాలను ఇస్తుంది. కాబల్ట చందికలను 
సరియైన గాలి, వెలుతురు వచ్చేటట్లు (వరండాలో) ఉంచాలి. 

3. తేమ 60- 70%, ఉష్టో( గత 22-23 ఉండాలి. అధిక ఉహ్టో గతే పట్టుదారం నాణ్యతను 
పోడుచెస్తురది, es అల్లిక చర్యలో ఎక్కువ పట్టు వృధా అవుతుంది. 
ఎక్కువ తేమ వల్ల దారం రంగు మారటానికి అవకాశం ఉంది. 

4. అల్లేదశ పురుగులను కదిలిస్తే (Disturb) అవి స్థాన భ్రంశం చెండి, పాజ్‌ శాతం 
అధికమయ్యే అవకాశం ఎక్కవగా ఉంది. 

5. అల్లిక పరికరంపై పురుగులు ఎక్కువగా ఉండటం వల్ల ద్వంద్వ గూళ్లు ఏర్పడటం, ఇ 
గూల్లపి మలమూ(తం మరకలు ఎర్పడటం జరుగుతుంది. అందువల్ల సరి, 
స్థలదూరం ఉండాలి. దీనికోసం రెండు లేయింగ్‌్‌ కు ఒక చం[దికను వాడాలి. 

6. చందికలపెకి చీమలు రాకుండా చంద్రిక కాళ్లకు Ve లేదా కిరోసిన్‌ లో ముంచిన 

పలికచుట్టారి. బయ్‌ ఎకలు, బల్లులు, తెండలు పురుగుల వద్దకు రాకుండా జా గతప 

న్‌ చంద్రికలను ఒకదానికొకటీ ఎదునెదురుగా ' క్‌ జ. నిలబెట్టాలి. ఢీ 
మలమూత్రాలు గూళ్లపై పడే అవకాశం లేదు. 


94 | పట్టు పరి శమ 


వివిధ రకాల అథ్రిక్‌ పరికరాలు £ 


_ వీటిలో వ్‌వీధ రకాల పరికరాలు, వివిధ ఆకారాలలో జేతతే య క్‌ తయారీలోనూ 
ఉపయోగించిన సామా(గిలోనూ కూడా తేడాలు ఎక్కువగా జ 


lk వెదురు మౌంగుజ్‌ లేదా చందిక ః 


ఇది మన దేశంలో అధిక ప్యాచుర్యం పొందిన, 1.8 ౫ 1.2 మీ కొలతకల వెదురు చాపతో 
చేసిన అల్లిక పరికరం * దీనిపై వెదురు రిబ్బను చుట్టగా కుట్టే _ఉంటుంది. దీని వివరాలు రెండవ 
అధ్యాయంలో వీపీరితిశ్రేడడు నది. 


అనుకూలనాలు | ల 
తేలికగా ఉంటుంది. చవకగా లభిసాయి. మం వేయటం సులభం. నిలవచేయటం, 
రవాణా చేయటం సులభం. 
(పతికూలనాలు : కి 
మౌంటింగ్‌ కు లక్‌ కూలీలు అవసరం. ద్వంద్వ గూళ్లు ఏర్పడటానికి అవకాశం 


ఉంది. చంద్రిక చాపకు = 1 అంగుళం రం|ధాలు ఉండాలి. నం మలం, మూ(తం అంటిన 
పలుచసా గూళ్లు పు ఏర్పడవు. 





స. ఎంయుకడ్తే వీరాంకుక్‌ ౬6. ఇనుపతేక మౌంటేజ్‌ 





6. మళబ్బళీ కొవ్వుల మూరలు టే 


పటం:లి.5. జిగ్‌ - జాగ్‌ మౌంకేజ్‌లోవి రకాలు 


అల్లే దశ, మొంటింగ్‌ ట్‌ 95 


2. జిగ్‌ = జాగ్‌ మౌంటేజ్‌ (Zig zag mMountage) : 
ఈ (ఫేములను ప్లాస్టిక్‌ లేదా తీగ లేదా ఎండుగడ్డి, కొమ్మలతో చేస్తారు (పటం 9.5). 
దీనిలో 6 సెర.మీ-కొలతల 40 చిన్న మూలలు తయారవుతాయి. ఒక్కొక్క సెట్టులా 250- 


300 పురుగులను మౌంటీంగ్‌ చేయటానికి వీలవుతుంది. మనదేశంలో ఎండిన గడ్డి కొమ్మల 


మాంభకేబ్‌ అస్సాంలోన్తూ, మల్బరీ కొమ్మల మౌంకేజ్‌ జమ్ము, కాశ్మీర్‌ లలోనూ వాడతారు. 
ఈ మౌంకేజ్‌ లను పెంపక పడకపె దగ్గరగా ఉంచాలి. పక్వం చెందిన పురుగులు 
పెకిపాకి అల్లిక (ప్రారంభిస్తాయి. వీటివల్ల కూలీల ఇర్చు చాలా తగ్గుతుంది. 


అనుకూలనాలు * తక్కువ ఖర్చు, ఎక్కువకాలం (ఇనుపతీగ) మన్నిక, ప్లాస్టిక్‌ మౌ ంకేజ్‌ లను 
చుట్టచుట్టి నిలవ చేయవచ్చు. రవాణా చాలా తేలిక. కూలీల ఖర్చు తగ్గుతుంది. 


3. సెంటిపిడ్‌ (Centipede) లేదా బాటిల్‌ బమ్‌, రకం £ 
వీటిని ప్లాస్టిక్‌ లేదా ఎండుగడ్డిలో తయారు చేస్తారు. వీటిలో పురుగులను నేరుగా 
మౌంటిగ్‌ చేయటానికి వీలుంది. ఈ మౌంకేజ్‌ను పెంచే బెడ్‌పె తగిలేటట్టు చూరునుంచి 


యెలా 


వేలాడదీయాలి (పటం 9.6). ఇందులో 350-400 పురుగులను /మీ2 స్థలంలో మౌటీంగ్‌ 


చేయాలి. 





వలుం కి 9.6. సెంటీపిడ్‌ మొంపేజ్‌లోని రకొలు 


'అనుకూలనాలు & చవకగా లభిస్తాయి. అందుబాటులో ఉండే ఎండుగడ్డితో తయారు చేయించ 
వచ్చు. పురుగులు వాటంతట అవే అల్లిక పరికరంపైకి పాకుతాయి. 


జ 


06 పట్టు పరిశ్రమ 


4. తిరిగే మౌంటిజ్‌ (Rotary mountage) : 

దీనిని కార్ట్‌ బోర్లు ముక్కలతో తయారు చేస్తారు. కక ye (ఫ్రేములో 13 వరుసలు 
ఉంటాయి. ఒక్క.క్యా వరుస తిరిగి 12 భాగాలుగా విభజింపబడుతుంది. దీనివల్ల మొత్తం 156. 
చిన్న గదులు ఎర్పడతాయి. ఒకొక సెట్టులో పది (ఫేములుంటాయి (ల 9: 7. ఈ. 
సెట్టుకు ఉన్న మా దారం లేదా తీగను కట్టే పె ంపక పడకపై వేలాడతీయాలి. 


sil: FEY; Siar 

FA Ly fa 

స్‌ గే fay 5 
CIE A 

ALE 5 

ro (FN NEP 
fa 2 తేట! 
a. Wr. Tr, 

శని చు My హో ల! 

CT న్‌ ర్‌ 


త శక త తనలా 






ఆల లతను స భా స 






erty పప సవం 
ప vats: 
| వరే FE a see 








పటం':9.7 
&ఓ తిరిగే మౌంమేజ్‌ గ్రేము B. తిరిగే అల్టిక పరికరాల సెట్టు 


కనుకూలనాబు 8 పురుగులు. నేరుగా మౌంకేజ్‌ పెకి పాకుతాయి. ఇందులో చెడిన గూళ్లు చాలా 
తక్కువగా ఏర్పడతాయి. గూళ్ళకు మంచి రీలబిలిటి లక్షణం ఉంటుంది. మంచి గూళ్తశాతం 
ఏ0 కంటే ఎకంసక్‌ ప ఉంబుంది. అధిక స్థాయిలో పట్టు ఉత్పత్తి తస తనక శ్చతాలకు ఈ 


రకం మౌంబుజ్‌ లు వాలా మంచి" ఫలితాలను ఇస్తాయి. 'దీనిలో కూలీల వినియోగం తగ్గుతుంది. 
పంట తీయలుం సులభం. 


పట్టుగూళ్లసు పోగుచేయడం లేదా సేకరించడం (Harvessting of cocoons) : 
"లిక = పల్టుగూళ్తను తీయబాన్ని "పట్టుగూత్త సేకరణ” అంటారు. 
స్‌ మ అల్లిన తర్వాత 'రూపవిక్రియ చెంది 2 -8 రోజులకు డింభకం ప్యూపాగా 
మారుతుంది. (కొత్తగా ఎర్పడిన పూ పొ చర్మం అవభాసినీ we మృదువుగా పారిన పసుపు 
రంగులో ఉంటుంది. sn కదిలించిన బ్లితే పగలటానికి లేదా చితకటానికి అవకాశం ఉంది. 
ప్యూపా చర్మంపైన అవభాసిని 3-4 రోజుల తర్వాత ఆకీ ఎకరణం చెంది దృఢంగా మారుతుంది. 
బానో లేత రంగు నుంచి రంగుకు మారుతుంది. ప్యూపా చర్మం దృఢంగా మారిన 
తర్వాత సేకరించడం మంచిది. దీనికోసం చలికాలంలో 7-8 రోజులకు ; ఎండాకాలంలో, 
వానాకాలంలో, మామూలు రోజుల్జా 6-7 రోజులకు పట్టుకాయల సేకరణ వేయడానికి అనువుగా 
ఉంటుంది. అంతేకాకుండా కొన్ని. పట్టుకాయలను కోప ప్యూపా లక్షణాలను గమనించి ఆ 
తర్వాత సేకరించంం అన్ని విధాలుగా (శేయస్కరం.. సేకరణ సమయంలో ప్యూపాకు నష్టం 


అల్లే దశ మౌంటింగ్‌ 97 


రాకుండా జ్యాగత్తగా గూళ్లను తీయాలి. సేకరించే సమయం వరకు పట్టుకాయలకు జంతువుల 
నుంచి (ఎలుకలు, చీమలు, పక్షులు మొదలెనవి) రక్షణ కల్పించాలి. పట్టుకాయలను చేతులతో 
' పోగుచేయడం మంచిది. తిరగే మౌంటేజ్‌లో చిన్న కరముక్కతో గూళ్లను తీయాలి. వీబిని. 
సేకరించిన తర్వాత కాయలపెకల ఫ్టాజ్‌ను తొలగించాలి. ఎందుకంటే ఫ్లాజ్‌ తేమను పీల్చుకొని 
కాయల నాణ్యతకు హాని కలుగచేస్తుంది. అంతేకాకుండా కాయలు ఒకదానికొకటి 
'అంటుకొంటాయి. వాజ్‌ కల గూళ్ళ నాణ్యత నిర్ణయించటం కష్టం. ఫ్లాజ్‌ను చేతులతో లేదా 
యంతంతో తొలగించాలి. ఫ్లాజ్‌ తొలగించిన తర్వాత పట్టుకాయలను మంచివి, చెడినవి 
గుర్తించి వేరుచేయాలి. దీనివల్లనే తగిన విధంగా నాణ్యత ఆధారంగా ధర నిర్ణయించటానికి 


వీలవుతుంది. 


రవా ణా అమ శ్రైక్‌ Oo (Transport and marketing) ; 

పట్టు గూళ్ల రవాణా చేసే రోజు ఉదయమే చల్లని వేళలో తగిన పబ్బణానికి చేరవేయాలి. 
శుభం చేసిన. గూళ్లను గోనె సంచులలో లేదా వెదురు బుబ్బలలో వదులుగా, ఒక్కక్క. దానిలో 
10 కిలోలు నింపాలి. సంచిలో ఎక్కువ గూళ్లను నింపుట వల్ల ప్యూపాలు చితికి నష్టమవుతాయి. 
"రవాణాలో గూళ్తకు ఎండ లేదా వర్షం తగలకుండా చూడాలి. 


క. 


N 
. 
¥ 
ర్ట 
3 
శ్‌ 
స 
,/ 
[| 
ట్‌ 
వ 
| 
స్‌ 
[| 
,. 
| 





పటం ః 9.8. రవాణాకు సిద్ధమైన పట్టుగూళ్ళు 


పట్టుకాయలను మార్కెట్‌కు చేర్చిన తర్వాత గూళ్ళను కుప్పగా పోసి నాణ్యత పరీక్ష 
నమూనాలను ఇవ్వాలి (పటం 9.8). ధర నిర్ణయం తరవాత సరిగా తూకం వేయించి డబ్బు! 


98 


పటు ప 
ళు 


తీసుకోవాలి. పట్టుగూళ్ళ మార్కెట్‌లో సరియైన ధర నిర్ణయించి, దూరప్రాంత 
రవాణొచేసి అధిక లాభాలను పొందాలి. 


ఇ ప్రశ్నలు 


1. ఈ కింది అంశాలకు అఘుటీక రాయండి, 


అర ౫ రాలా తాలు బై గ 


m= (జీ 
nro 


పరిపక్వ ఉంభకం లక్షణాలను తెలపండి. 
మౌంటింగ్‌ అంకే ఏమిటి ? 


- ఇ 


పట్టు (గంథుల పూర్వభాగాలలో కల |గంథుల పేర్ణు రాయండి. 
సిరిసిన్‌ లో ఉండే భాగాలు ఏమిటే ? 
పటులో ఉండే (పోటీన్లు ఏవి? 
ళు గం 
అల్లిక విధానం అంకే ఏమిటి ? 


వాజ్‌ అంపే ఏమిటీ ? 
గొస్సామర్‌ పార అంటే ఏమిటి * 


మౌం౦టింగ్‌ పద్దతులను తెలపండి. 


. మౌంటింగ్‌లో స్థలదూరం వల్ల లాభం ఏమిటి ? 


మీకు తెల్సిన వివిధ రకాల అల్లిక పరికరాలను వివరించండి. 
పట్టుకాయల పంట నూర్చిడీ అంట్‌ ఏమిటి ? 


Il. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 


0 -* ౮౯౮౯౪ hh ల [టి = 


పట్టుపురుగు డంభకం పరిపక్వత గురించి రాయండి. 
పబ్బుగంథుల గురించి వివరించండి. 

డఉంభకం కాయలను అల్లే విధానం తెలపండి. 
మౌంటింగ్‌ పద్దతులను వివరిదచేరడీ. 


మౌంటింగ్‌ పె వాతావరణ పరిస్థితుల (ప్రభావం ఏమిటి (0 


పట్టుగూళ్ళ అల్లికలో ఆచరించవలసిన అంశాలను తెలపండి. 


. ఎఐఎధ రకాల అల్లిక పరికరాలను, అనుకూలనాలను వివరించండి. 


ఈ (క్రింది వాటీని సంక్షిప్తంగా వివరించండి. 


2) పట్టుకాయల పంబ మార్పిడి 1) స్టలావకాశం 0) రవాణా 


LV. 
పెంపక గృహంలో రికార్డు పుస్తకాలు - 
పట్టుగూళ వాణిజ్యం 

లు వ్‌ 


ఈ పరి[శమలో ప్రతి అంశాన్ని అమలుపరచటానికి ముందు దానికి తగిన ప్లాను అవసరం. 
దీనివల్ల మంచి ఉత్పత్తులు సాధించటానికి అవకాశం ఉంటుంది. ఈ పరిశమలో ఉండే. వవిర 
అంశాలకు సంబంధించిన ఉత్పత్తులు, వాటి వాణిజ్య వివరాలు తెలుసుకోవాలి. ఈ పరిజ్ఞానం 
కొత్తగా పట్టుపరిశమను ప్రారంభించేవారికి తప్పనిసరి. _ దీనివల్ల _రెతుకు (పతీ అంశంపై 
అవగాహన ఉంటుంది. తద్వారా సజావుగా తన విధులను నిర్వహించటానికి వీలుంది. పతీ 
అంశానికి సంబంధించిన వివరాలను (ప్రత్యేక పుస్తకాలలో రాయడం వల్ల, సందర్భాను సారంగా 
వాటిని తిరిగి గమనించటం వల్ల మంచి ఉత్పత్తులకు వీలుంటుంది. పట్టుపురుగుల పెంపకంలో 
ఆచరించవలసిన రికార్డు పుస్తకాలను ఈ కింద వివరించడమైం ది. 


రికార్డు పుస్తకాలు ః 
వీటి వల్ల రెతుకు ధనంపెనా, కూలీల గురించి యాజమాన్య పద్దతులపెనా అవగాహన కల్లి 
పనులు చురుకుగా కొనసాగుతాయి. 


1. దినచర్య పుస్తకం (Diary) : . 
ఇందులో రెతు ఏరోజుకారోజు చేసిన పనిని, వాడిన పనిముట్లను, కూలీల వివరాలను 
డబ్బు లావాదేవీలను గురించి రాయాలి. వాతావధణ పరిస్థితులు గురించి, భవిష్యత్తు (ప్రణాళికకు 
సంబంధించిన వివరాలను పాందుపర్చారి. 


2. నగదు పుస్తకం (Cash register) : 
ఇందులో నగదు, రాబడి, ఖర్చుల వివరాలుండాలి. 


8. గుడ్ల. లేదా లేయింగ్స్‌ కొనుగోలు పుస్తకం (Egg purchase register) : 

నిలో ఒక సంవత్సరం కాలంలో, (పతీ పెంపకంలో కొన్న లేయింగ్స్‌ వివరాలుండాలి. 
అంతేకాక గుడ్డ రకం, తరం, వోల్ల్టినిజము, సంకర రకం మొదలైన అంశాలుండాలి. మన 
(ప్రాంతంలో ఉండే (గెయినేజ్‌ ల వివరాలుండాలి. | 


4. మేతనుగురించిన పుస్తకం (Feed register) : 

ఇందులో పురుగులకు సంబంధించిన మేత వివరాలుండాలి. పురుగుల ఆకువేత = 
మొదటి ఇన్‌ స్టార్‌ నుంచి చివరి ఇన్‌ స్టార్‌ వరకు పెరుగుతుంది. పురుగుల బీర్షకియ ఆధారంగా 
ఆకుమేత పరిమాణాన్ని పెంచాలి. ఈ పుస్తకంలో (ప్రతీ రోజు పురుగులకు వేసిన ఆకుల 
పరిమాణం ఉండాలి. దీని వల్ల లేయింగ్‌్స్స్‌కు వాడిన ఆకు పరిమాణం తెలుస్తుంది. 


ర్‌. పట్టుగూల్తు ఉ తృత్తిపుస్తకం (Cocoon production register) : 
ఇందులో (ప్రతీ పంటలో, కాలంలో ఉత్పత్తి చేసిన కాయల వివరాలు రాయాలి. వని 
అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు వివరాలు అంకే- గూళ్ల ధర రాయాలి. పెంపకంలో 


100 పట్టు పరిశ్రమ 


పురుగులకు సోకిన వ్యాధుల వివరాలు, జరిగిన నష్టం కూడా పుస్తకంలో రాసుకోవాలి. 
పట్టుకాయలను అమ్మిన మార్కెట్‌ వివరాలు రాయాలి. 


6. కూలీల వివరాల ప్ర పుస్తకం (Wage register) : 
ఇందులో స్టిర తాత్కాలిక, దినసరి కూలీల వివరాలు, వారి వేతనాలు లంకా = 
"పెంపకంలో వివిధ “దశలలో వినియోగించిన కూలీల వివరాలు కూడా రాయాలి. . 


7. సాధారణ పుస్తకం (General register) : 
ఇందులో భూమి, రెవెన్యూ, నీటిపన్ను, భూమిపన్ను, తోట పనిముట్లు పెంపక పనిముట్లు, . 
రోగకారక [క్రిమి నిర్మూలన [ద్రవాల వివరాలుండాలి. 


8. ఆస్తుల పుస్తకం: 2 | 

ఇది స్థిరచరాస్తులకు సంబంధించిన పుస్తకం. ఇందులో ఆస్తుల వివరాలు, వాటి 
విలువలుండాలి. వ్యవసాయ ఆస్తులలో భూమి, క్షతం, నీటిపారుదల, గేదెలు, పనిముట్టు, 
నీటీపంపు, బ్యాంకులోని డబ్బు ఎవరాలు ఉంటాయి. 


అము ఉత్పత్తి - వాణిజ్యం : క 

పట్లు పురుగుల పెంపకం, లేయింగ్స్‌ సంఖ్య ఆకు ఉత్పత్తిపె ఆధారపడి ఉంటాయి. 
పట్టు పరి(శమలో పూర్తిస్థాయి ఉత్పత్తి వాణిజ్యం మూడవ సంవత్సరం నుంచి కనిపిస్తుంది; 
మొదటి సం రర. రెండు పంటలను తీయటానికి వీలవుతుంది. సాగునీటి మల్చరీలో 
325 లేయింగ్‌్స్‌ను [బష్‌ చేయవచ్చు. మల్చరీ నాటిన రెండవ సంవత్సరంలో ఆకు ఉత్పత్తి 
14,000 కిలోలు ఉంటుంది. దీనివల్ల సంవత్సరంలో మొత్తం 1,625 లేయింగ్‌ ను (ఐదు 
పంటలు) (బష్‌ చేయటానికి వీలుంది: ఇక రెండవ సంవత్సరంనుంచి. (పతీ ఎకరాకు 

రూ |! 25,660 - 50 చొప్పున ఐదు పంటల పె ఆదాయం ఉంటుంది. 


పట్టిక ః 10.1. ఒక ఎకరంలో సాగునీటి మల్ఫరీతో 325 లేయింగ్స్‌ను - పెంచటానికి 
కావల్సిన పరికరాలప పెట్టుబడ వివరాల అంచనా. 


క్రమ పరికరాలు కావల్సిన ధర మొత్తం వినియోగం ప్రతి సం.రం 
సంఖ్య సంఖ్య ఒక్కింటికి ధర సం.రాలు తగ్గుదల ధర 
1. పెంపకస్థాండు 4 500/ 2000౧ 10 200;- 
2: పెపకతల్టులు 30 80/- 2400 10 240/- 
3. గుండ్రటి వెదురు త 
తట్టలు 100 25/- 2,500- 3 . _ 8407 
4. అకు కత్తిరించే కే 
పీట 2 150/- 300- 10 30/- 
ర. ఆకు కత్తిరించే _ 
కత్తులు 2 40/- 80౧ ౩ 27/- 


6. ఆకు మేతస్టాండు 4 75-800" 10 30/- 


పెంపక గృహంలో రికార్డు పుస్తకాలు - పట్టుగూళ్ల వాణిజ్యం _ 101 


7. ఆకునిలవతొణు 1 300/- 300/- 10 30/- 


టె 
8. (స్పేయరు Es .750/- . 750౧ 10 75/- 
9: హైగొమీటరు 1 250/- 250/- 10 25/- 
10. స్పాంజ్‌ ముక్కలు 1కిలో - 150/- 150/- 4 38/-. 
11. చం్మదికలు 60. 50- 3000" 3 1000/- 
12. శుభం చేసే వలలు 300 ర్‌/- 1500/- 3 .500/- 
మొత్తం 13,530/- 3,035/- 


అనా శా ఇ mmm అ అ ల నా చా జా యా 


13. పెంపక గృహం : 1053 చదరపు 
అడుగుల విస్తీర్ణం 1 | 
కట్టడం ఖర్చు రూ. 125/- (పతీ చ.అ 1,31,625/- 50 2,633/- 





పట్టిక 2 10. 2. గ ఎహంలో 325 లేయింగ్‌ ) పెంపకానికి ఖర్చుల వివరాల అంచనా 
(ఐదు పంటలు) 


EOE ee 
(కమ 


సంఖ్య వివరాలు మొత్తం ధర 


షా 


1. లేయింగ్‌ ధర రూ 250/- $ 100 లేయింగ్‌ 


"మొత్తం 1625 లేయింగ్స్‌ ధర 4,062 = 50 
శః కూలీల ఖర్చులు 
తొలిదశ 14 రోజులు, 3 అ = 42 రోజులు 
చివరిదశ 14 రోజులు, 5 మనుములు/రోజు = 70 రోజులు 
అలిక, పటుగూళ సేకరణ 
se) లు (ap) B 
2 రోజులు, 8 మనుమలు/ రోజు = 16 రోజులు 
128 రోజులు 
కూలీల వేతనం రూ 20/- = 128%x20=  2,560=00 
3. ఇతర ఇర్చులు - పారఫిన్‌ కాగితం, ఫార్మాలిన్‌, కాగితాలు 
రవాణా మొ || | 1000 = ౮ 
4. అసంచిత ఇర్చులు - పెంపక పరికరాలు, తోట పనిముట్లు శృ316 = 0 


ల “పెంపక గృహం విలువ ౨,633 = 0 


6. ఆకు ఉచ్చత్తి (పతీ సంవత్సరం 14,000 కిలోలు) 
అ 0.78 పె (పతీ కిలోకు 10,956 = 00 


జు ఖు నా మాతా జాతా గా నా 


అ జి కా తా భూ క కా చా కాన 


(పతీ కిలో పట్టుగూళ్ల ఉత్పత్తి ధర రూ 44 = 88 పె 





పట్టిక ః 10.3. సంవత్సరానికి ఒక మల్బరీ తోట నుంచి లాభాల వివరాలు 





(క్రమ వివరాలు లాభాలు. 
సంఖ్య . రూ. పె. 





1. ఉత్పత్తి అయిన మొత్తం పట్టు గూళ్లు 568.75 కిలోలు. కిలో 
ఒక్కుంటికి ధర అ రూ. 90/- (@ ప్రతీ 100 లేయింగ్స్స్‌కు 
35 కిలోల గూళ్ల ఉత్పత్తి అవుతాయి. కాబబ్బీ 325 చెప్పున 
5 పంటలకు 568.76 కిలోల గూళ్లు స ఉత్పత్తి అవుతాయి). 
వటి అమ్మకం వల్ల రాబడి ' 51,187 = 50 


న (ప్రతీ సంవత్సరం ఒక ఎకరా మల్చరీ ఖర్చులు (_) 25,527 =50 
లాభం _25,660=00 


గమనిక 8 పైన తెల్సిన వివరాలు సమయానుకూలంగా పట్టు న మార్కెట్‌, (గెయినేజ్‌ లు 
మొ|| వాటే ఆధారంగా మారుతూంటుంది. 


పట్టిక ః 10.4. ఒక ఎకరం వు మల్బరీ వాణిజ్య వీకఈతు. 
(మల బరీ నాటిన ఆరు నెలలనుంచి ఒక సం || వదకు) 








క్రమ పనుల వివరాలు కావలసినవి ధర మొత్తం పెకం 
సంఖ్య రూ. షె రూ పె 
1. తవ్వటం, కలుపు తీయటం,కాలవలు 120 అ 20/- 2400 = 00 
గట్టు చేయటం (8 సారు). పని దినాలు 
2. నీటి పారుదల సం|| రానికి 25 సార్టు 80 @ 20/- 1600 = 00౮ 
పని దినాలు 
3. ఎరువులు 
@క50కలోలుN: 25కిలోలు P:. @ 3380/- _ 473=00 


25 కిలోలు K టన్నుకు 


"పెంపక గృహంలో రికార్డు పుస్తకాలు - పట్టుగూళ్ల వాణిజ్యం 103 


NPK 17 7:17 త140కిలోలు 140కిలో టన్నుకు 


యూరియా @ 53 కిలోలు ర్‌3 కిలో @ 3060/- 162 = 00 
టన్నుకు 
' 4. ఎరువులు వేయటం ' ర్‌ @ 20/- 100= 00 
పని దినాలు 


5. ఆకుకోత 4800 కిలో/ ఎకరాకు 
i. 1600 కిలో - అ 50 కిలో/ 
ఒక్క పనిదినం: 32 @ 20/- 640 = 00 

సస దెసశాతు 


ii: 3200 కిలో - అ 125 కిలో/ 


ఒక్క పనిదినం | 26 @ 20/- 520 = 00 
పని దినాలు 
అసంచిత ఖర్చులు - మల్ఫరీ తోటపె 283 = 00 
7. ఇతర ఖర్చులు = 200= 00 
6.378 = 00 


రూ. 1.33/కిలో ఆకు ఉత్పత్తికి ఖర్చు అవుతుంది. 


నకలును తానును జాన నారాజా వనం వానా నటాడాాతాబజానాడాస డోకా భౌతి కానా డో నొకాకను ననా పటాని అతసాసతనపెల డా ానస వారన ననముకానా కారా నానన కడం న నాననా నాననా. 


పట్టికః 10.5. ఒక ఎకరం సాగునీటి మల రీ వాణిజ్య వివరాలు. 
(మల ఏరీ నాటిన రెండవ సంవత్సరం నుండి ఆపెన) 


LL wr ES Gee కా క మ. 





(క్రమ పనుల వివరాలు కావల్సినవి ధర మొత్తం పెకం 
సంఖ్య _ రూ. పె. రూ, G 
జనపాల నతన తగన వ నతన ననన ననన నొత్రతధాతుతు నానా నక నలకాననకతాత వనాల యవన నంతగా సనా ననా 
1. తవ్యటం, కలుపు తీయటం కాలువ 20 బ్ర 20/- 4000= ౮0౮ 
గట్టు చేయటం (సం! | రానికి/5 పని దినాలు . 
సార్డు) 
2. నీటి పారుదల (సం [| రానికి/25 80 @ 20/-  1600=00 
సారు) పని దినాలు 
3. పెంట ఎరువు (8 టన్నులు/ రి @ 100/- 800= 00 
ఎకరానికి) . టన్నులు . 
4. సపెంటును చల్లటం 8 @20- 160=06. 
; పనిదినాలు 
5. ఎరువుతో 


120 కిలోల N: 50 కిలోల క; 
150 కిలోల K 


104 ప 


ట్టు పరిశ్రమ 
NPK 17 27 :17, 2 సార్టు / 280 @3380/- 940-00 
ఎకరానికి కిలో।|| టన్నుకు 

యూరియా 3 హహ! 159 @ 3060/- 487=00 
'కీలో।। టన్నుకు 

6. ఎరువు వేయటం 12. @ 20/- 240=00 

పని దినాలు , 

7. ఆకు కోత 14,000 కిలో 112 @20/- 2240=00 
@ 125 కిలో/ ఒక్క పని దినం పని దినాలు | 

రి. మల్ఫరీ తోటపె అసంచిత ఖర్చులు 283 = 00 

9. ఇతర ఖర్చులు 200=00 

10,950 = 00 


రూ. 0.78 పె/కిలో ఆకు ఉత్పత్తికి ఖర్చు అవుతుంది. 





మెర్పుగన పెంపక పద్దతులు - వాణోజ్యం: 
బ్లు పరర. పెంపకంలో ఆధునిక లేదా మెర్తుగిన పెంపక పద్దతులను ఆచరించి అధిక 


ఉత్పత్తిని సాధించాలి. ఇందులో 50 శాతం అధిక ఉత్పత్తులు పాందటానికి అవకాశం ఉంది. 
ఈ [క్రొత్త పెంపక పద్దతులను మల్ఫరీ నాటటం నుంచి (ప్రారంభించాలి. మల్చరీలో సంకర 
రకాలు 1 లేదా వ ఆటే మొక్కలు మంచి నాణ్యత, ఎక్కువ పరిమాణం ఉండే ఆకులను 
ఉత్పత్తి చేస్తాయి. సధ గా మెర్తుగెన సాగునీరు, అంతరకృషి పద్దతులతో ఉత్పత్తిని ఇంకా 
పెంచాలి. క 

మంచి నాణ్యతగల పట్టుగూళ్ల ఉత్పత్తికి WE ఆరోగ్య మైన గుడ్తను/ లేయింగొను 
ఎంపిక చేయాలి. ఇరటుకోసం మఫ్టీొలీర. _బెవోల్టీ సంకర క గుడ్డను పెంపకానికి ఎంపీక 
చేయాలి. పురుగుల పెంపకాన్ని సరియైన "పద్దతిలో కొనాసాగించాలి దీని వల్లనే ఎకరాకు 
పట్టుగూళ్ల ఉత్పత్తి సంఖ్య గణనీయంగా చేరుగుతుంది. సాధారణ పెంపకంలో ఈ “రకం ఉత్పత్తి 
ఉండదు _మెర్తుగన పెంపక పద్దతులలో పెంపక గృహం ఎంపిక, సరియైన _ వాతావరణ 
పరిస్థితులు, ఆకు ( రకం, నాణ్యత, ఆక నిలవ పద్ధతులు ఉంటాయి. పురుగుల పెంపకాన్ని 
అనురించి సరియైన స్థలావకాశం ఎర్పరచాలి. పురుగుల వయస్సు ఆధారంగా ఆకును ఎంపక 
చేసి సరియైన పరిమాణంలో కత్తిరించి మేతవేయాలి. ఇక నిర్మోచనం, ఆకువేత, బెడ్‌ శభత, 
మౌంటింగ్‌, పట్టుగూళ్ల సేకరణలో జాగత్తలు అవసరం. పురుగుల పెంపకంలో సమయాను 
కూలంగా రోగకారక [కేమి నిర్మూలన చేసి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి. 
అంతేకాకుండా పెంపకం మొత్తం ఆరోగ్యమై న వాతావరణంలో కొనసాగాలి. పెంపకంలో చాకీ 
పురుగులను, చివరి దశ పురుగులను వేరువేరుగా పెంచాలి. చాకీ పురుగులను కోఆపరేటిర్‌ 
పెంపకం చేయాలి. దీనివల్లనే పనిముట్లు ఖర్చులు చాలా తగ్గుతాయి. అంతేకాకుండా వాతావరణ 
పరిస్థితులను సరిగా సమకూర్చటానికీ వీలుంటుంది. అల్లిక దశలోను, మౌంటింగ్‌ లోనూ 
సరియై న వాతావరణ పరిస్థితులను నెలకొల్పి, మంచి అల్లిక పరికరాలను ఉపయోగించి 


పెంపక గృహంలో రికార్డు పుస్తకాలు - పట్టుగూళ్ల వాణిజ్యం ఓ0౮ల 


నాణ్యమై న పట్టుగూళ్ల ఉత్పత్తిని పాందాలి. ఈ విధంగా మెరుగెన పెంపక పద్దతులను ఆచరించ 
సాంప్రదాయేతర పద్దతుల కంకే ఎక్కువ ఉత్పత్తులను పొందాలి. = 


పట్టుగూడు నివృత్తి (000002 ratio) : 
మొత్తం పట్టుగూడు బరువుకు, ఖాలీ పట్టుగూడు బరువుకు మధ్య ఉండే నిష్పత్తిని ! 
“పట్టుగూడు. నిష్పత్తి అంటారు. ఇది పెంపక పద్ధతి, ఆకు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 
దీనిలో పట్టుగూళ్ల నాణ్యతను అంచనా వేయవచ్చు. పట్టుగూడునిప్పత్తి కాయలో కల.ముడిపట్టు 
నాణ్యతను తెలియజేస్తుంది. దీనివల్ల * రెండిట్టా (1606412) ను అంచనా వేసి ధర 
నిర్ణయించటానికి వీలవుతుంది. మల్టీవోల్టీన్‌ కొత్త రకాలలో 16-19 శాతం పట్టు నిష్పత్తి 
ఉంటుంది. 


1. పట్టుగూడు నిన్చుత్తిని లెక్కించటం : 
దీనిని లెక్కించే సూతం 


క ఖాళీ పబ్బుగూడు బరువు, 
పట్టు నిష్పత్తి = ్వాబ్టుగూడు బరువు. “క 


పట్టుగూడు బరువు = ఖాళీ పట్టుగూడు బరువు + ప్యూపా బరువు. 


2. మాదిరి సమస్య: 
పట్లుగూళ్ల మార్కెట్‌లో నెతు తెచ్చిన పట్టుకాయల నుంచి ఎట్టు నిష్పత్తి లెక్కిచ 
తు రగా క టు | టె ల్‌ 
టానికి 200 (గ్రా-గూళ్ల నమూనాను తీసారు. అందులో మొత్తం గూళ్లు 55 ఉన్నాయి. పట్టు 
కాయలను కత్తిరించి ఖాళీ పట్టుగూడు బరువును తూకం వేయగా 42 |గా- ఉంది. 


సాధన : . పల 
మొత్తం ర్‌ర్‌ పట్టుగూళ్ల బరువు = 200 (గా. 
- 200 Os 
ఒక్కొక్క పట్టుగూడు బరువు = = 3.63 (గా: 


మొత్తం 55 ఖాళీ పట్టుగూళ్ల బరువు =42 (గా. 


42 
ఒక్కొక్క ఖాళీ పట్టుగూడు బరువు = = 0.7 (గాః 


_ పట్టు నిష్పత్తిని కనుగొనటానికి స్యూూతంలో విలువలను (పతిక్షేప్రించగా 
0.7 


=౫్ఞ ౫ 100 = 19.4 శాతం. 


_రితు తెచ్చిన పట్టుగూళ్ల పట్టు నివృత్తి = 19.4 శాతం. 


నవక వ క నానా నం 
* మ్వుడిపట్టు ఉత్పత్తి ధరను లెక్కించడంలో ఒక యూనిట్‌ పట్టును ఉత్పత్తిచేయటా' 
కావల్సిన పట్టుకాయలను రెండిట్టా అంటారు. 


106 పట్టు పర్మిశమ 


3. అభ్యాసం ః ఈ కింది విలువలతో పట్టు నిష్పత్తి కనుగొనండి. 











కమ పట్టుగూళ్ల ఖాళీ పట్టుగూడు ప్యూపా బరువు పట్టు నిష్పత్తి 
సంఖ్య సంఖ్య “౮ బరువు బరువు 

1. 75/262.5 (గా. అ 2175 గా. 

2. 25100 (గా, = 87.5 (గా 

3. 80౩60 (గా, 80 (గా? - 

4. 50/140 (గాః 20 (గౌ : 

5. 150615 (గా... జ 450 గా. 

ప్రశ్నలు 


1 ఈ కింది అంశాలపె లఘుటీక రాయండి. 

మీకు తెలి ఎన రికార్డు పుస్తకాలను తెలపండి. 
లేయింగ్స్‌ కొనుగోలు పుస్తకం ఉపయోగమేమిటి ? 
పట్టు నిష్పత్తి అంటే ఏమిటి ? 

పట్టు నిష్పత్తిని కనుగొనటానికి సూతం ఏమిటి ? 


పట్టుగూడు బరువు 3.5 (గా, ప్యూపా బరువు 0.7 (గా. ass పట్టు నిష్పత్తి 
కనుగొనండి. 


లలు బి ౧ 


1. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 

పెంపక గృహం రికార్డు పుస్తకాల గురించి వివరించండి. 

పట్టుపరి శమ లో మెర్తుగెన పద్దతుల గురించి చర్చించండి. 

సాగునీటి. మల్చరీలో పట్టుకొయల ఉత్పత్తి ధరను అంచనా వేయండి. 
సాగునీటి మల్చరీల్లో ఆకు ఉత్పత్తిని, ధరను అంచనా వేయండి. 


సిలు టి 


8. పట్టుపురుగుల వ్యాధులు, 
చిడలు - పట్లు రిలింగ్‌ 


(SILKWORM DISEASES, PESTS & SILK REELING) 


Ls 
పట్టుపు రుగుల వ్యాధులు 
(Silkworm Diseases) 


పట్టుపురుగులను సుమారు 4000 సంవత్సరాల నుంచి మానవుడు పెంచుతున్నాడు. 

పట్టు పరిశమ మంచి ఆదాయాన్ని ఇచ్చే వ్యవసాయం అయినప్పటికీ, పట్టుపురుగుల పెంపకం, 

మల్చరీ వ్యవసాయంలో వెలకువలు, సరెన సాంకేతిక సలహాలు పాటించవలసిన అవసరం 
ఎంతెనా 'ఉంది. సహజ పరిస్థితులలో. పట్టుపురుగులకు పరాన్నజీవుల వల్ల వ్యాధులు, తెగుళ్లు 
( చీడలు) వ్యాపిస్తున్నాయి. "ప్రస్తుత పరిస్థితులలో ప పట్టు పర్శిశమలో రె రెతులకు వచ్చే ఆటాయం. 
ముఖ్యంగా పట్టు పురుగులను పీడించే వ్యాధులను అదుపు చేయటం మీద ఆధారపడి ఉంది. 

వ్యాధుల వ్యాప్తిని అదుపులో ఉంచడం, నివారణా చర్యలను పాటించటం పురుగుల పెంపకంలో. 
అతి ముఖ్యమైన విషయాలు. (పస్తుతం రె రెతులు విత్తనపు గూళ్లను (Seed cocoons), 

రీలింగుకు అవసరమై న గూళ్లను ఉత్పత్తిచేసే పట్టుపురుగులను పె పెంపకం చేస్తున్నారు. ఈ రెండు 
రకాల పురుగులను ఆర వ్యాధులు ఒకే రకమే నవ కాబట్టే వీటిపె రెతులకు తప ప్పనిసరిగా 
అవగాహన ఉండాలి. 


పట్టుపురుగులను ఆంతే వ్యాధులు వె వెరస్‌, బాక్టీరియా, hoses (పోటోజువా 

మొదలైన సూక్ష్మ క్రిముల ద్వారా సంకమిస్తాయి.. వ్యాధుల నియంతణ, నివారణకు ముందు 
జాగ్రత్త పద్దతులు ఉన్నప్ప టికీ, వీటివల్ల వ్యాధులనుంచి రక్షా చాలావరకు (పాథమిక వ్యాధి 
న నివారణ (Primary infection elimination), "పురుగు పురుగుకు మధ్య వ్యాధి 
వ్యాప్తి నిరోధక చర్యలపై (6౮7059 infection prevention) ఆధారపడి ఉంది. పెంపకంలో 
వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవటం, నాణ్యతలేని ఆకుమేత మొద్దలెన అననుకూల 
పరిస్థితు లవల్ల పురుగులకు వ్యాధులు సంకమిస్తాయి. దీనివల్ల _రెతులకు నష్టం వాటిల్దుతోంది. 
పట పరి|శమలో (పస్తుతం వ్యాధినిరో ధకశక్తికల పట్టుపురుగుల జాతి లేదని చెప్పవచ్చు. 
పురుగులలో వ్యాధినిరోధకశక్తిని కచ్చితంగా నిర్ణ నిరయించలేము. అయితే పట్టు పరిశ్రమను చేపట్టిన 
(ప్రతీ రెతు అధిక ఉత్పత్తులను ఆశిస్తాడు. "కాబట్టే వ్యాధులు వ్యాపించిన తర్వాత నివారణో 
పాయాలను గురించి ఆలోచించడంకంకే, ముందుగానే వ్యాధులు రాకుండా సరెన పద్ధతి 
పాటించి పంటను కాపాడుకోవటం మంచిది. కాబట్టి పురుగులకు సోకే వ్యాధులు, వాటే 
లక్షణాలు, ఉపయోగించవలసిన మందులు, ముందు జాగ్రత్తలను గురించి ఈ అధ్యాయంలో 
వివరించడమై నది.. . 


జ్‌ 


I. నల్లమచ్చల వ్యాధి లేదా Ce (Pebrine) 
వా(ధి వల్ల డింభకంమీద మిరియం గింజలవల నల్లని మచ్చల కతన గుర్తించి 
డ- త. (1980) (De-Quadrefages) పె పెబిన్‌ తనే పేరు..పెట్టాడు. ఈ న్యం 
గురించి పూర్తిగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్త పాశ్చర్‌ (1870). ఈ వ్యాధి గుడ్డు లం వ్యాప్తి 
చెందుతుందని మొట్టమొదటగా ఈయనే గుర్తించారు. 


108 పట్టు పరిశ్రమ 
వ్యాధి కారకం: 

ఈ వ్యాధి (ప్రాటోజువాకు చెందిన పరాన్నజీవి- “నాసిమా బాంబిసిన్‌” (Nosema 
bombysis (Nagali)) అనే సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవి మల్బరీ ఆకులు 
పట్టుపురుగు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. అంతేకాకుండ వ్యాధిసోకి, చనిపోయిన డింభకాలు 
పురుగుల మలం, మాత్‌లు, వ్యాధిసోకిన గుడ్డ పెంకులు, డింభకాలు, ప్యూపాల కుబుసం వ్వ 
కూడా వ్యాప్తి చెందుతుంది. పెంపక గృహంలో వ్యాధి సం కమణానికి ముఖ్య కారణాలు -వ్యా! 
సోకీన ఉంభకాల మలం, వ్యాధి సంక్రమించిన తట్టలు, కాగితాలు, దుమ్ము, వ్యాధిసోకిన మల్బ! 
ఆకులు. అ కస? 


వ్యాధి లక్షణాలు : 
పట్టుపురుగు వివిధ దశలలో ఈ లక్షణాలు వేరువేరుగా కన్పిస్తాయి. 
1. గుద్దు: 
వ్యాధి సోకిన మాత్‌ పెట్టిన గుడ్డు తక్కువగా, (క్రమరహి తంగా పాదగబడతాయి. గ్గ 
సంఖ్య బాగా తగ్గుతుంది (పటం 1.14). గుడ్డు కాగితానికి అంటుకోవు. గుడ్డు అంబుకోవడాని 
అవసరమై న జిగురు పదార్ధం మాత్‌ నుంచి తక్కువగా (సవించబడుతుంది. గుడ్డు పెట్టడం (కవ 
పద్దతిలో ఒకదాని పక్కన ఒకటీ ఒకే వరుసలో కాకుండా గుంపులుగా, గోపురంవ? 
విడుదలవుతాయి. వ్యాధిసోకిన గుడ్డు ఫలదీకరణం చెందవు. అధిక శాతం గుడ్డు పాలినరంగుల్‌ 
తక్కువ పరిమాణంలో, తక్కువ . బరువుతో ఉంటాయి. ఒక్కొక్కసారి గుడ్డు పాదగవు 
ఒకవేళ పాదిగినా డింభకం చనిపోతుంది. లేదా శరీర పెరుగుదల (క్రమంగా ఉండదు. 


2, డఉంభకం: 

వ్యాధి సోకిన పురుగులు ఆకలిని కోల్పోయి, వాటి పెరుగుదల, అభివ ఎద్దీ తగ్గుతుంది 
దీనివల్ల పురుగుల పరిమాణంలో వ్యత్యాసం ఏర్పడి (క్రమరహిత నిర్మోచనం జరుగుతుం! 
(పటం 1.1B). “పెంపక బెడ్‌లో వివిధ పరిమాణాలలో ఉండే డింభకాలు ఉంటాయి. చివ 





పటం $ 1.1. గుడ్డు, డింభకంలో సపెబిన్‌ లక్షణాలు 
ఆ యి 


ఊఊ వ్యాధిసోకిన గుడ్డు B. క్రమరహిత పరిమాణంలో డంభకాలు €C. శరీరంపె నల్లమచ్చలు . 


పట్టుపురుగు వ్యాధులు 109. 


దశ పురుగుల కంటే ఈ వ్యాధి తొలిదశ పురుగులలో తీవంగా ఉంబుంది. వ్యాధి ముదిరి 
పురుగులు సోమరిగా ఉండి కదలవు. చర్మంపె గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి (పటం 
1.1 6. జీర్ణ వ్యవస్థలో పేగులు మందమై, పట్టు |గంధులలో తెల్లని మచ్చలు కనిపిస్తాయి. 
ఉంభకం తల కిందికి వాలి, శరీరంపె స్పష్టమెన ముడతలు ఏర్పడతాయి. ఈ దశలో పురుగు 
రబ్బరు వలె ఉంటుంది. కాని కుళ్ళదు. తొలిదశలో వ్యాధి తీవత ఎక్కువెనప్లైతే పురుగులు 
చనిపోతాయి. గుడ్లనుంచి సంక్రమించిన వ్యాధివల్ల పురుగులు రెండవ లేదా మూడవ 
నిర్నోచనానికి ముందే చనిపోతాయి. రెండవ దశలో మల్ఫరీ ఆకుల ద్వారా వ్యాధి సోకినపుడు 
నాలుగు లేదా ఐదవ దశలో పురుగులు చనిపోతాయి. మూడవ దశలో వ్యాధి సంకమించినపుడు 
వ్యాధి లక్షణాలు ఐదవ దశలో లేదా అల్లిక దశలో కనిపిస్తాయి. ఇవి కాయలను అల్లకుండా 
చనిపోతాయి. ఐదవ దశలో సం[కమించిన వ్యాధివల్ల పురుగులు పచ్చుకాయలను అల్లి ప్యూపాగా 
మారతాయి. దీనినుంచి వెలువడిన మాత్‌ పెబిన్‌ వ్యాధిసోకిన గుడ్డు పెడుతుంది. 


చె. ప్యూపా క్ట 

వ్యాధి సోకిన ప్యూపాలు వదులుగా, ఉబ్బి ఉంటాయి. ఇవి పాలిన రంగుతో మృదువెన = 
ఉదరంతో కనిపిస్తాయి. రెక్కలు ఏర్పడే భాగంలో నల్లని మచ్చలుంటాయి. అధిక వ్యాధి 
సోకిన ప్యూపాలు రూప వికియ చెందవు. అంతేకాకుండ ఇవి గుడ్ల ఉత్పత్తికి పనికిరావు. 





పటం $ 1.2. పెబిన్‌ సోకిన మాత్‌ ' 


A, ఆరోగ్యమైనని B. సెబిన్‌ వ్యాధి సోకినవి 


4. మాత్‌: PE 
మాత్‌ లు [కమరహి తంగా, చాలా ఆలస్యంగా వెలువడతాయి. వీటి రెక్కలు అసంపూర్తిగా 
ఏర్పడి విరూపకమై న ఆకారంతో ఉంటాయి. శరీరంనుంచి, రెక్కల నుంచి పొలుసులు 
రాలుతుంటాయి. స్పర్శశ్చంగాలు స్పర్శను కోల్పోతాయి. రెక్కలు పూర్తిగా విచ్చుకోవు. 
ఉదరం ఉబ్బి స్వేచ్చగా కదలదు. మాత్‌లు సంపర్కంలో సరిగా పాల్గొనవు. అప్పుడప్పుడు 


110 పట్టు పరిశమ 


రెక్కల పైన్హా ఉదరంపెనా నల్లని మచ్చలు కనిపిస్తాయి. వ్యాధిసోకిన మాత్‌ లో అనుబంధ 
(గంధులకు వ్యాధిసోకినపుడు గుడ్డు వదులుగా పెట్టటంవల్లి గుడ్డు కొగితానికీ అంటుకోవు. 


పెబిన్‌ స్పోరు నిర్మాణం: 

పరిణతి చెందిన స్పోరు అండాకారంలో అధిక వక్రీభవన గుణకంతో ఉంటుంది. ఇది 
3.4-3.8 మై క్రాన్త పాడవు, 2.0-2.3 మైకాన్ల వెడల్పు ఉంటుంది. దీనికి ద ఎమైన కుడ్యం 
ఉంటుంది. సిద్దబీజంలో ఒక జత కేం దకాలు ఉంటాయి. |ధువ సూక్షతంతువు (Polar 
filament) చుల్టు చుట్టుకొని, స్పింగువలె (ధువ గుళిక (Polar capsule) లో ఉంటుంది. 
ఇది సిద్దబీజంకంకే 30 రెట్టు ఎక్కువ పొడవు ఉంటుంది. (ధువ గుళిక పరాంతంలో చిన్న 
రం ధం ద్వారా తెరచుకొంటుంది (పటం 1.3). 





పటం $ 1.3 


A. పెబిన్‌ సిద్ద బీజాలు (సంయుక్త సూక్ష్మ దర్శినిలో) B. పెబిన్‌ సిద్ధ బీజం నిర్మాణం - 


ఈ సిద్ధ బీజాలను సంయుక్త సూక్ష్మదర్శినిలో సులభంగా 600 రెట్లు అధికీకరణ 
_ (Magnification) తో గుర్తించవచ్చు. పరిణతి చెందిన బీజం (ప్రకాశిస్తూ, సూక్షదర్శినిలో 
వెలుతురు తగ్గించినపుడు నీలి రంగుతో కనిపిస్తుంది. 


వ్యాధి నివారణా ఎయం[తణ ; 

దీని నిర్మూలనకు ఆరోగ్యమైన మాత్‌ లను గుడ్డ ఉత్పత్తికి వాడాలి. పెంపకంలో 
ఎల్లప్పుడు ఆరోగ్యమైన పరిస్థితులను నెలకొల్పాలి. పెంపక పరికరాలను, గదిని శుభంగా 
రోగకారక [కమి నిర్మూలన చేయాలి. ఈ వ్యాధి కేవలం 50 స్పోరుల ద్వారా _ వ్యాప్తి 
చెందుతుంది. "(క్రమపద్దతిలో బెడ్‌ శుభత చేయాలి. గుడ్లను పొదిగిరచబానికి ముందుగా 
2 శాతం ఫార్మాలిన్‌ లో 10 నిమిషాలు ముంచి ఉపరితల రోగకారక (కిమి నిర్మూలన చేయాలి. 
పెంపకం మధ్యలో ఉంభకాలను పెనబిన్‌ కోసం పరీక్ష చేయాలి. వ్యాధిసోకిన డింభకాలు, మలం, 
మల్బరీ చీడలు వ్యాధికి ముఖ్య -కారకాలు. కాబట్టి వీటిని తొందరగా నాశనం చేయాలి. ఈ 
వ్యాధి నియం[తించుటకు ఫ్యుమాజిల్లిన్‌ (Fumagillin), బినోమిల్‌ (Benomyl), బెంగార్డ్‌ 


లి 
(5628227060), బవాస్టిన్‌ (Bavastin) లను వాడాలి. 


జకీతతేంతరరంకో పనా సాంరరూాాకా, రాం 


పట్టుపురుగు వ్యాధులు 111 


Il. నచు వౌ థి లేదా హం ౧1201016) 


బాక్టీరియమ్‌లవల్ల పట్టుపురుగుల సంభవించే వ్యాధులను ఎరనచ్చు లేదా ఫ్లాచరీ 
అంటారు. ఈ బాక్టీరియమ్‌ వల్ల ' పురుగు శరీరం మొత్తం శిధిలమవుతుంది. ఈ వ్యాధి 
ఎక్కువ వేడ ఎక్కూవ తేమ ఉండే కాలాల్లో సంక్రమిస్తుంది. అంతేకాకుండ పెంపకంలో 
సరియైన రోగకారక [క్రిమి నిర్మూలన మ మలం సేరుకోవటం, తడి లేదా పండిన 
ఆకులను మేత వేయటం అధిక మేత తక్కువ స్థలావకాశం మొదలెనవి కూడా వ్యాధి 
సోకటానికి. తోడ్పడతాయి. ఈ బాక్టీరియమ్‌ల వల్ల “కలిగే వ్యాధులను మూడు రకాలుగా 
విభజించారు. . క 


a) సె సెప్టిసమియా వ్యాధి £ 

ఇందులో బాక్టీరియమ్‌లు, డింభకాలు, పూపాలు, మాత్‌ ల రక్తంలో అధికంగా వృద్ది 
చెంది వ్యాధిని కలిగిస్తాయి: ఈ వ్యాథివల్ల ఉంభకం చనిపోతుంది. ప్యూపాలకు, కాక్‌ లకు 
వ్యాధి సోకినపుడు చనిపోయిన పట్టుకోయలేర్పడి గుడ్డ ఉత్పత్తికి నష్టం కలుగుతుంది. 


వ్యాధి కారకం: 
(స్టెప్పాకాకె. స్టైఫెలోకోకె (Streptococci, Staphylococci) బాక్టీరియా , పురుగుల 


- కున్న గాయాల ద్వారా శరీరంలోనికి (హీ మోలింఫ్‌) (పవేశించటంవల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. 
మల్బరీ ఆకులద్వారా ఈ వ్యాధి అతి తక్కువగా సోకుతుంది. ఇందులో ఉరమునకు వచ్చే 


వ్యాధి నలుపు రంగులో ఉంటుంది. ఇది బాసిల్లస్‌ |పజాతివల్ల, ఎరనచ్చు వ్యాధి స్మెరాటీయా 
మారి $సెన్‌ ] (Serratia marcescens) వల్ల వస్తుంది. 





పం 8 1.4. సెపిసీ మియా న్యారిసోటన ఉంభకొాలు 


అ. 
వ్యాధి లక్షణాలు ః కి 
పురుగులలో కదలికలు చాలా తగ్గుతాయి. ఆకలి తగ్గటం, శరీరం నిబారుగా మారటం, 
ఉరం ఉబ్బి, ఉదర ఖిండిశాలు కుచించుకుపోవటం, వొత్తు... పూసలవంటి మలం, నిర్దీవమై న 
కాళ్లు మొదలెన లక్షణాలు కనిపిస్తాయి. శరీరం మ ఎదువుగా మారి రంగును కోల్పోతుంది స్ట. 
1.4). శరీరం చిద్దుటవలన తంతు (దవం ఎెలువడుతుంది. రన వ్యాధిలో ఉరం 


112 . పట్టు పరిశ్రమ 


నుంచి నలుపు రంగు [పారంభమైై శరీరమంతా వ్యాపించి కుళ్ళుతుంది. ఎ(రనచ్చు వ్యాధిలో 
' శరీరం మొత్తం మృదువుగా మారి కొంచెం ఎరుపు రంగుకు మారుతుంది. ఈ వ్యాధి చాలా 
వేగంగా వ్యాపిస్తుంది. - వ్యాధి సంక్రమించిన 10 గంటలలో పురుగులు చనిపోతాయి. అధిక 
ఉష్టో(గతలో అయితే పురుగులు 5-6 గంబలలో చనిపోతాయి. 


నివారణ ఆ నియం|తణ క 

పెంపకంలో అధిక తేమ, ఉష్టోగతలను [కమపర్భాలి. పురుగులకు గాయాలు కాకుండా 
జ్యాగత్తగా పెంపకం చేయాలి. పెంపకంలో ఆరోగ్యమె న పరిస్థితులను నెలకొల్పి మల్బరీ నుంచి 
బాకీరియమ్‌ పురుగులకు చేరకుండా నిరోధించాలి. పడకలో మిగిలిన ఆకులను తొలగించాలి. 
తక్కువ స్ట సలావకాశంలో కిక్కిరిసిన పురుగులు ఉండటంవల్ల గాయాలకు అవకాశం ఉంటుంది 
కాబల్టీ జాగత్త వహించాలి. 


b) జీర్ణావయవాల వ్యాధి £ 
న పారదర్శకమైన తలవా గది (Transparent head disease) అంటారు. ఈ 


వ్యాధిలో బాక్టీరియమలు జీర్ణనాళంలో వృద్ది చెందటంవల్ల తల ఉట పారదర్శకంగా 
మారుతుంది. 


వ్యాధి కారకం: | 

ఈ వ్యాధి వివిధ రకాలెన బాక్టీరియమ్‌లవల్ల వస్తుంది. వీటిలో (స్టెప్టోకోకస్‌ (పజాతి 
(Streptococcus sp.), చిన్న జాసి ఐస్‌, పెద్ద సలసల జీర్ణనాళంలో కన్పిస్తాయి. పట్టు 
పురుగుల పోషణ లోపంవల్లనూ, అననుకూల వాతావరణ పరిస్థితులలోనూ జ్లీర్ణ్షనాళం విధులు 
అదుపు తప్పుతాయి. ఈ సమయంలో మల్ఫరీ ఆకుల ద్వారా (ఫవేశించిన  బాక్టీరియమ్‌లు 
. విభజన చెంది అధిక సంఖ్యలో వృద్ది చెందుతాయి. ఇవి బ్లీర్ణనాళం sr నష్టపరుస్తాయి. 


వ్యాధి లక్షణాలు ః - 

ఆకలి తగ్గటం, కదలికలు బాగా తగ్గి sus సోమరిగా మారటం, పారదర్శకమైన తల, 
తగ్గిన శరీర పం హాల తగ్గీన పెరుగుదల మొదలైన లక్షణాలు వ్యాధిసోకిన పురుగులలో 
కన్సి స్తాయి. కొన్నిసార్హు నోటినుంచి, పాయువునుంచి (ద్రవం వెలువడుతుంది. వ్యాధి సోకిన 


పురుగులు మల్చరీ ఆకుల కింద _.దాక్కుంటాయి. చివరి దశలో వ్యాధి సోకినపుడు పురుగులు 
అల్లికదశలో కొనసాగుతాయి. కాని అల్లకుండానే చనిపోతాయి. 


నివారణ = నియం[తణ ః ప 

పురుగులకు మంచి పోషక పదార్జాలుకల ఆకులను మేతగా ఇవ్వాలి. పెంపకంలో 
సరియైన వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యకరమె న పరిస్థితులు. వ్యాధిని అరికజబ్బలానికి తోడ్పడ 
తాయి. పురుగులకు ఆహారంతోపాటు క్షోరంఫెనికాల్‌ ను (Chloramphenicol) ఇచ్చి 


వ్యాధిని అరికల్టువచ్చు. 
Cc) సాట్బువ్యాధిః 


దీనినే “బాక్టీరియల్‌ (Bacterial toxicosis) అని కూడా అంటారు. 
పట్టుపురుగులు కొన్ని బాసిల్లస్‌లు ఉత్పత్తిచేసిన విషపదార్జాలను తాకడంవల్ల వ్యాధి వస్తుంది. 


పట్టుపురుగు వ్యాధులు 113 


వ్యాధి కారకం: 

ఈ వాఖధి బాసిర్దన్‌ తూరింబియెని న్‌ (Bacillus Hiden వల్ల వస్తుంది. 
ఈ బాక్షీరియ మూడు రూపాల్లో ఉంటుంది. అవి శాకీయ, కణకోశం, సిద్దబీజం. ఇందులో 
సిద్ధదీజం డెల్లా ఎండోటాగ్టిన్‌ (Delta endotoxin) ను విడుదల చేస్తుంది. “నోటిద్యా రా వ్యాధి 
సరి క్రమిస్తుంది. పట్టుపురుగు శరీరంలోనికి (ప్రవేశించిన విష స స్పటీకలు (TOXIC a 
క్షార లక్షణాలుకల బీర్ణ ( రసాలలో కరిగి పేగు కుడ్యం ద్వారా శరీరంలోనికి కోషణం చెందుతాయి. 
శరీరంలో కలిసిన ఈ విషం నాడీవ్యవస్థపె (ప్రభావాన్ని చూపించి,కండరాల సంకోచాన్ని కలిగించ్చి 
పక్షవాతానికి దారితీస్తుంది. 


వ్యాధి అక్షణొలు ః క 

పురుగులు అకస్మాత్తుగా ఆకలిని కోల్పోతాయి. లు విలవిలలాడుతు (COnVUul- 
5105), తలపైకెత్తి మెలికలు తిరుగుతు, వణుకుతు (7690015), పక్షవాతంతో, వ్యాకులంతో ." 
(Distress) "అకస్మాత్తుగా చనిపోతాయి. చనిపోయిన డింభకం పాడవై, గట్టగా మారి, తల 
కొక్కెం ఆకారంలో మారుతుంది. శరీరం నెమ్మదిగా గోధుమ రంగుకు, “సలుపు గోధుమ నుంచి 
నలుపు రంగుకు మారుతుంది. కుళ్లిన (దవం ముదురు గోధుమరంగులో దుర్గంధాన్ని 
వెదజల్లుతుంది. 


నివారణ - నియం|తణ ః 
పెంపకంలో రోగకారక (కిమి నిర్మూలన (పకియలను సకాలంలో అమలుచేసి 
బాక్టీరియమ్‌లు గదిలోనికి (ప్రవేశించకుండా జాగత్తలు చేపట్టాలి. 
పెన తెల్పిన బాక్టీరియమ్‌ వ్యాధులలో ఫ్లాచరీలో వ్యాధిసోకిన పురుగులను ఏరి తొందరగా 
కాల్చివేయాలి. 


Ilr. _వెరస్‌ వ్యాధులు (Viral diseases) 


పట్టుపరిశమలో వె వెరస్‌లు ద్వారా వచ్చే వ్యాధులవల్ల 70 శాతం నష్టం: సంభవిస్తూంటుంది. 
ఇందులో న్యూక్లియర్‌ పాలిహె హె|డాసిస్‌, జీవ పదార్హ హల్‌ హెడాసిస్‌లు. (Nuclear Poly- 
hedrosis and Cytoplasmic Polyhedrosis) ఉంటాయి. వీటిని సంయుక్త 
సూక్ష్మదర్శినిలో చూడటానికి అవకాశం ఉంది. 


a న్యూక్లియర్‌ పాలెహి(డాసిస్‌ వ్యాధి: 

ఈ వ్యాధి ఉష్షమండల (పాంతాలలో సంవత్సరం పొడవునా కన్పిస్తుంది: శది 
పట్టుపురుగులకు ఎకువ హాని కలుగ చేస్తుంది. ఈ వ్యాధికి “గాసరీ', “కామెర్లు, “పాలుకారు 
వ్యాధి, “కొవ్వు తిరోగామితత్వంి, వ్రేలాడే వ్యాధి (6౪255616, Jaundice, Milky 
disease, Fatty degeneration and Hanging disease) అనే పేర్లు ఉన్నాయి. 


వ్యాధి కారకం 

ఈ వ్యాధి. 'బ్యొరిలినా బాంబిననో (Borrelina bombycis) అనే వెరస్‌ వల్ల వస్తుంది. 
వ్యాధిలో పట్టుపురుగు వాయునాళ ఉపకళా కణాల, (కొవ్వు కణజాల కణాల, చర్మీయ కణాల. 
రక్తకణాల కేంద్రకం. లోనికి చేరిన .వెరస్‌ విభజన చెంది పాలిహె హె[డాలను న 
ఏర్పరుస్తుంది. అప్పుడప్పుడు [5 మధ్యలోని ల కేందకాలకు కూడా 


114 పట్ట పర్మిశమ 


వ్యాధి సోకుతుంది. ఈ వెరస్‌, రేణువులు కడ్డీ ఆకారంలో, 330 ౫ 80 ౧౫ పరిమాణంలో 
ఉంటాయి. పాలిహ[డా పరిమాణం 3-6 మై |కాన్టుంటింది (పటం 1.5 తము. 

“వ్యాధి మల్బరీ ఆకుల ద్వారానూ, అప్పుడప్పుడు గాయాల ద్వారాను సం! కమిస్తుంది. 
ఉన్షం, చలి రసాయనాలవల్లన, వాతావరణ పరిస్థితులలో అధిక మార్పులు లేదా హెచ్చు తగ్గులు, 
(కమరహి త రోగకారక క్రిమి నిర్మూలన, లేత ఆకులను మేత వేయటం, తక్కువ స్థలావకాశం, 
పురుగులను ఉపవాసం ఉంచటం, పెంపక బెడ్‌లో అధిక తేమ మొదలెన కారణాలవల్ల వ్యాధి 
సం[కమించి వ్యాప చెందుతుంది. 





పటం 1,5 


A, న్యూక్లియర్‌ పాలొహిడాలు B. తలకిందులుగా వేలాడుతున్న గ్రాసరీ వ్యాధిసోకిన 
డింభకం 


వ్యాధి అక్షణాలు' $ 


వ్యాధి మొదటి రోజులలో పురుగులు కొంచెం సోమరిగా ఉంటాయి. ఇతర లక్షణాలు 
అన్నీ మామూలుగా ఉంబాయి. చర్మం నూనెవలె కన్పించి మెరుస్తుంది. వ్యాధి ముదిరిన కొద్దీ 
చర్మం పలుచగా, బలహీనంగా మారుతుంది. ఆ తర్వాత ఖండిత మధ్యభాగం బాగా ఉబ్బి శరీరం 
పాలవంచి తెలుపుగా మారుతుంది. సున్నితమైన శరీరం పగిలి విడుదలెన (దవంలోని 
అసంఖ్యాకమైన పాలిహెడాలు ద్వితీయ సం[కమణకు ఆధారమవుతాయి. ఈ వ్యాధిసోకిన 
డింభకాలు అవి శాంతంగా, దిక్కుతోచని దశలో తల్బల అంచుల వెంబడి పాకుతుంటాయి. ఈ 


వ 


పట్టుపురుగు వ్యాధులు 115 
డెంభకాలు తట్టనుంచి కిందపడి మరణిస్తాయి. తొలిదశ పురుగులు వ్యాధి సోకిన 4-5 
రోజులలో, చివరి దశ పురుగులు 5-7 రోజులలో మరణిస్తాయి. పురుగుల ఉదర ఉపాంగాలు 
పట్టుత్వాన్ని కోల్పోతాయి. కేవలం పాయుఉపాంగాలతో పురుగు తలకిందులుగా వేలాడుతుంది 
(పటం 1.5 3). తొలిదశలో వ్యాధివల్ల డింభకం మరణిస్తుంది. చివరిదశలో వ్యాధివల్లి, 
పట్టుకాయను అల్లి మరణించటంవల్ల చనిపోయిన పట్టుకాయలు ఏర్పడతాయి. 


నివారణ - నియంతణ ః 
_ పెంపక గదిని చక్కగా రోగకారక [క్రిమి నిర్మూలన చేయాలి. పట్టుపురుగు గుడ్డను 
ఉపరితల రోగకారక (క్రిమి నిర్మూలన చేయాలి. పెంపకం ఆరోగ్యమె న వాతావరణ పరిస్థితుల లో 
కొనసాగించాలి. _వ్యాధిసోకిన, మరణించిన డింభకాలను పెంపక బెడ్‌ నుంచి జ్మాగత్తగా శరీరం 
చిట్లకుండా తొలగించి సున్నంతబ్బలో వేయాలి లేదా తగులబెబ్బాలి. పురుగులకు మంచి 
_ నాణ్యతకల ఆకుమేత వేయాలి. పురుగుల ఇన్‌ స్టార్‌ లను అసుసరించి సరియైన ఉష్ణో గత, 
తేమను అందించాలి. అంతేకాకుండ సరియె న స్థలావకాశం కలిపంచి, తగిన పరిమాణంలో ఆకు 
మేత వేయాలి.' బెడ్‌లో తేమ పెరగకుండా శు[భత చేయాలి. వ్యాధి వ్యాప్తి నిరోధించుటకు 


రేషమ్‌కీట్‌ బౌషథ్‌ (Reshamkeet Oushadh) ను వాడాలి. దీనిని (పతీ నిర్మోచనం తర్వాత 
చల్లాలి. 


b. జీవపదార్హ పాఠహైడాసిస్‌ లేదా గంటు పురుగులు 
ఈ వెరస్‌ ఎండాకాలంలో వస్తుంది. 


వ్యాధి కారకం £ 
ఈ వ్యాధి “స్మిథియా వెరస్‌' (Smithia Virus) వల్ల వస్తుంది. ఇది గుం డంగా 

60-70 nM పరిమాణంలో ఉంటుంది. ఈ వెరస్‌, పురుగుల మధ్యాహార నాళం స్తూపొకార 
కణాల జీవపదార్హంలో పాఠెహ్మైడాలను ఏర్పరుస్తుంది. స్తూపాకార కణాలకు వ్యాధి సోకిన 
తర్వాత .వెరస్‌ ఇతర కణాలు అంటు గాబ్దెట్‌, పునరుత్పత్తి కణాలకు వ్యాపస్తుంది. మధ్యాహార 
నాళానికి వ్యాధి పరాంతంనుంచి పూర్వాంతానికి వ్యాబస్తుంది. పాలిహె(డాలు 1-10 మె |కానుల 
పరిమాణంలో ఉంటాయి. ఇవి చతుర్భుజ లేదా షడ్చుజాకారంలో ఉంటాయి. 

వ్యాధి మల్బరీ ఆకుల ద్వారా సం| కమిస్తుంది. అంతేకాకుండా నాణ్యతలేని ఆకులను 
మేత వేయటం, ఉమ గత, తేమలో అధిక హెచ్చు తగ్గులు, వేడి చల్లదనం, రసాయన చికిత్సలు 
కూడా వ్యాధికీ కారణాలు. వ్యాధిసోకీన పురుగులు మలంద్వారా పాలిహె(డాలను విసర్జిం చటం 
వల్ల అవి వ్యాధి వ్యాప్తికి మూలాధారాలుగా మారతాయి. 


వ్యాధి లక్షణాలు ః 

వ్యాధి సోకిన డింభకాలలో పెరుగుదల మందగించి, శరీరం టు. 
పురుగులు చాలా తక్కువ మేతను తింటాయి. పురుగులు పాలిన తేలు రంగులో కనిపిస్తాయి. 
పురుగులు నిర్మోచన దశకు చాలా నెమ్మదిగా చేరతాయి. చివరిదశ పురుగులకు వ్యాధి 
సోకినపుడు ఉరము పారదర్శకంగా మారి, శరీరం క్షయం చెందుతుంది. వ్యాధి ముదిరిన కద 
తెలుపు మచ్చ ముందుకు పాకి డింభకం పాలవలె తెల్లగా మారుతుంది (పటం 1.6. ఈ దశలో 
పురుగులు విసర్హించిన తెల్లని మృదువెన మలంలో అనేక పాలహ(డాలుంబాయి. అప్పుడప్పండ 
పురీషనాళ బహి సారం వల్ల పాయు భాగం అంతా మలినం -అంబుకొ టుంది. 


116 . పట్టు పరి(శమ 





పటం £ 1.6. జీవపదార్హ పాలైడాసిస్‌ వ్యాధి సోకిన డింభకాలు 


నివారణ = సియం!తణ 8 

ఈ వైరస్‌ పెంపక గృహంలో ఒక సంవత్సరం వరకు జీవిస్తుంది. వీటిపె ఫార్మాలిన్‌ 
(ప్రభావం ఉండదు. కాబజ్చి గదిని పరికరాలను, పరిసరాలను 2 శాతం ఫార్మాలిన్‌ తో కలిపిన 0.5 
శాతం తాజా సున్నంతో రోగకారక [క్రిమి నిర్మూలన చేయాలి. వ్యాధిసోకిన డింభకాలను, 
మలాన్ని శుభం చేయగా తొలగించిన చెత్తను, బెడ్‌లో మిగిలిన ఆకులను తగులబెబ్లాలి. లేదా 
ఎరువుల గుంటలో. వేయాలి. పురుగుల పెంపకాన్ని ఆరోగ్యమైన, సరియైన వాతావరణ 
పరిస్టతులల్‌ కొనసాగించాలి. _ నీడలో, పాస్పరస్‌ కొరతలో, ఎక్కువ ఆమ్హంగల నేలలో, 
క్రారనేలలో పెరిగిన మల్ఫరీ ఆకులలో "నాణ్యత ఉండదు. ' వీటిని మేతగా వేయబంవల్ల ఈ 
య సం[కమిస్తుంది. వ్యాధిని అరికల్ట్డుటానికి ఒక శాతం కాల్షియం హై (డాక్సడును పచికారి 

యాలి. : 


IV, సున్నపు బూజుకట్టు వ్యాధి లేదా మస్కాంర్దిన్‌ (Muscardine) 


శిలీం ధాలవల్లి కలిగే వ్యాధులను మై కోసిస్‌ (Mycosis) అంటారు. . ఇందులో 
మస్కా_ర్డిన్‌, ఆస్పర్దిల్లోసిన్‌ (Muscardine and Aspergillosis) అన్న రెండు ముఖ్యమై న 
వ్యాధులు ఉన్నాయి. మస్కాంర్షిన్‌ లో సిద్దబీజాల రంగుననుసరించి పట్టుపురుగు శరీరరంగు 
మారుతుంది. ఈ రంగుననుసరించి వాటికి పేరుంబుంది. ఇందులో తెల్లని మస్కాార్డిన్‌, 
ఆకుపచ్చ మస్కాంర్షిన్‌, పసుపు మస్కా_ర్టిన్‌, నలుపు మస్కాంర్టిన్‌, ఎరుపు మస్కార్డిన్‌ అన్నవి 
ఉంటాయి. సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ మస్కాంర్షిన్‌ వ్యాధులు కన్పిస్తాయి. ఈ వ్యాధిని 
కాల్సినో వ్యాధి అని కూడా పీలుస్తారు. 1. య. 


తెలుపు మస్కార్లిన్‌ వ్యాధిః. 
ఈ వ్యాధి వర్దాకాలంలోనూ చలికాలంలోనూ తక్కువ ఉమ్హాగత, అదిక తేమ ఉన్న 
రోజుల లోనూ వస్తుంది. . 


పట్టుపురుగు వ్యాధులు : 117 


వ్యాధి కారకం । 

ఈ వ్యాధి “బావీరియా బాసి యానా” (Beuveria bassiana) అనే శిలీంధ్రం వల్ల 
సంక్రమిస్తుంది. ఈ వ్యాధి శరీరానికి శిలీంధ్రాలు అంటుకోవడం వల్ల వస్తుంది. అంతే 
కాకుండా మమ్మిఫెడ్‌ డింభకాలు (MUumnmified larvae), వ్యాధిసోకిన కాగితం తజ్బులు 
మొదలైనవి కూడా వ్యాధికి కారకాలు. ఈ వ్యాధి గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ఈ 
గిలీం ధం కొనిడియమ్‌లు గుండ్రంగా తెలుపు రంగులో ఉంటాయి. 





ఇ 4 


A. తెలుపు మస్కార్షిన్‌ సోకిన డింభకాలు మ. తెలుపు మస్కార్షిన్‌ సోకినప్పురుగులు + మమ్మి 


పట్టుపురుగు చర్మానికి అంటుకొన్న కొనీడియమ్‌ నుంచి ఏర్పడిన బిజనాళం చ 
చొచ్చుకొని లోపలకు (ప్రయాణిస్తుంది. లోనికి (ప్రవేశించిన నాళం మై సలియంగా ఆ 
చెంది శరీరదవంతో సంబంధ మేర్పరచుకొని స్తూపాకార సిద్దబీజాల్ని ఏర్పరుస్తుంది. 

' శరీరమంతా విస్గడయి. శిలీరధం పురుగు శరీరకుహరంలో ఉన్నపుడే బాగా అ 





= «a 


118 పట్టు పరిశ్రమ 


చెందుతుంది. డింభకం రక్తనాళాలు పాడెపోయి, రక్తం ఆమ్లత్వాన్ని కోల్పోయి తబస్టీకరణం 
చెందుతుంది. వ్యాధి ముదిరిన దశలో ప్రసరణ వేగం తగ్గి రక్తం చిక్కబడుతుంది. “బవరగా 
రక్త పసరణ ఆగి డింభకం మరణిస్తుంది. రక్తంలో మొలకెత్తిన కొనీడియమ్‌లు శరీరంలోని వివిధ 
కణజాలాలలోనికి (ఉదా : కొవ్వు కణాలు, కండరాలు, నాడీ వ్యవస్థ, పట్టు |గంధులు, 
మాలీ జియన్‌ నాళాలు మొదలైనవి) చొచ్చుకొని పోతాయి. _డింభకం మరణించిన తర్వాత 
వ వివిధ కణజాలాల్లో వేగంగా (ప్రబలుతుంది. శరీరంలో మై సీలియమ్‌లు బాగా విస్తరించి 
ఏర్పరచిన కొనీడియమ్‌లవల్ల శరీరమంతా తెలుపు మచ్చలు కన్పిస్తాయి (పటం 1.7 A). 
శరీరం పెన కల ఈ కొపీడింయూతు ద్వితీయ వ్యాధి సం|కమణకు అ సా వ్యాధి వ్యాప్తికి 
మరణించిన డింభకమే కారణం. నిర్మోచన దశలో వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది. 

మరణించిన డింభకం శరీరంపై (ప్రత్యేకమైన తెల్లని స్పటికాలు ఏర్పడతాయి. కని 
మెగ్నీషియమ్‌ అమ్మోనియంల ద్వంద్వ ఆగ్టలేట్లు (Double oxalate of magnesium and 
ammonium). ఈ వ్యాధిలో ఒక సీద్దబీజం నుంచి మరొకటి ఏర్పడటానికి చల్లని 
వాతావరణంలో 10 రోజులు, వేడీ పరిస్థితులలో 4 రోజులు పడతాయి. పట్టుపురుగు గుడ్ల 
ఉపరితలంపై అంటుకున్న సిద్దబీజాల “ ద్వారా గుడ్డు నుంచి వెలువడే డింభకానికి వ్యాధి 
సం[కమిస్తుంది. 


వ్యాధి లక్షణాలు ః 

తొలిదశలో లక్షణాలు స్పష్టంగా కన్పించవు. వ్యాధి ముదిరిన కొద్దీ లక్షణాలు బాగా 
కనిపిసాయి. పురుగులు ఆకలిని కోల్పోతాయి. చురుకుదనం ఉండదు. ' వ్యాధి ముదిరిన కొద్దీ 
శరీరంపె పె నూనెవంటి పదార్ధం ఏర్పడుతుంది. శరీరం కుంటుపడి, స్థితిస్టాపక లక్షణం కోల్పోయి, 
వాంతులు, విరోచన ' లక్షణాలు కన్పిస్తాయి. ఇకపై డింభకం కదరికు౦డా స్థిరంగా ఉండి వ్యాధి 
సంక్రమించిన 3-5 రోబాలలో మరణిస్తుంది. మరణించిన డింభకం ముకం మృదువుగా ఉండి 
“6-8 గంటలలో చక్కగా, ద ఎఢంగా మారుతుంది. ఈ దశలో శరీరం పింక్‌ రంగులో కనిపిస్తుంది. 
ఇందుకు కారణం అందులో 'సిరాటీయ మారి సెన్స్‌" (Serratia marcescens) అన్న 
ద్వితీయ బాక్టీరియమ్‌ విభజన చెంది ఈ రంగును ఏర్పరుస్తుంది. ఒకటి రెండు రోజుల 
తర్వాత కిల. ఈ ఉృళరతాలి మధ్యనుంచి తెలుపు మై సీలియమ్‌లు వెలువడి శరీరమంతా 
విస్తరిస్తాయి. దీనివల్ల లెక్కలేనన్ని కొనీడియమ్‌లు ఏత్వడ తెల్లని పూతవలె కనిపిస్తాయి. శరీరం 
మొత్తం సుద్దముక్క- లాగా తెల్లగా గట్టీగా ఉంటుంది (పటం 173) అల్లిక "దశలో వ్యాధి 
సోకినపుడు అల్లటం పూర్తవుతుంది కాని మాల్‌ వెలువడదు. వ్యాధి సోకిన ప్యూపా గట్టిపడి, 
తెల్లని కొనీడియమ్‌ల చేత కప్పబడి, శరీర బరువులో 1/3 వంతుకి ఎండిపోతుంది. ఈ "రకం 
పట్టుకాయలను ఊపినపుడు ఎండిన కాయల మాదిరిగా గలగల శబ్దం వస్తుంది. మాత్‌ లలో 
కూడా ఇవే లక్షణాల కన్చిస్తాయి, 


నివారణ = నియంత్రణ : క 

పెంపకానికి ముందే 2 శాతం ఫార్మాలిన్‌ లేదా ర్‌ శాతం బ్లీచింగ్‌ పొడర్‌ | దావణంతో 
గదిని, పరికరాలను రోగకారక. [క్రిమి నిర్మూలన చేయాలి. పెంపక సమయంలో తక్కువ 
_ఉష్ణోగత, ఎక్కువ తేమ ఉండరాదు. పెంచే బెడ్‌ పలుచగా, పొడిగా ఉండాలి. దీనివల్ల 
కొనిడియమ్‌లు మొలకెత్తవు. వ్యాధిని [ప్రారంభంలోనే గుర్తించినపుడు పరికరాలను మొత్తం మార్చి, 
శుభమై న వాటిని వేయాలి. వ్యాధిసోకిన పురుగులను, మమ్మిఫెడ్‌ డింభకాలను జ్యాగత్తగా ఏరి 
సున్నం తల్టులో వేయాలి లేదా తగులబెట్టాలి. మలాన్ని మిగిలిన ఆకులను జాగత్తగా తొల 
గించాలి. ఇవి కాకుండా వాంధిని అరికట్టటానికి ఫార్మాలిన్‌ చాఫ్‌ను (పతీ ఇన్‌స్టార్‌ లో చల్లాలి. 
అంతేకాకుండా డైథేన్‌ Mis: లేదా కాప్టాన్‌, రేషమ్‌కీట్‌ జౌషథ్‌ మొద్యలెనవి. తగుపాళ్లలో వాడాలి. 


పట్టుపురుగు వ్యాధులు 119 


లకీ 
= 


తలగ ౬ 


అర నరాలా సలు టై గై 


(పశ్చులు 


ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
మీకు తెల్సిన పట్టుపురుగుల వ్యాధులు తెలపండి. 
షెబిన్‌ వ్యాధికి కారక జీవి ఏది ? 
షెబిన్‌ సోకిన గుడ్ల లక్షణాలు తెలపండి. 
షెబిన్‌ సిద్ధబీజాన్ని ఎట్లా గుర్తిస్తారు ?. 
నీక్రు తెల్సిన నచ్చు వ్యాధి రకాలను రాయండి. 
పాలుకారు వ్యాధి కారక జీవి ఏది ? 
మస్కార్షిన్‌ కారక జీవి ఏది ? 
(or 

సాట్సా వ్యాధి కారక జీవి ఏది ? 
(గౌసరీ సోకిన డింభక లక్షణాలు తెలుపండి. 
పె బిన్‌ సిద్దబీజ నిర్మాణ పటం గీయండి. 

డా 


ఈ కింది వాటికీ వ్యాసాలు రాయండి. 

పె బిన్‌ వ్యాధి గురించి పివరించరడీ. 
మస్కాంర్డిన్‌ వ్యాధి గురించి విశదీకరించండి. 
జీర్ణావయవాల వ్యాధిని తెలపండి. 
పాలుకారే వ్యాధిని వివరించండి. 

ఈ కింది వాటిపై సంక్షిప్తంగా రాయండి. 


a ెబిన్‌ సిద్ధబీజ పటం క) సాచ్ధావ్యాధి అ (గాసరీ నియంత్రణ 


2 
పట్టుపురుగుల చిడలు 
(యాం Pests) 


పట్టుపురుగులకు వ్యాధులవల్లనేకాక ఇతర పంటలలాగా సేత నుంచి కూడా అధిక నష్టం 
వాటిల్లుతోంది. డిప్టిరా [కమానికి చెందిన 'ఊజీఈగ' వల్ల ఎక్కువ నష్టం సంభవిస్తోంది. మల రీ 
పట్టుపురుగులను క చీడలు, అవి కలిగించే నష్టాల గురించి ఈ అధ్యాయంలో వివరించడ 
మైనది. ఈ చీడలను రెండు సమూహాలుగా చేశారు. అవి (1) ముఖ్యమై నవి (2) స్వల్పమై నవి. 


1. ముఖ్యమైన చీడ - ఊజీఈగ (౮౭ fy) 


ఇది డిప్టరా (కమరిలో టాక్నిడే (‘Tachnidaey కుటుంబానికి చెందిన కీటకం. ఇది 
బాంగ్లాదేక్‌, చెనా, జపాన్‌, దక్షిణ కొరియా, థాయిలాండ్‌, వయతా లల కన్పిస్తుంది. ఈ 
కీటకంవల్ల 10-30 శాతం నష్టం వాటిల్లుతోంది. దీని శాస్త్రీయ నామం గ బాంబినిన్‌ 
( Tricholyga boimbyeia). 


జీవిత చరిత్రః 

దీని జీవిత చర్మితలో నాలుగు దశలు ఉన్నాయి (పటం 2.1, 2.2). ఈగ పరిమాణం 
పెద్దదిగా ఉంటుంది. శరీరం నలుపు - బూడిదరంగులో ఉంటుంది. మగ ఈగ శరీరం పాడవు 
గాను (12 మి. మీ, (స్తీ ఈగ శరీరం పొట్టిగాను (10 మి. మీ) ఉంటుంది. తల [తికోణాకారరలో 
ఉంటుంది. ఈగల పృష్ట ఉరంలో నల్లని ఆయత పల్టీలు ఉంటాయి. ఉదరం కోసుగా 
ఉంటుంది. ఉదర ఖండితాలలో మొదటిది నల్లగాను, మిగిలినవి బూడిద-పసుపు రంగులోను 
ఉంటాయి. ఈగల్లో న. లింగత్వాన్ని “అనుసరించి జీవనవ్యవధి ఆధారపడిఉంటుంది. 
పురుష జీవి 10-18 రోజులు, (స్తీ జీవి 12-21 రోజులు జీవిస్తాయి. ఇవి ఎండాకాలంలో తక్కువ 
రోజులు జీవిస్తాయి. (స్త్రీపురుష కీటకాలు వేకువ జామున లేదా ర్మాతులలో సరల జరుపు 


తాయి. సంపర్క సమయం 30 నిమిషాల 
నుంచి 21 గంటల పొటు కొనసాగు 
తుంది.సంపర్కం తర్వాత స్తీ ఈగ 
పట్టుపురుగు డఉంభకంపై పె కూర్చుని గుడ్లను. 
విడుదల చేస్తుంది. క్షి డింభకం 
ఖిండితాల మధ్యన గుడ్డు పెడుతుంది. 
సాధారణంగా ఈ ఈగలు 3-5 దశల 
_ పురుగులపై మ్మాతమే గుడ్డు పెడతాయి. 
మొదటి రెండు దశల పురుగులు చాలా 
చిన్నవిగా ఉండి- ఈగ కూర్చోవటానికి 
అవకాశం లేదు. (పతి (స్తీ ఈగ 9-25 
రోజులలో ౩00-1000 గుడ్డను 
పెడుతుంది. 





పటం & 2.1. (పొఢ ఊజీ ఈగ పృష్ట దృశ్యం 


పట్లుపురుగుల చీడలు 121 
అ ॥ 


గుడ్డు స్థూలంగా పసుపు తెలుపు రంగులో ఉంటాయి. ఇవి 0.45-0.56 మి.మీ. పాడవు, 
0.25- 0.30 మ స వెడల్పులో, ద్వీర్రవ్యత్తాకారం (Oblong) లో ఉంటాయి. ఈ గుడ్డు 2-5 
రోజులలో పగిల్మి వెలువడిన వేగట్‌ (Maggot) పట్టుపురుగు శరీరంలోనికి 
చొచ్చుకొనిపోతుంది. మవేగబ్‌ ఏర్పరచిన రంధం పురుగు శరీరంపై ఒక నల్లని మచ్చగా 
కన్పిస్తుంది. మాగట్‌ లోనికి (ప్రవేశించిన రంధం ఒక సెఫన్‌లా ఏరి దీనినుంచి లోనికి 
(ప్రవేశించిన గాలి మాగబ్‌కు అందుతుంది. - మాగబ్‌ “"పబ్బుపురుగు కొవ్వు కణజాలంపె 
ఆధారపడుతుంది. మాగబ్‌ లో మూడు ఇన్‌స్టార్‌ లు ఉంబాయి. మొదటి రెండు ఇన్‌ స్టార్‌లు లు 
ఆతిధేయి చర్మం దిగువన, చివరి ఇన్‌ స్టార్‌ శరీరకుహరంలోనికి ప్రవేశిస్తుంది. మాగబ్‌ లో 
పరకొండు శరీర ఇండితాలు ఉంటాయి. ఈ మాగట్‌ ఒక వారం రోజులు కొవ్వు కణాలను 
బాగా తిని పెరిగిన తర్వాత డింభకాన్ని ఛేదించుకొని వెలుపలికి వస్తుంది. ఈ వ్యాధి చివరి దశ 
పురుగులకు సోకినపుడు డింభకం పట్టు కాయలను అల్టుతుంది. ఈ దశలో. మాగట్‌ పట్టు 
పురుగు ప్యూపా, పట్టుకాయలను ఛేదించుకొని వెలుపలికి 1 వస్తుంది. ఈ గూళ్ళు గుడ్ల ఉత్పత్తిక, 
రీలింగ్‌ కు పనికిరావు వెలువడిన మాగట్‌ లు మెత్తటి నేలను ఎన్నుకొని 10-20 స్ట 
ప్యూపాగా మారతాయి. పెంపక గదిలో ఉండే మూలలు, రంధాలు, పగుళ్లు, నీళ్ల దిమ్మె కింద, 
పెంచే బెడ్‌ల కింద చీకచిలో ప్యూపా వృద్ది జరుగుతుంది. 





పటంః2.2. ఊజిఈగ . 
గ డింభకం నుంచి మాగట్‌ వెలువడటం క. పట్టుగూడుకు రంధ్రం చేసి వెలువడుతున వ 


C. మాగట్స్‌ D. వ్యూపాలు £. ఊజీ రంధ్రాల న. 


122 పట్టు పరి| శమ 


పూ్య్యూపాలు - దీర్వవృత్తాకారంలో పూర్వ భాగం అండాకారంగా, పరభాగం గుండంగా ' 
ఉంటాయి. ఇవి లేత ఎరుపు గోధుమరంగునుంచి ముదురు ఎరుపు గోధుమరంగులో 
ఉంటాయి. శరీర ఇండితాలు 11 ఉంటాయి. శరీరం 0.9-1.2 సెం.మీ. పాడవు, 0.4-0.6 
సెం.మీ. వెడల్పు ఉంటుంది. వీటినుంచి 10-12 రోజులలో (పాఢఈగ వెలువడుతుంది. వీటీలో 
ఆడ ఈగలకంపే మగ ఈగలు తొందరగా వెలువడుతాయి. దీని జీవిత చర్మితకు 17-23 
రోజుల వ్యవధి పడుతుంది. 


చీడ లక్షణాలు, చీడవల్త కలిగే నష్టాలు ః 

డసోకిన ఐదవ దశ పురుగులు అల్లిక దశకు ముందే మరణిస్తాయి. ఐదవదశ చివరలో 
చీడ వ్యాపించినపుడు మాగట్‌ పట్టుగూళ్లకు రం ధంచేసి వెలుపలికి వస్తుంది. దీనివల్ల పట్లు 
కాయలు పనికిరావు. ఊజీ ఈగ సోకిన డఉంభకాలను, ప్యూపాలను నల్లని, మచ్చల ఆధారంగా 
గుర్తించాలి. ఒక్కొక్కసారి ఈ మచ్చల మధ్య ఊజీ గుడ్ల పెంకులు కవిపిసాయి. ఊజీ గుద్దు 
పెట్టగానే పట్టుపురుగు డింభక చర్మంపె గుండు పిన్ను తలకంకు చిన్నవిగా ఉండే అండాకారంలో 
క్రీము రంగు గుడ్డు కన్పిస్తాయి. 


నివారణ కా సనియం[తణ : . 

పెంపక గది, దాని పరిసరాలలో ఆరోగ్యకరమై న పరిస్థితులు ఉండాలి. గదిలో పగుళ్ళు, 
రంధాలు మాగబ్‌ లకు స్టావరాలుగా ఉంటాయి. పెంపకొనికి ముందే వీటిని మూయాలి. 
ముందుగా అల్లబడిన పట్టుగూళ్లు నె సాధారణంగా ఊజీ ఈగ సోకినవే. కాబల్లు వీటిని సేకరించి 
స్రైఫిల్‌ Suh) చేయాలి. సైఫిలింగ్‌ అంతే పబ్బుకాయల నాణ్యత చెడిపోకుండా, లోపలుండే 
ప్యూపాను చంపడం. దీనివల్ల లోపలి మాగట్‌ కూడా మరణిస్తుంది. = పెంపక గది కిటికీలకు, 
ద్వారానికి సన్నటి తీగవల లేదా నైలాన్‌ వలను అమర్శాలి. దీనివల్ల ఈగలు (ప్రవేశించకుండా 
ఉంటాయి. పట్టుపురుగుబపె చెనా మబ్బీని చల్లి ఊజీఈగ వాలకుండా చూడాలి. ఇది అల్లిక 
దశ పురుగులకు మంచిది. అంతేకాకుండా ఊజీసె సెడ్‌ (౮216146) ను వాడాలి. ఇది ఊటీ 
గుడ్లను నాశనం చేస్తుంది. అయితే ఊజీ గుడ్లను పెట్టిన 48 గం.ల లోపు ఊజీసెడ్‌ను చల్లిగే 
ప్రభావం ఉంటుంది. ఊజీ ఈగను నియంత్రించటానికి డెఫ్టైబెంజురాన్‌ 2-5 శాతాన్ని 
(Diflubenzuron) వాడాలి. జీవసంబంధ నియంతణకు wae (పజాతులు ; 
నిసోలిక్స్‌ ఢ థెమన్‌ ; డిర్లినన్‌ హీమాలయానన్‌ ge (బాకీమీరియా లుగు బిన్‌ క ఎగ్లోరిస్తోబియ 
ఫిలిప్పెనెన్సిన్‌ జ్జ స్పాలొంజీయ కమలోని ; (TriChopria sp ; Nesolynx mugs 


Dirhinus himalayanus ; Brachymeria lugubris ; Exoristobia 
philippinensis;Spalangia cameroni) లను ఉపయోగించవచు aD 


11. స్వల్పమైన చీడలు (02 pests) 


మల్ఫరీ పబ్బుపురుగులను ఆశించే స్వల్పమైన వీడలు చాలా ఉన్నాయి. ఇవి కొన్ని 
(పాంతాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. వీటీవల్ల, పట్టుపురుగులకు . పత్యక్షంగానూ, 
కొన్నిసార్డు పరోక్షంగానూ నష్టం వాటిల్లుతోంది. ఇందులో కొలియాప్టిరా (Coleoptera) : 
కీటకాలవల్ల డింభకాలకు, నిలవ చేసిన పట్టుకాయలకు అధిక నష్టం కలుగుతోంది. 
1. పలక పురుగులు లేదా డర్మిస్టై సడ నీటిల్‌ (Dermestid beetle) : స 
ఈ కీటకాలు సైఫిల్‌ చేసిన్‌, నిలవ చేసిన గూళ్లకు అధిక నష్టం కలుగ చేస్తాయి." పలక 
పురుగుల డింభకాలు "కాయలకు రం(ధాలు చేసి ప్యూపాలను కంచోతు: ఇవి జంతువుల, 


పట్టుపురుగుల చీడలు . 123. 
ఎ | 


మొక్కల ఉత్పత్తులను (ఉదా ! తోళ్లు, ఎండుచేపలు, కార్పెట్లు మొదలెన వాటిని) నాశనం 
చేస్తాయి. వీటిలో అనేక ప్రజాతులున్నాయి. ఇందులో డెర్మిస్టై సెడ్‌ కాడ్‌ఏరినన్‌ (Dermestid 
cadverinus) గురించి తెల [| డమై నది. 


జీవిత చరిత: 

(పొఢ పురుగులు పాడవెన అండాకారంలో, ముదురు గోధుమ రంగులో ఉంటాయి (పటం 
2.3). దీని పొడవు ఒక సెం.మీ ఉంటుంది. స్రీ పురుగు గుడ్డను గోడ పగుళ్లల్లో, రం[ధాలలో 
చెడుతుంది. గుడ్డు పొడవుగా అండాకారంలో 2 మి.మీ. పొడవుండి, పాలవలె తెల్లగా ఉంటాయి. 
ఒక్కొక్క. కీటకం 50-400 గుడ్డు పెడుతుంది. (పౌఢ కీటకం గుడ్డు పెట్టిన తర్వాత ఒక 
సంవత్సరం వరకు జీవిస్తుంది. ఇది జంతు సంబంధమై న పదార్జాలవె ఆధారపడి జీవిస్తుంది. 

గుడ్డు ఏడు రోజులలో పాదగబడతాయి. వీటినుంచి కదురు “ఆకారంలో, ఎరుపు గోధుమ 
రంగు లార్వాలు లేదా బ్‌ J (Grubs) వెలువడతాయి. ఇవి 5-7 సొర్టు నిర్మోచనంచెంది 1-2 
నెలలలో 1.5 సెం.మీ. పొడవు పెరుగుతాయి. లార్వాల శరీరంపై పేర్రువేరు పాడవులు కలి ' 
వెంటుకలుంటాయి. అది తర్వాత ప్యూపాగా మారుతుంది. వీటినుంచి (హపొఢ కీటకం 
వెలువడుతుంది. ఈ కీటకం |పౌఢ దశను మొత్తం శీతాకాలంలో గడుపుతుంది. వీటిలో రూప 
విక్రీయ సమయం స్థిరంగా ఉండదు. కాబట్టి శీతాకాలంలో డింభకం దశ ప్యూపా దశ 
కనిపిసాయి. 





tap) గి ₹్‌టశరి 





పటం ః 2.3. డెర్మిస్టిన్‌ కాడ్వారినన్‌ వివిధ దశలు. 


124 


న 
లకి 


రి[శమ 


(టోగోడార్మా వరి )కొలార్‌ (Trogoderma versicolor) 


6 
fa ఆంధినన్‌ వరా సి 3) (Anthrenus verbasi) 
8. ఆంధినన్‌ పిపినైపో (A. Pipinellae) 

9 


అజట్టాజినన్‌ వీ పీసియస్‌ (Attagenus piceus) 


10. అట్టాజినన్‌ జపొనియస్‌ (A. japonious) 


నివారణా = నియం|తణ ః - 

దీనిని అరికట్ట ముందు జ్యాగత్తగా పెంపక గదులను, పట్టుకాయల నిలవ గదులను 
తరచుగా శుభం చేయాలి. _ పనికిరాని పట్టుకాయలను, చెడిన గుడ్డను ఎక్కువ కాలం నిలవ 
చేయకూడదు. మాత్‌లు వెలువడబానికి ముందు, తరవాత (గెయినేజ్‌ గదిని శుభం చేయాలి. 
కీటకాలను నివారించటానికి మీథెల్‌ (బొమైడ్‌ ను (Methyl bromide) ను ఒక రోజు లేదా 
కోరోపి|క్రిన్‌ ను (Chloropicrin) మూడు రోజులపాటు గదిలో పాగబెల్లాలి (FUmMigation). 
పాగబెల్బుటానికి ముందుగా గదిలోని అన్ని రంధాలను కాగితాలతో లేదా మట్టిలో లేదా పేడతో 
మూసి, ద్వారాన్ని కూడా పూర్తిగా మూసి వేయాలి. పబ్బుగూళ్ల నిలవగది పెంపకంగదికి 
దూరంగా ఉన్నట్పైతే బి.హెచ్‌.సి. (స్పే చేయాలి. ఈ చర్యలలో (క్రిమిసంహారక మందులు, 
రసాయనాలు పట్టుపురుగులకు సోకకుండా జాగత్త పడాలి. 


2, మెట్‌-పెడిక్యులోయిడిన్‌ వాంటీకోనన్‌ (Mite - Pediculoides ventricosus) : 


ఇది పెడీక్యులాయిడీడే (Peduculoididae) కుటుంబానికి చెందుతుంది. గడ్డి, కర 
వెదురు మొదలైన వాటితో పెంపక గృహాన్ని నిర్మించడంవల్ల గదిలో వీటీ సంతతి | 
(స్తీ మెట్‌ పట్టుపురుగు ఉంభకాలు, ప్యూపాలు, (ప్రొఢ కీటకాలపె దాడి చేస్తుంది. ఇది ఇతర 
కీటకాల] పెన కూడా దాడిచేసి నష్టం కలుగచేస్తుంది. 


జీవిత చరిత : న 

(స్త్రీ పురుష కీటకాలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. (స్తీ కీటకం లావుగా, గుండటి 
ఉదరంతో కండె ఆకారంలోనూ ; పురుష కీటకం అండాకారంలోనూ ఉంటాయి. తల 
(తికోణాకారంలో ఉంటుంది. మొత్తం నాలుగు జతల కాళ్లు ఉంటాయి. ఇవి అండశిహ 
త్పాదకాలు (OVvOviviparous). ఒకొక్క (స్త కీటకం 100-150 పిల్ల జీవులను ఉత్పత్తి 
చేస్తుంది. మొదట పురుష కీటకాలు,. తర్వాత స్తీ కీటకాలు 'ఉత్పత్తి అవుతాయి. 
పురుష కీటకం (స్తీ కీటకాలతో సంపర్కం జరిపిన తర్వాత ఒక రోజులో మరణిస్తుంది. పరిణతి 
చెందిన (స్తీ కీటకం లావెక్కుతుంది. ఫలదీకరణం చెందిన కీటకం అతిధథేయి లభించగానే 
కొక లు చూవకాలతో. పట్టుకొంటుంది. ఇవి ses 17 తరాలను ఉత్పత్తి చేస్తాయి. 
(పతీ తరానికి మధ్య 7- 18 రోజుల వ్యవధి ఉంటుంది. 


మైట్‌ చీడవల్ల జరిగే నష్టం - చీడ లక్షణాలు ః 
ఇవి డంభకాలు, ప్యూపా, 'ప్రాఢ కీబకాలపై దాడీ చేస్తాయి. వీటివల్ల లేత పురుగులకు, 

వరాం అధిక నష్టం కలుగుతుంది. స్తీ కీటకాలు అతికేరు ఖండితాలపె కూర్చుని 

ఆహారాన్ని సేకరిస్తాయి. వీటి లాలాజంలోకల వివ పదార్జాలవల్ల ఆతిథేయి మరణిస్తుంది. 


పట్టుపురుగుల చీడలు 125 


చీడ సోకిన తర్వాత పురుగులు ' ఆహారాన్ని తినవు. చాలా నెమ్మదిగా సోమరిగా 
మారతాయి. శరీరం ఊదా-గోధుమ రంగుకు మారుతుంది. ఇవి పసుపు గోధుమ రంగు 
(దవాన్ని వాంతి చేస్తాయి. విసర్హన కష్టమవుతుంది. మలం పాయువుకు అంటుకొని ఉంటుంది. 
శరీరం గరుకుగా మారి, నల్లని "మచ్చలు కన్పిస్తాయి. చీడలు సోకిన పురుగులు నిర్మోచనం 
చెందవు. ఒకటీ రెండు” రోజులలో పురుగులు మరణిస్తాయి. చీడలు సోకిన ప్యూపాలకు 
మచ్చలేర్పడి, శరీరం నల్లగామారి రూపవి[కియ చెందవు. 'వీడసోకిన పురుగును నల్లటి పెబ్టలో 
వేసి బాగా ఊపి చూస్తే చీడ పురుగు కన్పిస్తుంది. we 
నవారణ ఆ వ క 
నీడను గుర్తించగానే పెంపకం గదిని, తబ్బలను మార్చాలి. పెంపక పరికరాలను రోగకారక 
[క్రిమి నిర్మూలన చేయాలి. పెంపకం గదికి దగ్గరలో గడ్డీ కర మొదలెనవి నిలవ చేయకూడదు. 
పెంపకానికి ముందు గంధకం లేదా అకారిపై సెడ్‌ క. (దావణాన్ని గదిలో పిచికారీ 
చేయాలి. 


3. చీమలు (మట) : 
పెంపక సమయంలో చీమలు పట్టుపురుగు డింభకాలపె దాడిచేసే నష్టం కలిగిస్తాయి. 

వీటిని అరికబ్బటానికి పెంపక స్టాండు కాళ్ల క్రీంద నీళ్ల దిమ్మలను "లేదా బూడిద, లేదా కిరోసిన్‌ లో 

ముంచిన గుడ్డనుంచాలి. ఈ చర్యలను అల్లికదశలో కూడా ఆచరించి చీమలను అరికల్టాలి. 


4. నెమటోడులు (Nematodes) : 
ఆకురాలు కాలం, చివరి రోజుల్లో పెంపక సమయంలో పట్టుపురుగులలో హాగ్గామెర్మిస్‌ 
మెకో ఆంఫిడినో (HEexamermis microamphidis) అనే నెమచోడ్‌ లు తొలిదశ 
పురుగులపై దాడిచేసి లోనికి ప్రవేశిస్తాయి. చీడ సోకిన పురుగుల తల పాదర్శకంగా మారి, శరీరం 
పట్టువల తెల్లగా మారుతుంది. 


5, తొండలుు బల్టులు (Lizards) : 


ష్ష్‌ పురుగుల పెంపకంలో ముఖ్యంగా తొలిదశ పురుగులను తినడంవలన నష్టం 
వాటేల్దుతుంది. 


6. క ఉడతలు (Rats, Squirrels): 

ఇవి పురుగులలో పట్టు [గంథిని తప్ప మిగిలిన భాగాలను తింబాయి. ఇవి పట్టు 
కాయలను కూడా కత్తిరిస్తాయి. వీటిని అరికల్డుటానికీ కిటికీలకు, ద్వారాలకు, వెంటీలేటర్లకు 
తీగ వలను బిగించాలి. వీటిని పట్టుకోవటానికి బోనులను వాడాలి. 


7. పక్షులు 
“పఏీటలో పిచ్చుకలు, కాకులు పచ్టుపురుగులను అల్లిక దశలో ఎత్తుకుపోతాయి. అం! 
అల్లిక పరికరాలను ఇంట్లొ వరండాలో నిలబెట్టి, ఈ నష్టాన్ని అరికట్టాలి. 


126 


క స 


re 


es 
౭5 


పరి| శమ! 


(ప్రశ్నలు 
ఈ కింది అంశాలకు అఘుటీక రాయండి. 
ఊజీ ఈగ శాస్త్రీయ నామం తెలపండి. 
నీకు తెల్పిన స్వల్పమె న చీడలను వివరించండి. 


పలక పురుగు శాస్త్రీయ నామం ఏమిటి ? 


ఊజీ ఈగను ఎట్లా అరికట్టాలి 0 
మెట్‌ వల్ల జరిగే నష్టం తెలపండి. 
ల... * య (Mm) 


ఈ కింది వాటికి వ్యాసాలు. రాయండి. 

“ఊజీ ఈగ పట్టు పరిశమకు అధిక నష్టం కలుగ చేస్తుంది” చరి షత 
స్వల్పమైన రు గురించి వివరించండి. 

ఈ కింది వాటిపై సంక్షిప్తంగా రాయండి. 

2) మైట్స్స్‌ 9) చీమలు అ ఊజీవల్ల కలిగే నష్టం 


ల 
పటు రీలింగు పరిశ 
ట్‌ 
(Silk reeling industry) 


పట్టు పర్మిశమలోని అన్ని అంశాలలో ఇడి చిల్టుచివరిది, అతి ముఖ్యమై నది. మల్బరీ 
సాగును, పట్టు పురుగుల పెంపకాన్ని రెతులు నిర్వహిస్తుంటారు. కానీ రీలింగు చేయటానికి 
మంచి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. పబ్టుకాయల ఉత్పత్తి నాణ్యత లేనపుడు, ఎంత చక్కగా 
రీలింగు చేసినా లాభం ఉండదు. పట్టుపురుగులు అల్లిన గూళ్లను రీలింగు చేయకుండా 
అందులోని దారాన్ని ఉసయోగింవబానికి ఎంత మాతం అవకాశం లేదు. కాబట్టి. పురుగులు 
అల్లిన పట్టుకాయలను [కమపద్దతి ఉపయోగించి దారాన్ని తెంపులు లేకుండా తీయాలి. . దీనినే 
“రీలింగు' అంబారు. రీలింగుకు ఉపయోగించే పరికరాలు, యం| తాలు, సాంకేతిక పరిజ్ఞానం, 
నిపుణులను అందరిని కలిపి “రీలింగ్‌ పరి|శమి అంబారు. 


రీలింగు పరిశ్రమ [పాముఖ్యత ; | .. 
పట్టుపురుగు జీవితవర్శితలో పట్టుకాయలు మూడవ దశలో కనిపిస్తాయి. పట్టుగూడులో 
ముడిపట్టుదారంలో ప్యూపా, వ్లాజ్‌ అనే భాగాలుంటాయి. . గూడులో ఉండే దారానికి రెండు 
చివరలుంబాయి. పురుగు అల్లిక |పారంభించబానికి విడుదల చేసిన పట్టు బిందువు మొదటి 
చివర, రెండవది పట్టుగూడు లోపల, చివరిపార చివరలో ఉంటుంది. రీలింగులో ఈ రెండు 
చివరల మధ్యకల మొత్తం పట్టు తంతువును (క్రమపద్దతిలో తెంపులు లేకుండా జా గత్తగా తీస్తారు. 
పట్టుపర్మిశమ మనదేశంలో ఎక్కువగా |గామీణ (ప్రజలకు మంచి జీవనాధారంగా 
పరిణమించింది. దీనివల్ల ఈ పరిశ్రమలోని వివిధ అంశాలలో అనేక మందికి ఉపాధి అవకాశాలు 
ఏర్పడ్డాయి. మసదేశంలో ఉత్పత్తి అయిన ముడిపట్టులో అధిక శాతం (గ్రామీణ పరిశ్రమగా 
రూపు దిద్దుకున్న దేశవాళి చరఖా నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం 
అవసరం ఉన్న ఈ కీలింగు (పృక్రీయలో కూడా కేవలం నేర్పరితనంతో చరఖా రీలింగు 
జరుగుతోంది. ఈ రీలింగులో పట్టు గూళ్ల పరిమాణాన్ని అనుసరించి రీలింగు చేయరు. 
అంతేకాకుండా జెట్టిబొచ్‌, బటన్‌ లు ఉండవు. కాబట్టీ దానికి ఉండే దుమ్ము-ధూళి, ఎక్కువైన 
సిరిసిన్‌ మొదలెనవి శ్మభం కావు. ఈ రీలింగు ద్వారా ఉత్పత్తి చేసిన పట్టుకు నాణ్యత చాలా 
తక్కువ. ఈ రీలింగులోని వివిధ అంశాలు [గ్రామీణ (పజల జీవన విధానానికి అనుగుణంగా 
ఉంబాయి. అందువల్ల ఈః అంశాలన్నీ వోరు సులభంగా ఆచరించటానికి అవకాశం ఉంది. 
ఇందులో ముసలివారు, స్త్రీలు, యుక్తవయస్కులు, బాలురు అందరూ పనిచేసే అవకాశం. ఉంది. 
ఈ రీలింగు వ్యవస్థవల్ల. తీసిన ముడిపట్టుకు (ప్రపంచంలో మంచి మార్కెట్లు ఉంది. 
మనదేశంలో ఉత్పత్తి అయిన మల్బరీ ముడిపట్టు 1990-91లో 11,487 టన్నులు, టస్సార్‌ 
484 బన్నులు, ఎరి 624 బన్నులు, మూగ 70 టన్నులు ఉంది. (ప్రపంచంలో పట్టు పర్మిశవ 
దేశాలలో మనదేశానికి ఉన్న [పాముఖ్యతతో పోల్చినపుడు ఈ ఉత్పత్తి తక్కువ. మనదేశం 
జాతీయ పటబ్లుపరి|శమ పథకం, (పవేశపెల్టుడం, జపాన్‌, కొరియా దేశాలు పట్టు పరి] 
తగ్గించుకోవడంవల్ల ఈ పరిశ్రమకు పెరిగిన (ప్రాధాన్యతను మనం, మనదేశం వినియె 
కోవాలి. దీనికి అనుగుణంగా నాణ్యతగల పట్టును ఉత్పత్తి చేయాలి. దీనివల్ల "మనః 
దేశాలకు అవసరమై న ముడిపట్టును, వుస్తాలను ఎగుమతి చేసి ముంచి విదేశీ మారక (( 


128 న పట్టు పరి| శమ 


ఆర్టింవచ్చు. దీనికోసం న పట్టుగూళ్ల ఉత్పత్తి దారం తీసే పరికరాలు, పద్దతులు, 
సాంకేతిక నెపుణ్యత అంశాలపె [శ్రద్ద వహి ంచి వీటిని వృద్ది చేయాలి. 

ఇక వస్తాల విషయంలో మనదేశంలో వివిధ ర్మాష్టాలలో ఉత్పత్తి అయిన పట్టువ(స్తాలలో 
బనారస్‌, సూరత్‌, కర్ణాలక రకాలు, క్‌ అంట్‌ డె పటోలా వస్తాలు, ఇకట్‌్‌, కాశ్మీర్‌ సాల 
బందేజ్‌, కంచిపురం, తంజావూర్‌ రకాలకు దేశీయంగానూ, విదేశీయంగాను మంచి పేరు 
(ప్రఖ్యాతులు ఉన్నాయి. మనదేశంలో (పతీ శుభకార్యానికి దివ్య దినాలకు పట్టు వస్తాలను 
ధరించే సాంప్రదాయం ఉంది. ఈ వృస్తాలు ఎక్కువగా సమాజంలోని ధనిక వర్గాలకు 
అందుబాటులో ఉన్నాయి. అంకు ఈ పరిశ్రమ వల్ల ధనం ధనిక వర్గాలనుంచి "పేద వర్గాలకు 
చేరుతోంది. “ఈ ఉత్పత్తులను ఇంకా పెంచడం, 'నాణ్యతకల వస్త్రాలను అధికంగా ఉత్పత్తి 
చేయడం ద్వారా దీనికీ అవసరమై న ముడిపబ్లు ఉత్పత్తిని పెంచవలసిన అవసరం కలుగుతుంది. 
అందువల్ల [గామిణ [పజలకు ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఏర్పడి తథ్రారా ఉన లక 
తళ ల. 


రీలింగు పరిశ్రమకు ఉండే అవకాశం పరిధి: 

పట్టుపరి[శమలో రీలింగు పర్మిశమ అభివృద్దికి అధిక అవకాశాలు ఉన్నాయి. భారతదేశం 
పట్టు ఉత్పత్తి చరఖాల పెన (పు పురాతన పద్దతి), అటల్‌. మల్లీఎండ్‌ (మధ్యరకం), సెమి 
ఆబోతూాంక్‌, ఆచోమాటిక్‌ సం రాతన పద్దతి) యంత్రాలపై పత చేస్తున్నారు. ఈ పట్టు 2, 
3౩వ తరగతికి చెందుతుంది. (ప్రపంచ పట్టు మార్కె టబ్‌లో అవసరమైన ఒకటవ తరగతి పట్టు 
ఉత్పత్తి చాలా తక్కువ. అయితే మనబేశంలో న నాణ్యతగల పబ్లు ఉత్పత్తికి అనేక అవకాశాలు 
ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇందుకు తగిన విదంగా పట్టుకాయలి నాణ్యతను పెంచటం 
తప్పనిసరి. మనదేశంలో (ప్రస్తుతం లభ్యమవుతున్న పట్టుగూళ్ల 'నుంచి దారం తీయడానికి సెమీ 
ఆటోమాటిక్‌, ఆటోమాటిక్‌ యం|తాలు ఉపయోగపడటం లేదు. ఇందుకు కారణం 
నాణ్యతలేని గూళ్ళు. కాబట్ట మొట్టమొదటగా పట్టు ఉత్పత్తి నాణ్యతను నియం(తించే 
కారకాలను, అంతే ముడి పదార్దం నాణ్యత, దారం శ్రీ పరికరాలు, పద్దతులు, నెపుణ్యం, 
నీబినాణ్యత తెలుసుకొని వీటీసె శ్రద్దవహి ంచి ఈ అంశాలను వృద్ది చేయాలి. ఇక పట్టుగూళ్ల 
నాణ్యత విషయంలో మనదేశం ఎక్కువగా మలర్తీవోల్లీన పబ్బును ఉత్పత్తి చేస్తున్నది. అయితే 
ఉపష్పమండలాల కోసం ప్రవేశపెట్టిన బె బెవోల్టీన్‌ పట్టు , పురుగులు, సంకరజాతి బెవోల్టీన్‌ 
ఉత్పాదనకు తోడ్పడుతున్నాయి. ఇవి మంచి నాణ్యతగల పట్టుగూళ్ల దిగుబడినిస్తున్నాయి. 
కాబిల్ట్రీ వీటీ ఉత్పత్తిని పెంచాలి. ఇక రీలింగ్‌ లో ప్యూపాలను వరపడర మంచివి, చెడువి గూళ్లను 
వేరు కుడ, గూళ్ళను ఉడికించడం, ee je రీలింగ్‌ వేగం, నానబెజబ్బడం, దారం 
ఆరబెస్టై పద్దతులు పట్టు నాణ్యతను నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ అంశాలను వృద్ది చేయాలి. 
దీనికి తగిన విధంగా రీలింగ్‌ పరిశమలో యం[తాలను ఏర్పరచాలి... అంతేకాకుండా సాంకేతిక 
శిక్షణకు తగిన అవకాశాలను (గామిణ రీలర్షకు అందుబాటులో ఉంచాలి, 


మనదేశంలో కేంద పల్టు మండలి ఆధీనంలోని కేంద పట్టు పరిశోధనా శిక్షణా సంస్థ 
రీలింగ్‌ విషయాలపై (పగతిని నొధించినదని చెప్పాలి. ఇందులో పట్టు కండషనింగ్‌, పట్టు పరీక్ష 
చేసే సంస్థలను బెంగుళూరు, ధర్మవరం, మాల్తా జమ్ము, కంచిపురంలో జాతీయ పట్టుపరి శమ 
పథకం Navona Sericulture Pioiect-= - NSP) కింద కేంద పట్టు మండలి 
నెలకొల్పింది. ఈ సంస్థ ఎంబర్‌ (పెన్యూర్‌్స్‌ డెవలప్‌మెంట్‌ పాగామ్‌, రీలింగ్‌ 
కూన కక. (పై నింగ్‌ కేందాలు వతటవి ఏర్పాటుచేసి CSRTI మేలిరకం se 
మొదలగు వాటిని కూడా రీలర్ష అందుబాటులో ఉంచింది. 


పటు రీలింగు పరి[శమ 120 
ల ఖే 


కాబట్టి పైన తెల్సిన వివిధ అంశాలపై అభివృద్దిని పాందటానికి అవసరమైన పరిజ్ఞానాన్ని 
పంపాందించటోనికి కేంద పట్టు మండలి సలహా సంప్రదింపులను తీసుకోవాలి. దీనివల్ల 
మనదేశం ఉత్పత్తి సామర్హ్యం, నాణ్యత పెంచాలి. తద్వారా మేలెన ముడిపట్టును ఉత్పత్తి చేసే 
దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండ విదేశీ మారక (ద్రవ్యాన్ని క కూడా ఆర్జించవచు 5 


(పశ ఎలు 
ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 
NSP అంచు ఏమిటి ? 
మనదేశంలో ఉత్పత్తి మ్‌ మాష వ పట్టు వస్త్రాలను తెలపండి. 
ది (1) ఆవ 
నీకు తెల్సిన రీలింగు యంతాలను తెలపండి. 
ముడిపట్లు నాణ్యతను నియంత్రించే కారకాలు ఏవి ? 


సరు బై గల 


Il. ఈ కింది వాటిపె పె వ్యాసాలు రాయండి. 
పట్టుపరి[శమలో రీలింగు (ప్రాముఖ్యతను వివరించండి. 
2. రీలింగు పరి శమలో ఉండే అవకాశాలను, పరిధిని గురించి చర్చించండి. 


4. 
పట్టు రీలింగుకు కావలసిన ముడి సరుకులు 
(Raw materials for silk reeling) 


పట్టు రీలింగుకు కావలసిన ముడి సరుకులు పట్టుకాయలు. పట్టుపురుగు పరిణతి 
చందిన తర్వాత పట్టు (గంధులలోని పట్టును (సవిస్తూ తనముట్టు తాను ప్యూపా దశలో రక్షణ 
కోసం ఒక గల్దుకవచాన్ని అల్టుతుంది. దీనినే 'పట్టుకాయ” అంటారు... రీలింగు (పక్రియ, 
వమడీపట్టు నాణ్యత మొత్తం ఈః పట్టుకాయల పె ఆధారపడి ఉంటుంది. పురుగుల పెంపకంలో 
చేసన పారపాల్టు రీలింగుకు సష్టాన్ని కలుగ చేస్తాయి. అంటే పరిశ్రమలో (పతీ అంశం 
స్వతం( తంగా క్‌ సవాగ్‌నా..ఒకటి:. ఇరికొక దానిపై ఆధారపడి ఉంటుంది. కాబటి పెంపకం 
జాగ్రత్తగా చేసిసపుడు నాణ్యతగల పట్టుగూళ్ల ఉత్పత్తికి వీలవుతుంది. నాణ్యత అంకే కాయల 
పరిమాణం పెద్దగా ఉండాలని కాదు. వాటీ ఆకారం, పరిమాణం ఒకేరకంగా, మంచి పట్టుతో, 
తక్కువ హాజ్‌ శాతంతో, దృఢంగా అల్లబడి ఉండాలి. రీలింగుకు ఎంపిక చేసిన పలట్టుగూళ్ళు 
అన్నీ ఒకే రకానికి చెందిస్తవె ఉండాలి. 

ఏది ఏవమైస పట్టుపురుగుల పెంపకంలో మెలకువలను పాటించి మంచి నాణ్యతగల 
గూళ్ళను ఉత్పత్తి చేయటానికి ఈ కింది అంశాలను పాటించాలి. 


1 పెంపకంలోన్తూ, అల్లిక దశలోనూ సరియైన వాతావరణ పరిస్థితులను నెలకొల్పాలి. 
2 మౌంటిగ్‌ లో సరియైన స్థలదూరం, పాటించాలి. 

రె. మౌంటిగ్‌ తర్వాత తగిన జాగత్తలు తీసుకోవాలి. 

4 సరియైన సమయంలో పట్టుకాయల సేకరణ చేయాలి. 


పట్టుగూళ్ల భౌతిక, వాణిజ్య లక్షణాలు 


_ పట్టుకాయలకు భౌతికమైన, కొన్ని వాణీజ్యపరమై న లక్షణాలు ఉన్నాయి. ఇవి 
రిలింగ్‌ ను [ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండ ముడీపట్టు నాణ్యతను తెలుపుతాయి. 
పట్టుగూడులో ఉండే భాగాలు (1) ఫ్లాజ్‌ (Floss), (2) దృఢమైన పట్టుగూడు పార 
(Compact shell), (3) పాలేడ్‌పార (Palade layer) (4) ప్యూపా. ఇందులో పాజ్‌, 
పాలేడ్‌ పారలను వృధా పట్టు అంటారు. దీనిని “ఫిసన్స్‌' (Frisons) అంటారు. పట్టుగూడు 
పారలో పాడవెన పట్టు దారం (52౪76) ఉంటుంది. పట్టుగూడులో ఈ కింద తెల్పిన 
పదార్జాలుంటాయి. 


ఫె[ బోయిన్‌ (Fibroin) - 72-81 శాతం 
సిరిసిన్‌ (SEerIcIn) - 19-2ర శాతం 
కొవ్వు, మైనం - 095-1 శాతం 


రంగునిచ్చు పదార్దం, బూడిద - 1- 1.4 శాతం 


పట్టు రీలింగుకు కావలసిన ముడి సరుకులు 131 


పట్టుకాయలో ఉండే పట్టుదారం రెండు దారాల కలయిక. పురుగులోని రెండు పట్లు 
(గంధులనుంచి వెలువడిన స్వతం(త ఫె బోయిన్‌ లను “బిన్స్‌' (Brins) అంటారు. ఇవి 
వెలువడే సమయంలో పబ్బుగంధిలోని సిరిసీన్‌ వీటిని కప్పే వేస్తుంది. ఈ విధంగా కప టంవల్ల 
ఏర్పడిన దారాన్ని 'బేన్‌ (92౪7ల) అంటారు. పట్టుకాయలోని మొత్తం బరువులో 76 శాతం 
ఫె బోయిన్‌, 22 శాతం సిరిసిన్‌, మిగిలినవి మైనం- “కొవ్వు పదార్దాలు. ఈః విధంగా | ఏర్పడిన 
పట్టుకాయల వివిధ లక్షణాలు ఈ కింద వివరించడమై నది, 


1. రంగు (Colow) ; 

ఇది తెగ (R266) కు సంబంధించినది. పట్టుదారం పెకల సిరిసిన్‌ లోని వర్తక పదార్ధా 
లపై పట్టుకాయ రంగు ఆధారపడి ఉంటుంది. ఈలక్షణం డిగమ్మింగ (Degumming) 
చర్యలో సీరిసిన్‌ తోపాటు తొలగించబడుతుంది. దీనిని పట్టుకాయల నాణ్యతను పరిక్షించలానికి 
పరిగణించరాదు. అయితే నిల్వగూళ్లను, సైఫిల్‌ (Stifil) సిన కాయలను కొనేచపుడు " ఈ 
లక్షణాన్ని గమనించాలి. పట్టుకాయల Es రంగునుబబ్బి అవి బాగా సైఫిల్‌ నైస్‌ 
కొంతకాలవే నిలవచేసినవనీ గహ ంచాలి. పాలినరంగు గూళ్లు చాలాకాలం క్రితం సిలవచేసినవనీ, 
సైఫిల్‌ కూడా సరిగా కాలేదనీ గుర్తించాలి. 

సాధారణంగా పబ్లుకాయలు వివిధ రంగుల్లో కనిపిస్తాయి. అవి తెలుపు, బూడిద తెలుపు, 
వెండి తెలుపు, పసుపు, కానరీ పసుపు (Can8ry yellంw), గంధకం పసుపు, ఓల్ఫ్‌ గోల్డ్‌ (0164 
Gold), పారిన పసుపు, ఆకుపచ్చ పసుపు, బంగారు పసుపు. వర్తక పదార్దం దారం పాడవునా 
ఒకే రకంగా ఉండదు. కొన్ని రకాలలో మొదటి 200-300 మీ.లలో రంగు ఉండదు. రంగు 
కాయలను రీలింగ్‌ చేసేటపుడు వీటీ తెగ యొక్క ముఖ్యమైన రంగును తెలుసుకోవడంవల్ల 
ముడి పట్టు రంగును తెల్టుకోవచ్చు. 


2. ఆకారం (Shape): 

ఇది కూడా తెగ లక్షణమే. కాని కొన్నిసార్టు అల్లిక పరికరాలపెనా అల్లిక దశలో 
యాజమాన్యపద్దతు ల పైనా కాయ ఆకారం ఆధారపడుతుంది. పట్టుకాయలు 'గుం|డంగా, 
గుడ్డువలె, అండాకారంలోనూ, కదురు ఆకారంలోనూ ఉంటాయి. “పబ్లుకాయల ఆకారం 
ఆధారంగా వివిధ రకాలుగా వేరు పరచటానికి వీలవుతుంది. అంతేకాకుండా రీలబిలిటిని 
(Reelability) లెక్కించటానికి వీలున్నది. వీటిలో గుం(డటి, అండాకార, ఒక మోతాదులో 
మొనతేలిన గూళ్ళలో బాగా రీలింగ్‌ చేయటానికి వీలవుతుంది. కాయల మధ్యలో లోతెన గాడి 
ఉన్నవి, ఎక్కువ మొనదేలినవి రీలింగ్‌ చేయటానికి పనికిరావు. వీటిలో దారం ఎకత్ళీవ సార్లు 
తెగడం వల్ల పట్టు వృధా అవుతుంది. మొనదేలిన గూళ్లలో చాలా తక్కువ దారం ఉంబుంది. 


ఫ్‌ గూళ్ళ పరిమాణం (5126 of cocoons) : 

నాణ్యతను లెక్కించలానికి గూళ్ల పరిమాణం తోడ్పడుతుంది. గూళ్ల పరిమాణం వల్ల 
పట్టుదారం పరిమాణం, పట్టుశాతం, దారఠి లక్షణాలను తెలుసుకోవచ్చు. గూళ్త పరిమాణాన్ని 
కొలతతో నిర్ణయిస్తారు. ఇందులో జక రీబరు గూళ్త కొలత తీస, వాటి సంఖ్యను ఆక్‌ పర” 
నాణ్యతను నిర్ణయిస్తారు. సాధారణంగా యునీవోల్టీన్‌ /బె బెవోల్రీన్‌ తెగలలో లీటరుకు 110 ను 
150 గూళ్లుంబాయి. మరవ న. ఎంిత్రకలు : శక గూళ్తుంచాయి. 


4. దృఢత్వం ట్‌ or hardness): 
పట్టుకాయను రెండు వేళ్ల మధ్య నొక్కినపు డు సాల్దుపోకూడదు. అది గట్టిగా 
దృఢంగా, కొద్ది స్థితిగ్గాపకంగా ఉండాలి. ఈదృఢత్వం సఫట్టుగూడు అల్లికను, కాయ గల్బత 


132 వళ పరిశ్రమ 


తెలియచేస్తుంది. గూళ్లను ఉడికించినపుడు గాలి, నీటి (పవేశ్యశీలత: (Permeability) కాయ 
దృఢత్వంపై ఆధారపడి ఉంటాయి. పట్టుకాయలో మధ్యపారలో దృఢత్వం మొదటి, చివరి 
పారలకంకే ఎక్కువగా ఉంటుంది. 


5. రేణువులు లేదా ముడతలు (Grains or wrinkles) : 

వాజ్‌ తొలగించిన పట్టుకాయ ఉపరితలం రేణువులలాగా, ముడతల లాగా ఉండాలి. ఈ 
ముడతల లక్షణం రేణువుల సాంద్రతను తెల్పుతుంది. ఈ రేణువులు బయటిపారలో లోపలి 
పారకంకే ముతకగా (Coarse) ఉంటాయి. ఈ లక్షణం తెగలను అనుసరించి మారుతుంది. 
రేణువులు ముతకగా ఉన్న కాయల రీలింగ్‌ సరిగా ఉండదు. వీటి బేవ్‌ మందంగా ఉంటుంది. 
కాబట్టి మంచి రేణువులున్న గూళ్లను రీలింగ్‌ కు ఎంపిక చేయాలి. 


6. పట్టుకాయల బరువు (Weight of cocoons) ; 

ఇది అతి ముఖ్యమైన వాణీజ్య లక్షణాం. ఈ లక్షణం ఆధారంగా పట్టుకాయల ధర 
న్నిర్ణయుమవుతుంది. కాయ బరువు అందులోనుంచి రీలంగ్‌ చేయటానికి పలాన పట్టును 
సూచిస్తుంది. ముడిపల్టు ఉత్పత్తి ధరను లెక్కించటంలో ఒక యూనిట్‌ పట్టును ఉత్పత్తి 
చేయటానికి కావల్సిన పట్టుకాయలను “రెండిట్టా (Renditta)” అంటారు. పబ్లుగూళ్ల బరువు, 
కాయ ఏర్పడిన నాటినుంచి మాత్‌ వెలువడే సమయానికి నెమ్మదిగా తగ్గుతుంది. కాయల 
బరువు స్థిరంగా ఉండదు. ఈ బరువు నష్టం 15 శాతం వరకు ఉంటుంది. ఈ నష్టం 
ప్యూపాలోని. తేమ ' ఇగిరి పోవటంవల్లనూ, రూపవి| క్రియలో కొవ్వు వినియోగం వల్లనూ సంభ 
విస్తుంది. కాబట్టి సరియైన సమయంలో కాయలను పోగు చేయాలి. ఒక లీటరు కాయలు 
150-200 (గా. బరువు ఉంటాయి. 


7. ఖాలీ పట్టుగూడు బరువు (Weight of cocoon shell): 

ఇది పట్టుగూడు బరువుకంకే ముఖ్యమై నది. కాయలోని ముడిపటబ్లుకు మూలం ఈ 
లక్షణమే ! కాబట్టి దీని బరువు ఎక్కుువెనప్హైతే ముడిపట్టు ఉత్పత్తి పెరుగుతుంది. ఈ లక్షణం 
వివిధ తెగలలో భిన్నంగా ఉంబుంది. ఒక తెగలో వివిధ రకాల బరువుకు కారణం- పెంపకం 
పద్దతులు, ఇంకా మౌంబింగ్‌. మనదేశంలో మల్తీవోర్లీన్‌ సంకర రకాలు 150 మి.గ్రా; 
మల్టీవోల్లీన్‌ శుద్ద రకాలు ఇంకా తక్కువ బరువు ఉంటాయి. యునివోల్టీన రీలింగ్‌ గూళ్ళలో 
ఖాలీ పట్టుగూడు బరువు 200-300 మిగా. కొత్తగా ఉత్పత్తి చేసిన మల్టీవోల్టీన్‌ రకంలో 
180-250 మి.[గా.; సంకర రకాలలో 200-300 మి. (గా ఉంటుంది. 


తి. పట్టు నివృత్తి ? 
ఇది ఖాళీ పట్టుగూడు బరువుకు, మొత్తం పట్టుకాయ బరువుకు మధ్య నిష్పత్తిని 
తెలియజేస్తుంది. దీనిని శాతంలో లెక్కిస్తారు. 


ఖాలీ పట్లుగూడు బరువు 
పట్టు నివృతి == 100 
పట్టుగూడు బరువు 
ఈ విలువ పట్టుకాయలోని రీలింగ్‌ చేయటానికి వీలయిన ముడిపట్టు పరిమాణాన్ని 
తెలియజేస్తుంది. దీనివల్లన రెండిట్టాను అంచనా వేయటానికీ కాయల ధర నిర్ణ యించటానికీ 
వీలవుతుంది... ఈవిలువ '/ గూళ్త్చ రకాన్ని బట్టే, పెంపకం, మౌొంటిక్‌ పద్దతుల్లో తీసుకున్న జ్మాగత్త 
లను బట్టీ మారుతుంది. రకమైన గూళ్ల వయస్సును బట్టి ర రక మారుతుంది. 


పట్టు రీలింగుకు కావలసిన ముడి సరుకులు 133 


మనదేశంలో మల్చీవోల్రీన్‌ సంకర ,రకాలలో 12-15 శాతం, కొత్త సంకర రకాలలో 16-19 శాతం, 
మల్టీవోల్రీన్‌ శుద్ద రకాలలో 10-12 శాతం పట్టు నిష్పత్తి ఉంటుంది. 


9, దారం పొడవు (Length of filament or 3476) : 

ఇది కూడా పట్టు నివృత్తిలా ముఖ్యమైన అంశం. ఇది: పనిభారాన్ని (Work load), 
ఉత్పత్తి చెతుసు పట్టుదారం ఏకరీతిలో ఉందో, లేదో (Evenness) నిర్ణయిస్తుంది. మనదేశం 
మల్టీవోల్టీన్‌ శుద్దరకాలలో 300-400 మీ.; సంకర రకాలలో 400-500 మ్‌; కొత్త సంకర రకాలో 
600-800 మీ కాశ్మీర్‌ యునివోల్టీన్‌ సంకర రకాలలో 800-1200 మ. పాడవు దారం 
ఉంటుంది. ఈ పాడవును ఎప్పవెట్టేతో కొలవాలి. ఒక ఎప్పవెల్చి చుట్టుకొలత = 9/8 మీ. లేదా 
1.125 మీ. అంటే ఈ పరికరంపై 400 చుట్లుకొలతలలో 450 మీ. దారం ఉంబుంది. 


10. గూళ ఎ నుంచి తీయగల దారం బరువు (Weight of reelable filament) : 

 పబ్లుకాయలోని మొత్తం దారాన్ని రీలింగ్‌ చేయటం వీలుకాదు. పట్టుకాయలోని 
మొదటి పార ఫ్టాజ్‌ ముతకగాఎక్కు_వ తెంపులతో ఉండి రీలింగ్‌కు పనికిరాదు. అదే మాదిరిగా 
లోసలి పాలేడ్‌ పార కూడా రీలింగ్‌ చేయరాదు. ఇది చాలా పలుచటి దారం. అంతేకాకుండా, 
రీలింగ్‌ చర్యలో నష్టమై స దారం మొత్తం. కలిపితే ముడిపబ్టు, ఖాళీ పట్టుగూడు బరువుకు చాలా 
తక్కువ ఉంటుంది. ఒక్కౌాక్క గూడును రీలింగ్‌ చేసి 80-90 శాతం దారాన్ని తీయవచ్చు. 
కాని వాణిజ్య ఉత్పత్తిలో ఇంత దారం తీయటానికి వీలుకాదు. 


11. దారం డీసియర్‌ (Filament denier) : 

ఈ :డీనియర్‌ పట్టుకాయ ప్రారంభంలో ఎక్కువగా పతే పోనుపోను తగ్గుతుంది. 
అంకే వ్లాజ్‌ పారలో మ్రైరదకి ఎక్కువ. మధ్యపార, లోప లిపారల్లో డనియర్‌ తగ్గుతుంది. 
పాలేడ్‌ పార చాలా పలుచగా తక్కువ డీనియర్‌ తో ఉంబుంది. మల్ఫరీ పట్టుకాయలలో 
ఉండే ఈ స్వల్పమై న తేడాలు నాణ్యత పనా ముడీ పట్టు పరిమాణాం = పైనా (పభావాన్ని కల్గించవు. 
వాణిజ్య ప పట్టు ఉత్పత్తికి 13/5, 20/22 డీనియర్లు ఉండాలి. దీనిని లెక్కించ టానికి సూతం, డ్‌ 


రీలింగ్‌ చేసిన దారం బరువు (గా) 
డీనియర్‌ = x 9000. 
దారం పొడవు (మీటర్లు) 


12. రీలబిలిటి (1661201117) : 

రీలింగ్‌ కు అన్నువెన గూళ్ళతో తక్కువ ఖర్చు లో పబ్లుకాయ దారం తీయడాన్ని 
రీలబిలిబి అంటారు. ఈ అంశం సరిగా లేనపుడు లింగ్‌ ఎక్కువసార్లు ఆగడం జరిగి వృధా 
పట్టుశాతం పెరుగుతుంది. కాబట్టి మంచి గూళ్తకు మంచి రీలిబిలిటి ఉంటుంది. ఈ లక్షణం 
పురుగుల పెంపకంలో అల్లికదశలో తీసుకున్న జాగత్తలు, సై సెఫిలింగ్‌, నిలవ పద్ధతులు, స. 
మెలకువలు, రీలింగ్‌ యంత్రాలు, రీలరు పరిజ్ఞానం అక అంశాలవల్ల ప్రభావితం అవుతుం 
దీనిని లెక్కకల్చుటానికి సూతం --. 


రిలింగ్‌ చేసిన పట్టుకాయల సంఖ్య 
రీలబిలిటి నిష్పత్తి. x00 
రీలింగ్‌లో అందించిన దారాల సంఖ్య 


134 పట్టు పరి(శమ 


13. ముడి పట్టుశాతం (Raw silk percentage) : 
ఇది రీలింగ్‌కు ఉపయోగించిన పట్టుగూళ్ల పరిమాణానికి, ముడిపట్టు పరిమాణానికి మధ్య 
సంబంధాన్ని తెలుపుతుంది. ఈ అంశానికి, పట్టు గూళ్ల ధరకు, ముడిపట్టు సభ్ఫత్తి ధరకు 
సంబంధం ఉంటుంది. ఈ విలువ యునివోల్లీనీ' లో 80-85 శాతం, మళ్టీవోల్టీ హౌ (బిడ్‌ 
రకాలలో 55-60 శాతం, మల్టీవోల్లీన్‌ శుద్ద తెగలలో 40-45 శాతం ఉంటుంది. 
రీలింగ్‌ చేసిన దారం బరువు 


ముడ్‌ వేయు శాతర క ——— 0 100 
క్‌ పట్లుగూళ బరువు 
లు రా 


రీలింగుకు పట్టుకాయలను ఎంపిక చేయటం 


రీలింగుకు పట్టుకాయలను జా(గత్తగా ఎంపిక చేయాలి. ఈ (ప్రక్రియ చాలా కష్టంతో 
కూడినది కాబట్టీ ఏ మాతం అజాగత్త జరిగినా అధిక నష్టం వాటిల్లుతుంది. అయితే బహి రంగ 
మార్కెట్‌ లో ఈ ఎంపిక్ష చాలా కష్టం. కాబట్టి పట్టుగూళ్ల నాణ్యతను బహి రంగ మార్కెట్‌ లో 
అశాస్త్రీయ పద్దతులద్వారా (౨091021 Methods) నిర్ణయిస్తారు. వర్తకంలో అనుభవం 
వల్లనూ, పట్టు రీలింగ్‌ పర్మిశమలో అనుభవం వల్లనూ ఈ ఎంపిక వీలవుతుంది. ఇందులో. 
మూడు పద్దతులు ఉన్నాయి. అవి (ప్రాథమిక విచారణ, దృశ్య పరీక్షలు, టాక్టైల్‌ మరియు 
న్యూమరికల్‌ (౧౭౦౪16 and. Numerical tests) పరీక్షలు. 


1. (ప్రాథమిక విచారణ (Preliminary enquiries) : 

మంచి పట్టుగూళ్ల ఉత్పత్తికి నాణ్యమైన, వ్యాధిరహిత గుడ్డు' లేదా లేయింగ్‌ కావాలి. 
పంటు ఉత్పత్తులు పెంపక పద్దతుల పెనా ఉపయోగించిన పరికరాలు, అల్లికలో జాగత్తలు 
మొదలైన వాటిపైనా, మొంటిగో లో జాగత్తలు పట్టుకాయలు సేకరించే దినంపైనా ఆధారపడి 
ఉంటాయి. పూర్తిగా ఏర్పడని పట్టుకాయలు రీలింగుకు పనికిరావు. కాబట్టి ఈ అంశాలను 
జా(గత్తగా ఆచరించి, పెంపకం చేసి మంచి నాణ్యతగల గూళ్లను పాందాలి. పట్టుగూళ్లను 
కొనేముందు రీలరు ఈ అంశాలపై విచారణ జరిపిన తర్వాతనే మిగిలిన నాణ్యతా అంశాలను 
లెక్కించాలి. 


2. దృశ్య పరీక్షలు (Visual examinations) : 

పట్టుగూళ్ల రాసుల్లో చనిపోయిన గూళ్లను (Melted 6000015) గమనించాలి. దీనికోసం 
అరచేతిన పట్టుగూళ్ల కుప్ప లోనికి దూర్చాలి. తర్వాత కుళ్ళిన వాసనతో ఉన్న చనిపోయిన 
గూళ్లను గుర్తించాలి. ఈ రకం గూళ్ల రీలింగుకు పనికిరావు. అంతేకాకుండా వీటిని నిలవ 
చేయలేము. తాజాగా ఉన్న జీవమున్న కాయలను పెద్ద కుప్పగా పోసి, గారి ఆడకుండా 
చేసినపుడు చనిపోయిన గూళ్లు ఏర్పడతాయి. . 

వివిధ నమూనాలను సేకరించి గూళ్ల పరిమాణాన్ని, ఆకారాన్ని పరీక్షించాలి. ఈ, అంశాలు 
కూడా పట్టు ఉత్పత్తి ధరను ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఒకేరకమైన పరిమాణం, ఆకారం 
ఉండటం మంచిది. పట్టుపురుగుల మూతం మరకలు ఉన్న. గూళ్లకు చాలా తక్కువ 
రీలబిలిటే ఉంటుంది. కాబట్టి వీటివలన ముడిపట్టుకు చాలా తక్కువ ధర న్నిరయమవుతుంది. 
వర్షాకాలంలో ఈ గూళ్ల శాతం పెరుగుతుంది. అందువల్ల ఈ కాలంలో పట్టుకాయలను కొనే 
సమయంలో జ్యాగత్తగా ఎంపిక చేయాలి. || 


పట్టు రీలింగుకు కావలసిన ముడి సరుకులు 135 


పట్టుగూళ్లకు పాజ్‌ ఎక్కువ ఉండరాదు. ఇది కాయల బరువు పెంచుతుంది. కానీ 
రీలింగుకు పనికిరాదు. పట్టుకాయల రెండు చివరలు గుం|డగా, దృఢంగా ఉండాలి. మొనదేలిన 
గూళ్లను గుర్తించటం చాలా సులభం. వీటి రంగు లేతగా ఉంటుంది. గూళ్ళపై వ్లాజ్‌ 
తాలగించిన తర్వాత గూడు మంచి రేణువులతో, ముడతలతో ఉండాలి. ఇవి మంచి గూళ్ళు. 


8. టైల్‌ మరియు న్యూమరికల్‌ పరీక్షలు ః 

“పట్టుగూళ్త కుప్పలో అరచేతిని 'దూర్చితే తేమగా, చల్లగా అనిపిస్తే అందులో అపరిపక్వ 
పట్టుగూళ్లు క స Cocoons) ఉన్నాయని గుర్తించాలి. ఈ గూళ్లను ఊపినపుడు మెత్తని 
“దబదబ' “మనే శబ్దం వస్తుంది. పరిపక్వ గూళ్లతో గలగల శబ్దం వినిపిస్తుంది. శబ్దం ఏదీ రాకపోతే 
చనిపోయిన గూడు అని అర్దం. పట్టుకాయను అరచేతితో నెమ్మదిగా నొక్కితే గట్టిగా, దృఢంగా 
ఉండాలి, 

ఒక కిలో[గాము గూళ్లను లెక్కించి సరాసరిగా ఒక్కొక్క గూడు బరువును 'లెక్కకల్టాలి. 
మల్టీవోల్లీన్‌ తెగలో ఐదవ రోజా కాయల సేకరణ చేసిన గూళ్లు కిలోకు 1000- 1500 వరకు, 
యుని మరియు బెవోల్టీన్‌ లలో 600-800 వరకు ఉంటాయి. 

ఇక తరవాత కుప్పలో రీలింగుకు పనికిరాని, ద్వంద్వ గూళ్లను గుర్తించిన తర్వాత చివరి 
ఎంపిక చెయ్యాలి. మార్కెట్‌ ధరను అనుసరించి పట్టుకాయల ధర నిర్ణయించాలి. 
పట్టు గూళ్ల నుంచి సేకరించిన నమూనాలను “బరువుచూసి వాణిజ లక్షణాల పరీక్షకు 
వేరుగా ఉంచాలి. వటిలో రీలింగుకు పనికిరాని గూళ్లను, రీలింగు గూళ్లను రువేరుగా ఉంచాలి. 
పనికిరాని గూళ్లను పరిక్షించి వీటీ శాతాలను వేరువేరుగా లెక్కకట్దాలి. మంచిగూళ్ళలో 1/3 వంతు 
గూళ్లను బెస్ట్‌ స్టరీలింగుకు వాడాలి. మిగిలిన వాటికీ పట్టుగూళ్ల లక్షణాల కోసం పరీక్షలు చేయాలి. 
ఈ "లక్షణాలను ఈ అధ్యాయ ల వివరించడవ్వై నది. ఇక చెడు సాళ్లల్లో వివిథ 
రకాలు “ఉంచాయి. 


వివిధ రకాల చెడిన పల్టుగూళ్ళు $ 

ఇవి రీలింగుకు పనికిరావు. సాధారణంగా రీలరు మంచి గూళ్లను, రీలింగుకు పనికి 
వచ్చేవాటిని, చెడు గూళ్లు లేని పట్టుకాయలను ఎంపిక చేస్తారు కాబట్టే - ఈ గూళ్లను పురుగుల 
పెంపకదారులే ఏరివేసి అమ్మకం చేయాలి. దీనివల్ల ధరకూడా బాగా ఉధటకరద్‌. పురుగుల 
పెంపకం జాగత్తగా చేసినా సాధారణంగా 10-15 శాతం చెడిన గూళ్ళుంటాయి. ఇందులో మొత్తం 
16 రకాల గూళ్లు ఉంటాయి, ఇన్ని రకాలు ఒకే కుప్పలో లేదా వివీధ కుప్పలలో కన్సించవచ్చు. 


1. అపరిపక గపట్టుగూళ్లు (Immature cocoons) : 
అల్లిక పూర్తి కాకముందే అంకే సరియైన సమయంలో కాకుండా ముందుగా 
పతకాలు అను సేకరించలంవల్ల ఈ రకం గూళ్లు ఏర్పడతాయి. 


లు 


2, నల్లని మరకల గూళ్లు (Black stained cocoons) : 

"పట్టుగూళ్త వెలుపల నల్లని మచ్చలుంటాయి. ఈ కాయలను నెమ్మదిగా వత్తినపు? 
కుళ్ళిన ప్యూపా “సుంచి చెడు వాసన వెలువడుతుంది. వీటిని తొందరగా వేరు చేయాలి. 
వల్ల మంచి గూళ్ళకు మరకలవుతాయి. 


8, చిలుము రంగు గూళ్ళు (Rust cocoons) : 

పట్టుకాయలపె చిలుము రంగు మరకలుంటాయి. దీనికి కారణం అల్లిన పల 
పరిపక్వ పురుగుల నుంచి వెలువడిన జ్వీరరసం పడటం. ఈ జీర్ణరసం పట్టుకాయల పె 
రంగు మరకలను ఏర్పరుస్తుంది. 


rr లు. 


136 పట్టు పరిశ్రమ 


4. మ్యూట్‌ (Mutes): 

పట్టుకాయలో ప్యూపా మరణించి, గూడు లోపలిపారకు అంటుకొంటుంది. ఈ రకం 
కాయలను “మ్యూట్‌ ఏ అంటారు. ఈ కాయలను ఊపినపుడు శబ్దం రాదు. ఈ ప్యూపా 
. కుళ్లటంవల్ల కాయకు రంగు మరకలు ఏర్పడతాయి. పట్టుకాయల సేకరణ, తొందరగా 
చేయడంవల్ల ప్యూపా చనిపోయి, ఈ రకం గూళ్లు ఏర్పడతాయి. 


ర్‌, మచ్చల గూళ్తు (Spotted cocoons) : 

ఇవి ఆరోగ్యమె న గూళ్లే కానీ వీటిపై మచ్చలుంటాయి. సరిగా గాలి, వెలుతురు లేని 
గదిలో గూళ్లను నిల్వచేయడంవల్లన్న గోధుమ నలుపు లేదా పసుపు మచ్చలు ఏర్పడతాయి. 
దీనికి కారణం “ఆకుపచ్చ మౌల్డ్‌” (Green Mould) అనే ఒక శిలీంధం. 


6. పలుచని చివరలున్న గూ (Thin ends cocoons) : 

వీటిలో ఒకటి లేదా రెండు చివరలు పలుచగా ఉంటాయి. ఇది తెగ లక్షణం. అల్లిక 
దశలో చందికను నిల్టునిలువుగా ఉంచినపుడు, పెంపకంలో తక్కువ ఉష్ణో(గత, ఎక్కువ 
తేమవల్ల, అల్లిక దశలో ట్‌. ఉమ్టాగత, తేమవల్ల ఈ గూళ్లు ఏర్పడతాయి. రీలింగు 
చు సీటపుడు ఇవి నీటిని అధికంగా పీలు కడందల్ల దారం తీయటానికి పనికిరావు. 


7. తక్కువ పరిమాణంకల గూళ్లు (Under sized cocoons) : 
ఇవి మామూలు పరిమాణానికి చాలా తక్కువగా ఉంటాయి. వీటీలో పలుచని గూడు 
ఉంటుంది. వీటీని వేరుచేసి, రీలింగు చేయాలి. 


ద్వంద్వ సుడు రంధ్రాల లోకుల = (రి, ల () 
గుండు మరకల సూణు ప లుక్‌ 


క్‌. 6 


శకులబుయన, Be లీ 
హత తనీ నిల్ల. ఫ్లాదీడాడు. మళ్ల 


జు పేలుబోరి 


పటం: 4.1]. చెడిన పట్టుగూళ్ల రకాలు 


8. సరిగా ఏర్పడని గూళ్లు (Malformed cocoons) : 
కొన్ని రకాల పురుగులలో ఇవి తప్పని, సరిగా ఏర్పడతాయి. ఇవి (కమరహి తంగా, ఒక 
చివర లావుగా, ఇంకొక్షవెపు సన్నగా ఉంటాయి. పురుగుల అనారోగ్యం లేదా అనుకూలమైన 


పట్టు రీలింగుకు కావలసిన ముడి సరుకులు 137 


అల్లిక పరికరాలు లేకపోవడం వల్ల ఈ గూళ్లు ఏర్పడతాయి. వీటిని యంతాలతో రీలింగ్‌ 
చేయటానికి వీలుకాదు. 


9, కాలి (ఫెడ్‌ my (Calcified cocoons) : 
ఇందులో మరణించిన (కిసాలిడ్డు (Chrysalids) ఉంటాయి. బొటిటిన్‌ బస్‌ )యాన 


(Botrytis bassiana) అనే గిలీం ధం పురుగును చంపివేసి ఈ రకం గూళ్లు ఏర్పడటానికి 
కారణమవుతుంది. 


10. సరిగా అల్లి లేదా పలుచని గూళ్లు (Fragile cocoons) : 

ఈ రకం గూళ్ల అల్లిక చాలా వదులుగా ఉంటుంది. వీటిలో పట్టు చాలా తక్కువగా 
ఉతయురది:. కీతిరగ్లో ఇవి నీటీని వేగంగా పీల్చుకొని, రీలింగ్‌ చేయటానికి పనికిరావు. ఈ 
రకానికి చెందిన కొన్ని గూళ్లు ప్యూపా కన్పించేంత పలుచగా ఉంటాయి. దీనికి పంపకం లోపమే 
కారణం. 


11. పొగపల్రిన గూళ్లు (FUMigated 60066015) : 

శిలీం! ఈ. అరికల్టుటూనికి మౌంటింగ్‌ గదిలో ఫార్మాలిన్‌ పాగబెల్టడం జరుగుతుంది. 
ఈ ఫార్మాలిన్‌ పాగలు సిరిసిన్‌ను కరగకుండా చేస్తాయి. కాబట్టీ ఉడకపెట్దటానికి, రీలింగ్‌ కు 
పనికిరావు. ఇదే మాదిరిగా పాగబెల్బుటానికి గంధకాన్ని కాల్చినపుడు. కూడా పోగలు పట్టుగూడును 
నాశనం చేస్తాయి. దీనివల్ల రీలింగులో నీటిని అధికంగా పీల్చుకొని పనికిరావు. 


12. మౌల్డ్‌ (Mould) : 

ఆవిరిలో స్టైఫిల్‌ చేసిన పట్టుగూళ్లను గాలి సరిగ లేని గదిలో నిలవచేయడం వల్ల 
శిలీంధాలు దాడి చేస్తాయి. ఫలితంగా మౌల్త్‌ ఏర్పడుతుంది. పొడి పట్టుగూళ్లను కూడా వె 
విధంగా నిలవ చేయడంవల్ల ఇదే రకం నష్టం వాటిల్లుతుంది. వీటిని సరిగా “కలింగ్‌ వేయడానీ! 
వీలుకాదు. 


13. ద్వంద్వ గూల్చు (Double cocoons) : శ 

ఇది తెగ "లక్షణం. ఇవి చాలా పెద్దవిగా, ముతకగా, (కమరవా తంగా అనాకారంగా 
ఉంటాయి. ఇవి రెండు లేదా అప్పుడప ప్పుడు ఎక్కువ పురుగులచే అల్లబడిన గూళ్ళు. ఇవి 
ఆరోగ్యమె న గూళ్లే. కాని రెండు పురుగులు అల్లిన దారాలు ఒక దానిలో : ఇంకొకటి మెలికపడి, 
రీలింగ్‌ కేయటానికి వీలుకాదు. అల్లిక పరికరంలో స్థల దూరం తక్కువ అవడం, వాతావరణ 
పరిస్థితులు పెరగుటం ఈః రకం గూళ్లు ఏర్పడటానికి కారణాలు. 


14. రం|ధాల గూళ్లు (Perforated cocoons) : 

పెంపకంలో ఐదవ దశ పురుగులపె ఊజీ ఈగ దాడి చేసి గుడ్డు పెబ్బడంవల్ల పట్టుగ 
ఏర్పడిన తర్వాత, ఊజీ తారలు కాయలకు సకాల స్‌ వెలుపలికి రాపడర వల్లన క 
పట్టుకాయలు ర 


ర్‌, ప్టాజ్‌ పట్టుగూళ్తు (Floss cocoons) : 
వీటిలో వాజ్‌ అధికంగా ఉంటుంది. ఇది తెగ లక్షణం. అల్లిక దశలో అధిక , 
తక్కువ తేమకల సమయంలో ఈ రకం గూళ్ళు : ఏర్పడతాయి. 


138 పట్టు పరిశ్రమ 


16. రెండు పారల గూళ్టు (Double layered cocoons) : 

వీటిలో రెండు లేదా మూడు సారలుంటాయి. ఈ లోపం బయటికి కన్పించదు. ఇది 
తెగ లక్షణం. అంతేకాకుండా అకస్మాత్తుగా తేమ, ఉష్టోగతల్లో మార్పు, (ప్రత్యక్ష సూర్యరశ్మి 
వెలుతురు, వేగమె న గాలి ఇందుకు కారణాలు. 

నమూనాలను సేకరించి వివిధ పరీక్షలను జరిపిన తర్వాత ఎంపిక చేసిన పట్టుగూళ్ల 
కుప్ప లోని ముడిపట్లు నాణ్యత పరిమాణాన్ని అంచనా వేయటానకి వీలుకలుగుతుంది. 

మంచి గూళ్లు, వివిధ రకాల చెడు గూళ్ల శాతాలను లెక్కకటాలి. వీటిని సంఖ్య, బరువు 
రెండింటి ఆధారంగా లెక్కకట్టాలి, దీనికీ ఈ (క్రింది సూతం ఉపయోగపడుతుంది. 


చెడిన గూళ్లు బరువు 
న చెడు గూళశతరు ఏ ——— 0, 100 
3 మొత్తం గూళ్ల బరువు 


లేదా 


చెడన గూ సంఖ్య 
= ల్ల x 100 
మంచి గూళ్త సంఖ్య 


మంచ గూళ బరువు 
మంటి గూల శాత ర ప——— Sm 100 
మ మొత్తం గూళ్ల బరువు 


లేదా 


మంచి గూళ సంఖ్య 
= x 100 
మొతం గూళ సంఖ్య 
వానా గ 


1. మాదిరి సమస్య ః ఈ (క్రింద ఇచ్చిన విలువలతో మంచివి, చెడినవి గూళ్ల శాతాన్ని బరువు, 
సంఖ్య ఆధారంగా కనుక్కోండి. 


సంఖ్య బరువు. (గా. 
మరణీంచిన గూళ్ళు 119 140 
ద్వంద్వ గూళ్లు 2 95 
రంధాల గూళ్లు 16 18 
సరిగా ఏర్ప డని గూళ్లు 2౧. 35 
మరకల గూళ్లు 131 190 
పలుచని గూళ్ళు 2 50 
మంచి గూళ్ళు 1112 1870 
మొత్తం 1448 2398 


సాధన ః మొత్తం మంచి గూళ్ల సంఖ్య = 1112 
మొత్తం మంచి గూళ్ల బరువు = 1870 (గా 


పట్టు రీలింగుకు కావలసిన ముడి సరుకులు 139 


మొత్తం చన గూళ్ల సంఖ్య = 336 (గౌ 
మొత్తం చెడిన గూళ్ల బరువు =528 (గా 
= గా 
మొత్తం గూళ్ల సంఖ్య = 1448 (గౌ 
మొత్తం గూళ్ల బరువు = 2398 |గా 
ద గా 


సంఖ్య ఆధారంగా మొత్తం చెడిన గూళ్ల శాతం = 1445 x 100 = 23.2% 


528 
బరువు ఆధారంగా మొత్తం చెడన గూళ్ల శాతం = బంద * 100 = 22% 


1112 
సంఖ్య ఆధారంగా మొత్తం మంచి గూళ్ల శాతం = 148 x 100 = 76.7% 


_ 1870 
బరువు ఆధారంగా మొత్తం మంచి గూళ్ల శాతం = ౫98 * 100 = 77.9% 


2, మాదిరి సమన్య ః పరీక్షకు తీసుకున్న పట్టుగూడు బరువు 1.8 (గా, ప్యూపా బరువు 
1.5 (గా. అయితే పట్టు నిష్పత్తిని కనుక్కోండి. 
సాధన & పట్టుకాయ బరువు = 1.8 (గౌ. 
ప్యూపా బరువు = 1.5 (గా. 
ఖాలీ పట్టుగూడు బరువు = పట్టుకాయ బరువు - ప్యూపా బరువు 
= 1.8 -- 1.5 
0.3 


= 0.3 (గా. వసా 100 = 16.6 శాతం. 


8. మాదిరి సమస్య ః పరీక్షకు తీసుకున్న పట్టుకాయను రీలింగు చేయగా 510 ఎప్పవెట్టి చుట్టు 
కొలతల దారం వచ్చింది. "దీని బరువు 0. 25 ( (గౌ. అయినక్షైతే దారం పొడవును, డీనియర్‌ ను | 
కనుక్కోండి. 
సాధన ః దారం పాడవు కనుక్కోవటంః 

ఎప్పబవెట్టే చుట్లు కొలతలు = 510 

ఒక చుట్టు కొలత = 1.125 మీ. అయితే 


510 x 1.125 
510 చుట్టు కొలతలకు = =ర573.7 మీ. 


దారం పొడవు = 573.7 మీటర్లు. 


డీనియర్‌ను కనుక్కోవటం క 
రీలింగు చేసిన దారం బరువు = 0.25 (గా. 
రీలింగు చేసిన దారం పొడవు = 573.7 గౌ 
0.25 
= 573.7 





x 9000 = 3.9 
దారం డీనియర్‌ = 3.9. 


140 పట్టు పరిశమ 


పట్టుగూళ్ల ధర నిర్ణయించబం: 
సేకరించిన నమూనాల లో భౌతికమైన, వాణిజ్య పరమైన లక్షణాలను పరీక్షించిన తర్వాత 
పట్టుగూళ్ల ధర నిర్ణయించాలి. 


1. _బెవోల్టీన్‌ గూళ్లు ధర నిర్ణయించటం ః 
8. (ప్రామాణిక పట్టుగూళ్లు = కిలో - ఒక్కింటికి రూ. 650/- 
b. (పామాణిక ధర = కిలో ఒక్కింటికి రూ. 100/- 
(దీవిని సమయానుకూలంగా [పభుత్వం నిర్ణయిస్తుంది.) 
6. రెతు తెచ్చిన పట్టుగూళ్లు = కిలో ఒక్కింటికి 560 


జ (పామాణిక ధర ౫. [ప్రామాణిక గూళ సంఖ్య కిలో ఒక్కింటికి 


రెతు తెచ్చిన గూళ్ల సంఖ్య కిలో ఒక్కింటికి 


100% 650 


కిలో ధర రూ. 116.07 పెసలు. 


2. మల్రీవోల్టీన్‌ గూళ్ల ధర నిర్ణయించటం ః 
_ &. (ప్రామాణిక పట్టుగూళ్లు = 1000 కిలో ఒక్కింటికి 
b. (పామాణిక ధర = కిలో ఒక్కింటికి రూ. 70/- 
(దీనిని సమయానుకూలంగా [పభుత్వం నిర్ణయిస్తుంది. ) 
6. రెతు తెచ్చిన గూళ్లు = 850 కిలో ఒక్కింటికి 


70x1000 7000 
ధర = ద్‌5౦ = = 82.35 


కీలో ధర రూ. 82.35 పెసలు. 


పబ్టుగూళ్ల నాణ్యత చెడిపోకుండా జ్మాగత్తగా రవాణా చేయాలి. రవాణాలో పట్టు 
కాయలకు వత్తిడి తగలకూడదు. వీటిని రం ధాలుకల డబ్బాలు లేదా వెదురు బుణ్ణలు లోదా 
వదులెన గోనెసంచులలో పదికిలోల చొప్పున వదులుగా నింపాలి. వీటిని కుదించటం, లేదా 
గట్టిగా కుబ్బబంవల్ల శ్వాసక్రియ చర్యలవల్లనూ, శరీర ధర్మక్రియవల్లనూ బాగా వేడెక్కి, 
వ, చ్చు ౧ రా య 
పూ్యూపాలు మరణించి, గూళ్లు మొత్తం చెడిపోతాయి. 


_ పట్టుగూళ్లను లేత ఎండలో అంకే ఉదయమే లేదా సాయంకాలం రవాణా చేయబం 
మంచిది. ఎక్కువ దూరం రవాణా చేసేటపుడు గమ్యస్తానాన్ని తొందరగా చేరటానికి తగిన 
చర్యలు తీసుకోవాలి. గమ్యస్థానం తరిన తర్వాత పట్టుకాయలను తీసి శుభమైన నిలవగదిలో 
పలుచగా ఒకే వరుసలో పోయాలి. గదిలోనికి తగిన వెలుతురు, గాలి వీచేలాగా వీలుకల్పించాలి. 


పట్టు రీలింగుకు కావలసిన ముడి సరుకులు 141 


వాణిజ్య అంశాలపె పె సమస్యలు: కి 


Li 


Sse స స Cr I చ ఇ 


ఇచ్చిన “విలువలతో మంచివి, చెడినవి గూళ్ల శాతాన్ని బరువు, సంఖ్య ఆధారంగ 


కనుక్కోండి. 


సంఖ్య బరువు (గా) 
మరణించిన గూళ్ళు 201 250 
ద్వంద్వ గూళ్లు ర్‌? 75 
రంధ్రాల గూళ్లు 29 ర్‌ద్‌ 
అపరిపక కే గూళ్లు 37 41 
మూ(తం మరకల గూళ్ళు 185 210 
పలుచని గూళ్లు 42 30 
మౌల్‌ గూళు 11 22 
(or) (se) 
మంచి గూళ్ళు 1840 2532 


ఇచ్చిన విలువలతో పట్టు నిష్పత్తిని దారం పొడవును, డీనియర్‌ను కనుక్కోండి. 
15 పట్టు గూళ్ల బరువు కబ్‌. ర్‌ (గా; 'ప్యూపా బరువు 45 (గా ; ఎప్ఫవెట్టే చుట్టు కొలతలు 
"7650 ; ముడి ప పట్టు బరువు 4 (గా. 

ఎప్ఫవెట్టి పె కిలింగ్‌ చేసిన పట్టుకాయల దారం పొడవును, వీటి డీనియర్‌ను 
కనుక్కోండి. ఎప్పువెట్టి చుట్టు కొలతలు - 640, 530, 400, 460, 525, 560, 610, 630, 
540, 550, 490, 370 ; రీలింగ్‌ చేసిన దారం బరువు 4.8 (గౌ. 

ఇచ్చిన విలువలతో పట్లు నిష్పత్తిని కనుక్కోండి. ' 

ఖాళీ పట్టుగూడు బరువు (గా =0.6;0.4;0.3;0.5 ;0.3. 

ప్యూపా బరువు (గౌ. =I వ త క హం స. 


ప్రశ్నలు 


ం ఈ కింది అంశాలపె లఘుటీక రాయండి. 


పట్టుకాయ అంటే ఏమిటి ? 

(ఫిసన్స్‌ అంటే ఏమిటి ? - 

వాజ్‌ అంయే ఏమిటీ ? 

(బిన్స్‌ అంటే ఏమిటి ? 

బేవ్‌ అంటే ఏమిటి ? 

మీకు తెల్సిన పట్టుకాయల రంగులను రాయండి. 
పట్టుగూళ్ల లక్షణాల అంశాలను తెలపండి. 
రెండిట్టా అంటే ఏమిటి ? 


: పట్టు నిష్పత్తి అంబే ఏమిటి ? 


142 


10. 
Ll, 
12. 
13. 
14. 
15. 


ON 


పట్టు పరిశ్రమ 


ఎప్పవెట్టి ఉపయోగమేమిటి ? 
రీలబిలిటి అరకు ఏమిటి ? 
ముడిపట్టు శాతం అంటు ఏమిటి ? 
పట్టు గూళ్ల ఎంపిక పద్దతులను తెలపండి. 
కొన్ని చెడిన గూళ్ల పేర్తను తెలపండి. 
య రా 
ద్వంద్వ గూడు అంటే ఏమిటి ? 


ఈ కింది వాలికి వ్యాసాలు రాయండి. 
పటుగూళ లకణాలను తెలపండి. 
షు ర్వా. మె 
రీలింగుకు పలట్టుకాయల ఎంపిక గురించి రాయండి. 
చెడిన గూళ్లు అంటే ఏమిటీ ? వివిధ రకాల చెడిన గూళ్లను తెలపండి. 
ఈ కింది వాబీపె సంక్షిప్తంగా రాయండి. 


a) పట్టుగూళ్త రవాణా b) ద్వంద్వగూళ్లు Cc) పట్లు గూళ్ల రంగు 


పటుగూళ సెఫిలింగ్‌, కండీషనింగ్‌ 
రె ౧య 
(Stifling and Conditioning of Cocoons) 


జీవమున్న పట్టుకాయలలోని ప్యూపాలు కొద్ది రోజులలో (9-12 రోజులు) రూప 
వ్మికియ చెంది షూత్‌లుగా కాయలనుంచి వేలువడతాయి. కాబట్టి ఈ పట్టుకాయలను ఎక్కువ 
కాలం నిలవ చేయటానికి వీలుకాదు. దీనివల్ల రీలరుకు అధిక నష్టం కలుగుతోంది. మాత్‌లు 
వెలువడిన పట్టుగూళ్లను “రం|ధాల గూళ్లు అంటారు. ఇవి రీలింగుకు పనికిరావు. ఎందుకంకే 
వీటీలో దారం ఏకకమంగా (Continuous) రాదు, అన్నీ తెంపులుంటాయి. అందుచేత 
రీలింగ్‌కు ఎంపిక చేసిన పట్టుకాయలను స్టైఫిలింగ్‌ (StIflIng) చేయాలి. 


స్పెఫిలింగ్‌ పద్దతులు = అనుకూలనాలు = (పతికూలనాలు 


ఇమ్ము 


ఒక — పద్దతిలో పట్టుగూడు నాణ్యత చెడపోకుండా లోపల ఉండే ప్యూపాను 
చంపటాన్ని సై సెఫిలింగో అంటారు. 
ఇందులో అనేక పద్దతులున్నాయి. [ప్రాచుర్యం పొందిన సెఫిలింగ్‌ పద్దతులను కింద 
ఠఉు ౧డీ యణ 
వివరించడవాు నది. 


1; ఎండబెట్టటం (Sun drying: 

ఇందులో పట్టుగూశ్లను ఎక్కువకాలం ఎండకు ఆరబోసి అందులోని ప్యూపాను చంపాలి. 
పట్టుకాయల సేకరణ తర్వాత కాయలను ఎండలో చాపలపై పల్చగా నెరపి ఆరబెట్టాలి. ఈ 
విధంగా అనేక దినాలు, రోజంతా కాయలను ఎండబెట్టాలి. "ఏండ పెట్టిన గూళ్లను ఎన్ని రోజు 
అయినా నిలవ చేయవచ్చు. ఎండిన గూళ్లు చాలా తేలికగా ఉండీ, గలగలమని శబ్దం చేస్తాయి. 


అనుకూలనాలు $ 
1. ఇది చాలా సులువెన, చవక పద్ధతి. 
2. కాయలు అన్నీ ఒకే రకంగా ఎండుతాయి. 
శ. కాయల రంగు మారదు. 


ప్రతికూలనాలు థి 
1. ఆధునిక రీలింగుకు ఈ పద్దతి స్టైెఫెలింగ్‌ పనికిరాదు. 


2. ఎక్కువ రోజులు ఒకే (కమంలో ఎండటం అన్నది బాగా ఎండకాసే దినాల్లో మ్‌ 
_ వీలవుతుంది. 


3. పట్టు దారం సున్నితమై నది, ఎండకు దీని నాణ్యత పాడవుతుంది. కాబట్టు రీలః 
నాణ్యత తక్కువ ఉండే పట్టుదారం ఉత్పత్తి అవుతుంది. వృధా పట్టు ఏర్పడుత 


ఎక్కువ స్థలం, ఎక్కువ మ కావాలి. 
పట్టుకాయలపె దుమ్ము - ధూళి శరుకుంటుంది. 


144 పట్టు పరిశ్రమ 


2. ఆవిరిలో స్తెఫెలింగ్‌ చేయటం (Steam stifling) : 

ఇందుల్‌' తాజాగా పట్టుకాయల ప్యూపాలను అధిక వేడి తడి ఆవిర్ణతో చంపడం 
జరుగుతుంది. ఇందులో పట్టుకాయలను చిన్న పాతలలోనూ, పెద్ద (పత్యేకమె న పెబ్బల లోనూ 
ఆవిరికి బహి ర్లతం చేస్తారు. ఇందులో అనేక పద్దతులున్నాయి. 


8) వెదురు బుట్టు పద్దతి (Basket steaming) ; 

తక్కువ సాయి రీలింగ్‌ వ్యవస్థలో కొన్ని గూళ్లను ఈ పద్దతిలో స్లైఫిల్‌ చేస్తారు. 
ఇందులో 10-15 కిలోల మంచి గూళ్లను ఒక వెదురు బుట్టలో వదులుగా నింపాలి. ఈ బుట్ల 
అడుగు కొంచెం వదులుగా, పక్క_భాగాలు చిక్కగా అల్లి ఉండాలి. ఒక మందమైన తడి గుడ్డ లేదా 
గోనె సంచిని వెదురు బుల్టు పె వేసి కట్టి వేయాలి. “వెడల యిన ప్మాతలో నీళ్లుపోసి పాయ్యిపై 
బాగా మరిగించాలి. ఈ పాయ్యి మీద-ఉన్న పాశతపె వెదురు బుట్టను తతహాలి. పాత నుంచి 
వెలువడిన నీటి ఆవిర్లు బుట్టను ఆవహించి పట్టుకాయల ప్యూపాలను సై సెఫిల్‌ చేసాయి 
(పటం ర్‌.1). ఈ పక్రియ 80 నిమిషాలలో పూర్తవుతుంది. బుట్టనుంచి పాగలు చాలా 
మందంగా వెలువడటం మరియు ఒక రకమై న వాసన రాగానే బుట్టను దింపాలి. తాజాగా సైఫిల్‌ 
చేసిన గూళ్ల నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. స్టైఫిల్‌ పూర్తయిన గూళ్లను తాకి చూసినపుడు 
కాయలు వేడిగా, తడిగా, జిగురుగా, జారినట్టు ఉంటాయి. కాయలు తడిగానూ, మృదువుగానూ 
'స్టైఫిలింగ్‌ వల్ల) ఉండటంవల్ల వేళ్ళ మధ్య కాయనుంచి వత్తినపుడు సాలలు పడుతుంది. ఈ 
ేకమె న గూళు ఎ బాగా స్టైఫిల్‌ అయినవని గుర్తించాలి. 


ల BE 
Fa FE tr - శ్చ 


ft డో లట aris. 


త... le, A ఇరు కలెయల 
టో rah - =! FEE ప త్‌ గ్‌ లి | + 





బీకు 
EE 
(1 గె బాయి? 
Vy 
ర్స i 


పటం ౩ 5.1. వెదురు బుట్ట పద్దతిలో ఆవిరి పట్టించటం 


సైఫల్‌ పూర్తయిన కాయలను చాపలపె పె పలుచగా నెరపే నీడకు ఆరబెట్టాలి. ఇవి పూర్తిగా 
ఎరిడీ, వ ప చల్లగా, జిగురు లేకుండా పూర్తిగా ఆరే వరకు ఉంచాలి. బాగా తడి 


9 145 
పట్టుగూళ్ల సైఫిలింగ్‌, కండీషనింగ్‌ 


గూళ్లను నిలవ చేయరాదు. దీనివల్ల గిలీం ధాలు సోకటానికి ఎక్కువ అవకాశం ఉందె. తాజాగా 
ఆవిరి పట్టించిన గూళ్లు రీలింగ్‌ చేయకూడదు. వీటిపై సిరిసిన్‌ చాలా మృదువుగొ ర 
ఉడకబెట్టినపుడు, రీలింగ్‌ బేసిన్‌లో కరుగుతుంది. దీనివల్ల దారం ముద్దలు ముద్గలుగ మారి 
ఊడి వస్తుంధి. కాబట్టీ రీలింగ్‌ చేసిన దారం నాణ్యత చెడుతుంది. సైఫిల్‌ చేసిన గూళ్లను 
కనీసం 3-4 రోజులు తడి, తేమ ఆరేవరకు నిలవ చేయాలి. దీనివల్ల గూళ్లు బాగా ఆరి 
రీలింగుకు పనికివస్తాయి. ఈ(ప|క్రియను “పట్టుకాయల సీజనింగ్‌ొ (3625020108 of cocoons) 
అంటారు. 

ఆవిరి పట్టించిన కాయలను ఎక్కువ కాలం నిలవ చేయటానికి తల్టులో పల్చగా పోసి 
మంచి వెలుతురుకల గదిలో పెట్టాలి. తాజా పట్టుకాయల బరువులో 1/3 వంతులు బరువు 
కగ్గేవరకు ఆరబెట్టాలి. అయితే ఎంత జాగ్రత్తగా నిలవచేసినా కొంత నష్టం మాతం తప్పనిసరిగా 
ఆఊంటుంది. 


b) (డమ్ము పద్దతి (Barrel steaming) : 

” ఇందులో వెదురు బుట్టకు బదులుగా సరిపడే పరిమాణంలో ఉండే లోహపు (డమ్మును. 
వాడాలి. దీనిని పాయ్యిపై స్థిరంగా ఉంచాలి. _దీనిలోపల అడుగున మధ్యకల రికుపె 
పట్టుకాయలు కల బుల్దునుంచాలి. ఈ (డమ్ముప ఆవిర్దు పోకుండా మూత పెట్లాలి. 

సైఫిలింగ్‌ చేయటానికి (డమ్ములో 2/3 వంతు ఎత్తు వరకు సీరుపోసే బాగా మరిగించాలి. 
ఆవిర్డు (ప్రారంభం కాగానే బుబ్బలో 15-20 కిలోల పబ్టుకాయలను పోసి (డము లోని ప్లాట్‌ ఫామ్‌ 
(Platform) పె పెట్టే మూతపెట్టాలి. (డమ్ములో ఉష్టోగత పెరగడంవల్లనూ, ఆవిర్త వల్లనూ 
10-15 నిమిషాలలో సైఫల్‌ పూర్తవుతుంది. 


ఆ) గదులలో ఆవిరి పట్టించటం (Chamber steaming) : 


ఈ రకం పద్దతి పెద్ద రీలింగ్‌ కేంద్రాలలో ఉంటుంది. ఇందులో పెద్ద పరిమాణంలో 
గదులను నిర్మించి, అందులో ఆవిర్లు చేరటానికి సరియెన విధంగా గొట్టాలను అమరుస్తారు. 


ఫ్‌టి ఆవిరి -౫ 






REE పటు గూ ర్య? 
లు 


పటం: ర్‌.2. గదులలో లేదా పెట్టలలో ఆవిరి పట్టించటుం 


146 పట్టు పరి|శమ 
ఇందులో కాయలను పెట్టటానికి వాడే తట్టలను స్థిరంగానీ, కదిలేటట్లు తీయడానికి వీలుగాగాని 
అమరుస్తారు. స్థిరమె న తట్టలు ఉండే వాటీలో ఆవిర్లు విడుదలెన 15- 20 నిమిషాలలో సైఫిలింగ్‌ 
పూర్తి అవుతుంది. ఇంకొక పద్దతిలో తల్టులను బయటికి తీయటానికి వీలుగా, వాటి శ్రేంద కల 
గిలకల ఆధారంగా వ య. పద్దతిలో గూళ్లను తీయడం, లోపల పెట్టడంవల్ల కొద్ది 
సమయం వృధా అవుతుంది. పతతుక్సం తట్టలను, (టాలీలను. ఎక్కువగా సిద్దంచేసి, 


గదినుంచి ఒక [(టాలీని తీయగానే, ఇంకొక తాజా (టాలీని లోనికి నెట్టి రెడీగా ఉంచాలి 
(పటం 5.2. 


అనుకూలనాలు 


1. బుట్టు, [డమ్ము పద్దతిలో 15-20 కలోలు, మిగిరిన పద్దతిలో ఎక్కువ గూళ్లను సైఫ్‌ సల్‌ 
చేయటానికి వీలవుతుంది. 


2. తక్కువ సమయంలో సైఫిల్‌ చేయవచ్చు. 
(ప్రతికూలనాలు ‘ 
1. ప్యూపా మరణిస్తుంది కాని పట్టుకాయ ఎండదు. 
2. ప్యూపాలో 65 శాతం తేమ ఉంటుంది. దీనివల్ల ప్యూపాలు పెళుసుగా, నీరసించి 
ఉంటాయి. వీటిని నిలవచేయడం వల్ల ప్యూపాలు చితికి, కాయలకు రంగు చేరుతుంది. 
3. కాయలను ఆరబెబ్బటానికి ఎక్కువ స్థలం, ఎక్కువ కూనీలు కావాలి. కాయలకు బాగా 
గాలి సోకాలి. ఆరబెట్టిన కాయలను ఎక్కువసార్లు పెకి [కిందికి నెరపాలి. 


4. ప్యూపాలనుంచి వెలువడిన తేమ వల్ల గది తేమ పెరుగుతుంది. దీనివల్ల కాయలపై మౌల్స్‌ 
ఎర్పడుతుంది. వర్షాకాలంలో ఈ నష్టం ఎక్కువగా ఉంటుంది. 


5. చనిపోయిన ప్యూపా పట్టుకాయలకు మరకలు చేస్తుంది. జ 
6. తాజా గూళ్లను ఎక్కువగా ఆవిరి పట్టేంచటంవల్లన సిరిసిన్‌పార సహజ స్వభావాన్ని " 
కోల్పోతుంది (Denaturation). దీనివల్ల రీలింగలో వృధా పట్టు శాతం పెరుగుతుంది. 


7. ఆవిరి పట్టించిన గూళ్లను. తొందరగా కపంగ్‌ చేయటానికి ee వీటిలో సిరిసిన్‌ 


తడిగా, వేడిగా, ఉబ్బి, మృదువుగా ఉంటుంది. కాబట్టి వీటిని ౩-5 రోజులు సీజనింగ్‌ చేసి 
రీలింగుకు వాడాలి. 


8. వేడిగాలితో ఎండబెట్టటం (Hot air dyring) : 

ఇందులో వేడిగాలి” ద్వారా ప్యూపాను చంపి, పట్టుకాయలను పూర్తిగా లేదా కావలసిన 
. మేరకు పాక్షికంగా పొడిగా ఎండబెట్టటం ఈ పద్ధతి ముఖ్య 'ఉద్దేశ్యం. ఈ పద్దతిలో పట్టుకాయల 
' నాణ్యత, పొ మాతం నష్టంకాదు. ఇది శాస్త్రీయమైన పద్దతి. ఈ పద్దతిలో స్పై మల్‌ చేసిన 
పట్టుకాయల నుంచి ఎక్కువ ముడీపట్టును.పొందటానికి వీలుంది. దీనిని (పత్యేకమె ; న గదులలో 
లేదా పె్టలలో నిర్వహిస్తారు. షతదులో అనేక వ. ఇవన్నీ కూడా పురాతన రకం 
పరికరంనుంచి వృద్ది చెందినవి (పటం ర్‌. 3). 


ఠా పద్దతిలో సైఫిల్‌ చేయటానికి కావల్సిన అంశాలు : 
1. తాజా పట్టుకాయలనుంచలానికీ గది లేదా పెట్టు (Chamber). 


2. సెఫిల్‌ చేసేటపుడు లోనికి [పవేశించిన వేడిగాలి పట్టుకాయల వివిధ పారలనుంచి 
(పవహి ంచటూనికి, వాటీని సరిగా ఎండబెల్టుటానికి, గాలిని ఊదటానికి లేదా పంపించటానికీ 
ఒక పంకా లేదా బ్లోయర్‌ (Blower) కొవాలి. 


పట్టుగూళ్ల సైఫిలింగ్‌, కండీషనింగ్‌ 147 


3. వేడి చేసే పరికరాలు - విద్యుత్తు లేదా మామూలు క లేదా ఓవెన్‌ (076%) కావాలి. 
4. అన్ని గదులలో ఉమ్టాగతను (క్రమపరచటానికి పరికరాలు. 


లోపల ఉత్పత్తి అయిన చమ ని షనాయువుతు (అమ్మోనియా) సత వెళ్ళటానికి య. 
వీలయిన అమరిక ఉండాలి. 


So 


ఎన తేల్సిన అంశాల వల్ల పట్టుకాయలు బాగా, నాణ్యత నష్టం లేకుండా సైఫిల్‌ 
చేయబడతాయి. ఈ పద్ధతిలో ప్యూపా పూర్తిగా ఎండ; పాడిపట్టుకాయ బరువు 1/3 “వంతు 
తగ్గుతుంది. పట్టుకాయలను కండీషన్‌ చేయటానికి కండీషన్‌ పూర్తయిన కాయలను 
తీయటానికి సమయం ఏ మా(తం నష్టం కాదు. ఇందులో వేడిగాలి వీచే దిశకు ఎదురుగా 
పట్టుకాయలు నిరంతరం కలు కాయ. దీనివల్ల ఉష్టో గతతోపాటుగా వీటీ కదలిక 
కుంపటి పల్లి పట్ల్టుగూళ్లలోని తేమ పూర్తిగా తొలగించబడుతుంది. పట్టుకాయల సైఫిలింగ్‌ 
బాగా పూర్తయినపుడు వీటి రీలబిలిటి శాతం పెరిగి మంచి నాణ్యతగల ముడిపట్లు" ఉత్పత్తి 
అవుతుంది. ఈ సైఫిలింగ్‌ లో అనేక అంశాల (పభావం ఉంటుంది. అవి తెగ “రాజల 
లక్షణాలు, కాలంలో “రుధా లు, పట్టు నిష్పత్తి పట్టుకాయల పరిమాణం, తేమ శాతం, వేడిగాలి 
వేగం, ప్యూపానుంచి ఇగిరిపోయే తేమ వేగం రేటు, గదిలోని ఉమ్లో| గత, తేమ, సైఫిలింగ్‌ కొనసాగ 


కాలం మొదలౌెన అంశాలు. 


గ్‌ za వెలుపల 






ఇఉజఉలఅం6 ౧౧౦౫౨౩  ఊఆ౪*తి 


పటం : 5.3. వేడిగాలితో పట్టుకాయలను కండీషన్‌ చేసే యంత్రం 


మల్చరీ పట్టుకాయలలో సట్టు నిష్పత్తి 19.5 శాతం, ప్యూపా. పాడీ బరువు 29. 
ఉన్నపుడు పేట్టుకాయల "సెఫిలింగ్‌ నిష్పత్తి 38.2 శాతం వరకు చేరాలి. 
వేడిగాలీలో 3 సైఫ్‌ చేయటానికి అనేక పద్దతులు ఉన్నాయి. ఇందులో సె 
కారియర్‌ రకం, కనే ప్రయర్‌ రకం Shel న య type and Conveyor type) 3 
ఎక్కువగా ఆచరణలో ఉన్నాయి. 

షెల్‌ - కారియర్‌ రకం పద్దతిలో పట్టుకాయలను తట్టలలో ఉంచి వేడిగాలితో 
చేస్తారు. ఈ రకం పద్దతి తన రీలింగ్‌ బాగా ఉంటుంది. 


148 పట్టు పరి|శమ 


కన్వేయర్‌ రకంలో. ఒకదానిపె ఒకటీ వరుసగా 8 గదులు ఉంటాయి. |పతీదానిలో 
పట్టుగూళ్లను తీసుకు వెళ్లటానికి కన్వేయర్‌ (Conveyor) ఉంటుంది. ప్రతీ కన్వేయర్‌ 
18 "మి. 'పాడవు పతాక... ఇది గంటకు 18-24 మీ. వేగంతో కదులుతుంది. కాబల్ట స్టైఫిలింగ్‌ 
వ పట్టుగూళ్లు 6 గంటలలో 144 మీ. దూరం ప్రయాణిస్తాయి. దీనివల్ల కాయలు పూర్తిగా 

స్టెఫిల్‌ చేయబడతాయి. దీనిలో గాలిని (కమపరచటానికి |పతేకమై న పరికరం ఉంబుంది. 

డ్‌ ద్వారా గాలి పట్టుగూళ్లలోనికి వ్యాపనం చెందుతుంది. దీనివలన పట్టుకాయలు ఒకేరకంగా, 
చక్కగా కండీషన్‌ అవుతాయి. ఈ పరికరంలో రోజుకు 8000 కిలోల పట్టుకాయలను పష నన్‌, 
చేయవచ్చు. ఇందులో మొదటి ఐదు గదులలో ఉష్ణో[గతలు (కమపద్దతిలో తగ్గుతాయి. దీనివల్ల 
కండీషనింగ్‌ నెమ్మదిగా కొనసాగుతుంది. 


1 గది _  93°C-95°C 
2గడి  -  క4్రిC-85C 
3 గది -.  80C-82°C 
4 గది _. 7700-8006 
ర్‌ గది ఇ. సై కజకూకి 


_ మిగిలిన మూడు గదులలో ఉష్ణోగత వల్ల పట్టుకాయలు నెమ్మదిగా చల్లబడి, పొడిగా 
మారతాయి. 


6 గది _ 656 
7గది. _- 60౮6 
8 గది -_ రి 


ఈ తరహా కండీషనింగ్‌కు మొత్తం 8 గంటల సమయం పడుతుంది. ఇందులో అన్ని 
పనులు. యాంతికంగా జరుగుతాయి. కండీషన్‌ పూర్తిఅయిన గూళ్లను తేమ చొరబడని 
సంచులలో వదులుగా నిలవ చేయాలి. 


అనుకూలనాలు ః 

ప్యూపా మరణం, కాయల కండీషనింగ్‌ ఒకేసారి జరుగుతాయి. 
కాయలు దృఢంగా ఒకే రకంగా కండీషనింగ్‌ చేయబడతాయి. 
ఎక్కువ పట్టు దారం రీలింగ్‌ చేయటానికి మ. 

ఇదె శాస్తీయమై న పద్దతి. 

స ప. కాయలను కండీషన్‌ పత వీలుంది. 


లమ రలు అ 


పట్టుకాయలను నిలవ చేయటం: 

రీలింగ్‌ పర్మిశమలో పట్టుకాయల నిలవ అతి మఖ్యమె సి; సైఫిల్‌ చేసిన కాయలను 
నిలవ చేయటం చాలా కష్టం. కొయలను నిలవ చేయటానికి ముందు వాటిని పూర్తిగా కఠడవన్‌: 
చేయాలి. ఒక్కొక్కసారి గదిలో తేమ పెరిగినపుడు కండీషన్‌ చేసిన గూళ్లకు కూడా శిలీంధాల 
వల్ల నష్టం వాటిల్లుతుంది. అంతేకాకుండా పలక పురుగుల వల్లకూడా నిలవ పట్టు గూళ్లకు 
ఎక్కువ నష్టం కలుగుతోంది. ఇవి ప్యూపాల కొవ్వును తినడానికి కాయలకు రం(ధాలు చేసి 


పట్టుగూళ్త సై సెఫిలింగ్‌, కండీషనింగ్‌ 149 


అ ౯ 


నష్టం కలుగ చేస్తాయి. వీటివల్ల ప్యూపాలు కుళ్ళిన వాసన వేస్తాయి. కొన్నిసార్డు ఎలుకలవల్ల 
కూడా నష్టం కలుగుతుంది. 


1. ముందు జాగ్రత్త చర్యలు ః 

2. మంచి గూళ్లనుంచి మరకలున్న, మచ్చలున్న గూళ్లను ఏరి దూరంగా పారవేయాలి. 
b. చెడిన, పనికిరాని గూళ్లను, పట్టును, పట్టుగూళ్ల నిలవ గదికి దూరంగా ఉంచాలి. - 
సమయానుకూలంగా గోడలను సె పె కప్పును రోగకారక (క్రిమి నిర్మూలన చేయాలి. 


పట్టుగూళ్లలో కీటకాలు కనిపించినపుడు, అన్నింటిని 60-70 ౮ ఉష్ణోగతకు లేదా వేడి 
గాలికి బహీ రగ్గతం చేయాలి. 


౧2 ౧ 


2, మౌల్డ్‌ను అరికట్టటానికి ముందు జాగ్రత్త చర్యలు : 


a. పట్టుకాయలు పూర్తిగా కండీషన్‌ కానప్పుడు నిలవ గదిలో తేమ, రెమ్మ ఎక్కువె మౌల్త్‌ 
అభివృద్ది చెందుతుంది. కాబట్టి నిలవచేసే ముందు కాయలను పూర్తిగా "కండీషన్‌ 
చేయాలి. 


b.. నిలవ గదిలో తేమ 70 శాతంకు మించరాదు. 
గదికి మంచి వెలుతురు ఉండాలి. 
నిలవ గూళ్లను తరచుగా పెకి (కిందికి నెరపాలి, 


౭. ఫార్మాలిన్‌ పాగబెట్టినపుడు గదో కిటికీలు, ద్వారం తెరచి ఉంచాలి. దీనివల్ల os 
ఆనవాలు ఉండదు. 


౧ 


Qu 


పట్టుకాయలను వేరు చేయటం (Sorting of cocoons) : 
పట్టుకాయల పెంపకదారులు పంట. మార్సిడ తర్వాత వెంటన గూళ్లను తొలగించి ' 
మంచివాటిని మార్కెట్‌కు తెస్తారు. అయినా వీటీలో ఇంకా అక్కడక్కడ కొన్నిచెడిన 
గూళ్ళుంటాయి. అంతేకాకుండా పట్టుగూళ్ల రవాణాలో, సైఫిలింగ్‌ లో, నిలవలో కొన్ని గూళ్లు 
చెడిపోవటానికి అవకాశం ఉంది. కాబట్టీ రీలింగ్‌ చేయటానికి ముందు రెండవసారి చెడిన 
గూళ్లను వేరుచేయాలి. ఇందులో ఎక్కువగా ద్వంద్వ గూళ్లు, నలిగిన గూళ్లు, మరకల గూళ్లు, 
పలుచని గూళ్ళు సరిగ్గా ఏర్పడని గూళ్లు, రంధధాల గూళ్లు, పాజ్‌ గూళ్లు "మొదలైన వాటీని 
తొలగించాలి. ఇవి కొద్ది శాతం ఉన్నా కూడా ముడీపట్లు నాణ్యత తగ్గి, ఉత్పత్తి ధర 
పెరుగుతుంది. 
పట్టుకాయలను బల్లలపె పరిచి చెడిన గూళ్చను ఏరివేయాలి. ద్వంద్వ గూళ్లను రీలింగ్‌ 
వస్‌ డుపియోన్‌ రకం పట్టును ఉత్పత్తి చేయాలి. ఈ పద్దతిలో గూడు లోప లకల లోపాలను 
గుర్తించటానికి అవకాశం లేదు. చెడుగూళ్లను వేరే గదిలో న్‌ కిటికీలను, విద్యుత్తు దీపాలను 
అద్దాలను బిగించి ఎక్కువ వెలుతురు ఉండేటట్లు చర్యలు చేపట్టాలి. గది గోడలకు తెలు 
రంగు కయ: దీనివల్ల గదిలో వెలుతురు ఎక్కువవుతుంది. 


వ్‌ తొలగించటం శతా: 
రీలింగు చేయటానికి ఎంపిక చేసిన మంచి పట్టుగూళ్ల హాజ్‌ (Floss) ను తొలగించాE 
రీలింగుకు ముందుగా రిడ్డింగ్‌, ఉడకబెబ్బటం, (బ్రషింగ్‌ ఆటోమాటిక్‌ రీలింగ్‌ చర్యలలో వాజీ 
అడ్డుపడుతుంది. దీనివల్ల ఈ చర్యలు నెమ్మదిగా కొనసాగి వృధా పట్టు పెరుగడం, కూలీలు, 


150 పట్టు పరి| శమ 
సమయం వృధా అవుతాయి. కాబట్టి పట్టుగూళ్లను వేరు చేయగానే ఫ్లాజ్‌ను తొలగించాలి. 
సాధారణంగా ఫ్టాజ్‌ను రీలింగు చేయటానికి ముందుగా తొలగిస్తారు. డీనివల రీలింగుకు 
ముందుకల అనేక (పృకీయలలో రీలింగ్‌ చేసే అసలెన పారలను పాజ్‌ కాపాడుతుంది. 






Pf Pa 


కా 






పటం 3 5.4. ఫ్టాజ్‌ తొలగించే యం|తం 


మల్టీవోల్టీన్‌, గూళ్లలో వాజ్‌ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాయలు అంత 
దృఢంగా ఉండవు. వీటినుంచి ఫ్టాజ్‌ను చేతులతో తొలగించాలి. దీనికి కూలీల ఖర్చు 
ఎక్కువే. అయితే పట్టుగూడు నుంచి కావల్సిన మేరకు మ్మాతమే ఫ్టాజ్‌ తొలగించటానికి 
అవకాశం ఉంటుంది. ఈ రకం ఫ్టాజ్‌ తొలగించే పద్దతికి ఎక్కువ సమయం, ఎక్కువ కూలీలు 
అవసరం అవుతాయి. 

యునివోర్లీన్‌ పట్టుకాయలు ధృడంగా అల్హ్లబడి తక్కువ మాబ్‌ ఉంటుంది. కాబట్టే వీటి 

జ్‌ తొలగించటానికి గరుకెన 60-65 సెం.మీ. పాడవు, ఒక సెం.మీ. మందం ఇనుప రాడ్‌ను 

తీసుకోవాలి. దీని ఒక చివరను పట్టుకొనుటకు వీలుగా వంచాలి. ఈ వంచిన చివరను కాలివేళ్ల 
మధ్య పట్టుకొని పట్టుగూళ్లపె రాడ్‌ ను కదిలించాలి. దీనివల్ల న్లాజ్‌ రాడ్‌ కు అంటుకొంటుంది. 

పట్టు పర్మిశమ అభివృద్ది చెందిన దేశాలలో సాధారణమైన వ్లాజ్‌ తొలగించే యం(తాన్ని 
వాడుతున్నారు' (పటం 5.4). ఈ యంతం అధిక వ్లాజ్‌ ఉండే పట్టుగూళ్లకు పనికిరాదు. 
(పస్తుతం ఫాజ్‌ను తొలగించటానికి పట్టుకాయల రిడ్డింగ్‌ కోసం ఒకే యంత పరికరము 
అందుబాటులో ఉంది (పటం గ.ర్‌ B). ఈ రకం పెద్ద రీలింగ్‌ యూనిట్లకు చక్కగా 
ఉపయోగపడుతుంది. 


పట్టుగూళ్ల సైఫిలింగ్‌, కండీషనింగ్‌ 15 


గీరిర్షింగ్‌ య శ్రీం 








డి-రిడ్డి౦గ్‌ , ఫాబ్‌తాల గీంచే 
మ న. 


పటం ః 5.5 డ. రిడ్డింగ్‌ యంత్రం ౫. రిడ్డింగ్‌, ఫ్లాజ్‌ తొలగించే యంత్రం 
ణ్‌ దో 


పట్టుకాయలను రిడ్డింగ్‌ చేయటం (Cocoon riddling) : 

ఇందులో పట్టుగూళ్ల పరిమాణం ఆధారంగా వేరు చేయడం జరుగుతుంది. 
తొలగించిన పట్టుకాయ లను రిడ్డింగ్‌ యంతంలో పోసి పెద్దవి, మధ్యరకంవి, చిన్న ప! 
గలవి అనే మూడు రకాల పరిమాణాల గూళ్లను పొందాలి (పటంర్‌.5 మీ. రీలింగు ఈ 
మంచి లాభం ఉంటుంది. ఒకే రకమైన గూళ్లలో దారం దాదాపుగా ఒకే రకం పా 


"152 పట్టు పర్మశమ 


ఉంటుంది. కాబట్టే వీటిని రీలింగు చేసేటపుడు వేరుచేసి మంచి నాణ్యతగల దారం ఉత్పత్తి 
చేయాలి. 1 

పట్టుగూళ్లను రిడ్డింగ్‌ చేయటానికి అనేక పరికరాలు ఉన్నాయి. ఇందులో మామూలు 
జల్లెడ నుంచి యంత్రాలు కూడా ' ఉన్నాయి. కొన్ని యంతాలతో వాజ్‌ తొలగింపు ,రిడ్డింగ్‌ 
ఒకేసారి పూర్తి చేయవచ్చు (పటం 5.5 B). ఇందులో మొదట పాజ్‌ తొలగించిన గూళ్లు 
రెండవ దశలో పరిమాణం ఆధారంగా మూడు రకాలుగా వేరు చేయబడతాయి. 


పట్లుకౌాయల మికి సంగ్‌ (Cocoon mixing) : 

ఆధునిక ఫిలేచర్‌ (Filature) రీలింగ్‌ కేర్మదాలు (పత్యేక లక్షణాలు కల ముడిపట్టు 
ఉత్పత్తికి రిడ్లింగ్‌ వల్ల వేరయిన మూడు రకాల పట్టుగూళ్లను తగు పాళ్ళలో కలిపి రీలింగు 
చేస్తున్నారు. దీనినే 'పట్టుకాయలను కలపటం” లేదా “మిక్సింగ్‌” లేదా “బైండింగ్‌ (Blending) 
అంటారు. అయితే డీనియర్‌ ను [కమపరిచే పరిజ్ఞానం తర్వాత పట్టుకాయల మిక్సింగ్‌ కు 
(పాముఖ్యత చాలా వరకు తగ్గింది. 


(పశ ఎలు 


ఈ కంది అంశాలకు లఘుటీక రాయండి. 

సలింగ్‌ అంటే ఏమిటి ? 

ఫీలింగ్‌ పద్దతులను తెలపండి. 

ట్హుకాయల సీజనింగ్‌ అంకే ఏమిటి ? 

వేడిగాలి సైైఫలింగ్‌ లో వివిధ గదుల ఉషహ్ణాగతలను తెలపండి. 
మౌల్డ్‌ లను అరికల్టుటానికి రెండు జ్యాగత్తలను తెలపండి. 
పట్టుకాయలను వేరుచేయటంలో ముఖ్య ఉద్దేశ్య్వమేమిటి ? 
రీలింగుకు ముందు ఫ్లాజ్‌ ను ఎందుకు తొలగించాలి ? 
రిడ్డింగ్‌ అంటే ఏమిటి ? 

మిక్సింగ్‌ అంటే ఏమిటి ? 

10. ఆవిరి స్టైఫిలింగ్‌ అంటే ఏమిటి ? 


ల్‌ by కీలు 


అ ౦౫౨౭౯౯౭ లు టకా కా 


11. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 
1. ఆవిరితో స్టైఫలింగ్‌ పద్దతులను వివరించండి. 
2. “చేడిగాలితో పట్టుకాయలను ఎండబెట్లటం మరఠచిది'' చర్చించండి. 
తె. పట్టుకాయల నిలవ గురించి రాయండి. 
4. పట్టుకాయలను వేరుచేయటం వల్ల కలిగే లాభాలను వివరించండి. 
5. ఈకింది వాటికి సంక్షిప్తంగా సమాధానాలు రాయండి. . 
a) రిడ్డింగ్‌ b) ఎండబెట్టటం Cc) మౌల్మ్‌ను అరికల్టుటం 
6. ఈ కింది వాటికీ సంక్షిప్తంగా సమాధానాలు రాయండి. 
a) (డమ్ము పద్దతి సైఫిలింగ్‌ b) మిక్సింగ్‌ C) ఫౌజ్‌ తొలగించటం. 


పట్టుకాయలను ఉడకించటం - బ్రషింగ్‌ 
(Cocoon Boiling” Brushing) 


అవు రీలింగుచేసి ముడిపట్టును ఉత్పత్తిచేస్తారు. వాణీజ (పరంగా ఉపయోగించే 
ముడిపట్టు పరిమాణం 14 డీనియర్లు ఉండాలి. దీనికోసం పట్టుకాయల దారం డీనియర్‌ 
పరిమాణం ఆధారంగా నాలుగు లేదా ఎక్కువ కాయల బేవ్‌లతో దారంతీయాలి. ఈ రీలింగు 
(ప(కీయ సక్రమంగా కొనసాగటానికి కాయలను తగినవిధంగా ఉడికించాలి. ఉడీకీంచని గూళ్లను 
రీలింగు చేయలేము. పట్టుగూడులోని బేవ్‌ లు అంటుకోవటానికి కారణం పట్టుగంధుల నుంచి 
(సవించబడిన సర్తిప్‌. అనే పోటీన్లు. కాబట్టి రీలింగులో ఈ జిగురును (సిరిసిన్‌) 
కరిగించబానికి చేసే సే(ప్రక్రియయే- Me దీనీవల్ల పట్టుకాయ లోని దారం ఫెబోయిన్‌ను 
తీయటానికి వీలవుతుంది. కాబట్టి రీలింగులో కాయలను ఉడికించటం తప్పనిసరి అవుతుంది. 


పట్టుకాయలను ఉడిక్షించటం | 

పట్టుకాయల లోని సరసన సుకం త, మృదువుగా వస "పద్దతిని ఉడికించటం అంటారు. 
ఈ సిరిసిన్‌ను కరిగించటానికి వేడినీటిని వాడాలి... రీలింగులో దారం తిరిగి గట్టిపడి నేతకు 
ఉపయోగపడుతుంది. కాయలను ఉడీకించటంవల్లనూ, |బషింగ్‌ వల్లనూ ఫ్లాజ్‌ ను తొలగించటం 
వల్లనూ దృఢమైన, దబ్దుమైన కాయనుంచి ప్రారం ఎముదలును గుర్తించవచ్చు. ఈ విధులను 
చక్కగా నిర్వహి రచటానికీ పట్టుధర్మాలను, నిర్మాణాన్ని తెలుసుకోవటం మంచిది. 


పట్టుధర్మాలు - సస ప, 

పట్టుగూడులో ఉండే దారం, రెండు తంతువుల లేదా (బిన్స్‌ కలయిక వల్ల ఏర్పడింది. 
ఈ శంకు. తంతువులు పట్టుపురుగు రెండు [గంధులనుంచి వెలువడి, సిరిసిన్‌ జిగురువల్లి 
ఒకటిగా మారతాయి. దీనిని బేవ్‌ అంటారు. ' ఉడికించే చర్వలో ఈ జిగురు కరిగించబడే, 
బేవ్‌ను పట్టుకాయ నుంచి రీలింగుతో సులభంగా తీయటానికి వీలవుతుంది. ఈ సిరిసిన్‌ 
పట్టుకాయల తెగలననుసరించి 20-30 శాతం ఉంటుంది. పట్టుదారం పరిమాణాన్ని 
డీనియర్‌ లలో తెలుపుతారు. పట్టు బేవ్‌ సరాసరి వ్యాసం యునివోల్టీన్‌ , బెవోల్టీన్‌ తెగలలో 
15-20 మై [కానులు, మల్టీవోల్టీను తెగలలో 6-14 మె మ (కొన్లు ఉంటుంది. 

బేవ్‌ ను సూక్ష్మదర్శినిలో చూసినపుడు దారంపె ఉండే సిరిసిన్‌ క్రమరహితంగా కొన్నిచోట్ల 
ముద్దలుగా ఉంటుంది. 1బిన్స్‌ మాతం _ నునుపుగా పారదర్శకంగా ఒకేరకం మందంగా 
ఉఠరటాయః అడ్డుకోతలో (బిన్‌ తికోణాకారంలో, కోణంవద్ద గుండగా, బల్లపరుపు తలాలల్‌ 
ఎదురెదురుగా ఉంటాయ. బట్టలతయారీలో తక్కువ వ్యాసం కల బ్రిన్‌ కంటు ఎక. 
వ్యాసం కల (బిన్‌ ఎ రంగును (Dye) బాగా by ంచి ముదురురంగులో కనిపిస్తాయి. 
దారంపై కల చిన్నచిన్న తంతువులను లోసినెస్‌ (10310655) అంటారు. దీనివల్ల 
అంతరాయం ఉండదు. ఫె బోయిన్‌ స్పటికాల వంటి నిర్మాణం కలదని ౫- 
అధ్యయనంలో తేలింది. ఈ స్పటికాలు ఒక మె ు [కానులో పదవవంతుకు 
పాడవుతోనూ, మె ము (కానుల్‌ వేలవంతు మందంతోను ఉంటాయి. అంటే ఒక తంతువు: 

స్పటికాలు ఉంటాయి. వీటివల్ల దారం నీటిని పీల్చుకొని దాదాపు 338 శాతం 

పెరుగుతుంది. పట్టుకు జలాకర్షక (7౯౦5009160) లక్షణం అధికం (అంటే తేమను 


154 పట్టు పరి శమ 
పిల్ఫుకోవటం). ఇది దాని బరువులో 30 శాతం బరువు ఉండే తేమను (గహించినా తడిగా లేదా 
పొడిగా కనిపించదు. [ప్రామాణిక వాతావరణ పరిస్థితులలో (65 శాతం తేమ, 25°C ఉషో గత) 
కేవలం. 11 శాతం తేమను (గ్రహిస్తుంది. పట్టును 'బాగాలాగితే 20 శాతం పాడవు పెరిగిన తర్వాత 
తెగుతుంది. స్థితిన్హాప పక శక్తి తక్కువ తురక, ముడిపట్టు సాంద్రత 1.33 ఉంటుంది. 
పట్టుదారంలో 65 శాతం దారం, మిగిలిన 35 శాతం రిక్తికలు ఉంటాయి. పట్టుదారాన్ని గట్టిగా 
అదిమినా లేదా వత్తినా గరగరమని శబ్దం వెలువడుతుంది. దీనిని స్కూప్‌ (567005) అంటారు. 
పట్టువస్తాలలో కన్పించే రస్సుల్‌ (5014 కు కారణం (స్కూప్‌. పట్టును 110.50 
ఉష్ణోగతలో 15 నిమిషాలు వేడిచేస్తే పసుపురంగుకు మారుతుంది. ఉష్ణోగత 170°C ధాటితే 
విఘటనం. (Disintigration), కాల్చితే పాగచూరుకంపు లేదా కమురుకంపు (EMpy- 
reumatic odour) వస్తాయి. నీటిలో తడిసినపుడు దారం బలం 20 శాతం తగ్గి పొడిగా 
మారగానే పూర్వపుస్తాయి చేరుతుంది. పట్టుదారం సనం 1 అందులోకరిగిన పదార్దాలను కూడా 
(గ్రహిస్తుంది. కాబట్టి రీలింగులో నీటేనాణ్యత అధిక పా|త వహిస్తుంది. రీలింగుచేసే నీటి 
కఠినత్వం సున్నావరకు తగ్గించటం మంచిది. 

పట్టుదారంలోని సిరిసిన్‌ను వేడినీటిలో కరిగించవచు ఏ-. సిరిసిన్‌ లోని మూడు వారలలో 
(1, 11, 111) వెలుపల పార తొందరగా, ఫె బోయిన్‌ కు దగ్గర ఉండే పార నెమ్మదిగా కరుగుతాయి. 
అయితే ఉష్ణోగతను పెంచి ఎక్కువ సమయం కాయలను నీటిలోవేసి సిరిసిన్‌ను బాగా 
కావలి )నమేరకు కరిగించాలి. పట్టుకాయ లను ఉడికించటానికి రెండురకాల పద్దతులు ఉన్నాయి. 
అవి 

1. టాప్‌రీలింగు లేదా తేలే పద్దతి Top reeling or Floating system) 


2. మునిగే పద్దతి (S1nken system) 


మొదటిపద్దతిలో పట్టుకాయలు తడి అయ్యేంతవరకు మా(తవే. ఉడికించటం వల్ల 
రీలింగు తో పట్టుకాయలు నీడా పెకి తేలతాయి. రెండవప ద్దతిలో పట్టుకాయలలో 97-98 శాతం 
నీరు నిండేమాదీరిగా ఉడికించటంవల్ల గూళ్లు నీటీలో మునుగుతాయి. ఈ రెండు పద్దతులలో 
మొదటిది పురాతనమె న లేదా. పాతపద్దతి, 


¥ తేలే పదతి. 
. ణు 
ఇందులో తిరిగి రెండు పద్దతులు ఉన్నాయి. 


సం న అ పద్దతి (Open pan me 

pun మేట్టీలేదా లోహపుప్శాతను వినియోగిస్తారు. పాతలో నీరుపోసి మరిగేవరకు 
వేడిచేయాలి. నీరు “మరిగే సమయంలో కొన్ని పట్టుకాయలను వేసి, కొన్ని నిమిషాలవరకు 
జల్లెడతో అదిమిపెట్లాలి. ఈ కాయలు పాలినరంగుకు మారి, పొక్టీక్ర పారదర్శకంగా (Trans- 
luscent), ముట్టుకోగానే సబ్బునురగలా, . దారాన్నిలాగగానే సులువుగా ఊడివచ్చేలా 
తయారవుతాయి. ఈ దశలో కాయలు బాగా ఉడికాయని గుర్తించాలి (పటం 6.1). 

ఈ పద్దతిలో వేడినీరు తగలగానే పట్టుకాయల వెలుపలి పార ఉడుకుతుంది. ఈ చర్యను 
ఫాడిగించి మిగలిన రెండుపారలను జరం సమయానికి మొదటేపార అతిగా ఉడుకుతుంది. 
ఫలితంగా జిగురు ఎక్కువగా కరుగుతుంది. కాబట్టి దారం ముద్దలుగా ఊడీ స్నిగ్ధత, "Es 
తేజం వంటి లక్షణాలు నష్టమవుతాయి. 

మొదటిపార ఉడకగానే రీలింగుచేయడం (ప్రారంభించటంవల్ల లోపలి రెండుపారలను 
_ రీలింగుచేయటం కష్టం, అయితే ఈలోపం నివారించటానికి బేసిన్‌ లో వేఢినీరుపోసి రీలింగు 


156 పట్టు పర్మశమ ,; 


కావలసినమేరకు నీటితో నిండుతాయి. ఈ పాతలో కాయలను ఒకటి లేదా రెండు 
నిమిషాలుంచాలి. ఇందులో కొంత సిరిసిన్‌ కరుగుతుంది. 





పటం 8 6.2. మూడుపాతల పద్దతి ఉడికించే యూనిట్‌ 
ఈ ప్యాతనుంచి పాడవెన కాడకల జ ల్లెడతో కాయలను తీసి పాత్రలతో రీలింగ్‌ బేసినుకు 
చేర్చాలి. 
ఈ పద్దతిలో అనేక అనుకూలనాలు ఉన్నాయి. 
(1) రోజుకు 60-70 కిలోల గూళ్లను ఉడికించటానికి వీలవుతుంది. 


(11) నీరు నెమ్మదిగా అన్ని పారలను తడిచేస్తూ కాయలోపలికి చేరుతుంది. కాబట్టి రీలింగు 
సులభమవుతుంది. 


(111) కాయలన్నీ సమానంగా ఉడుకుతాయి. 
(1) _ ఉడికించే ప్మాతలో నీరు మురికికాదు. 


తేలేపద్దతిలో ఉండే అననుకూలనాలు | 
1. అధిక ఉష్ణోగతలో రీలింగుచేయాలి. కాబట్టీ చేతులు, వేళ్ళు కాలటం సంభవిస్తుంది. 


2. రీలింగు నీటిని వేడిచేయుటకు ఎక్కువ ఆవిరికావాలి. అంతేకాకుండా నీటి ఆవిరివల్ల 
బేసిన్‌ లో తేమ పెరిగి సరిగా కన్పించదు. దీనివల్ల ఉత్పత్తిధర జరుగుతుంది. 


3. (బషీంగ్‌ వల్ల రీలరు పని ఒత్తిడి పెరుగుతుంది. 
4. ఉడికించటం, రీరలింగు- రెండు వేరుకాబట్టి పరికరాల ఖర్చు పెరుగుతుంది. 


11. మునిగేపద్దతి (S1nken system) 


ఈ పద్దతిలో పట్టుకాయలు నీటీలోమునిగి ఉండగానే రీలింగు జరుగుతుంది. 


(ఇ 


పట్టుకాయలు తేలినప్పటి కంకే మునిగినపుడు దారంతీయటం సులువు. కాబట్టే రీలింగు 
ma చి 


సుకాయలను' ఉడికించటం - (బషింగ్‌ . 157 
"మర్యం పెరుగుతుంది. ఈ పద్దతిలో కాయలలో Se నిండటంవల్ల పట్టుపారలు సమానంగా 
డికి, నీటి బరువువల్ల కాయలు మునిగి, రీలింగు బాగా జరుగుతుంది. ఇందులో కాయలను 
డినీటిలో ముంచి, 'స్రీసీ ఆవిరి పట్టించుట జరుగుతుంది. ఈ చర్యలో ఉష్టోగత అధికంగా 
'ంటుంది. ఈ పద్దతిలో పట్టుకాయలను ఈ కింద తెల్పిన పటం |పకారం ఒక పాతనుంచి | 


ంకొక పాతకు సమయ విరామంలేకుండా మార్చాలి. 














రీలింగు 100°C ఉష్ణోగతలో | ఏరుచళ్లి ఉష్ణోగ్రతను 
10 నిమిషాలు 
వట్టుకాయలు ఆవిరి పట్టించాలి స్‌ కు తగ్గించాలి 


70°C నా 70°C న 100°C me ఉడికిన 
bers సెకన్లు ముంచాలి 30 సెకన్లు ముంచాలి వా సెకన్లు ముంచాలి. |పట్టుకాయలు 


ఈ పద్దతిలో జటకింతహూసెకీ రెండు యంత్రాలు ఉంటాయి. (ఏ ఒత్తిడి రకం 
త type) (2) కన్వేయర్‌ రకం (Conveyor type). ఇందులో మొదచిరకం 
మయంతం చిన్న రీలింగు యూనిట్లకు, రెండవది పెద్ద రీలింగు యూనిబ్‌కు ఉపయోగ 
పడతాయి. మొదటిపద్దతిలో ఒకేసారి ఆరుకిలోల గూళ్లను ఉడికించటానిక వీలవుతుంది. 


అనుకూలనాలు $ 
(1) కాయలు సమానంగా ఉడుకుతాయి. 


(11) బేసిన్లలో అధిక వేడినీటి అవసరంలేదు. ఈ పద్దతిలో టీపిడ్‌ (TepiD లేదా 
(oo 
ల్యూక్‌ వార్‌ న (Lukeworm) నీచీని వాడాలి. 


(111) దారం స్నిగ్ధత, శ భత బాగా ఉంటాయి. 
(iv) పట్లు పృధాశాతం తగ్గుతుంది. 


(బి పింగ్‌ (Brushing) 


పట్టుకాయలను ఉడికించిన తర్వాత (బషింగ్‌ చేయాలి. ఇందులో పట్టుగూళ్త 
పెపార _వ్లాజ్‌ ను తొలగించాలి. ఈ పార రీలింగుకు పనికిరాదు. అధిక తెంపులతో, మందంగా 
ఉంటుంది. “పట్టుకాయలో రీలింగుకు పనికివచ్చే దారం పోగులు వాజ్‌ పార తరవాత ఉంటాయి. 
కాబట్టీ ఉడికించిన పట్టుగూశ్త్ల ఫౌజ్‌ ను తొలగించటాన్ని (బ్రషింగ్‌ అంటారు. ఈ చర్యతోపాటు 
రీలింగు చేయటానికి దొరం “చివరను గుర్తించాలి. 

తేలేపద్దతిలో ఒకే బీసినులో ఉడికించటం, (బ్రషింగ్‌ చేస్తారు. మునిగేపద్దతిలో వీటిని 
వేరువేరుగా ఆచరిస్తారు. (బ్రషింగ్‌ లో ఈ కింది పరికరాలు, పద్దతులు ఉంటాయి. 


1, కర (Stick) : 

పలుచని, మృద్దువెన, సాగేకరతో ఉడికించిన గూళ్ల ఫోజ్‌: ను తొలగిందాలి (పటం 6.38. 
కరను చేతితోపట్టుకొని ఉడికించిన గూళ్లు ఉండే బేసిన్‌లో బాగా కలియతిప్పాలి. దీనివల్ల 
కరకు పట్టుకాయల ఫౌజ్‌ కరతుకొరయుంరో ఈ దశలో పట్టుకాయలకు కరకు మధ్య 
దారాన్ని వేరుచేయాలి. బేన్‌లు కల గూళ్లను తీసి రీలింగుబేసిన్‌ కు చేర్చి రీలింగుచేయాలి. 


158 
కర్రకు అంటుకొన్న ఫ్లాజ్‌ నుతీసి పొడవుగా సాగతీసి ఆరబెట్టి ఉపఉత్పన్నాలు (2౫ 


గా వినియోగించాలి. 





4 
శక లకక... శశి 
+ ల 
గ ళం é అలో | 
‘a క్‌ వా శు ఖా 
ma fied tans an Le 


పటం ః 6.3. (బషింగ్‌లోని వివిధ పద్దతులు 


పట్టుకాయలను ఉడికించటం - (బిషింగ్‌ 159 


2. చేతిబమ్‌ (Hand brush): 

చేత బష్‌ తయారుచేయటానికి మందమైన, పొడవైన తంతువులను తీసుకొని చీపురులాగా 
కట్టుకట్టాలి. ఇందుకోసం వట్టివేళ్లను లేదా గడ్డిని ఎంచుకోవాలి. ఇది 15-20 సెం.మీ. పాడవు 
ఉండి, “చేతిలో ఇమిడటానికి “6-8 సిఈమ్‌ః వ్యాసంలో ఉండాలి. దీనిని ఉడికించిన గూళ్లపె 
కదిలిస్తూ ఫ్లాజ్‌ ను తొలగించాలి. ఇదే సమయంలో బేవ్‌లను గుర్తించి, కత్తిరించి, కాయలను 
రీలింగుబెంచికి చేర్చాలి (పటం 6.3 B). 


వి. యాంత్రిక బష్‌ (Mechanical brush) : 

దీనిని po? బేసిన్‌ కు తగినవిధంగా అమర్చాలి. దీని బ్రష్‌ గడ్డిపోచలతో తయారవు 
తుంది. ఇది మోటారుతో నడుస్తుంది. ఈ పరికరాన్ని క్రిందికి కదిపినపుడు (పతీ(బష్‌ వెనుకకు 
ముందుకు తిరుగుతుంది (పటం 6.3 6. (దిషింగ్‌ బేసిన్‌ లో నీటి' ఉష్ణో[గత 85”౮ ఉండాలి. 
_బషింగ్‌ చేసిన కాయలను ఎత్తి, పక్కబేసిన్‌ కు చేర్చి, దారం చివరలను గుర్తించి తీయారి. వీటిని 
ప్‌లింగుబెంచికి పంపి, రీలింగుచేయాలి. 


(ప్రశ్నలు 


1 ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 

పట్టుకాయలను ప్రజ పక అంటే ఏమిటి ? 

లోసినెస్‌ అంకే ఏమిటి ? 
ఘ్కూప్‌ అంటే ఏమిటి ? 

టాప్‌రీలింగు అంటే ఏమిటి ? 

పట్టుకాయలను ఉడికించే పద్ధతులను తెలపండి. 
ట్టుకాయలను ఉడీకించటంలో మునిగేపద్దతి అంశే ఏమిటి ? 
ట్టుకాయల (బషింగ్‌ అంటే ఏమిటి ? 
ట్టుకాయల (బషింగ్‌ పరికరాలను వివరించండి. 


ఓ బ్‌ 


౨౫౩ ర ౯జి లర గ 
జన్‌ 


1. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 

పట్టుకాయలను ఉడికించే పద్దతులను తెల్పి, తేలే పద్ధతిని వివరించండి. 
పట్టు ధర్మాలను, నిర్మాణాన్ని వివరించండి. 

మూడుపా(తల పద్దతిలో పట్టుకాయలను ఉడికించుటను వివరించండి. 
పట్టుకాయలు త్త. మునిగే పద్దతిని వివరించండి. 
పట్టుకాయల (బ్రషింగ్‌ పద్ధతులను, పరికరాలను పటములతో వివరించండి. 


పహ | 


7 
రీరింగు వ్యవస్థలు 
(Systems of Reeling) 


ఇది పట్టుపరిశమలో ముఖ్యమైన చివరిఘట్టం. ఈ (పృక్రీయలో విదేశీ మారక దవ్యాన్ని 
ఆర్టించటానికి అవసరమై న ముడిపట్టు దారం ఉత్పత్తి అవుతుంది. పట్టుకాయలోని దారాన్ని . 
తెంపులులేకుండా యం(తంసాయంతో తీయడాన్ని “రీలింగ్‌' (Reeling) అంటారు. 
ఇందులో పట్టుకాయల మొదటి చివరను గుర్తించి దీనికి ఇంకా కొన్ని గూళ్ల చివరలను జతచేసి 
_ దారంతీయడాన్ని కూడా రీలింగ్‌ అంటారు. రీలింగ్‌ పట్టుకాయల నాణ్యతపై ఆధారపడి ' 
ఉంటుంది. పట్టుకాయలను రెండు రకాలుగా రీలింగుచేస్తారు. (1) |పామాణిక రీల్‌ పె నేరుగా 
కీలితగుకేయేటం. (2) మొదబ చిన్నరీళ్లపి దారం తీసి మళ్లీ రీ-రీలింగులో (పామాణీక గీత్‌ మ 
దారం చుబ్బడం. రీలింగు చేశే సేటప్పుడు నీటి ఉష్ణో[గత “సరిగా ఉండాలి. " అంతేకాకుండా 
రీలింగులో నీటి నాణ్యత కూడా అధికపాత వహిస్తుంది. రీలింగు (పృక్రియలో అనేక అంశాలు 
ఉన్నాయి. (పతి అంశాన్ని సరిగా నిర్వహించటానికి వివిధ రకాల పరికరాలు ఉన్నాయి. వీబీ 
గురించి, రీలింగు పద్దతుల గురించి ఇందులో వివరించడమై నది. 


రీలింగు పనుల పరికరాల నిర్వచనాలు 
_ (Definition of reeling operation and apparatus) 


రీలింగు (ప్రారంభంనుంచి ముడిపట్టు దారం నేతపనివారికి చేరేవరకు వివిధ గ. 
ఉన్నాయి. క్‌టిని సరిగా నిర్వహించటానికి ఉపయోగపడే పనుల, పరికరాల నిర్వచనాలను 
తెల్సుకోవాలి. 


I. రీలింగ్‌ (Reeling) : ఇంతకుముందు. తెల్పినవిధంగా. రీలింగు రెండుపద్దతుల లో 
సాధ్యమవుతుంది. ఈరెండింటీలో రీ-రీలింగు పద్దతిలో రీలింగు చాలా [ప్రాచుర్యం పాందినది. 
పట్టుకాయలను ఉడికించిన తర్వాత (బషింగ్‌ చేయాలి. తర్వాత పట్టుకాయలను . రీలింగ్‌ 
బేసిన్‌ కు చేర్చాలి. ఇందులో పట్టుకాయల ఒక చివరలను బేసిన్‌ కు ఉండే కొక్కామునకు 
తగిలించి అవసరమున్నపుడు కావలి న కాయలను తీసుకోవాలి. ఈ దారం చివరలను రీల్‌ కు 
అందించి నెమ్మదిగా, సరియైన నీటిలో, ఉష్ణోగతలో దారంతీయాలి. రీలింగులో బేసిన్‌ నుంచి 
రీ-రీలింగ్‌ వరకు అనేక పరికరాల వల్ల దారం కక కు చుట్టుకుంటుంది. 


1. రీలింగు చివరలు ఏర్పరచటం (Formation of reeling ends) : 

ముడిపట్టు దారం మందాన్ని అనుసరించి కావల్సిన పట్టుగూళ్ల నుంచి బేవ్‌లను తీసి 
జతచేసి అ గెడ్‌ -ఐ (Guide- 676) నుంచి పెకీ అరుం. ఈ బేవ్‌ లను రెండు 
లేదా మూడు కప్పీల (Pulleys) నుంచి మెలి పెర్చే మాదిరిగా పంపించి చివరగా ఇంకొక RE- 
ఐ' నుంచి పంపించాలి. ఈ రెండవ గైడ- -ఐ “రీల్‌కు అతికి ఉంటుంది. ఇందులో "దారం 
మెలిపెళ్చే చర్యను 'కొయిజర్‌” (Croissure) అంటారు. దీనివల్ల ఒకదారం ఏర్పడుతుంది. 
పెన తెల్సి నవిధంగా (ప్రతీ రీలింగ్‌ బేసిన్‌ లోని (పతీ (థెడర్‌ (Threader) పద్ద వారాన్ని... 
| కొన్ని 'పట్టుకాయలు కలిసి ఏర్పరచిన దారం (పతీ చివరలు కలిసిన గుచ్చాన్ని 


దీలింగు వ్యవస్టలు 161 
6 


“‘రోసెట్‌” (Rosette) అంటారు (పటం 7.1). (పతీ రీలింగ్‌ బేసిన్‌ కు 4-10 చివరలు (పాత 
యంత్రాలలో) ; 20 వివరలు (ఆధునిక రీలింగ్‌ యంతాలలో) ఉంటాయి. రోసెట్‌ వద్ద 
ఏర్పడిన స్తూపంవంటి దానిని “బెలూన్‌ ' (Ball00n) అంటారు. 





క. మేతరకేం జెట్టిచోట్‌ 


గ. పౌధారణ జెటిణోట్‌ 
గ... పౌభారణ జెట్టి (ళ్లు కలకి 


పటం $ 7.2. జెట్టబౌట్‌ 


162 పటు పరిశ్రమ 
ట్‌ | 


2, జెట్టిబౌట్‌ (Jettebout) : 

“ కిలింగ్‌ కొనసాగే సమయంలో స స|కమంగా నిరంతరంగా, సరియైన మందంలో దారం 
వెలువడటానికి సరెన సమయంలో కొత్త దారాలను జతచేయాలి. దీనికీ రీలరు పనితనమే 
ముఖ్యం. దన్‌ 2 మంచి పనితనం, శిక్షణ అవసరం. దీనిలో జరిగిన పారపాటు వల్ల దారం 
మందం మారుతుంది. ఈ నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక రీలింగ్‌ “దేసిన్లలో 
జెట్టిబౌట్‌ను- ఏర్పరచారు. ఇది సాధారణమైన పింగాణితో తయారైన “గండ” (Button) 
థెడ్‌గెడ్‌ను, అటోమవేటిక్‌ గా దారాన్ని అందుకొనే పరికరాలను కలుపుతుంది (పటం 7.2). 


3. |కోయిజర్‌ (Croissure) : 

ఇది (థెడర్‌ (Threader) నుంచి రీల్‌ (Reel) మీదికి వెళ్లే రెండు దారాలను 
ఒకదానితో ఇంకొకదానిని మెలిపెట్టబానికి తోడ్పడుతుంది (పటం-7.3). దీనివల్ల దారం 
ఒకేరకంగా, దృఢంగా, మృదువుగా ఏర్పడుతుంది. అంతేకాకుండా దారంలోని సీటిని కూడా 
తొలగిస్తుంది. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి (1) చేంబన్‌ రకం (2) ట్రావెల్లెట్టి 
రకం (Chambon and Tavellette). చేంబన్‌ రకంలో కొన్ని లోపాలున్నాయి. కాని 
'ట్రావెల్లెట్టీని ఆధునిక ఫిలేచర్‌ రీలింగ్‌లో ఉపయోగిస్తారు. చేంబన్‌ రకంలో బేసిన్‌ నుంచి రెండు 
సమూహాల దారాలు (థెడ్‌గెడ్‌ నుంచి వెలువడి మెలిపడిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్‌ గె గెడ్‌ నుంచి 
రీల్‌ కు చేరతాయి. ట్రావెల్లెట్టేలో (థెడ్స్‌గెడ్‌ ' 'నుంచి వెలువడిన దారం మూడు చిన్న 
చకాలనుంచి (పయాణించి రీల్‌ను చేరుతుంది. ' 


ఉటుకు 





ఆ. చేంబుకీ రకం 


| 
| 
| 
| 
| 
| 
| 
| 
గీ (టొ వి బెట్ట తకం | 


పటం 8 7.3. (కోయిజర్‌ల రకాలు 


4. రీల్‌ (Reel) : 
దారం (కోయిజర్‌ నుంచి వెలువడి రీల్‌ చుట్టు చుట్టుకొంబుంది. ఈ రీల్‌ పట్టుకాయల 
గుచ్చంనుంచి బేవీలను లాగి, ఉత్పత్తి పప ముడీపబ్లును తనె చుబ్టుకొంటుంది. 


రీలింగు వ్యవస్థలు 163 


(ప్రామాణిక రీలు పరిమాణం 148-150 సెం.మీ. చుట్టుకొలత ఉంబుంది (పబం 7.4). దీనికి 
ఆరు అడ్డుపట్టే లుంటాయి. 





పటం & 7.4, (పామాణోక రీలు 


త్‌. చిన్నరీల్‌ (SMall reel) : 

సని కరతో తయారెన, ఆరు అ డద్దుపట్టీలు కల చిన్న రీళ్లు. ఇవి 
యంతాలలో (Multi-end machines) re ఇవి 60- సరమ భు 
ఉంటాయి. వీటిపై రీలింగ్‌ చేసిన తర్వాత మళ్ళీ రీ-రీలింగ్‌ చేయాలి. 


మల్లీ-ఎంజ్‌ 
బక్‌ లతతో 
6. రీలువేగం (Speed of reels) : 

రీలింగులో ఉత్పత్తి అయ్యే ముడిపట్స్టు నాణ్యతను దారం పొడవు నిర్ణయిస్తుంది. ఇది రీల్‌ 
చుట్టుకొలతపైనా, వేగంపెనా ఆధారపడి ఉం. పట్టుగూళ్లల్లో దారంబి పాడ్రవ్యు గ్‌ 
ఉన్నపుడు (600 మీ. లేదా ఎక్కువ) రీలు వేగం నిమిషానికి “120-150 మీ. ఉండాలి. ఈ వేగం 


క్‌లేచర్‌ యంత్రాలలో పాటీసారు. సరియైన రీలువేగం వల్లి దారం (పకాశవంతంగానూ, మంచి 
సంజననశక్తితోనూ Cheeene పోగులు కలిసికట్టుగా తత నళ పతతి 


7, (టావర్‌ ఏ లేదా డిస్ట్రిబ్యూటర్‌ (Traverse or Distributor) : 

ఆధునిక రీలింగులో (టావర్స్స్‌ను ఒక ఇనుపరాడ్‌కు బిగిస్తారు. ఈ రాడ్‌ లోపలికి, 
వెలుపలికి కదలటంవల్ల దారం రీలుపె సమానంగా చుట్టుకుంటుంది. ఈ విధంగా చేయటంవల్ల 
ఒక దారంపె ఇంకొకదారం చుట్టుకొనే సమయంలో ముందు చుట్టుకొన్న దారం ఆరిపోతుంది. 


11, 6 = రీలింగు (Re-reeling) : 

చిన్న రీళ్ల హాంక్‌ (Hank) నుంచి దారాన్ని రీ-రీలింగుతో [ప్రామాణిక రీళ్ల 
చుడతారు. దీనివల్ల స్క్రీన్‌ లను (516105) సులభంగా తయారుచేయవచ్చు. (రీళ్లనుంచి ల్‌ 
పట్టుదారాన్ని మెల్‌ పెట్టి, మడతవేసి, సర్పిలాకారపు చుల్టులుగా చేస్తారు. విటిని స్కీ 
తకు. ఈ స్కీనులనుంచి దారాన్ని బాబిన్స్‌ (Bobbins) పెకీ చేర్చి 3 
వినియోగిస్తారు. రీ-రీలింగులో జిగురు ముద్దలు, తెగిన దారాలు, వదులైన “దారాలు, మొ! 


164 పట్టు పరిశ్రమ 


వన్నీ తొలగించబడి దారం చక్కగా సరిదిద్దబడుతుంది. రీ-రీరింగు చేయటానికి ముందు 
రీల్‌ పె ఉండే పట్టును వీటితో తడిచేయాలి. 





కీ [క పట్టును పరీకీంచటం (Silk examination) : 

డీ-రీలింగు యం తంనుంచి తీసిన ముడిపట్టు హాంక్‌ ను (రీళ్లనుంచి. తీసినదారాన్ని హాంక్‌ 
అంటారు) దృశ్యపరీక్ష 1 Visual examination) చేయాలి. ఇందులో హాంక్‌ ను పట్టు పరీక్ష 
స్టాండుపై పరవాలి. తర్వాత రీల్‌ పాయింట్లను లేదా రిబ్బింగ్‌ (Ribbing) లను జాగత్తగా 

విప్పాలి. దారంలో ఉండే దుమ్ము, వదులెన దారాలు మొదలైన వాటిని తొలగించాలి. పాడవెన = 

ముడులను చిన్నగా కత్తిరించాలి. తెగిన ముక్కలను ముడీవేయాలి. పెన తెలిపిన పనులను 
జాగత్తగా చేయాలి. అజా! గత్తవల్ల హాంక్‌ మొత్తం పాడవుతుంది. 
IV. అలిక (Lacing) : 

వు భంచేసిన హాంక్‌ను ఐదు సమానభాగాలుగా చేసి మెత్తని పట్టు లేదా నూలుదారంతో 
ముడివేయాలి (పటం 7.5). దారాన్ని స్కీనుకు అడ్డంగా ముడివేయాలి. హాంక్‌లో దారం 
చివరలు ఉన్న భాగానికి ముదురు a మిగిలీన వాటికి తెలుపుదారం ముడివేయాలి.. 
: స్కీనులను అల్లిక చేయటంవల్ల దారం విప్పటం చాలాసులభం. 





రీలింగు వ్యవస్థలు 165 
డు 


దీనివల్ల బుకింగ్‌ దారం చెడిపోదు. హోంక్‌ను మడతవేసేటపుడు విడిగా ఉన్న చివరలను 
ఒకదాంట్లో ఇంకొక దాన్ని దూర్చాలి. వెలుపలికి ఉన్న చివరను వెడల్పుచేయారి. దీనిని 
పుష్పం లేదా 'ఫయాక్కా కిరీటం (12660 crown) అంటారు. ఇది 1.5-2 సెం.మీ. 
పొడవు ఉంటుంది. 


V1. బుకింగు (Booking): 
క్ష శ్‌ టోచే క్‌ Books’ తయాకుచేయాలి 
స్కానులను బుకీంగ యం[తం పేరి బుక ను (9500ఓ5) తయాకుచయాలి. 
ఒక్కొక్క బుక్‌లో అడ్డువరుసలో ఎనిమిది స్కీనులు, నెబువువతుసలలో ఐదు స్కానులు 
ఉంటాయి. (ప్రతీ బుక్కును మూడు భాగాలలో సూలుదారంత కట్టాలి. తర్వాత టిష్యూ 
కాగితంలో చుట్టాలి. ఈ బుక్కులను పలుచని నూబు గుడ్డల్‌ ను, తర్వాత వాస్సా 
(Hessian cloth) తోను చుట్టి బేల్‌ (5521ల తయారుచేయాలి... ఒక్‌ 
కిలోలు లేదా 133 పౌండ్ల బరువు ఉంటుండి, 


రీలింగు యంత్రాలు, పద్దతులు 


రీలింగులో వివిధ రకాల యంత్రాలు ఉన్నాయి. వీటినుంచి వివిద పద్ధతులలో రీలింగు 
చేస్తారు. మనదేశంలో చరఖా కాకేజ్‌ బేసిన్‌, ఫిలేచర్‌ రీలింగు యంతాల మీద రీలింగ్‌ 
జరుగుతూంది. వీటీపె ఉత్పత్తి అయిన ముడిపట్టు శాతం, దాని నాణ్యత వేరువేరుగా ఉంటాయి. 


1. దేశవాళీ చరఖా (Country charka) : 

మనదేశంలో ఉత్పోత్తయిన ముడిపట్టులో 50 శాతం చరఖా రీలింగు పట్టుదారం. ఈ. 
యం[తంపై తీసినదారం నాణ్యత చాలా తక్కువ ఉంటుంది. అయినా ఈ యం(తం అధిక 
(పాచుర్యం పాందనడి (పటం 7.7). డీనికి కారణాలు (1) ఇందులో తక్కువ పెట్టుబడి 
(2) సులువెన రీలింగ్‌ (3) చెడిన గూళ్లనుంచి కూడా దారం తీయటానికి వీలుండటం 


యా 


(4) తక్కువ ధరలో ముడీపట్టు ఉత్పత్తి (5) చేతి మగ్గాల నేతవారికి అమ్ముకోవటానికి అవకాశం 
ఉండటం. 





. 166 పట్టు పరిశ్రమ 


ఈ పద్దతి రీలింగులో ఉడకబెట్టటం, (బషింగ్‌ రెండూ ఒకే బేసిన్‌ లో చేయటానికి 
వీలవుతుంది. “అంతేకాకుండా రీలింగ్‌ బేసిన్‌లో అధిక ఉష్ణోగత ఉండటం, రీలింగు చివరలు 
తక్కువగా ఉండటం ఈ యం(తం (ప్రత్యేకతలు. దీనివల్ల నాసిరకం గూళ్లనుంచి కూడా దారం 
తీయటానికి వీలవుతుంది. కాని ముడిపట్టు నాణ్యత తగ్గుతుంది. 


ఈ రీలింగు యంతాన్ని (పతీ (గామంలో వడ్రంగి, కమ్మరి వారితో తయారు 
చేయించవచ్చు. పట్టుకాయలను బేసిన్‌లో ఉడికించి, |బషీంగ్‌ద్వారా దారం చివరలను 
గుర్తించాలి. ఈ దారం “ఏవరలను సాధారణ |థెడ్‌గెడ్‌ నుంచి తీయాలి. ఇందులో ఒక దారం 
ఇంకొక దారంతో అడ్డంగా కలియటం వల్ల చేంబన్‌ రకం (కోయిజర్‌. ఏర్పడుతుంది. దీనితో 
నీరుతొలగి, దారాలు "అంటుకోవు: తర్వాత ఈ దారం డి(స్టిబ్యూటర్‌ గుండా పెద్ద చకంపెకి 
వెడుతుంది. ఈ చృకం చుట్టుకొలత 150 సెం.మీ. ఉంటుంది. దీనిపై ని. చివరలను 
చుట్టుటానికి వీలవుతుంది. ఈ రీలింగుకు ఒకరు ఉడికించటానికీ, (బషింగ్‌, రీలింగ్‌ 
చేయటానికి; ఇంకొకరు చ|కం లేదా రీల్‌ను తిప్పటానికి కావాలి. దీనిపై రోజుకు ఒక కిలో 
ముడిపట్టు తయారవుతుంది. మనదేశంలో మొత్తం చరఖాల సంఖ్య 35,155. ఇందులో 
కర్ణాటకలో 26,020, మన ఆంధప్రదేశ్‌ లో 1646 యూనిట్లు ఉన్నాయి. 


2. కాటెవ్‌ బేసిన్‌ రీలింగ్‌ యంత్రం (Cottage basin reeling machine) : 


ఇది చరఖా రీలింగ్‌ కంటు మెర్తుగెనది. దీని నుంచి ఉత్ప్సత్తయిన ముడిపట్టు దేశీయ పట్టు 
ఉత్పత్తిలో 26 శాతం ఉంటుంది. ఇందులో రీలింగు, ఉడకబెట్టటం వేరువేరుగా ఉంటాయి. 
రీలింగు బేసిన్లు యంత్రానికి స్థిరంగా బిగించి ఉంటాయి. “లింగు బేసినుకు బిగించిన 
గొల్టుంద్వారా వేడినీరు ఉడకబెస్టు యూనిట్‌ నుంచి (ప్రవహిస్తుంది. ఒక్కొక్క బేసినులో 6-10 
చివరలను రీలింగు చేయటానికి వీలున్నది. బేసినులో గుర్తించిన దారం చివరలను షింగాణీ 
గుండీద్వారా 'తీసి, టావెల్లెట్టి (కోయిజర్‌' నుంచి చివరగా డిస్తీబ్యూటర్‌గెడ్‌ నుంచి చిన్న 
రీల్‌ పెకి అందించాలి. చిన్న రీళ్ల నుంచి [పామాణిక రీల్‌ పె పెకి దారాన్ని రీ-రీలింగు ద్వారా 
చుట్టాలి. ఇందులో బేసిన్‌ కు ఒక "రోజుకు 800 |గాముల దారం ఉత్పత్తి అవుతుంది. 


8. ఫిలేచర్‌ లేదా మళల్రీ ఎండ్‌ రీలింగ్‌ యంత్రం 
(Filature ormultiend reeling machine) : 


మనదేశంలో వీటిపై ఉత్ప్సత్తయిన దారం పదిశాతం ఉంటుంది. ఇందులో యంతం 
నెమ్మదిగా తిరుగుతూ దారాన్ని చిన్న రీళ్లపె చుడుతుంది. దీనిలో అనేక చివరలు ఉంటాయి 
(పటం 7.8). నెమ్మదిగా తిరగటం వల్లి దారం తెంపులు చాలా తక్కువ. దీనివల్ల ఉత్పత్తి 
పెరుగుతుంది. మొదలు చిన్న రీళ్లపై రీలింగుచేసి, తర్వాత రీ-రీలింగు చేయటంవల్ల పట్టు 
_ వృధా అవడం తగ్గి కూలీల ఖర్చు, సమయం కూడా తగ్గుతాయి. ఇందులో పట్టునాణ్యత బాగా 
ఉంటుంది. పట్టుకాయలను ఉడికించటావికి ఆవిర్ణను “వినియోగిస్తారు. అంతేకాకుండా ఈ 
యం(తం విద్యుత్తుతో నడుస్తుంది. 


ఇందులో రెండు బేసిన్లు సమాంతరంగా ఉండి, ఒక్కొక్క బేసినులో పది చివర 
లుంటాయి. అంతేకాకుండ జెట్టిబౌట్‌ వల్ల [కొత్త చివరలను అందుకోవటం సులభమవుతుంది. 
(పతీ రీలుకు ఉన్న డిస్టిబ్యూటర్‌ను స్వతంతంగా ఆపటానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల 
రీలింగు సామర్హ్యం పెరుగుతుంది. ఇందులో ఒక రోజుకు, ఒక బేసినులో 600-800 wu పట్టు 
ఉత్పత్తి అవుతుంది. 


రీలింగు వ్యవస్థలు 167 





పటం 8 7.8. ఫిలేచర్‌ రీలింగు యం[తం 


4. ఆటోమాటిక్‌ రీలింగుయం[తం (Automatic reeling machine) : 

ఈ రీలింగ్‌ యంత్రానికి అనుబంధంగా వేడిగాలిలో స్టెఫల్‌ చేసే పరికరాలు, వత్తిడిలో 
ఉడికించటం, పట్టుకాయలు మునిగి ఉండగా రీలిగుచేయటం, తక్కువ వేగంతో రీలింగు, 
బేసినులో తక్కువ ఉష్టోగత, అనేక దారం చివరలు అనే అంశాలు ఉన్నాయి. దారం మందం 
కూడా ఆటోమేటిక్‌ గా [కమపర్చబడుతుది. దీనిలో ఉత్పత్తయిన దారం అధిక నాణ్యత కలది. 
అయితే ఈ యంతంపె రీలింగుచేయటానికి మంచి నాణ్యతగల పట్టుకాయలు కావాలి. 
ఇందులో బెవోల్టీన్‌ గూళ్ల నుంచి మంచి దారం తీయటానికి వీలవుతుంది. 


5. మేలిరకపు రీలింగు యంత్రం! 

దీనిని కేందపట్టు పరిశోధన మరియు శిక్షణాలయం, మైసూరు (Central 
Sericulture Research and Training Institute - Mysore — CSRTTI )} వారు 
రూపొందొంచారు. ఇందులో స్నిగతను, సుభతను పెంచటానికి చేంబన్‌ [కోయిజర్‌ స్థానంలో 
టావెల్లెట్టి కోయిజర్‌ ను అమర్చారు. వెండింగ్‌ నాణ్యత పెంచటానికి డబ్బు ఆదాకు, తక్కు 
స్థలంలో యంతాన్ని నెలకొల్పటానికి ఒకే యంతంలో రీ-రీలింగ్‌ చలం అమర్నారు. 
బేలింగు, రీ-రీలింగు ఒకేసారి సులభంగా చేయటానికి భారీ చటాన్ని బాల్‌ బేరింగును అమర్చి, 


168 పట్టు పరిశమ 


యం్యతం తిరిగే సామర్థ్యాన్ని పెంచారు. రీలింగ్‌, రీ-రీలింగ్‌ లను ఒకేసారి లేదా విడివిడిగా 
చేయటానికి రెండు రకాల రీళ్లకు విడివిడిగా వేగ నిరోధక సాధనం అమర్చబడింది (పటం 7.9). 
దీనిని విద్యుత్తుద్వారా కూడా నడిపించవచ్చు. ఇందులో 2-4 యూనిట్లను ఒకే షాప్టు ద్వారా 
కలిపి యం(తాల్ని నడుపటానికి వీలుంది. ఈ యం[తంతో మంచి నాణ్యతగల పట్టుదారాన్ని 
తీయటానికి వీలవుతుంది. 





పటం | 7.9. 


4, B-మేలిరకపు రీలింగ్‌ యంత్రాలు C-వెండింగి, రీ-వెండింగ్‌ చేసే యంత్రం 





రీలింగు వ్యవస్థలు 1t 


(పశ్నలు 


1 ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 


న a ee Hu 
మ ల Wr ౬ 


అ 00౫౩ రార సి లు పి ౯ 


పట్టు రీలింగు అంకే ఏమిటి ? 

మీకు తెల్సిన కొన్ని రీలింగు పనులను తెలపండి. 

పట్టు రీలింగు యంతంలో ఉండే పరికరాలను తెలపండి. 
జెట్టిబౌట్‌ ఉపయోగం తెలపండి. 

రోసెట్టి అంటే ఏమిటి ? 


'జెలూన్‌ అంటే ఏమిటి ? 


(కోయిజర్‌ ఉపయోగమేమిటి ? 
(కోయిజర్‌ లోని రకాలను తెలపండి. 
రీలింగులో రీలువేగం ఎంత ఉండాలి ? 
రీ-రీలింగు వలన ఉపయోగమేమిటి ? 
అల్లిక అంకే ఏమిటే ? 

స్కీను పటంగీచి భాగాలను గుర్తించండి. 
పువృం అంతే ఏమిటి ? 


. ఒక బేలుకు ఎన్ని కిలోలు ? 
15: 


మీకు తెలి ఎన పట్టు రీలింగు యంతాలను తెలపండి. 


1. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 


Ou: bt rE 


రీలింగు పరికరాల గురించి వివరించండి. 

దేశవాళీ చరఖా రీలింగు యంతం గురించి వివరించండి. 

ఫలేచర్‌ రీలింగు.గురించి వివరించండి. 

CSRTI రూపొందించిన రీలింగు యంత లక్షణాలను తెలపండి. 
ఈ కింది వాటికీ సంక్షిప్తంగా సమాధానాలు రాయుము. 

2) రీ - రీలింగు b) అల్లిక 0) కోయిజర్‌ 
ఈ కింది వాటికి సమాధానాలు రాయుము. 

a) సీను b) ఆటోమాటిక్‌ రీలింగు c) జెట్టిబౌట్‌. 


8. 
ముడిపట్టును పరిక్షించలటం 
(Testing of Raw silk) 


పట్టుపరిశమ అభివృద్దిచెందిన దేశాలలో నిర్దిష్టమై న, ఆమోదయోగ్యమైన (ప్రమాణాలతో 
ముడిపట్టును పరీక్షించి, (గేడింగ్‌ చేస్తారు. _ దీనితర్వాత ముడిపట్టును అమ్మకం చేస్తారు. 
ఇందుకోసం “సిల్క్‌ కండీషనింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ హౌసెస్‌" (Silk Conditioning and 
Testing Houses) ను నెలకొల్పారు. ఇందులో ముడిపట్టు నాణ్యత పరీక్షలే కాకుండ 
కండీషనింగ్‌ (Conditioning) పద్దతిద్వారా వర్తకసంబంధమై న బరువును (Mercantile 
weight) ఖచ్చితంగా నిర్ణయిస్తారు. దీనివల్ల అనేక అనుకూలనాలు ఉన్నాయి. ముడిపటబ్లు 
ఖచ్చితమైన బరువు న్నిరయించడంవల్ల [కయవికయాలలో అనుమానాలుండవు. నేతపని 
సామ్మాగిలో ముడిపట్టుకు అధికధర కేటాయిస్తారు. దీనికి సంబంధించిన అన్నిరకాల పరీక్షలు 
సరియై న పద్దతిలో పూర్తయినపుడు, వర్తక సంబంధమై న లావాదేవీలలో ఇబ్బందులు ఉండవు. 
ముడిపట్టు నాణ్యత అనేక అంశాలపె ఆధారపడి ఉంటుంది. అవి - పట్టుగూళ్ల నాణ్యత, 
రీలింగ్‌ పద్దతి వాడిన యం(త్రపరికరాలు, రీలరు సాంకేతికపరిజ్ఞానం మొదలెనవి. ముడిపట్టు 
పరీక్షలలో రీలింగ్‌లో జరిగిన లోపాలు గుర్తించటానికి వీలవుతుంది. కాబట్టి ముడిపట్టును 
పరీక్షించడం ఇటు వర్తకులకు అటు పట్టుపర్మిశమదారులకు [కేయస్కరం. 


ఉద్దేశ్యం: 

ముడిపట్టును పరీక్షించి, (గేడింగ్‌ చేసి తగిన (పమాణాలను న్నిరయించటంలో ఉన్న వివిధ 
అంశాలు ఈ కింద తెల్పడమై నది. అవి ముడిపట్టు, స్కీన్‌ , ఉనియర్‌, స్థితి, బేల్‌, వాతావరణం. 
వీటి నిర్వచనాలు. 


1. ముడిపట్టు (Raw silk) : రీలింగ్‌ లో అనేక పట్టుకాయలను రీలింగు చేయగా వచ్చిన 
పట్టుదారం. 


2: అంతర్జాతీయ (ప్రామాణిక స్క్‌ను (International standard skein) : ఇది 
148-150 సెం.మీ.(5ర8ి"-59') _కెవారంతో (Circumference), ఆరు రిట్స్‌తో ఉంటుంది. 
దీని హాంక్‌ (Hank) ముఖానికీ అడ్డంగా 8-13 స్పష్టమైన డైమండ్‌ లు (Diamonds) 
ఉంటాయి. హాంక్‌ 7.5 సెం.మీ. వెడల్పు ఉంటుంది. దీని బరువు 12 డనియర్త వరకు 
65-70 (గా. ; 24 డీనియర్హ వరకు 78-85 [గా ; 32 డనియర్ల వరకు 80-90 ws 
32 డీనియర్హకు పెగా ఉరకు 90-100 (గా. ఉంటుంది. 


3. డీనియర్‌ (Denier) : పారిస్‌లో 1900 లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం [ప్రకారం 
0.05 [గా. బరువుండాలి. అంటే 450 మీ. పట్టుదారం 0.05 (గౌ. బరువు ఉండి ఒక 
డీనియర్‌ గా (లేదా 9000 మీ. 1గా. బరువు) పరిగణిస్తారు. 


4. (పామాళోక కండీషన్‌ (Standard condition) : ముడీపట్టు పాడీబరువులో 11 శాతానికి 
సమానంగా తేమ ఉండటాన్ని ఆ ముడిపట్టు “పామాణీక కండీషన్‌” అంటారు. 


5. [ప్రామాణిక బేల్‌ (Standard bale) : ఇది 60 కిలోలు లేదా 132.3 పౌండ్లు ఉంటుంది. 
ఈ (పమాణాన్ని పికుల్‌ (Picuh) అంటారు. 


ముడిపటును పరీకించటం 171 
క త్‌ 


6. (పామాణిక వాతావరణం (Standard atmosphere) ; సాపేక్ష తేమ 65 శాతం, ఉష్ణ్టో గత 
25°C ఉండాలి. 

పెన తెల్పిన (పమాణాలతో ముడిపట్టును వివిద పద్దతులలో, పరికరాలను ఉపయోగించి 
పరీక్షించాలి. ఇందులో రెండు రకాల పరీక్షలు ఉన్నాయి. అవి 


1. దృశ్య పరీకలు Il. యాంత్రిక పరీకలు. 
AS లు 


1. దృశ్య పరీక్షలు (Visual tests) : ఇందులో ముడీపట్టు రంగును, (పకాశించే ల క్షణాన్ని 
(Lustre), వినియోగించుటకు అన్నువెనదా కాదా అన్న అంశాలు గమనించాలి. అంతేకాకుండా 
నల్లని తలంపై ముడిపట్టును ఉంచి (పామాణీక పద్దతుల [ప్రకారం వెలుగులో (Illumination) 
పరీక్షించాలి. దీనికోసం సిరిప్తేన్‌ ను (5౭11p1l2n6) వినియోగించాలి. 


Il. యాంత్రిక పరీక్షలు (Mechanical tests) : ఇందులో వెండింగ్‌ (Winding) ; 
పరిమాణ పరీక్ష (Size test) ; అత్యధిక ఉవియేషన్‌ పరీక్ష (Maximum deviation test) ; 
సరాసరి పరిమాణం పరీక్ష (Average-size test) ; సరిసమానంగా ఉండటంలోని తేడాల 
కోసం పరీక (Evenness variation test) ; శు భతా పరీక్ష (౮1640౧0653 test) ; స వచ తా 
పరీక్ష (Neatnes" test) ; దృఢత్వం, పాడవుగాసాగే పరీక్షలు (TenaCity and elongation 
test) ; సంజనన పరీక్షలు (Cohesion tests) ఉన్నాయి. 


(ప్రామాణిక పరీక్షా పరికరాలు (Standard testing appliances) : 


1. వెండింగ్‌ చటం (Winding frame) : దీని వెండింగ్‌ వేగం 110, 140 లేదా 
165 మీ./నిమిషానికి ఉండాలి. దీనితో బాబిన్స్‌ను (000015) రెండువెపుల నుంచి ఒకే 
రకంగా తిప్పటానికి వీబుండాలి. దీని స్విఫ్ట్‌ (౪010 బరువు 530 (గాములు. బాబిన్‌ వేగం ఒకే 





పటం ః 8.1. ఎప్రువెట్టి పటం 1 8.2. డీనియర్‌ స్కేలు 


172 | పట్లు పర్మిశమ 
ళు 


రకంగాను, తన్యతను (180౧9100) సమకూర్చటూనికి అనువుగాను నునుపుగా ఉండాలి. ఈ 
వెండింగ్‌ చృటంతో వెండింగ్‌ పరీక్షలుచేయడానిక్తి, బాబిన్‌ లో ముడిపబ్లును చుల్దుటూనికి 
వీలవుతుంది. 


2, పరిమాణ రీలు (Sizing ree) : మంచి య (Skein5) తయారుచేయటానికి 
రీలు కెవారం 1.125 మీ., (400 చుట్లతో 450 మీ. దారం వస్తుంది), ఒకేరకమైన 300 RPM 
వేగం ఉంటుంది. _ డీని చుట్బకొ లతలను లెక్కించుటకు అంకెలుకల మీరు, దారం 
తెగినవెంటనే అటోమేటిక్‌గా రీల్‌ ఆగటానికి తగినవిధంగా తయారుచేయబడింది. దీనిని 
ఎపువెల్టి (Epprouvette) అంటారు (పటం 8.1). 


8. (త్రాసు (3212106) : ఇది స్కీనుల బరువులను లెక్కించటానికి ఉపయోగపడుతుంది. 
దీనితో 5 మిల్లి గాముల నుంచి 50 (గ్రా. వరకు బరువు లెక్కించటానికి వీలవుతుంది. 


4. స్కేలు (50216) : దీనితో స్క్రీన్‌ల బరువును లెక్కిస్తారు. _ దీనివల్ల సామర్ద్యం 
(Capacity), సెన్సిటీవిటి (Sensitivity) విలువలు తెల్ఫుకొనవచ్చు. దీనిని డనియర్‌ 
(Deneir) స్కేలు అనికూడా అంటారు (పటం రి.2). 

దీనిలో సామర్ధ్యం, సెన్సిటివిటీల వివరాలు . 


సామర్ద్యం సెస్సిటివిటి 
40 డీనియక్లు 0.25 డీనియర్లు 
80 డీనియర్హు 0.5 డీనియర్డు 
160 డీనియర్లు 1.5 డఉనియర్లు 
400 డీనియర్లు 2.5 డీనియర్లు 


రః సెరిప్టేన్‌ (Seriplane) : ఈ పరికరంలో ముడిపట్టు దారాలను 100 RPM వేగంతో 
రమైన పొడవుకు చుట్బడం జరుగుతుంది. చుస్టేటపుడు తెంపులు ఎక్కువైతే, వేగాన్ని 
80 RPM కు తగ్గిస్తారు. ఇందులో ముడిపట్టు 'దారంపె ఒకేరకమైన ఒత్తిడి ఉంటుంది. 
ఇందులో ముడిపట్టు దారాల సంఖ్యను చూపించే కళకి తుల. ఇందులో మొత్తం పది 
బాబిన్లను ఒకేసారి “వాడవచ్చు (పటం 8.34). పానెల్‌ (Panel లేదా .బోర్టుపె దారాలను 
13 సెం.మీ. వెడల్పు సమూహాలుగా చుట్టబానికి వీలుంటుంది. ఈ పానెల్‌ 127 మి.మీ. 
వెడల్పు, 450 మి.మీ. పొడవు ఉంటుంది. 

పర్యవేక్షణ బోర్డు (15066600 board) ఒక మీటరు శకెవారంతో ఒకేరకమైన నలుపు 
ఉపరితలంతో భన, ముడిపట్టు సరిసమానత, శుభత్క నాజూకు పరీక్షల కొసర్ర 
(పామాణక ఫొటోలను తీయాలి. “ 

పరీక్ష పానెల్‌ లను పరీక్షించటానికి ఉపయోగించే (ప్రత్యేకమైన గదిని పర్యవేక్షణ గది 
Unepeetion room) అంటారు. దీనిలోని గోడలకు పాలిన బూడిదరంగు, పెకప్పుకు, 
గచ్చుకు తెలుపురంగు వేయాలి. మంచి వెలుతురు కోసం లెట్లను అమర్చాలి. ఇందులోని (పతీ 
అద్దం (Reflector) 152.5 సెం.మీ. పాడవుతో, ఆరు 50 వోల్డుల బల్ఫులతో అమర్చి 
ఉండాలి. దీనితో పరోక్షంగా పరావర్తన వెలుగు విరజిమ్మటానికి వీలుగా ఈ అద్దాలను అమర్భారఠి. 


Be 


6. కహమన్‌ బస్టర్‌ (Cohesion tester) : ఇందులో చటానికీ ఇర్పువెపుల ఉండే పది 
కొక్కేలకు జిగ్‌ -జాగ్‌ (218-228) పద్దతిలో ముడిపట్టు దారాన్ని చుట్టటానికి వీలవుతుంది. 


ముడిపట్ల్టును పరీకించటం liv 


(పటం 68.3 B). ఇందులో స్థిరంగా, ఒకేరకమైన ఒత్తిడ ఉండబుంవల్ల దారం ఇర్తవె స్థానాలలో 
రాపిడికి గురవుతుంది. ఇందులో మొత్తం ఒత్తిడీకే వినియోగించే బరువు 180 |గా.లు జంక్‌ 





పటం $ 8.93. (ప్రామాణిక పరీక్షా పరికరాలు 


7. సెరిగ్రాఫ్‌ (Serigraph) : దీనితో ఒత్తిడితో పాటుగా దారం పాడవును (Elongation) 
రికార్డు చేయడానికి వీలవుతుంది. దీనిపెన, కింది క్రాంపుల (౮120099) మధ్య 10 సెం.మీ. 
దూరం ఉంటుంది. కింది క్షాంపు, లాగే వేగం నిమిషానికి 15 సెం.మీ. ఉంటుంది 
(పటం 8.3 ర. 


8. కండీషనింగ్‌ ఓవెన్‌ (Conditioning oven) : 
ఇందులో (కమపద్దతిలో ముడిపట్టును ఎండబెడతారు. దీనిలో 140°C లో ముడిపట్లు 
చక్కగా ఎండుతుంది. 


పెన తెలిపిన [ప్రామాణిక పరీక్షలు పూర్తిచేసిన ' తర్వాత ముడిపబ్దును వర్లీకరించాలి. 
ఇందులో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. 


174 పట్టు పరిశ్రమ 


1. (గ్రేడులు (Grades) : ముడిపట్టు వర్గీకరణకోసం పరిమాణం (ఏ॥iz౭) ఆధారంగా మూడు 
రకాలుగా విభజించవచ్చు. 


ఒకటవ రకం అ 18 డీనియర్షు, ఇంకా తక్కువ 
రెండవ రకం జ్‌ 19-33 డీనియర్జు 
మూడవ రకం వ 34 నుంచి ఆపెన డీనియర్లు 


ర్‌ి (గేడులను 4A, 3A, 2A, A, B (క్రమంలో పిలవాలి. 


2 వర్గీకరణ పద్దతి (Method of classification) : 

ముడిపట్టు (గేడింగ్‌ ను ముఖ్య పరీక్షలు ఆధారంగాచేయాలి. అనుబంధ పరీక్షల ఆధారంగా 
ఉీ(గేడింగ్‌ (De-grading) చేయాలి. అంతేకాకుండా దృశ్య పరీక్షలో నాసిరకంగా గుర్తించిన 
దానిని, వెండింగ్‌ పరీక్షలో ఈ కింద వివరించిన హద్దులు దాటిన ముడిపట్టును B-గేడుగా 
నిర్ణయించాలి. 


ముడిపట్టు రకం తెంపులు 
12 డీనియర్లు లేదా ఇంకా మంచిది 50 
13-18 డీనియర్లు 40 
19-33 డీనియర్హు 35 
34-69 డీనియర్లు 25 
70 డీనియర్లు లేదా మందం 20 
ఇక దారం సరాసరి మందం ఈ కింద తెల్పిన విలువలను దాటకుండా ఉండాలి. 
ముడిపట్టు రకం సరానరి మందం తేడాలు 
20/22 డఉనియర్హు, మంచిరకం 4% ఇరువెపుల 
21/23 నుంచి 26/28 3.5% ఇరువెపుల 
27/29 మరియు మందం (పత్యేక ఒప్పందంలో మాతం 


సరాసరి పరిమాణ హద్దులు వర్తిస్తాయి. 
(పశ్నలు 


1. ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 

ముడిపటు పరీకల ముఖ్య ఉద్దేశ్యం తెలపండి. 
(య్‌ (AN డు 

ముడిపట్టు అంకే ఏమిటి ? 

(పామాణీక బేల్‌ అంకు ఏమిటి ? 

ఒక డనియర్‌ దేనిని సూచిస్తుంది ? 

కుల్‌ అంటే ఏమిటే ? 


౮ తమ WW (౫ 


ముడిపటును పరీకించటం 
అ యి 


10. 
11. 
12. 


అ 00 ~I31 రా 


ముడిపట్టు పరీక్షల రకాలను తెలపండి. 

మీకు తెల్సిన [ప్రామాణిక పరికరాలను తెలపండి. 
ట్టురీలు కొలతలను తెలపండి. 

స్కేలు ఉపయోగమేమిటి ? 

సెరిగాఫ్‌ ఉపయోగమేమిటి ? 

ముడిపట్టు (గేడులను తెలపండి. 

B (గేడు ముడిపట్టు లక్షణాలు తెలపండి. 


[న్‌ 


bh 


11. ఈ (క్రింది వాటికీ" వ్యాసాలు రాయండి. 


ముడిపట్టు పరీక్షలోకల అంశాలను వివరించండి. 

ముడపట్టు (పామాణిక పరికరాలను, వాటి ఉపయోగాలను వివరించండి. 
ఈ కింది వాటిపై సంక్షప్తంగా సమాధానాలు రాయండి. 

a) స్క్‌ను b) రీలు C) ,వెండంగు చలం. 


9. 

పట్టుపరిశమలోని ఉపఉత్పత్తులు, 

వాటి వినియోగం 

(Bye-products in Sericulture and their utilization) 


పట్టుపరి|శమ వ్యవసాయాధారిత పరిశమ. ఇందులో మల్ఫరీ పెంపకం, గుడ్ల ఉత్పత్తి, 
పట్టుపురుగుల పెంపకం, రీలింగు అనే అంశాలు ఉన్నాయి. ఈ పర్మిశమలో పట్టుగూళ్ల 
ఉత్పత్తివల్ల లాభాలను ఆర్జించటబం అందరికీ తెలిసిన విషయమే! రీలింగుకు సాంకేతికపరిజ్ఞానం, 
పరికరాలు కావాలి. ఈ పరిశమలోని ముఖ్య ఉత్పత్తులే కాక (పతీ అంశంలో ఉత్పత్తి అయిన 
కొన్ని ఉప ఉత్పత్తులు కూడా లాభాలను ఆర్జించటానికి తోడ్పడతాయి. పట్టు పరిశమలో ఏదీ 
వ్యరపదార్దం కాదు. అన్నింటీనీ వివిధ రకాలుగా వినియోగించుకోవటానికి వీలుంది... ఈ 
పరిశ్రమ బాగా అభివృద్ధిచెందిన చెనావంటిీ దేశం, ఉప ఉత్పత్తుల ద్వారా మంచి లాభాలను, విదేశీ 
మూర ర పొందుతోంద్‌ ఈ ఉపఉత్పత్తులను వివిధ' రీలింగు, - పెంపక, మల్బరీ 
క్షేతాలనుంచి సేకరించి, వాటిని అనుబంధ పరిశ్రమలకు చేరవేసి కూడా స్వయంజఉపాధిని 
పొందవచ్చు. మనదేశంలో ఈ ఉప ఉత్పత్తులలో. కొద్ది శాతం మాతం తక్కువస్థాయిలో 
వినియోగిస్తున్నారు. పట్టు పర్మిశమలోని వివిధ అంశాలలో ఏర్పడిన ఉప ఉత్పత్తులు-వాటి 
వినియోగాన్ని గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. 


1. మల్చరీ తోటలోని ఉప ఉత్పత్తులు ; 


మల్ఫరీతోట పెంపకం మఖ్యోద్దే్య్యం-నాణ్యతకల ఆకులను ఉత్పత్తిచేసి వాటిద్వారా 
పట్టుపురుగులను పెంచి, నాణ్యమై న పట్టుకాయలను పొందడం. 


1. a ఆకులు (Mulberry leaves) :: తోటలోని ముదిరిన ఆకుల్లో, చిన్నచిన్న 
కొమ్మల్మ్‌ అధికంగా ప్రోటీన్లు, పిండిపదార్జాలు ఉంటాయి. వీటిని జీవ (ద్రవ్యరాశి (Bio- 
mass) ఉత్పత్తిలో వినియోగించాలి. పట్టుపురుగుల పెంపకంలో మిగిలిన ఆకులు, చిన్న 
కొమ్మలు, ఆకుల ఈనెలు, ముదిరిన ఆకులను గొ|ఛెలకు, మేకలకు మేతగా వాడాలి. 


2 పుల ఫలాలు (Mulberry fruits) ఏ ఇవి (పతీసంవత్సరం వే - జూన్‌ మధ్య 
కాలంలో ఎర్పడతాయి. ఈ ఫలాలు తెలుపు - గులాబి తెలుపు (White to whitish pink) 
ఊదా-ముదురు ఊదా (PUrple to dark purple) రంగుల్లో ఉంటాయి. ఉత్తర. 
భారతదేశంలో మల్చరీని ఫలాలకోసం పెంచుతారు. మల్చరీలో మారన్‌ మ్యాకురా (Morus 
macroura) ఫలాలు 8 సెం.మీ. పాడవు వరకు పెరుగుతాయి. ఫలాలు మృదువుగా, చాలా 
తీయగా, రుచిగా ఉంటాయి. బాగా పండిన ఫలాలను రసాలు, జామ్‌ల తయారీలో వాడతారు. 
ఈ వృక్షాలను |[పజలు “జామూన్‌ ” (౮21) పండ్ల డ్ల వృక్షమని పిలుస్తారు. 

యూరప్‌లో ఈ పండ్లను వినియోగించి ల తయారుచేస్తారు. ఈ ఫలాలకు 
జాషధగుణం ఉంది. వీటితో ఫె బిల్‌ (Febrile) « వ్యాధిని అరికట్టవచ్చు. అంతేకాకుండా 
'మలబద్దకం, గొంతునొప్పి, డిస్పెప్పియా (Dyspepsia), మెలంకోలియా (Melancholia) 
మొదలెన వ్యాధుల నివారణకు వాడతారు. ఈ ఫలంలోని సేంద్రియ ఆమ్లాలు ఆకలిని 
పెంచుటయే కాకుండా జీర్ణ కీియకు కూడా తోడ్పడతాయి. 


పట్టు పరిశ్రమలోని ఉప ఉత్పత్తులు, వాటి వినియోగం 177 


8. మల్బరీ వృక్షం (Mulberry tree) : ఇందులో (ప్రత్యేకమైన నారలు. (Fibres), లేబక్స్‌, 
సెల్యులోజ్‌ ఉంటాయి. అందువల్ల దీని క్టరను ఉపయోగించి క్రికెట్‌ బ్యాట్లు, స్టంపులు 
(వt1mpక), టెన్నిస్‌ బ్యాట్లు, హాకీ కరలు తయారుచేస్తారు. మల్బరీ సంవత్సరమంతా పెరిగి, 
_ పెద్ద వృక్షంగా సెరగటంవల్లి దీని కరను ఇంటి కట్టడాలకు వినియోగిస్తారు. ఏటి కలపతో 
. నిర్మించిన గృహాలు హమాంయాత చెంబడీ కన్పిస్తాయి. మల్చరీకలప నునుపుగా మెరుస్తూ, 
సంగడి పట్టించటానికి (౧7౦౦6 turning) వీలుగా ఉంటుంది. దీనితో గృహోపకరణాలను 
తయారుచేస్తారు. 

మల రీ తోటను |పూనింగ్‌ చేసిన తర్వాత కొమ్మలను వంబచెరకుగాను, కంచె 
వేయటానికిగాను వాడతారు. వీటిని కటింగ్‌్‌గా చేసి నాటటానికి కూడా వినియోగిస్తారు. 

యూరప్‌ మరియు చెనాదేశాల్లొ లేత, ముదురు కాండాల బెరడును (Bark) కాగితం 
తయారీకి వాడతారు. నీడకు ఆరబెట్టిన లేత కొమ్మలతో కరపెస్టైలను స 
కాండం నుంచి తొలగించిన బెరడుతో తొళ్లను తయారుచేసారు. 

_ మల్బరీ కలుపుమొక్కలను మల్చింగ్‌ కోసం, కంపోస్ట్‌ ఎరువు తయారీకి వాడవచ్చు. 

భారతీయవెద్యంలో మల్ఫరీకీ మంచిస్టానం ఉంది. ని ఆకులను, వేళ్లను గొంతునొప్పి, 
మలబద్దకం, రక్తపోటు మొదలౌనవాటేికి ఉపయోగిస్తారు. మల్చరీకి ఉన్న విలువల వల్ల ఎక్కవగా 
తోటలు, వృక్షాలు “పెంచటానికి అవకాశం ఉంది. . 


11. పట్టుపరుగుల పెంపకంలోని ఉప ఉత్పత్తులు : 


ఇతర పంటలలాగా మల్చరీకి కూడా ఎరువులు అవసరం. వీటికి పశువుల పేడ, 
గొరెల - మేకల పేడ, పట్టుపురుగుల మలాన్ని ఎరువుగా వాడాలి. పురుగుల పెంపకంలో 
మిగిలిన చెత్తా చెదారం, చెడ్డిన ఆకులు, ముదిరిన ఆకులు మొదలెన వాటీని మలంతోపాటుగా 
కంపోస్ట్‌ గుంటలో వేయాలి. బాగా కుల్లినతర్వాత ఎరువుగా వాడాలి. పట్టుపురుగు మలానికి 
మంచి వాణిజ్యవిలువ ఉంది. దీనిని చెనాదేశం చక్కగా వినియోగించి. అధికమొత్తంలో విదేశీ 
మారకదవ్యాన్ని ఆర్షిస్తున్నది. 1950 సం|| కాలంలో పట్టుపురుగుల మలాన్ని చేపలకు 
ఆహారంగానూ, ఎరువులుగానూ వినియోగించారు. 1970 లో మలం నుంచి (1) పెస్ట్‌ క్లోరోఫిల్‌, 
(2) కాపర్‌ క్షోరోఫిలిన్‌ సోడియం ఉత్పత్తిచేసారు. 1975 నుంచి మలం నుంచి (3) టాల్‌ 
(4) కెరోటిన్‌ (5) (కై యాక్టినాల్‌ (6) పెక్టిన్‌ వంటి వాటిని ఉత్పత్తిచేసే ఆహారంగాన్తూ, 
రసాయనిక, జాషధ, కాస్మోటిక్‌ పరిశ్రమల లోనూ వినియోగిస్తూ, ఎదకి విదేశీ మారక 
(ద్రవ్యం సంపాదిస్తున్నారు. విటి ఉపయోగాలు - 


(1) సెస్ట్‌క్షోరోఫిల్‌ ను రసాయనికపరిశమలో వినియోగిస్తారు. (2) కాపర్‌ క్లోరోఫిలిన్‌ 
సోడియంను మానవుని జీర్ణాశయం, కాలేయం, క్లోమం, ద్వీర్రకాలిక మూూతకోశ వ్యాధులు 
నయంచేసే బాషధాలలో ఉపయోగిస్తున్నారు. దీనిని వెన్‌, "పండ్లు - కూరగాయల పాకం 
తయారీకి, టూత్‌ పేస్టు, షాంపుతయారీకి వాడుతున్నారు. (3) 'ఫెటాల్‌ను విటమిన్‌ ఓ, 
విటమిన్‌ గీ ల తయారీకి వాడతారు. (శ) కెరోటిన్‌ ను "విటమిన్‌ ఓ తయారీలోనూ, జీర్ణకోశం, 
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నివారణకు, ఈ అవయవాలకు కాన్సర్‌ రాకుండా 
నిరోధించుటకూ వాడుతున్నారు. (5) (చు యాక్షినాల్‌ ను వరి, గోధుమ, మొక్కజొన్న, 
వేరుశనగ, కూరగాయల పంటలలో వృద్దినియం( తకాలుగా వాడుతున్నారు. (6) పెక్టిన్‌ ను జామ్‌, 
జెల్లి పండ్లరసాలను చిక్కగా చేయడానికీ, ఐస్‌|కీంలోనూ, మానవుని రక్తపీడనం, కొలెస్టరాల్‌ 
అదుపుచేసే మందులతయారీ లోనూ ఉపయోగిస్తున్నారు. 
మనదేశంలో అన్నువెన పద్దతులు, పరికరాల, సాంకేతిక పరిజ్ఞానం కొరతవల్ల పట్టుపురుగుల 
మలంనుంచి ఈ పదార్దాలను పాందడ ంలేదు. 


U 


178 . పట్టు పరిశ్రమ 


111. రీలింగులోని ఉప ఉత్పత్తులు " 
వీటిని మూడురకాలుగా విభజించవచ్చు. అవి పట్టుగూళ్ల, రీలింగ్‌, రీ-రీలింగ్‌ వృధా 
పదార్ధాలు. 


1. వ ఫధౌ పట్లుకాయలు (Cocoon waste) : పట్టుకాయలలో అన్నిరకాల చెడిన గూళ్లను, 


ఫ్రాజ్‌ను స్పన్‌ సిల్కు ఉత్పత్తిలోను, రబ్బరు పరిశమలోను వాడుతున్నారు... ఈ గూళ్తనుంచి . 


తీసిన దారం నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. ఈ కాయలను అందమైన తీవాసీల 
తయారీలో వినియోగిసారు. రంధాల గూళ్లను. me వివిధ ఆకృతులలో కత్తిరించి 
"దండలను, పుష్పాలను, గుచ్చాలను, అలంకరణవస్తువులను తయారుచేస్తారు. ఇవి చాలా చవకగా 
తయారవుతాయి. 


2. రీలింగ్‌ లో వ్యర్హప దార్జాలు (Reeling న పట్టుకాయలను ఉడకబెల్టినపుడు ఏర్పడి. 
వ్యర్దపదార్ధాన్ని “రీలింగ్‌ వ ర్రపదార్హం' అంటారు. కరుకు ఉడకబెట్టి దారం మొదలున 
గుర్తించటానికి (బషింగ్‌ చేస్తారు. ఈ చర్యలో కాయల పెన ఉండే ' పార. ఊడీ గుత్తిల 
వెలువడుతుంది. దీనిని తీసివేడిగా తడిగా ఉన్నపుడే పాడవుగా లాగి ఆరబెట్టాలి. ; 

రీలింగ్‌ లో దారాన్ని గుర్తించి బటన్‌నుంచి తీసి రీల్‌ కు అందిసారు. ఈ చర్యలో. 
ఏర్పడిన తెంపులను “రీలర్‌ వ్యర్దపదార్దం' అంబారు. ఇది కొద్దిగా నాణ్యతగల దారం. దీనిని 
కూడా వేడిగా, తడీగా ఉన్నప్పుడే పడగ లాగా ఆరబెట్టాలి. 


తి. దీ=రీలింగ్‌లో వ్యర్ధపదార్దం (Re-reeling waste) : దీనిలో దారం మొదలును 
గుర్తించటంలో కెంత దారం తెగుతుంది. అంతేకాకుండా ముడులు వేసేటపుడు కొంతదారం 
మిగులుతుంది. వీటన్నింటినీ కలిపి “రీ - రీలింగ్‌ వ్యర్హ పదార్దాలు" అంటారు. 


4, బేసిన్‌లో వదలిన పదార్దం (32910 refuge) : రీలింగ్‌ పూర్తయిన తర్వాత బేసిన్‌లో 
ప్యూపాను ఆవరించిన పాలేడీ లేదా గొసా మర్‌ పార లేదా పట్టుకాయలో చివరిపార 
మిగులుతుంది... పాలేడ్‌ పారనుంచి ప్యూపాను వేరుచేసిన తర్వాత రీ రీలింగ్‌ చేయటానికి వీలుకాదు. 
కాబట్టే దీనిని పొడవుగా లాగి ఆరబెట్టాలి. 

వివిధ రీలింగ్‌ వ్యవస్థల్లో వ్‌ర్పడిన వృధాపట్టును 'స్పన్‌ యార్‌ (Spun yarn) 
we El ముడిపదార్హంగా వాడతారు. భారతదేశంలో ఈ వృధాపట్టును కుటీర పరిశమలో 
“ముతక స్పన్‌ యర్‌ ఎ తయారీలో వాడుతున్నారు. ఈ రకం తయారీ పశ్చిమబెంగాల్‌ లో 
అధికంగా ఉంటుంది. దీనిని “'మబ్కా' (420.2) అని పిలుస్తారు. ఈ మట్కాను హాండ్లూమ్‌ 
నేత పర్శిశమల్లో వినియోగిస్తారు. ఈ రీలింగ్‌ వృధా పట్టులో 30-35 శాతాన్ని స్పన్‌సిల్కొ 
(Spun silk) ఉత్పత్తికి, 20-25 శాతాన్ని నోయిల్‌ ప పట్టు (షం? 51120 ఉత్పత్తికి వాడతారు. 

పట్టులోకల ఫె బోయిన్‌ (Fibroin) ప్రోటీన్లను : వినియోగించి నేచురల్‌ ఫె ఫె బోయిన్‌ 
[క్రీములను “తయారుచేస్తారు. ఈ [క్రీము చర్మాన్ని మృదువుగా, కోమలంగా ఉంచి శరీరానికి 
మంచి ఛాయనిస్తుంది. ల స దీన్ని షాంపుల ఉత్పత్తిలో క కూడా వినియోగిస్తున్నారు. 
ఫెబోయిన్‌ వినియోగం చెనాదేశంలో ఎక్కువ ఉంది. 
5. పూూపాలు (Pupae) : . పట్టుకాయలో ప్యూపా ఉంటుంది. రీలింగ్‌ తర్వాత మిగిలిన 
ప్యూపాలను అనేకవిధాలుగా వినియోగిస్తున్నారు. ఈ ప్యూపాలను సేకరించి ఆరబెట్టాలి. 
_ప్యూపాలో 85.శాతం కొవ్వులు, 50 శాతం (ప్రోటీన్లు ఉంటాయి. ఎండిన ప్యూపానుంచి నూనెను 
తీసి సబ్బుల పరిశమలో వాడతారు. నూనెను తీయగా మిగిలిన పదార్దంలో (పోటీన్లు అధికంగా 
ఉంటాయి. దీనిని చేపలకు, కోళ్లకు ఆహారంగా వాడతారు. ఎండిన ప్యూపా బరువులో 22-27. 


పట్టు పరిశ్రమలోని ఉప ఉత్పత్తులు, వాటి వినియోగం 179 


శాతం నూనెను తీయటానికి వీలుంది. ఈ నూనెలో విటమిన్‌ A అదికంగా ప్రజలకే: కాబట్ట 
నూనెకు కల వాసనను తొలగించి (Deodorisation), మానవ వినియోగానికి వాడాలి. 


ప్యూపాలను. పశువుల వేతగాను, కుక్క ml పండ్లపాడి, రసాయనిక, బాషధాల 
తయారీ లోను వాడుతున్నారు. 


6. సీరు ః . వివిధ రీలింగ్‌ పనులలో నీటిని వినియోగిస్తారు: ఈ నీటిలో అమైనో ఆమ్లాలు, 
వ. ఉంటాయి. కాబట్టీ వీటిని Dp తర్వా త మొక్కలకు వినియోగించాలి. 
"ఈ విధంగా ఏర్పడిన" వ్యర్దపదార్థాలను వాటిని తగినవిధంగా ఉపయోగించి అధిక. 
లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఉప ఉత్పత్తులను వ్మికయించటం ద్వారా 
రెతులకు, రీలర్లకు నికరలాభం ఉంటుంది. రీలరకు ముడీపట్టు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. 
'పట్టుపరి| శమ (గామాలలో (గామ ఆవరణ, వాణీజ్యంతో ముడిపడి ఉంది. కాబట్టి ఈ పట్టు 


_పర్మిశమ స కాకుండా ఉప ఇక ఆక ద్వారాకూడా ఉపాధిని పాండటూనికీ మంచి 
అవకాశం ఉంది. 


ప్రశ్నలు 
1. ఈ కింది అంశాలకు లఘుటీక రాయండి. 

ఉప ఉత్పత్తులు అంకే ఏమిటి ? 

పట్టుపరి శ్రమలో ఏర్పడే ఉప ఉత్పత్తులను తెలపండి. 

మల్చరీ పండ్ల ఉపయోగాలను తెలపండి. 

మల్బరీ వృక్షం ఉపయోగాలు ఏమిటి ? 

చెనాదేశంలో పట్టుపురుగుల మలంనుంచి ఉత్పత్తి చేసే పదార్దాలేమిటి 2 
వృధా పట్టుగూళ్ల ఉపయోగాలను తెలపండి. 
“మట్కా అంటే ఏమిటి? 

ఫెబోయిన్‌ ఉపయోగమేమిటి ? 


శత త తతత 2 


. పట్టుపురుగుల ప్యూపా ఉపయోగాలు తెలపండి, 
మల్ఫరీ జొాషధపరమై న ఉపయోగాలు ఏమిటి ? 


a 
న 


11. ఈ కింది వాటికి వ్యాసాలు రాయండి. 
1. మల్చరీ ఉప ఉత్పత్తులను గురించి వివరించండి. 
2. పట్టుపురుగుల మలం ఉపయోగాలను తెలపండి. 
3. రీలింగ్‌ లోని ఉప. ఉత్పత్తులను వివరించండి. 
4. ఈ కింది వాచికి సంక్షిప్త సమాధానాలు రాయండి. 
2) మల్చరీ వృక్షం 1) వృధా పబ్బుకాయలు అ పట్లు రీలింగ్‌లో వాడిన నీరు 
5. ఈ కింది వాబికి సంక్షీప్ర సమాధానాలు రాయండి. 
ఇ) మల్చరీ ఫలలు - 1) రీలింగ్‌ వ్యర్రపదార్దాలు ల) ప్వూపాలు 


180 


10. 


Be 
es 


రి శమ 


ఇల్ల 


సంప్రదింపు [గంథాలు 


Silk Reeling Sericulture Manual - 3, FAO hala Services 


. Bulletins., Reprinted by Central Silk Board, Bangalore. 


. Text Book of Tropical Sericulture. Japan Overseas Co- -operation 


Volunteers, Japan 1975. 


; Appropriate Seniculture ms by Dr. Manjeet 5. J olly, CSRTI 


Mysore, 1987. 


Hand Book of Pratl Sericulture by Ullal & Narsimhanna, CSB, 
Bangalore, 1981. 


Hand Book of Silkworm Rearing by Tazima, Agricultural 
మ Manual - 1, Fuji Publishing Co., Ltd., Japan, 1972. 


Hand Book on Pest and Disease Control of Mulberry and Silkworm; 


. United Nations, ESCAP, Bankok, Thailand, 1990. 


తి of Silkworm సం in the Tropics, United Nations, 


New York, as 


1992. 


క sik In has Statistical Biennial, Central Silk కహానీ Bangalore 


Sericulture, Instructional - cum - Practical Manual, III, IV, V 
volumes, NCERT New Delhi, 1989. 


Bulletins on Sericulture, CSB, Bangalore. 


వ. అనుబంధం 


ఆనుబంధం 


పట్టు పరి,శమకు సంబంధించిన కొన్ని సంక్షిప్త నామాలు 


CSB ఆ 


CSRE& TI — 


ERR సు 
NSP _ 
Isp పై 
NIRD - 
TRISEM -- 
IsTP  — 


ITDA జ 


IDBI ఆ 
NABARD — 


DFL — 
CBr i we 
ISDA -- 
APSSRDI — 


KSSRDI — 


CTR E& TI! — 
NSSP — 
IRDP — 


(Abbreviations) 


Central Silk Board 


Central Sericulture Research & Training Institute 


Effective Rate of Rearing 
National Sericulture Project: 
Indo-Swiss Project 


National Institute of Rural Development 


Training of Youth for Self Employment 


Inter State Tasar Project 


Integrated. Tribal Development Agency 


Industrial Development Bank of India 


National Banking for Agriculture and 


Rural Development 

Disease Free Laying 

Cross Breed 

Indo-Swiss Dévelopment Agency 


Andhra Pradesh State Sericulture Research and . 


Development Institute 


 Karmataka State Sericulture Research and 


Development Institute 
Central Tasar Research and Training Institute 
National Silkworm Seed Production 


Integrated Rural Development Programme 


acid treatment 
annual 

ant well 
artificial diet 
atmosphere 

_ auxillary 
available water 


bale 

balloon 

bave 

bed 

biennial 
bio—fertilizers 
bivoltine 
black alkali 
black box 
blastoderm 
blue egg stage 
bobbins 

brin 

brittle .. 
brushing 

bye products 


callus 

' cambium 
capillary water 
chambon 
chawki worms 
chop sticks 
chrysalis 

clay 
climate 


పారిభాషిక పదాలు 


A 


ఆమ్ల చికిత సే 
వారిక 
అ 
నీళ్లదిమ్మె 
ధగా 
క్‌ ఆమ ఆహారం . 
వాతావరణం | 


అనుబంధ 


లభ్యమయ్యే నీరు 
B 


బేల్‌ 
బెలూన్‌ 
బేర్‌ 

బెడ్‌ 

ది వ్రపార్షిక 
జీవఎరువులు 
బెవోల్లీన్‌ 
నల్లక్షారం 
నల్లటి పెట్ట 


అతత వార 


నీలిగుడ్డు దశ 
బాబిన్‌ 

(బిన్‌ 
పెళుసుగా 
(బషింగ్‌ 

ఉప ఉత్పత్తులు 


C 


కొలస్‌ 

ఎభాజ గ్‌ కణావలి 
"కేశికజ లం 

చేంబన్‌ 

తొలిదశ పురుగులు 
చాప్‌స్టిక్‌ 
క్రసాలిస్‌, కోశస్థదశ, ప్యూపా 


బంకమన్ను 
' శీతోషసితి 
౬౯ 


అనుబంధం 


clods 

clouds 

cohesion 

cocoon 

cocoon ratio 
cocoon waste . 
conditioning 
contour 
convulsions 
corrugated paper 
cortex 
croissure 

cross infection prevention 


cottage basin 
country charka 


deciduous 
decoupling 
deflossing 
defoliation 
degumming. 
denaturation 
denier 
density 

dermo visceral muscles 
dew 

diseases 
disinfection 
disintigration 
dissected 
distilled water 
distress 
dormancy 
double cocoon 
drip 

drooping 
dry farming 
dupion silk 


మట్టి గడ్డలు లేదా పెళ్లలు 

మేఘాలు 

సంజననం 

పట్టుకాయలు 

పట్టు నిష్పత్తి 

వ్యధా పట్టుకాయలు 

కండీషనింగ్‌ 

పరిధి 

విలవిలలాడలుం 

ముడతల కాగితం 

వల్కలం 

(కొయిజర్‌ 

ఒక పురుగు నుంచి వేరొక పురుగుకు వ్యాధి 
వ్యాపించకుండా తీసుకునే నిరోధక లేదా 
నివారణ చర?లు 

కాకేజ్‌ బేసన్‌ 

దేశీయ చరఖా 


D 


ఆకురాలు 

ఏీడదియటం 

వాజ్‌ తొలగించటం 
ఆకుతీత 

జిగురును తొలగించటం 
స్వభావ వికలత 
ఉసియర్‌. 

సాం[దత 

చర్మీయ అంతరాంగ కండరాలు 
మంచు 

వ్యాధి, రోగం 

రోగకారక (కమి నిర్మూలన 
విఘటనం 

విచ్చేదితమె న 
స్విన్నజలం 

వ్యాకులత 

నిద్రావస్థ 

ద్వంద్వ పల్టుకాయలు 
చినుకుల లాగా, (డిప్‌ 
వేలాడే 

నీరు పెట్టకుండా సాగుచేయబం 
డుపయాన్‌ పట్టు 


effective rain fall 
egg pads 

egg sheet/cards 

egg sorting 
elevation 
empirical methods 
empyreumatic odour 
epprouvette 

eri silk 


farm 

farmyard manure 
feeding 
feeding time 
fermentation 
fertilizers 
fibroin 
filament length 
flacherie 

floor rearing 
floss 

fog 

frisons 

frost 
fumigation 


galls 

germ tube 
glaciers 

_ glaze 

glossy leaf 
good layings 
gooting 
gossamer layer 
_ grading 
grafting 


FE 
పంటకు అవసరమె నంత వర్ష, 
గుర్రపాడ్‌ ఎ) 
రా 
గుడ్డ కాగితాలు 
గుడ్డను వేరు చేయటం 
ఊర్హత్వం 
య 
అశా! స్తీయ పద్దతులు 
కమురు వాసన 
ఎ(ప్రువెళ్టి 
ఎరిపట్లు 


F 


క్షేతం 

పశువుల పేడ ఎరువులు 
మేతవేయబం 

మేతల సంఖ్య 

కీణానం 

రసాయన ఎరువులు 
స్నెబోయిన్‌ 

దారం పొడవు 
సచ్చువాధి, ఫాచరీ 

మిద్దె లేదా గట్టుపై పంపకం 
పాజ్‌ 

పాగమంచు 

(ఫిసన్స్‌ 

"పేరుకొన్న మంచు 
పొగవేయటబం 


G 


(వణాలు 
బీజనాళం 
హీ మనదులు 
గేజ్‌ 

ag) 

గాసీ ఆకు 

గల ౬ 
మంచి గుడ్డు 
గూటింగ్‌ 


అ గ్గొసా మర్‌ పార 
వేరు చేయటం 
Fe: (గ్రాఫ్టింగ్‌. 


అనుబంధం 


grasserie 
gravitational water 
green manures 
grubs 

gut examination 


hail 

hank 
harvesting 
hatching 

haze 

head pigmentation 
hibernating eggs 
humus 

hybrid eggs 
hygroscopic 
hyphae 


ice berg 
incubation 
instar 
inter-culture 
invitro 


jassids 


kego 
knots 


labial glands 
larva 

late age worms 
latent 


గాసరీ, కామెర్లు, పాలుకారే వ్యాధి 
' స లీ 
గురుత్వ నీరు 
హరిత ఎరువులు 
లార్వాలు 
జీరనాళ పరీక 

aw) SN 


H 


వడగండ్లు 

హాంక్‌ 

పంట నూర్పిడ 
పాదగలం, గుద్దు పగలటం 
పాగమబ్బు 

తల వ్యర్దక విధాసం 
నిదావస్టలోనున | గుడ్డు 
హ్యుమస్‌, 

సంకర గుడ్డు 

ఆర్జాకర్షక 

తంతువులు 


I 


తేలే మంచు దిబ్బ 
పాదిగించటం 

ఇన్‌ స్టార్‌ 

అంతర్‌ కృషి 
పరస్టానిక వర్హనం 


ఓష్ట (గంధు లు 
డింభకం 

చివరిదశ పురుగులు 
అంతర్గత 


1 layering 


* leaf chamber 
వ lenticells 


' loose eggs 


"  lousiness 


macronutrients 
maggot 

manure 

- marginal necrosis 


'. meteriology 


microirrigation 
micro nutrients 
mist 

mites 

‘model rearing house 
moth 

moulting 
mountage 
mounting 

muga silk 
mulberry cutting 
mulberry silk 
mulching 
multivoltine 
mummified larva 
muscardine 
mycosis 


nematode 
noil silk 
nutrition 
nymph 


organic matter 
organic union 


లేయరింగ్‌ 

ఆకు నిల్వ తొళ్లు 
వాయురం|ధాలు 
విడీగుడ్డు 
లొసెనెస్‌.? 


M 


స్తూల పోషకాలు 


మాగట్‌ 

'సేందియఎరువు 

అంచుల కణజాల క్షయం 
వాతావరణశాస్త్రం 

సూక్ష్మ నీటిపారుదల 

సూక్ష్మ వళ తాలు 

పాగమబ్బు 

నల్లిపురుగు 

సయూోాసో "పెంపకగ్భహం 
మాత్‌ 

నిర్మోచనం 

అల్లిక పరికరం 

మౌంటింగ్‌ 

ముగ పటు i 
మల్ఫరీ కటింగ్‌ లేదా పుల్లలు 
మల్ఫరీ పట్లు 

మల్చింగ్‌ 

మల్చీవోల్టీన్‌ 

మమ్మెఫెడ్‌ ఉంభకాలు 
సున్నపు బూజుకట్టు వ్యాధి, మస్కాార్దిన్‌ 
శిలీరధవ్యాధులు 


గుంటి పురుగు, నెమటోడ్‌ 
నోయిల్‌ పట్టు 

పోషణ 

సరూపశాబకం 


0 


సేందియ 'పదార్దం mrlgc me 
సేంద్రియజ్థల యిక 


అనుబంధం 


oviposition 
ovoviviparous 


palade layer 
parental race 
parthenogenesis 
pebrine 
perennial 
periderm 
perimeter 
permeability 
pest 

pin head stage 
pit system 
polar capsule 
polar filament 
 polyphagous 
precipitation 
primary web 

_ propagating medium 
prothetely 
prunin క్‌ 
pulley 

pure race 


race 

rain fall 

raw silk 

rearing equipment 
rearing stand 
rearing tray 
reclamation 
reel 
reelability 
relative humidity 
renditta 
re-reeling 

resin 


అండ నిక్షేపణం 
అండ ణిశూత్సా దకాలు 


P 


పాలేడ్‌ పార 

జనక తరాలు 

అనిషేక జననం 
నల్లమచ్చల వ్యాధి, పె ది: 
బహువార్షిక 

పరిచర్మం 

చుట్లుకొ లత 

పారగమ ర్‌ 

చీడ, తెగులు 


 పిన్‌హెడ్‌ దశ 


గుంట పద్దతి 
(ధువ గుళిక 
(ధువ సూక్ష్మ తంతువు 
బహుపోషకాలు " 
అవకేపం 
a 
(పాథమిక పార 
ఉత్పత్తి యానకం 
(పాఠథిలలి 
కత్తిరించటం 
కప్పీలు 
శుద తెగ 
న 
R 
తెగ 
వర్షపాతం 
ముడిపట్టు 
పెంపక పరికరాలు 
బాతపక స్టాండు 
కాఅఎక తల్ల 
సరిదిదలు౦ 
యి 
రీల్‌ 
రీలదిలిలిీ 
సాపేక తేమ 
ర 
"రిండిటా 
ఎట. 
6-రీలింగ్‌ 
జిగురు 


ribbing 
rime 

ripe worms 
rivulet 
root knot 
root rot 
rosette 

row system 
rustle 


saline and alkaline soils 
sapling 

scale 

scale insects 
scion 

scroop 

seed area 

seed cocoons 
seedlings 

5621011 

shallow 

shelf rearing 
silk 

silk gland 

silk reeling 
silk road 

silk yarn 
silkworm rearer 
silkworm rearing 
silt 

skein. 

sleet 

snow 

soil 

soil erosion 

soil texture 

_ spacing 

specific gravity 
spiklet | 


లి ఓ 
et శ్‌ et et ef 


రిబ్బింగ్‌ 

"రెమ్‌ 

పరిపక్వ లేదా పండిన పురుగులు 
చిన్ననది 

వేరు ముడి వ్యాధి 

బేర కుళ్లు వ్యాధి 

రోసెట్టే 

వరుస పద్దతి 

రస్సుల్‌ 


5S 


అవణీయ క్షారనేల లు 
నర్సరీ మొక్కలు 
పొరును... 

పాలుసు పురుగులు 
సయాన్‌ 

(స్కూప్‌ 


గుడ (పాంతం 
య 


వత్తనపు పట్లుగూళ్తు 
కాక్‌ లు వ్‌ 


నారు మొలకలు 


సిరిసిన్‌ 
లోతు లేని 
షల్‌ లలో పంపకం 


ee 


(గంధి 
రీలింగ్‌ 


Rx 
9 
లు 


యార్‌ = లేదా పట్టు దారం 
ప్రపురుగుల పెంపకదారుడు 
పట్టుపురుగుల పెంపకం 
బురద 
స్కీన్‌ 
వడగండు 

ae) 
మంచు 
నేల, మృత్తిక 
నేల క్రమక్షయం 

ta 

నేల రకం 


స్ట 


సలావకాశం, సలదూరం 
డా య 


తారతమ్య సాందత 
చిరుఫలాలు 


అనుబంధం 


spinneret 
spinning stage 
sprouting. 

. spun silk 

stifil 

stock 

stream 

_ striped bud 
stubble 
sublimation 
sub soil 
succulent 
surface sterilization 
survival rate 
supernatent 
synchronization 


tasar silk 
terraces 
threader 
thrips 

toxic crystals 
trachea 
trader 
travellette 
tremor 
tunica intima 
tunica propria 
twister 


univoltine 


viable 
voltinism 


స్పిన్నరెట్‌ 

అల్లిక దశ 
ఆంకురించటం 

స్సన్‌ పట్టు 

పైసల్‌ 

అడుగు మాను, కుదురు 
(ప్రవాహం 

చారల మొగ్గ 

దుబ్బు 

ఉత్సాతనం 

ఉపనేల 

రసభరితం 

ఉపరితల రోగకారక (కేమి నిర్మూలన 
జీవించే రేటు 

గాలిత (దవం 

సిం! కోనెజేషన్‌ 


rT 


are he ew 
చు 
వేదికలు 


(థెడర్‌ 


' ముడత పురుగు 


షప స్పటికాలు 
చాయునాళాలు 
వర్తకుడు 
Chee 
వణకలుం 

బ్యునికా ఇంటీమా 
ట్యునికా (పాపయ 
మలిపట్టుసాడు 


U 
యునివోల్టీన్‌ 


Vv 


మొలకెత్తతగిన 


వోలినిజం * 
క వు | 


10 


water lifts 

weaver 

weather 

weed 

wetting agent 

white alkali 

wild silkworms 
wilt 

wilting co-efficient 
wilting point 


WwW 


నీటి ఎత్తిపోతలు 
నేతపనివారు 

వాతావరణ స్థితి 

కలుపు మొక్క 

తడి వాహకం 

తెల్లక్షారం 

వన్యరకాలెన పట్టుపురుగులు 
వడలటం 

వడలే గుణకం 

వడలే స్తాయి 


అనుబంధం . 11 
నిర్వచనాలు 
మల్వింగ్‌ ఏ మల్బరీ వరుసల మధ్య నేలను కొంత రక్షక పదార్థంతో కప్పి తేమ నష్టాన్ని 
అరికడుతూ, నేలలో నీటీ శాతాన్ని పెంచటం. 


కణజాల అవయవ . వర్దనం ఏ కణాలను, కణజాలాలను, మొక్కల అవయవాలను క (తమ 
యానకంలో పెంచే విధానం. 


ప్రూనింగ్‌ ః ఒక పద్దతి (పకారం మొక్కల కొమ్మలను కత్తిరించి ఒక ఆకారం, పరిమాణం ఇస్తూ 
ఆకు ఉత్పత్తి పెరగటానికి ఆచరించే పద్దతి. 


సిటి విధిః సెట్టన నీటి పరిమాణానికి, నీరు సెట్టన పాలం వైశాల్యానికి మధ్య —_ స 
తెలుపుతుంది. 


క్యు? సెక్‌ ః నీరు ఒక ఘనపు అడుగు/సెకను వేగంతో (పవహి చటం. 


ఎకరం = ఇంగుళం $ ఒక ఎకరం పాలంలో ఒక అంగుళం ఎత్తువరకు నీరు నిలవ ఉండేటట్లు 
నీరు పెట్టడం, 


(గెయినేజ్‌ ః పట్టుపురుగు గుడ్ల ఉత్పత్తి కేంద్రం. 
పాగవేయటం £ (ద్రవాన్ని వాయురూపంలో వినియోగించి రోగకారక | క్రిమినిర్మూలన చేయటం. 


పాదిగించటం : గుడ్డులోని పిండాలు అన్నీ ఒకేసారి అభివ ఎట్టి చెంది, ఒకేసారి పాదుగబడటానికి 
(Hatching) అవసరమై న వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా కలిపంచటం, 


గుడ్డను నల్లటి పెట్టైలో పెట్టటం : పాదిగేకాలం ముగింపుకు దగ్గరయినకొద్దీ గుడ్డు నీలిరంగు 
దశకు లేదో పన్‌ హజ్‌ దశకు "మారతాయి. ఈ దశలో గుడ్డను 'నల్ల డబ్బాలో ఉంచటంవల్ల 
గుడ్లనీ వ ఒకేసారి పగులుతాయి లేదా పాదుగుతాయి. 


పిన్‌హెడ్‌ దశ $ సరియైన ఉష్టోగత, తేమ ఉన్నపుడు పాదిగించిన గుడ్లలో పిండం 7-8 
రోజులలో (గుడ్డు పగలటానికి 48 గంటల ముందు) అభివ ఎకి చెంది పిన్‌ హెడ్‌ లేదా తలవర్ణక = 
విధానం దశకు చేరుతుంది. 


సిలిరంగు దశ థి గుడ్డు పగలటానికి ఒకరోజు ముందుగా నీలిరంగుకు మారటం. 
పాదగటం $ గుడ్డు పగిలి డింభకాలు విడుదలవటం. 


2 3 


|బషింగ్‌ ః దీనికి పెంపకంలో, రీలింగులో వేర్వేరు నిర్వచనాలు ఉన్నాయి. 
(1) పగిలిన గుడ్ల నుంచి డింభకాలను వేరు చేయటం. 
(య) ఉడికించిన పట్టు గూళ్ళనుంచి దారం చివరలను గుర్తించటూనికి ఆచరించే చర్య. 


చీమలు లేదా కెగో ః గుడ్డు నుంచి వెలువడిన, నల్లగా వెంటుకలతో చీమల లాగా ఉండే 
ఉంభకాలు. 


రోగకారక |కిమి pal వ్యాధులను కల్గించే (క్రిములను చంపి, కలు రాకుండా 
“నిరోధించటానికి ఆచరిం (ప్రక్రియ. 


12 | పట్టు పరిశ్రమ 
చాకీ లేదా తొలిదశ పురుగులు £ మొదటి మూడు ఇన్‌ స్టార్‌ లను (మూడవ నిర్మోచనం చ చివరి 
వరకు) చాకీ లేదా తొలిదశ పురుగులు అంటారు. 

చివరిదశ పురుగులు నాలుగవ, ఐదవ ఇన్‌ స్టార్‌ లను చివరిదశ పురుగులు అంటారు. 


గాస్‌ ఆకు 8 వంచిన కొమ్మకు లంబంగా నిలబడిన పెద్ద వెడల్పయిన, లేత ఆకుపచ్చని మెరిసే 
త 


పెంచే బెడ్‌ శుభత :ః పెంచే బెడ్‌లో పురుగులు తినగా మిగిలిన ఆకులను, విసర్దించిన స 
తొలగించటం. 


స్టలావకాశం లేదా స్థల దూరం $ పెంపకంలో పురుగుల పెంపకానికి అనుగుణంగా అంటే. 
పురుగుల బరువు, పరిమాణాలనుబట్టి పెంపక - తల్ట్డుల సంఖ్యను పెంచి, పురుగు పురుగుకు మధ్య 
దూరాన్ని (క్రమపద్దతిలో ఉంచడం. 


నిర్మోచనం ః డింభక దశలో పురుగు పెంపకానికి అనువుగా పాత చర్మాన్ని విడిచి కొత్త 
వ ఏర్పరచుకోవటం. 


ఫెక్టివీ రేట్‌ ఆఫ్‌ రేరింగు ః ఇది ఒక ఇన్‌ స్టార్‌ లోని మొత్తం డింభకాల సంఖ్యకు, ఉత్పత్తి 
అయన పట్టుకాయల బరువుకు మధ్య నిష్పత్తిని "తెలియచేస్తుంది. 


పట్టుగూడు అల్లటుం పురుగులు డీింభక దశలో ఆహారం తిని, ప్యూపాగా మారటానికి 
మురిదుగా పట్టు గంథులనుంచి పట్టు (సవిస్తూ రక్షణ కోసం కాయలను అల్లడం. 


మౌంటింగ్‌ ః పరిపక్వ లేదా అల్లిక దశకు చేరిన పురుగులను ఏరి అల్లిక పరికరంపై వేయటం. 
పాజ్‌ ఫి పట్టుగూడులో వదులుగా, అధిక డీనియర్‌ తో, తెంపులతో ఉండే (ప్రాథమిక పార. 


పాలేడ్‌ లేదా గొసామర్‌ పార ః ఇది చాలా పలుచగా, దట్టంగా ఉండి రీలింగుకు పనికిరాని, 
పట్టుగూడులోని చివరి పార. 


పట్టుగూళ్త సేకరణ 8 అర్దిక పరికరం నుంచి పట్టు గూళ్లను bose 


పట్టు నిచ్చత్తి * మొత్తం పట్టుగూడు బరువుకు, దాని ఖాళీ పట్టుగూడు బరువుకు మధ్య ఉండే 
నిష్పత్తి. 


ఇన్‌స్టార్‌ £ కీటకం జీవితచర్మితలో డింభక దశలో రెండు నిర్మోచనాల మధ్య ఉండే దశ. 


డింభకం : కీటక జీవితచరితలో గుడ్డుకు ప్యూపాకు మధ్య ఉండే దశ. ఈ దశలో పురుగు 
చురుకుగా ఆప హారాన్ని తింటుంది. 


ప్రోథిటిలి ః కీటకాల జీవితచరిత్రలో డింభకానికి, ప్యూపాకు మధ్య ఉండే దశ. 
పట్టు * కొన్ని కీటకాలు (సవించే తంతువువంటి (ప్రోటీన్‌ నిర్మాణం. 

స్పిన్నరెట్‌  కీటకాలలో పట్టుకాయలను అల్లటానికి తోడ్పడే (ప్రత్యేక అవయవం, 
వోర్తినిజం $ ఒక కీటకంలో సంవత రంలో ఏర్పడే తరాల (generations) సంఖ్య. 


లేయింగ్‌ ః ఒక పట్టుమాత్‌ పెట్టిన మొత్తం గుడ్ల సంఖ్యను తెలుపుతుంది. 


అనుబంధం | 13 


పట్టుకాయ ; పట్టుపురుగు పరిణతి చెందిన తర్వాత పట్టు[గంఢులలోని పట్టును (సవిస్తూ తన 
చుట్టు తాను ప్యూపాదశలో రక్షణ కోసం అల్టుకొనే కవచం. 


ఫీసన్‌ ఎ * ఫ్లాజ్‌, పాలేడ్‌ పారలవల్ల ర డం వ్యర్ష పదార్ధం. 


బిన్‌ ఎ * పట్టుపురుగులోని రెండు ప పట్టు (గంథుల నుంచి వెలువడిన స్వతం్యత ఇ బ్రోయిన్లు 


రెండిట్లాః ఒక యూనిట్‌ ముడిపట్టును ఉత్పత్తి చేయటానికి కావల్సిన పట్టుకాయలు. 
డీనియర్‌ 8 ఇది 9000 మీటర్ల పొడవున్న దారం బరువును తెల్పుతుంది. 
రీలబిలిచి £ రీలింగుకు అన్నువెన గూళ్లతో తక్కువ ఖర్చుతో .పట్టుకాయ దారం తీయటం. 


ముడిపట్టు శాతం  రీలింగుకు ఉపయోగించిన పట్టుగూళ్ల పరిమాణానికి, ముడిపటు 
పరిమాణానికి మధ్య సంబంధాన్ని తెల్పుతుంది. 


మ్యూట్‌ ః పట్టుకాయలో ప్యూపా మరణించి, గూడు తాట అంటుకోగా ఏర్పడిన 
కాయలు, 


ద్వంద్వగూడు : రెండు లేదా ఎక్కువ పట్టుపురుగులతో అల్లబడిన గూడు. 


J 


స్టైఫిలింగ్‌ * ఒక (కమ. పద్దతిలో పట్టు గూడు నాణ్యత చెడకుండా కాయలోపల .ప్యూపాను. 
చంపడు. 


వ 


పట్టుగూళ్ల సీజనింగ్‌ : స్టైఫల్‌ సనన పట్టుకాయలను కనీసం 3-4 కోజుతు తడి, తేమ 


[= 


ఆరేవరకు” నిలవచేయాలి. దేనివల్ల గూళ్ళు మంచిగా ఆరి రీలింగుకు పనికి వస్తాయి. 


రిడ్డింగ్‌ ఏ రీలింగులో పట్టుగూళ్ల పరిమాణం ఆధారంగా వేరుచేయడం. 


కహాన్‌ * దసలి పట్టుకాయలను ఆయా (ప్రాంతాలలో ఉండే వాడుక సంఖ్యల (local 


_ numerical lots) ఆధారంగా షిక్రయిస్తారు. కహాన్‌ (120 పట్టుకాయలు) ; గండా (4 


పట్టుకాయలు) ; పాన్‌ (80 పట్టుకాయలు); అంతేకాకుండా కహాన్‌కు బీహార్‌లో 1280 
కాయలు, ఒరిస్సాలో 1600, మధ్యప్రదేశ్‌ లో 1000 కాయలుగా పరిగణిస్తారు. మహారాష్ట్రలో 
ఖండి అంబార్కు దీనికి 4000 కాయలు లెక్కకు వస్తాయి. 


మికి స్రెంగ్‌ః వివిధ పరిమాణంలో కల పట్టుకాయలను రీలింగు చేయటానికి ముందు తగుపాళ్లలో 
కలపడం. దీనివల్ల (ప్రత్యేక లక్షణాలు ఉన్న ముడి పట్టును ఉత్పత్తి చేయటానికి వీలవుతుంది. 


- రీలింగు ః పట్టుకాయలోని దారాన్ని తెంపులు లేకుండా యంతం సాయంతో తీయడం. 


(కోయిజర్‌ 8 రీలింగులో దారాన్ని మెలిపెట్టటానికి తోడ్పడుతుంది. 


'రోసెట్టై : రీలింగు బేసిన్‌ లో కొన్ని కాయలు కలిసి ఏర్పరచిన దారం (పతి చివరలు కలిసి 


ఏర్ప రోనిన గుచ్చం. 


బలూన్‌ | రోసెట్టి వద్ద కాయలవల్ల ల్ల ఏర్పడిన: స్తూపంవంటి నిర్మాణం. 
హాంక్‌ ; రీళ్లనుంచి తీసిన దారం. 


అల్రిక * శుభం చేసిన హాంక్‌ను ఐదు సమ భాగాలుగా చేసి మెత్తని లేదా నూలు దారంతో ముడి 
వేయడం. 


14 "పట్టు ప్‌ 
స్క్రీనింగ్‌ క హాంకును అనేకసార్లు మెలిపెట్టి తర్వాత మడతవేయటంవల్ల అనేక సర్పిలాం 
ఏర్పడి దారాన్ని చుట్టుగా చేయడం. i 3 
పువ్చం లేదా పియాక్కొ కిరీటం | నుత వెలుపలికి ఉన్న చివర వెడల్పుగా ఉన్న పు 
గుచ్చం. 

బుకింగ్‌ ః స్కీనులను అడ్డువరుసలో ఎనిమిది, నిలువు వరుసలో ఐదింటిని ఉంచి ad 
భాగాలలో కట్టగా ఏర్పరచింది 


బేల్‌ £ ఇందులో 60 కిలోలు లేదా 133 పౌండ్ల బరువుకల పట్టు దారం ఉంటుంది. 
ముడిపట్టు: ? రీలింగులో అనేక పట్టుకాయలను రీలింగు చేయగా న దారం. 

పికుల్‌ | | (పామాణిక బేల్‌ లో ఉన్న |పవాణం. 

ఉడకించటం 8 వేడినీటిద్వారా పట్టుకాయలోని సిరిసిన్‌ ను కరిగించి, మ ఎదువుగా చేసే పద్దతి 
లోసినెస్‌ : పట్టుదారంపై ఉండే చిన్న చిన్న తంతువులు. 

స్కూప్‌ ః పట్టు దారాన్ని గట్టిగా అదిమినపుడు లేదా వత్తినపుడు వెలువడే గరగరమని శబ్దం. 


